తెలుంగు నవలా 
సాహిత్య వికాసము 


“సాహిత్య భూషణ” 
పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


యా 


1977 సం॥ ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమివారి 
అవార్డు పొందిన ఉత్తమ (గంథము. 





హైదరాబాదు 


ప్రచురణ సంఖ్య : 101 


తెలుంగు నవలా సాహిత్య వికాసము 
- పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తొలి ముద్రణ 
విజ్ఞాన స్రవంతి. 


1974 


ద్వితీయ ముద్రణ : నవంబరు, 2019 


తెలంగాణ సాహిత్య అకాడమి 

ప్రతులు : 1000 

వెల : క్ల 200 /- 

డి.టి.పి : జి.ఎల్‌.ఎమ్‌. స్వామి 

ముద్రణ 3 కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, 
హైదరాబాద్‌. 

ప్రతులకు : 


తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణం, 
హైదరాబాద్‌ - 500 004. 
దూరవాణి : 040-29703142. 


Publication No : 101 
Development of the Telugu Novel 
- Pullabotla Venkateswarlu 

First Edition 1994 
Vignana sravanthi. 


2" Edition : November, 2019 
Telangana Sahitya Akademi 


Copies: 1000 


Price : Rs. 200/- 


DTP: GLM Swamy 


Printed at : Karshak Art Printers, 
Hyderabad. 


For Copies : 

Telangana Sahitya Akademi, 
Kalabhawan, Ravindra Bharathi, 
Hyderabad - 500004. 

Ph :040-29703142 


ప్రామాణిక పరిశోధన 


ఖమ్మంకు చెందిన పుల్లాభొట్ల వేంకటేశ్వర్లు కథకుడు, నవలాకారుడు, 
విమర్శకుడు, జీవితచరిత్రల రచయిత మరియు పరిశోధకుడు. తెలుగు 
ఉపన్యాసకులుగా పనిచేసిన వీరు “తెలుగు నవలా వికాస పరిణామము” అనే 
(ప్రామాణిక పరిశోధనాగ్రంథాన్ని వెలువరించడం విశేషం. 


ఇందులో మొదటగా నవలా నిర్వచనం, నవలల పుట్టుక, నవల 
ప్రధానాంగాల గురించి వివరించారు. వస్తురీత్యా, శిల్పరీత్యా, శైలిరీత్యా నవలలను 
విభజించి విశ్లేషించాడు. క్రీ.శ. 1900 నుండి 1974 వరకు అంచెలంచెలుగా 
కొనసాగిన నవలాక్రమ వికాసాన్ని వర్ణించాడు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, 
సాంస్కృతిక రంగాలలో రేగిన సంక్షోభాలు, లేచిన ఉద్యమాలు, వచ్చిన మార్పులు 
నవలావికాసానికి ఎలా తోడ్చడ్డాయో తెలియజేశాడు. కాల్పనిక, హేతువాద 
ప్రభావాలతో తెలుగు నవలావికాసాన్ని విశ్లేషించాడు. తెలుగు నవలల విస్పృతికి 
సంస్థలు - వ్యక్తులు చేసిన కృషిని పరామర్శించాడు. నవలావికాస సాహిత్య 
చరిత్ర కెక్కదగిన సుమారు అరవైమంది రచయిత్రుల నవలల బాగోగులను 
పరిశీలించాడు. విదేశీ భాషల నుండి, భారతీయ భాషల నుండి తెలుగులోకి 
వచ్చిన అనువాద నవలల గురించి కూడా వివరించాడు. నవలా సాహిత్య 
విమర్శను పరిపుష్టం చేయడానికి ఇలాంటి గ్రంథాలు ఉపయోగపడతాయనే 
ఉద్దేశంతో, దీన్ని మరలా ప్రచురిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. కూరెళ్ళ గ్రంథాలయ 
ప్రతిని పంపిన అంపశయ్య నవీన్‌కు కృతజ్ఞతలు. పుస్తకం మధ్యలో, చివరలో 
లేని పేజీలను వెతికిపట్టుకుని డి.టి.పి. చేసిన స్వామి మార్మందేయకు కృతజ్ఞతలు. 


హైద్రాబాద్‌, 
29.10.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


అంకితము 


శ్రీరామ కార్య రచనా ధురంధరుడు, 
వజకాయుడు, వజ సంకల్పుడు, 
మహా తేజస్వి, మహా బలుడు, 
భక్తకల్చ(ద్రుమము, 
నిస్వార్థ ఆదర్శమూర్తి, 
ఆపద్భాంధవుడు, 
నా అభీష్ట దైవము, 
శ్రీఆంజనేయస్వామికి 
భక్తితో సమర్పితము. 


- రచయిత 


PREFACE 


స్వాగతం 
నివేదనము 


ప్రథమ భాగము 


1. 


నవలల పుట్టుక - నిర్వచనము 

నవలా శబ్గోత్పత్తి 

తెలుంగులో నవల 

విశ్వ సాహిత్యమున నవల సాధించిన ఘనవిజయము 
నవలకు ఇతివృత్తము 


నవల ప్రధానాంగములు 
నవల-నాటకమునకు గల భేదము 

నవల - (ప్రబంధము 

“నవలి ప్రధానాంగముల పరామర్శ 

నవల ప్రధానాంగముల విషయ వివరణము: 


1. 


ఇతివృత్తము 


2. పాత చిత్రణ 
3. సంభాషణలు 
4 
5. సందేశము 


వాతావరణము 


13 

15 

20 
25-62 
25 

27 

27 

27 

28 
29-35 
30 

33 

34 
35-40 
35 

36 

37 

38 

39 


నవలలు - భిన్నరూపములు 
1. వస్తువు లేక ఇతివృత్తమును బట్టి నవలలు 


1. 


న్డ్‌ 
3 
4. 
ర్‌ 


అపరాథ పరిశోధక నవలలు 


. సాంఘిక నవలలు 
. రాజకీయ నవలలు 


చరిత్రాత్మక నవలలు 


. పౌరాణిక నవలలు 


2. రచనా ప్రక్రియ ననుసరించి నవలలు 


© p06 AIA రాలాయి లమ rm 


. ఘటనా ప్రధానములు 
. కౌతూహల ప్రధానములు 
. శీల ప్రధానములు 


సంఘచిత్రణ ప్రధానములు 


. ఇతిహాస ప్రధానములు 

. మనః ప్రవృత్తి నిరూపణములు 

. నిరుష ప్రయోజనమునుబట్లి వ్రాయు నవలలు 
టల ల 

. పౌరాణిక సంబంధమైనవి 

. ప్రబంధ నవలలు 


10. చలనచిత్ర సంభాషణ నవలలు 
11. లేఖారూపక నవలలు 


12. డైరీల పద్ధతిలో నడచిన నవలలు 
13. పరిస్థితుల ప్రభావములను చిత్రించు నవలలు 


8. వస్తుపోషణ ననుసరించి నవలలు 


1. 


2. ఉత్తమ పురుషలో కథను నడుపు పద్దతి 


8. 


ఐతిహాసిక పద్ధతి 


లేఖా పద్ధతి 


టి 


40-49 
40 
40 
43 
45 
46 
48 
49-54 
49 
49 
49 
50 
50 
50 
50 
51 
51 
51 
ర్‌1 
ర్‌1 
52 
52-54 
52 
58 
58 


4 నవలాకారుని బాధ్యతలు 
చిత్రకారుడు -నవలా రచయిత 
నవల - ప్రపంచ దర్శిని 
పరామర్శ 

ఉపక్రమణిక 


ద్వితీయ భాగము 


భారతీయ నవ్య సాహిత్య మహోదయము 

యుగ విభజనము 

ప్రథమదశ - క్రీ.శ. 1800-1857 

ద్వితీయదశ - క్రీ.శ. 1857-1880 

తృతీయ దశ - క్రీశ. 1880-1900 

పూర్వరంగము - క్రీ.శ. 1800-1857 
దేశీయ భాషలలో నవశక నిర్మాతలు. 

ఉత్తర రంగము క్రీ.శ. 1857 - 1900 
తెలుంగు నవలా సాహిత్యమున నవ శకోదయము 
చిన్నయ్య సూరి-నీతిచంద్రిక 
తెలుంగు తొలి నవలా రచయిత ఎవరు? 
వీరేశలింగం పంతులు - రాజశేఖర చరిత్ర 
ఆంధ్ర సమాజ ప్రతిబింబము రాజశేఖర చరిత్ర 
పంతులుగారి ఇతర రచనలు 
సంఘ సంస్క్మరణము 
పంతులుగారి రచనలు - విమర్శ 
“చింతామణిలో పోటీలు 
వచన రచనకు నియమములు 
నవలా రచనకు నిబంధనలు 


63-84 


67-84 


పోటీలకు న్యాయ నిర్ణేతలు 79 

గురువుగారి అడుగుజాడలలో చిలకమర్తి 79 

రామచంద్ర విజయము 79 

రాజశేఖరచరిత్ర-రామచంద్ర విజయము 80 

గురుశిష్యుల ప్రభావము 81 

అపరాధ పరిశోధక నవలలు 81 

విక్షోరియారాణి కాలపు రచయితల (ప్రభావము 81 

తెలుంగు నవలలపై తెలుంగుముద్ర 82 

తెలుగు రచయితల విశాల దృక్పథము 82 

సింహావలోకనము 83 

తృతీయ భాగము 85-372 

నవలా సాహిత్య స్వర్ణయుగము 85 

యుగ విభజనము రిక్‌ 

ప్రథమ దశ క్రీ.శ. 1900-1930 86-103 

సాధారణ పరిస్థితులు 86 

రాజకీయ పరిస్థితి 86 

ఆంధ్రదేశమున జరిగిన సంఘటనలు 90 

తెలుంగు రచయితల పైన దేశీయ సాహిత్యముల ప్రభావము 95 

స్వర్ణయుగ సుప్రభాతము 97 
కందుకూరి, చిలకమర్తి రచనలను గుణించి కొందరు 

విమర్శకుల అభిప్రాయములపై పరామర్శ 100 

తెలుంగు నవలల విసృృతికి సంస్థలు, వ్యక్తుల కృషి క్రీ.శ. 1900-1930 104-115 

విజ్ఞానచంద్రికా గ్రంథమాల 104 

ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల 106 


వేగుచుక్క గ్రంథమాల 107 


రామవిలాస గ్రంథమాల 107 
సరస్వతీ గ్రంథమాల 107 
ద్వితీయ దశ క్రీ.శ. 1980-47 116-180 
భారతావనిలో చెలరేగిన వివిధ ఉద్యమములపై గాంధీజీ ముద్ర 116 
ఆంధ్రదేశములో వివిధ ఉద్యమములు 119 

కాల్పనిక, హేతువాద ప్రభావములతో - తెలుంగు నవలా విలాసము 
124-160 


విశ్వనాథ, చలం, శ్రీపాద, మొక్కపాటి, 
మునిమాణిక్యం, పిలకా, నోరి రచనలు 


హేతు, అస్తిత్వ, ఆధ్యాత్మిక, సామ్యవాద దృక్పథములు 160-178 
గోపీచంద్‌, కొడవటిగంటి, జంపన, కొవ్వలి 
అనువాదములు 178 
తృతీయ దశ క్రీ.శ. 1947-1973 181-190 
స్వాతంత్ర్య భానోదయము - ప్రగతి పథములో నవ భారతము 181 
ఆంధ్రోద్యమములు - ఆశయ సిద్ధి 184 
తెలుంగు నవలా వికాస స్వర్ణయుగ సంక్రాంతి - 
రచయితల అపూర్వ కృషి-1 191 
తెలుగు నవలా స్వర్ణయుగ సంక్రాంతిని 
ముత్యాల రంగవల్లులతో తీర్చిదిద్దిన రచయిత్రులు - 2 274 
తెలుంగు నవలా భారతికి - నేపధ్యభూమికలై వెలుగొందిన 
అనువాద, అనుసరణములు-3 304 
భారతేతిహాస గర్భితములైన చారిత్రక నవలలు - 4 324 
అద్భుత కల్పనలతో, వివిధ రసాశ్రయమైన 
డిటెక్టివ్‌ నవలా సాహిత్యము - 5 340 


అకారవాక్‌ చేష్టా విన్యాసములతో కడుపుబ్బ నవ్వించు 


10 


తెలుంగు హాస్య నవలలు-6 346 

బాల ప్రభలలోనే మిగిలి ఉన్న బాలల 
తెలుంగు నవలా సాహిత్యము -7 856 
తెలుగులో చిన్నపిల్లల నవలలు 366 
చతుర్ధ భాగము 873-381 


తెలుంగు నవలా వికాసములో పత్రికలు -వ్యక్తుల -కృషి -1 
1. ఆంధ్ర పత్రిక - ఆంధ్ర సచిత్ర వారపత్రిక - భారతి 
2. ఆంధ్ర ప్రభ - సచిత్ర వార పత్రిక 
3. ఆంధ్రజ్యోతి వారపత్రిక 4. విశాలాంధ్ర 
5. మీజాన్‌ 6. గోలకొండ 7. ఆంధ్రభూమి 
8. కృష్ణాపత్రిక 9. ప్రగతి సచిత్ర వారపత్రిక 
10. తరుణ 11. జయశ్రీ 12. యువ 
13. విశ్వరచన 14 జ్యోతి 15. ఆంధ్రప్రదేశ్‌ 
16. సృజన 17. చందమామ 18. బొమ్మరిల్లు 
19. బాలమిత్ర 20. బాలానందం 21. అభిసారిక 
22. రేరాణి 23. మదన మున్నగునవి. 
తెలుంగు నవలా వికాసమునకు ఇహలోకప్రాప్తి నందించిన ప్రచురణ 
సంస్థలు - సాహిత్య సంస్థలు - విశ్వ విద్యాలయములు-2 381-390 
. యం. శేషాచలం అండ్‌ కో 
. ఆంధ్ర గ్రంథమాల 
. వావిళ్ళ రామస్వామిశాస్త్రి అండ్‌ సన్సు 
- దక్షిణ భాషా పుస్తక సంస్థ 
. వేంకట్రామా అండ్‌ కో., 
. త్రివేణి పబ్లికేషన్సు 
. దేశీ ప్రచురణలు 


ఎ రా ల యు [౨ [0 


8. విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
9. ఆదర్శ గ్రంథ మండలి 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19: 
20. 
21. 
22, 
2౨. 
24. 
25. 
26. 
27. 
28. 


నవజ్యోతి పబ్లికేషన్సు 

నవభారత్‌ పబ్లికేషన్సు 
స్టూడెంటు బుక్‌ సెంటర్‌ 
నవోదయ పబ్లికేషన్సు 

శ్రీ పబ్లికేషన్సు 

నటరాజ పబ్లికేషన్సు 
వి.యస్‌.ఎన్‌. సన్సు ప్రచురణలు 
ప్రగతి ప్రచురణాలయం 
విశ్వసాహిత్యమాల 

సరస్వతీ గ్రంథమాల 

కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌ 
సప్తగిరి పబ్లికేషన్సు 

ఆంధ్ర సారస్వత పరిషత్తు 
దేశోద్ధారక గ్రంథమాల 

ఆంధ్ర విశ్వసాహితి 

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి 
కేంద్ర సాహిత్య అకాడమి 
నేషనల్‌ బుక్‌ ట్రస్టు ప్రచురణలు 
ఆంధ్ర విశ్వవిద్యాలయ కృషి: 


వసుధైక కుటుంబ నిర్మాణ మార్గదర్శి నవల-38 


(ఎ) శోధిత నవలా సూచి 


(బి ఉపయుక్త ఉద్యమములు, సంస్తలు, పత్రికల పట్టిక. 
har) [లో ల 


11 


391 
394 


411 


13 


PREFACE 


With great pleasure I have gone through TELUGU NAVALA 
SAHITYA VIKASAMU written by Sri Pullabhotla Venkateswarlu. 
So far there has not been any good critical study of the novels written 
in Telugu. One book published earlier on the same subject was so 
sketchy and inaccurate that it were better it was not published. Though 
the writing of a novel was primarily due to the influence of British 
Literature, novels were not unknown to Indian Literature. We have 
the great examples of Dasakumaracharitra, Kadambari, Vasavadatta, 
and Udaya Sundari in Sanskrit. The British influence only revived the 


form already present in India. 


The writing of the novels became popular towards the end of 
the last century. Sri Venkateswarlu went through all the novels and 
his insights reveal the great pains he undertook in preparing the present 
work. In the best tradition he outlines the social, political, economic, 
and cultural conditions of the age, and relates these to the given work. 
This is the finest part of the work. The works are classified according 
to the themes, according to the age, and according to the techniques 
employed. This has made the work an important document on the 
cultural, social, economic, and political conditions of the Telugu- 
speaking people. From a study of the present work one can learn 
much about the Andhras, This is because the present work is an 
extremely valuable study in literary criticism, and also a valuable 


document of social criticism. 


Sri Venkateswarla has an inimitable style. Without being difficult, 


and refusing to play to the gallery, he has maintained a style which is 


14 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


in accordance with the theme. This is a work which deserves to be 
read by the students of Telugu Literature and by all others who are 
interested in the current socio-politico-literary trends in modern Telugu 
Literature. It is the first work of its kind in its comprehensive sweep 
and in its acute literary sensibility. This critical account reads like a 
creative kind of writing. At least now the critics cannot say that there 
is no critical study of the novel in Telugu — Sri Venkateswarla deserves 
full praise. It is hoped that this work will be the prelude to other 
important studies of Telugu Literature. This is necessary when we 
are planning to hold a World Conference of Telugu Literature. Telugu 
is spoken in the country by the largest number of people, only next to 
Hindi; and it is time that senitive critics like Sri Venkateswarlu make 
Telugu known widely as an international language. Sri Venkateswarlu 
has all the qualifications to achieve this objective. But the Academies 
and the Government have to come out of their shells. Tam sure that 
Sri Venkateswarlu will succeed where our Academies and the 


Government fail. 


Dr. P. S. Shastri. 
M.A., PH.D., M, LITT. 
Professor & Head of the Department, 
Department of English, Nagpur University, 


తెలుంగు నవలా వికాసము 15 


స్వాగతం 


తెలుగు నవల పుట్టి వందేళ్ళు దాటాయంటే దాటాయి. నిన్నగాక మొన్న వందేళ్ళ 
పండగ ముచ్చటగా జరుపుకుంది కూడా. 


ఈ వందేళ్ళలోనూ ఈ పొలాన పండిన పంట ఇరవై వేల నవలలట! 


అనువాదాలూ, అనుకరణాలు అసలువాటి కంటే అధికం. 


మనలో బంకింలూ, శరత్‌లూ లేరు; ఠాకూర్‌లూ, ప్రేమచంద్‌లూ లేరు. అయినా 
అంతో ఇంతో పేరుపడ్డ రచయితలకూ, రచయి(త్రులకూ, లోపం లేదు; నవలలకూ 
లోటు లేదు. 


ఏ సాహిత్యానికీ లేనంత గిరాకీ నవలా సాహిత్యానికే వుంది. కొత్త నీటికి 
చేపల్లాగ నవలలకే ఎగబడుతున్నారు చదువరులు, చిన్నా పెద్దా కూడా. 


ఇంతయినా, ఇంతవరకూ ఈ సాహిత్యం గురించి సమగ్రమైన చరిత్రకాని, 
సహేతుకమైన విమర్శనికాని రాలేదు. 

ఇప్పుడిప్పుడు ఇది గుర్తించి, ఆ పనికి నడుము కట్టిన వొకరిద్దరు చెప్పుకోతగిన 
వారిలో “సాహిత్యభూషణ” శ్రీ పుల్లాభొట్ల వెంకటేశ్వర్లుగారు వొకరు. 

ఐరోపీయ, భారతీయ నవలా సాహిత్యాలు అవగాహన చేసుకుని, తెలుగు 
నవలలు అధ్యయనం చేసి వీరు మనకు అందించిన అపూర్వమైన కానుక ఈ “తెలుంగు 
నవలా సాహిత్యవికాసము”. 

శ్రీ వెంక టేశ్వర్లుగారు ఈవరకే పెక్కు కథలు, వాక్చిత్రాలు, వ్యాసాలు, విమర్శలు, 
చరిత్రలు, జీవితచరిత్రలు, నవలలు రాసి చెయ్యితిరిగిన రచయిత. అవన్నీ వొకెత్తూ, 
ఈ “తెలుంగు నవలా సాహిత్వ వికాసము” వొకెత్తూ అంటే విప్రతిపత్తి వుండదు. 


వీరీ గ్రంథం నాలుగు భాగాలుగా విభజించుకున్నారు. ప్రథమ భాగంలో “నవలల 
పుట్టుక - నిర్వచనముల” తో గ్రంథం ఆరంభించారు. 


16 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“నవలి అనగానే దాని తొలి పుట్టుక ఎక్కడ? అన్న ప్రశ్న వస్తుంది. “షుమారు 
వేయి సంవత్సరముల క్రిందట జపాను దేశములో నవలా ప్రక్రియ ఆవిర్భవించినట్లు 
కొందరు భావింతురు.” 


పదకొండో శతాబ్ది ప్రారంభంలో జపాన్‌ రచయిత్రి మురాసా కిషికుచు (973- 
1015) రాసిన “గెంజి మోనోగో తారి” (గెంజి కథ) ప్రపంచ సాహిత్యంలో తొలి 
నవల అంటారు పాశ్చాత్యులు. ఇది తెలుగులో అనువాదమయింది. అదే కాలంలో 
జపానులో వచ్చిన “తాకేతోరీ మోనోగో తారి” (వెదుళ్ళు కొట్టెడివాడి కథ) తొలి 
నవల అని కొందరంటారు. 


సంస్కృతం కాదంబరి ఖచ్చితంగా నవలగానే లెక్క వేస్తే - అది ఏడో శతాబ్దిది 
కనక - ప్రపంచ సాహిత్యంలో తొలి నవల భారత దేశంలోనే ఆవిర్భవించింది - 
జపాన్‌ కాదు - అని మంటాపథంగా చెప్పవచ్చు. నిజం కూడా అంతే. ఎటొచ్చీ ఈ 
ప్రక్రియ వికాసం మాత్రం యూరపులో జరిగింది, కొన్ని శతాబ్దాలు గడిచాక. ఇటలీ 
బొకాషియో (1313-1375) దాని విస్తృతికి కారకుడయ్యాడు. 


తరవాత “నవలా శబ్గోత్పత్తి” వివరించారు శ్రీ వెంకటేశ్వర్లుగారు, లాటిన్‌, ఇటలీ, 
(ఫ్రెంచి భాషలలోనూ, భారతీయ భాషలలోనూ నవలను ఏమంటారో చెప్పారు. 


తెలుగులో తొలిసారిగా 1897లో కాశీభట్ల బ్రహయ్య శాస్త్రిగారు “నవల” అని 
ప్రయోగించారు. అంతకుముందు గోపాలకృష్ణమ్మ శెట్టిగారు, వీరేశలింగంగారు “వచన 
ప్రబంధం” అంటూ వచ్చారు. 


“నవల-ప్రబంధము” అని రెంటికీ గల తారతమ్యం నిరూపించారు 
శ్రీ వెంకటేశ్వర్లు గారు. “నవలల ప్రధానాంగములు”, “నవలల భిన్న స్వరూపాలు” 
పరామర్శించి చూపారు. 


ద్వితీయ భాగంలో “భారతీయ నవ్యసాహిత్య మహోదయము” ప్రసంగించారు. 
దానికి భూమికగా పనిచేసిన దేశ వాతావరణం చిత్రించారు. జాతీయ భాషలలో 
నవలల ప్రాదుర్భావం వివరించారు. బెంగాలీ, ఒడియా, మళయాళం, తమిళం 
మొదలైన భాషలలో నవల పురోగమించిన రీతులు తెలియచేశారు. “తెలుగు నవలా 
సాహిత్యమున నవశకోదయము” పేర్మొని, “తొలి నవలా రచయిత ఎవరు? తెలుగు 
భాషలో నవలా రచన ఎప్పుడు ప్రారంభమైనది? ఎట్లు ప్రారంభమైనది? మన ప్రథమ 


తెలుంగు నవలా వికాసము 17 


నవల యేది? అను విషయములో విమర్శకుల మధ్య భిన్నాభిప్రాయము లేర్చడినవి” 
అని చెబుతూ విమర్శకులింతవరకు అపరిష్కృతంగా చర్చించి వదలిపెట్టిన ఈ అంశాన్ని 
వీరు స్పష్టంగా తేల్చి చెప్పారు. 

శ్రీ వెంకటేశ్వర్లుగారు వేసుకున్న ప్రణాళికలోకల్లా పెద్దది తృతీయ భాగం. 
ఇందులో “నవలా సాహిత్య స్వర్ణయుగము” వర్ణించారు. 1900 నుంచి 1974 వరకు 
అంచెలంచలుగా సాగిన క్రమవికాసం వర్ణించారు. ఆర్థిక, రాజకీయ, సాంఘిక, 
సాంస్క లతిక రంగాలలో రేగిన సంక్షోభాలూ, లేచిన ఉద్యమాలూ, వచ్చిన మార్పులూ 
నవలా వికాసానికి ఎలా భూమికలయాయో చూపారు. “తెలుంగు నవలల విస్తృతికి 
సంస్థల - వ్యక్తుల కృషి” పరామర్శించారు. “కాల్పనిక, హేతువాద ప్రభావములతో 
తెలుంగు నవలా వికాసము” రుజువు చేశారు. “హేతు, అస్తిత్వ, ఆధ్యాత్మిక, సామ్యవాద 
దృక్పథాలు” ఎత్తి కనపరిచారు. “తెలుంగు రచయితల అపూర్వ కృషి” విపులీకరిస్తూ 
ఎన్నో నవలలు పరిచయ పరిచారు. ప్రతి నవలా చదివి అందులోని కథ క్లుప్తంగా 
మనస్సుకి పట్టినట్లు చెప్పుకువచ్చారు. కథాకథన రీతి, పాత్ర చిత్రణ, శైలి, శిల్పము 
పరామర్శించారు. ఎంతో ఉత్సాహమూ, ఓర్పూ, పట్టుదలా, నిజాయితీ ఉంటేనే కానీ 
సాధ్యం కాని పని ఇది. ప్రతి నవలలోని మంచీ చెడ్డా నిష్పక్షపాతంగా, నిర్మాగమాటంగా 
చెప్పినా కటువుగా కాక, చెప్పదలిచింది సౌమ్యంగా, మృదువుగా చెప్పారు. వీరి 


సౌజన్యానికి ఇది తార్మాణం. 


“తెలుంగు నవలా స్వర్ణయుగ సంక్రాంతిని, ముత్యాల రంగవల్లులతో తీర్చిదిద్దిన 
రచయిత్రుల” నవలా సాహిత్యం ప్రత్యేకంగా పరామర్శించారు. “నవలా వికాస సాహిత్య 
చరిత్ర కెక్కదగిన” సుమారు అరవై మంది రచయిత్రుల నవలల బాగోగులు 
పరిశీలించారు. రచయిత్రుల నవలల వేపు పెదవి విరిచేవారి నుద్దేశించి “రచయిత్రుల 
రచనలలో ఆ మాత్రపు లోపమున్నను పరిగణనలోనికి తీసికొనవలసిన అవసరము 
లేదేమో” అని సూచించారు. అలా అని వారిలో తనక ఆవుపడిన లోపాలు చూపకండా 
పక్షపాతం చూపలేదు. 


“తెలుంగు నవలా భారతికి నేపథ్వభూమికలై వెలుగొందిన అనువాద 
అనుసరణముల” ను విపులంగా వివరించారు. ఐరోపీయ భాషలలోంచీ, బెంగాలీ, 
అస్సామియా, ఉర్దూ, హిందీ, తమిళ, మహారాష్ట్ర మళయాళ, కన్నడ, ఒడియా, 


18 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


గుజరాతీ మొదలైన భారతీయ భాషల లోంచీ తెలుగులోకి వచ్చిన ముఖ్యమైన నవలలను 
విడమర్చి చెప్పారు. 


ఇంతవరకు అనుసరణలు, అనువాదాలు గురించి ప్రస్తావించిన వారెవ్వరూ, 
ఇంత విపులంగా ముచ్చటించలేదు, “విశ్వసాహిత్యమునందలి ఉత్తమగ్రేణి రచనల 
సరసన నిలుపదగిన” ఒడియా, ఉర్దూ నవలల తెలుగు అనువాదాలు చూచిన పాపాన 
కూడ పోలేదు వారు. 

సంస్కృతం మృచ్చకటిక అనుసరణ సెట్టి లక్ష్మీనరసింహంగారి “వసంత సేన” 
నవల ఇక్కడ ముచ్చటించదగింది. ఇది 1915 లో అచ్చయింది. 

తెలుగు నుంచి ఇతర భాషలలోనికి తర్జుమా అయిన కొన్ని నవలలను కూడా 
పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర్లుగారు. ఈ సందర్భంలో మరి వొకటి రెండు చెప్పడం 
అప్రస్తుతం కాదనుకుంటాను. శ్రీ కేతవరపు వెంకటశాస్తిగారి “లక్ష్మీ ప్రసాదము” 
కన్నడంలోకి తర్జుమా అయింది. అనువదించింది శ్రీమతి వి. పద్మమ్మ. ఇది 1932లో 
అచ్చయింది. అంతకు ముందే చిలకమర్తి వారి 'హేమలతి ఒడియాలోకి అనువాద 
మయింది. గణపతిమునిగారి 'పత్యప్రభి ఈ మధ్య గంటి శ్రీరామమూర్తి గారు 
ఇంగ్లీషులోకి అనువదించారు. 


అయితే ఇతర భాషలనుంచి తెలుగులోకి వచ్చిన నవలలు మనవారి 
మెప్పుపొందినట్టుగా తెలుగునుంచి ఇతర భాషలలోకి వెళ్ళిన నవలల “ఆయా భాషలలో 
ప్రజా హృదయములను అంతగా చూరగొనినట్లు లేదు” అంటూ - చేదయితేనేం - 
వున్నమాట చెప్పారు వెంకటేశ్వర్లుగారు. ఆమధ్య అడవివారి “నారాయణరావు” మీద 
వ్యతిరేకమైన గాలి దుమారం కూడా రేగింది - పొరుగు దేశంలో. అసలు తెలుగు 
నవలలు తెలుగువారి హృదయాలనే అంతగా చూరగొనలేదేమో ! కనుకనే “తెలుగు 
నవలకు మైనారటీ తీరిందా లేదా?” అనేది అనుమానమే అనడమూ, “తెలుగు నవలలు 
కాశీమజిలీల పునర్జన్మ” అని మూతి ముడవడమూను. నిజం గుర్తించడం ప్రగతి 


లకణం. 
WwW 


అనంతరం రచయిత చారిత్రక నవలలూ, హాస్య నవలలూ, బాలల చిన్న 
పిల్లల నవలలూ పరామర్శించారు, “బాలల చిన్నపిల్లల నవలలు ఎదగవలసినంత 
ఎదగలేదని” మధనపడ్డారు. మొత్తం బాలసాహిత్యమే గొర్రెతోకేమో! 


తెలుంగు నవలా వికాసము 19 


చతుర్ధ భాగంలో “తెలుగు నవలా వికాసములో (ప్రతికలు- వ్యక్తుల కృషి 
ప్రచురణ కర్తలు, సాహిత్య సంస్థలు, విశ్వవిద్యాలయాలు కలిగించిన దోహదము” 
వర్ణించారు. 

“సాహిత్యభూషణ” శ్రీ పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు గారి ఈ తెలుగు నవలా “సాహిత్య 
వికాసము’ తొలిసుండి చివరి దాకా చదవండి - నవలా సాహిత్యంలో వారికున్న 
అభినివేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారి విమర్శనారీతికి తలవూపాలనిపిస్తుంది. 
మంచివీ, కానివీ పరిశీలనాదృష్టితో ఇన్ని నవలలు చదివిన వారి వోపికను 
మెచ్చుకోవాలనిపిస్తుంది. వారి అభిప్రాయాలన్నిటితో మీరు ఏకీభవించకపోవచ్చు, 
కాని వారి నెదిరించాలని మాత్రం అనిపించదు. దానికి కారణం వారి రచనలోని 
మార్దవం. 


శ్రీ వెంకటేశ్వర్లుగారి రచన సరసమైన సరళ (గాంథికంలో సాగింది. 
అనుకోకుండానే అక్కడక్కడ వ్యావహారికం చోటుచేసుకుంది. ఈనాడు ఏ రచన 
అయినా మాతృభాషలోనే రావాలి. వాడుక భాషే మాతృభాష 
శ్రీ వెంకటేశ్వర్లుగారు వాడుక భాషకు వ్యతిరేకులు కారు. త్వరలో మలి కూర్చు 
వాడుక భాషలోనే వస్తుందని ఆశిస్తాను. ఇంతటి కృషి చేసిన శ్రీ వెంకటేశ్వర్లుగారిని 
అభినందిస్తున్నాను. వారి “తెలుగు నవలా సాహిత్య వికాసా”నికి హృదయ పూర్వకంగా 
“స్వాగతం” చెపుతున్నాను- 
“కళాప్రపూర్ణ” 
దాక్టర్‌. పురిపండా అప్పలస్వామి 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి విశిష్ట సభ్యులు. 


20 


భొట్ల వెంకటేశ్వర్లు 


& 
3G 
3€ 


నివేదనము 


1963 వ సంవత్సరములో ప్రముఖ విమర్శకులు కీ.శే. శ్రీ వాత్సవాగారితో 
మాట్లాడుచున్నప్పుడు, వారు ప్రాసంగికముగా తెలుంగు నవలల పైన ఇంతవరకు 
సరియైన విమర్శనాగ్రంథము వెలువడలేదనియు, ఆ పనిని చేపట్టి ఒక గ్రంథము 
బ్రాయవలసినదనియు ప్రోత్సహించిరి. ఆ పిమ్మట సాహిత్యాచార్య కీ.శే. పిల్లలమళ్చి 
వేంకట హనుమంతరావు పంతులుగారు ఒక గ్రంథావిష్కరణ సందర్భములో 1964 
వ సంవత్సరమున ఖమ్మం విచ్చేసినప్పుడు నాతో మాట్లాడుచు, వారు తమ “నవ్యాంధ్ర 
సాహిత్య వీధుల”ను కొన్ని సవరణలతో తిరిగి ముద్రింపదలచితిననియు, ముఖ్యముగా 
నవలా విభాగమును విస్తరించి వ్రాయనెంచితిమనియు వివరించుటయేగాక, 
'నిత్వనూతనముగా అభివృద్ధి జెందుచున్న ఈ సాహిత్య ప్రక్రియపైన ఒక ప్రామాణిక 
(గ్రంథము వెలువడక పోవుట ఆంధ్ర భాషకొక తీరని లోటనియు, తమ ఆవేదనను 
వ్యక్తపరచి “నన్ను ఆపనికి పూనుకొనవలసి” నదని ఆదేశించిరి. “తప్పక యత్నింతు” 
నని వారికి మాట ఇచ్చినను ధైర్యము చాలక వెనుకనుందు ఆలోచించదొడగితిని. 


ఇంతలో ఆంధ్ర భాషేతరులకొరకు, మన రాష్ట్ర భాషభయైన “కూందీ” లో తెలుంగు 
నవలల ప్రగతిని గురించి వివరించునట్టి ఒక గ్రంథమును “ఆంధ్రప్రదేశ్‌ హిందీ 
లేఖక్‌ సంఘము” వారు “పద్మాకర్‌ - 2” అను పేరు ప్రకటింప సంకల్పించి 
వ్యాసములను వ్రాయవలసినదని కొందరు పెద్దలను కోరిరి. అట్లు కోరబడిన వారిలో 
శ్రీ పిల్లలమళ్జి వేంకట హనుమంతరావు గారొకరు. వారిని ఆ సంఘమువారు తెలుంగు 
నవలల పుట్టుపూర్వోత్తరములను, వాని తమ వికాసమును వివరించుచు వ్యాసమును 
వ్రాయవలసినదని కోరిరట! శ్రీ పిల్లలమట్టివారు వ్యక్తిగత కారణాంతరముల చేత ఆ 
వ్యాసమును వ్రాసి పంపక. “నా పేరును ఆ సంఘమువారికి సూచించారట! అంతట 
ఆ సంఘ కార్యదర్శిగారైన డాక్టర్‌ శ్రీ భీమసేన్‌ నిర్మల్‌ గారు నన్ను ఆ వ్యాసమును 
వ్రాసి పంపవలసినదని కోరిరి. వారి కోరిక మేరకు “తెలుంగు నవలా వికాస” 
మను పేరు వ్యాసమును వ్రాసి పంపితిని. 1967 వ సంవత్సరములో “పద్మాకర్‌ -2” 
(గ్రంథములో, రెండవ వ్యాసముగా ముద్రించి ప్రకటించిరి. ఆ సంవత్సరము నేను 


తెలుంగు నవలా వికాసము 21 


హైదాబాదులో డాక్టర్‌ భీమసేన్‌ నిర్మల్‌గారిని చూచుట సంభవించినది. వారు మాటల 
సందర్భమున నా వ్యాసమును బాగుగా పరిశీలించితి మనియు, దానిని విపులీకరించి 
(గంథముగా వెలువరించిన బాగుగానుండగలదనియు సలహానిచ్చిరి. ఆ వ్యాసమును 
హిందీలోను, తెలుంగు లోను చదివిన చరిత్ర చతురానన పండిత కీ.శే. ఆదిరాజు 
వీరభద్రరావు పంతులుగారును, 'ఈ ప్రక్రియపైన ఒక విమర్శనా గ్రంథమును వ్రాసి 
ప్రకటించిన బాగుగా నుండునని ప్రోత్సహించి, ఆదేశించిరి. ఇందరు పెద్దల ఆదేశ, 
ఆశీస్సులు లభించుటతో నాలో నూతనోత్సాహము కలిగినది. దానికి తోడు తెలుంగు 
నాట ఇరువది, ముప్పది వేల నవలలు వెలువడినట్లు ప్రతి నిత్యము వినుచున్నను, 
యే విమర్శనా వ్యాసము చదివినను వ్రేళ్ళపైన లెక్కించదగిన కొందరు నవలా 
రచయితలను, వారి రచనలను గురించిన విమర్శనలు చర్విత చర్వణముగా 
వెలువడుచుండుట తప్ప, మరేదియు లేకపోవుట చూచి, ఈ ప్రక్రియపైన విమర్శనా 
గ్రంథమును వ్రాయుట మంచిదని దృఢముగా భావించి, నా గ్రంథమునకు “తెలుంగు 
నవలా వికాస” మనియే నామకరణము చేసి, వ్రాతప్రతులను శ్రీ వీరభద్రరావు పంతులు 
గారికి చూపించుచు, వారి అమూల్యమైన సూచనలు, సలహాలను (గహించుచు 
ముందుకు సాగితిని. 


1968-69 సంవత్సరములలో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ వారికి ఆర్థిక 
సహాయము నిమిత్తము నా వ్రాత ప్రతిని సమర్పించితిని. ఆ సంవత్సరము ఆ సంస్థ 
నుండి ఆర్థిక సహాయము నాకు లభించలేదు. కాని నా వ్రాత శుద్ధ ప్రతి అకాడమీలోనే 
1969 వ సం. వరకు ఉండి పోయినది. 1968 - 69 సంవత్సరములలో నా వలెనే 
మరొక రచయిత ఇదే విషయముపై 'వేరొక పేరుతో” వ్రాత ప్రతిని సమర్పించినట్లును, 
దానికి అకాడమీవారు ఆర్థికముగా తోద్బడినట్లును ఆ సంవత్సరము వెలువడిన వారి 
వార్షిక నివేదికలో చదివియుంటిని. 1971 వ సం.లో “తెలుంగు నవలా వికాసము” 
అను పేరున ఆ రచయితయే తమ గ్రంథమును అచ్చువేసి ప్రకటించినట్లును పత్రికలలో 
చూచితిని. ఆ పిమ్మట 1973 వ.సం. సెప్టెంబర్‌ నెలలో నాగపూర్‌ విశ్వవిద్యాలయపు 
ఆంగ్ల భాష ప్రధానాచార్యులైన డా. శ్రీ పి.యస్‌. శాస్రిగారివద్ద ఆ గ్రంథమును గూడ 
చూచితిని. నాకు అకాడమీ నుండి ఆర్థిక సహాయం లభింపకపోయినను 1969 
సం॥లోనే నావద్దగల చిత్తుప్రతి సహాయముతో “తెలుగు నవలా వికాసము” అని 
ముద్రణకు పూనుకొని, ప్రతి పేజీపైన “తెలుంగు నవలా వికాసము” అని 


22 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ముద్రించుచు ప్రచురణను కొనసాగించితిని. పై రచయిత (గ్రంథమును నేను 
స్వయముగా చూచిన పిమ్మట మరల అదే పేరుతో నా గ్రంథమును ప్రకటించినచో 
పాఠకులకు కొంత అసౌకర్యము కలుగగలదను తలంపుతో మిత్రుల సలహా ననుసరించి, 
నేనే నా గ్రంథ ముఖపత్రముపైన “తెలుగు నవలా సాహిత్య వికాసము” అను పేరున 
కొద్ది సవరణతో ప్రకటించినాను. 


ప్రపంచమునను, భారతదేశమునకు ముఖ్యముగా ఆంధ్ర దేశమునను 19, 
20 శతాబ్దములలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగములలో 
నడచిన మహోద్యమములను, ఆ ఉద్యమముల ప్రభావములో వెలువడిన నవలలను 
స్పృశించుచు, నేను సిద్ధపరచుకొనిన ప్రణాళికకు’ తోడ్పడిన కొన్ని ప్రముఖ నవలలను 
మాత్రమే ఇందు విమర్శించితిని. 20 వేలకు పైన నవలలు వెలువడి, దినదినాభివృద్ధి 
నందుచున్న ఈ సాహిత్య శాఖలుందు మరెన్నియో అనర్హరత్నములు, ప్రముఖ 
రచయితలున్నను స్థలాభావముచే వానిని పేర్మొనజాలనైతిని. ఇందు ప్రోది చేసిన 
నవలా సాహిత్యోద్యమము అన్నింటి కాలనిర్ణయము చేయుటలో స్వాతంత్ర్య మహా 
సంగ్రామమునందలి విభిన్న ఘట్టములను ప్రామాణికముగా (గ్రహించి, వాని నీడన 
ఈ ప్రక్రియ పొందిన ప్రగతిని వివరించి, గాంధీజీ ప్రభావముతో అది వికసించిన 
తీరుతెన్నులను తెలిపి, అనంతరము ఇది గుబాళించిన తీరును పేర్కొంటిని. ఇందు 
సుమారు వేయి నవలలు పరామర్శితములు. 


ఈ “నవలా సాహిత్య వికాసము” నకు 11018206 వ్రాసిన నాగపూర్‌ 
విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖాధిపతులు, బహుభాషా వేత్తలు ఆచార్య డాక్టర్‌ శ్రీ పోతుకూచి 
సుబ్రహ్మణ్యశాస్త్రి, దీనికి “స్వాగతం” చెప్పిన బహుగ్రంథకర్తలు, కళాప్రపూర్ణ డాక్టర్‌ 
శ్రీ పురిపండా అప్పలస్వామి గారలకు నిండు మనస్సుతో కృతజ్ఞతల నర్పించుచున్నాను. 
నా రచనా వ్యాసంగమును ప్రోత్సహించుచున్న సాహిత్య బంధువులు శ్రీయుతులు 
కె.వై. యల్‌, నరసింహారావు, కె. దిగంబరశర్మ, కె. మధుసూదన రావు, పి. గోపాలరావు 
గార్లకు నా హార్థికాభివందనములు. 


ఈ విమర్శనా గ్రంథమునకు నా స్వంత గంథాలయములో లేని నవలలను 
నాకిచ్చి తోడ్చడిన ఖమ్మం పట్టణ గంథాలయాధికారులకును, తమ స్వంత 
(గంథాలయముల నుండి ఇచ్చిన సాహిత్య మిత్రులకు కృతజ్ఞుడను. ఈ రచనకు 
ఆంధ్ర, ఆంగ్ల, ఉరుదూ భాషలలో వెలువడిన పెక్కు గ్రంథములు, దిన, వార, మాస 


తెలుంగు నవలా వికాసము 2౩ 


పత్రికలు బాగుగా నాకు తోడ్చడినవి. ఆ (గంథకర్తలకు, ఆ ప్రతికాధిపతులకు 
కృతజ్ఞతాభివందనములు. 

ఈ [గ్రంథమును ముద్రించుకొనుటకు కొంతవరకు చేయూత నిచ్చి పోత్సహించిన 
భాషాపోషకులకు, సాహిత్యాభిమానులకు, శ్రేయోభిలాషులకు నా హృదయ పూర్వక 
అభివందనములు సమర్పించుచున్నాను. 

నా ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ఓపికతో ఇంతటి సుదీర్హకాలము ప్రింటింగ్‌ 
కార్యక్రమమున నిర్వహించిన “వై.యన్‌. ప్రైస్‌. యజమానులు “కవిభూషణ” 
శ్రీ యర్రం విశ్వనాథంగుప్త, వారి కుమారులు డాక్టర్‌ శ్రీ చంద్రశేఖరం గార్లకు నా 
శుభాభివందనములు. 

నాఈ విమర్శనా గ్రంథమును ఆంధ్రభారతి దివ్యచరణములకు భక్తి పురస్సర 
ముగా సమర్పించుచున్నాను. 

మంగళమ్‌ మహత్‌. 


తెలుంగు నవలా 
నాహిత్య వికాసము 


25 


ప్రథమ భాగము 


1 
నవలల పుట్టుక - నిర్వచనము 


నేడు విశ్వసాహిత్యమునందు అగ్రాసనాధిపత్యమును వహియించుచున్న సాహిత్య 
ప్రక్రియ నవల. ఈ నవలకు సంఘమంలో నేడున్న విలువ, పలుకుబడి, ఆదరణ 
మరియే యితర సాహిత్య ప్రక్రియకును లేదు. 

ప్రపంచ సాహిత్యమునందు నవలా ప్రక్రియ యొక్క పుట్టు పూర్వోత్తరములను 
గురించి కొంత తెలసికొనిన పిమ్మట మన తెలుగు నవల పొందిన ప్రగతిని గురించి 
ముచ్చటింతును. 


షుమారు వేయి సంవత్సరములక్రిందట “జపాను దేశములో నవలా ప్రక్రియ 
ఆవిర్భవించినట్లు కొందరు భావింతురు. అయినను అది ఐరోపా ఖండములో 
(ప్రవేశించి, పలువురు రచయితలు ఆ ప్రక్రియను చేపట్టి రచనలు విరివిగా చేయుటకు 
ప్రారంభించిన పిమ్మటనే దానికి సంఘములో నుంచి గౌరవము లభియించి, ఆది 
విశ్వవ్యాప్తినందుకున్నది. 

“ఆదర్శత-వాస్తవికత” యను మానవనైజ (ప్రవృత్తులు సాహిత్యము నందు 
ప్రవేశించి, “కాల్పనిక రచనలు, వాస్తవిక రచనలు” అను రెండు భిన్న మార్గములను 
సృష్టించినవి. 

గ్రీకు, రోము, (ఫ్రెంచి భాషలనుండి వేనినైనను అనువాదము చేసినను, లేదా 
ఆంగ్ల భాషయందు అద్భుత విషయములతో సృజియింపబడిన “పద్యాఖ్యానము” 
లను “కాల్పనిక రచన” లని అనాటి సాహిత్యవేత్తలు నామకరణము జేసిరి. 


26 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈర్వ్య, అసూయ, ద్వేషము మొదలైన దుర్గుణములతో నిండియున్న 
పద్యాఖ్యానములను “నోవస్‌”, అని పాశ్చాత్యులు క్రీశ. పధ్నాలుగవ శతాబ్దమువరకే 
వ్యవరించ మొదలిదిరి. 

అప్పటివారు వాస్తవిక జీవితమును “చిత్రించు” పెక్కు గద్య రచనలైన కథలను 
“టేల్సు” పేరుతో వ్రాసినను అవి నేడు విస్తృతార్ధ బోధకములై వరలుచున్నవి. 


మొత్తము పైన గద్యరూపక కథాసాహిత్యమునకు నవలయను పేరు ఇంగ్లాండు 
దేశమున “స్మాటు” కాలమునకు స్థిరపడినది. 


క్రీ.శ. పదిహేను, పదహారు శతాబ్ద్బ్దములలో యూరపు ఖండమునందలి ఇటలీ 
దేశములో పెక్కు నవలలు బయలుదేరినవి. ఈసాహిత్య ప్రక్రియకు ఇటలీ నివాసియైన 
“బొకాషియో” అద్యుడని అగ్రాసనాధిపత్యమునిచ్చి కొందరు విమర్శకులు గౌరవింతురు. 
“కేర్లారేవ్‌” వంటి ప్రముఖులు “నవల-కాల్చనిక” రచనముల మధ్య సూక్ష్మ 
దృష్టితో తెలిపిన నిర్వచనము సమసిపోయి “యదార్థ జీవిత విషయముల వాస్తవిక 
చిత్రణము గల” గద్యరూపక కథాసాహిత్యము “నవల” అను పేరుతో స్థిరపడిపోయినది. 


“చిత్ర కథాఖ్యానము నవల” అని మరికొందరు పెద్దలు నిర్వచించిరి. 
“సమగ్ర మానవ జీవితచిత్రణమే నవల” అని వేరొక కొందరు ప్రవచించిరి. 


పెక్కు అద్భుతావహ విషయములతో నిండిన కాల్చనికములకంటె, నవల 
భిన్నమైనది. విచిత్రమైనది. “మనోరంజకత, అతి విచిత్రత, వాస్తవికత” యను 
త్రిగుణముల నిది కలిగియుండి, యదార్ధ జీవితచిత్రణను మన మనోనేత్రములకు 
గోచరించునట్లు భాసింపజేయునట్టి అద్భుతశక్తి ఈ నవలకున్నది. గనుకనే 
అచిరకాలములో సోదర సాహిత్య ప్రక్రియలయందు దీనికి యింతటి విశిష్ట స్థానము 
లభియించినది. 


గనుక యిప్పుడు మనము నవల అంటే “మనోరంజకత, అతి విచిత్రత, 
వాస్తవికత” అను త్రిగుణములను కలిగియుండి యదార్ధ జీవితచిత్రణము మన 
మనోనేత్రములకు గోచరించునట్లు భాసింపజేసెడి గద్య కావ్యఖండికయే నవలగా 
సాహిత్య లోకముచే నిర్వచింపబడుచున్న” దని భావింపవలసియుండును. ఈ 
నిర్వచనము సమంజసమైనదని, సరియైనదని చెప్పక తప్పదు. 


తెలుంగు నవలా వికాసము 27 


నవలా శబ్లోత్పత్తి: - 


నవలకు లేటిన్‌ భాషలో నోవిలస్‌ (౦౪061113) లేక నోవస్‌ (౦079) అనియు; 
(ఫ్రెంచి భాషలో నోవా (101౪76౫) అనియు; ఇటాలియన్‌ భాషలో నోవెల్లా (Novella) 
అనియు; ఇంగ్లీషు భాషలో నోవెల్‌ (N0౪౭1) అనియు వ్యవహరించిరి. 


భారతీయ భాషలకు మకుటమైన సంస్కృతమునందు దీనికి “నవం లాతీతి 
నవలా” అని యుత్పత్తి యున్నది. నేడు తెలుంగు భాషయందు సర్వజనులు “నవల” 
యను నామములోనే యీ నూతన సాహిత్య ప్రక్రియను పిలుచుచున్నారు. ఈ ఈ 
పదమునందు తెనుగు దనము సంపూర్ణముగా మిళితమైయున్నది. మరాఠి, కన్నడము, 
గుజరాతి మొదలైన ఇతర దేశీయ భాషలయందు దీనిని “కాదంబరి” యని 
వ్యవహరింతురు. బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒరియా, హిందీ భాషలలో “ఉ 
పన్యాస” మని నామకరణము జేసిరి. ఉరుదూ భాషయందు దీనిని తెలుగునందు 
వలెనే “నవల” అను పేరుతోనే వారు వ్యవహరింతురు. 


తెలుంగులో నవల: - 


తెలుంగు భాషలో బృహత్మథలు, కాశీ మజిలీకథలు, భేతాళ పంచవింశతి 
కథలు, సింహాసన ద్వాతింశిక, శుకసప్తతి, కాటమరాజు కథలు, మదన కామరాజు 
కథలు, భట్టీవిక్రమార్మ కథలు మొదలైన ప్రాచీన కథలెన్నియో నున్నవి. ఇవి అధునాతన 
నవలా పద్ధతికి నిలువకపోయినను, పూర్వకాలమున మనకు గూడా యిట్టి అద్భుతావహ 
సన్నివేశములతో నిండిన, యిట్టి మహత్తర సాహిత్యము ఒకటి వుండి యుండెడిదని 
చెప్పుటకు దీనివలన వీలు కలుగుచున్నది. ఎన్నియో సన్నివేశములలోను, 
సంఘటనలతోను నిండిన పెద్దకథలను తెలుంగు భాషయందు నవల అని 
వ్యవహరించిరి. 


నవలారచనకు కావలసిన పెక్కు హంగులను, లక్షణములను మనము 
ఆంగ్రరచనా సంప్రదాయమునుండి యెరువు తెచ్చుకొంటిమి. ఆ భాషా సహచర్యములో 
మన తెలుగు నవల క్రమవికాసము నందినదని చెప్పక తప్పదు. 


విశ్వ సాహిత్యమున నవలసాధించిన ఘనవిజయము: 


“సమ(గ్ర మానవజీవిత చిత్రణము చేయుటకును, సంభవం వ్యవస్థను 
యథాతథముగా చిత్రించుటకును.” నవలా ప్రక్రియ మిక్కిలి ప్రయోజనమును 


28 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కలిగించుచున్నది. గనుకనే అది గతనాలుగు శతాబ్దములలో తన సోదర సాహిత్య 
ప్రక్రియలతో పోరుసలిపి, ఘనవిజయమును సాధించి అ(గగామియై ముందు 
నిలచినది. ఈ సాహిత్య ప్రక్రియయందు పెక్కు మంది రచయితలు, ఉత్తమ రచనలు 
చేసి “నోబుల్‌” బహుమతులను గూడా పొందగలిగిరనినచో దీనికిగల విశ్వవ్యాప్తి, 
బహు జనాదరణను గురించి వేరుగా తెలుపవలసినదేమున్నది! 


నవలకు ఇతివృత్తము: 


“మహావిప్రవములు ఘోర సంగ్రామములు, నిరంకుశ ప్రభుత్వములు, వాని 
దౌష్ట్ర విధానములు, రాజ్యపతనములు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఆర్థిక, రాజకీయ, 
సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులు, వైవాహిక జీవితములు, అందలి వొడుదుడుకులు, 
ప్రేమ, విడాకులు, ఉమ్మడి సంసారములు, కార్మిక కర్షకోద్యమములు, చారిత్రక 
కళాఖండములు విభిన్న మానవ మానసిక ప్రవృత్తులు, దైనందిన జీవితములో 
మానవుడెదుర్శొను పెక్కు చిక్కుసమస్యలు, అది యిదియని ప్రత్యేకముగా చెప్పవలసిన 
పనిలేకయే, మానవ జీవితమునందు సంభవించు ప్రతి చిన్న పెద్దసంఘటన” నవలకు 
యితివృత్తములై వర్ధిల్ల గలుగుట చేతనే, ఈ సాహిత్య ప్రక్రియను ప్రపంచ ప్రఖ్యాతి 
నందిన మహారచయితలందరును చేపట్టి ఉత్తమోత్తమమైన నవలల నెన్నింటినో నిర్మించి 
తదితర సాహిత్య ప్రక్రియల పైన విజయథ్వజమును ప్రతిష్టించిరి. 


ప్రపంచ ప్రఖ్యాతి జెందిన నవలా రచయితలు: 


ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కొందరు నవలా రచయితలను, వారు తమ అపూర్వ 
కళా కౌశలముతో నిర్మించిన ప్రముఖ “నవలలను” పేర్మొనుటవలన ఈ సాహిత్య 
ప్రక్రియకు నేడు ప్రపంచ సమాజములలోనున్న విశిష్టత, పలుకుబడి, గౌరవాదరములు 
మనకు కొంతవరకు వ్యక్తము కాగలవు. 


అనటోల్‌ ఫ్రాన్సు “ధాయిస్‌”; ఎమిలిజోలా “థెరిసా”; గస్టాల్‌ ఫాబిక్‌ “మేడాంబో 
వారి”; టాలిస్థాయ్‌ “అన్నా కెరినా”,, “వార్‌ అండ్‌ పీస్‌”; మేగ్దిమ్‌ గోర్మె “మదర్‌”; 
విక్టర్‌ హ్యూగో “లేమిజర్‌ బుల్స్‌) “హంచ్‌ బేక్‌ ఆఫ్‌ నాటర్‌ డాం”; రోమారోలా 
“ది మేన్‌”; అలెగ్జాండర్‌ న్యూమాస్‌ “కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో”; “బ్లాక్‌ ట్యూలిఫ్‌”; 
ఛార్లెస్‌ డికెన్సు “ఏటేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌”; “పిక్‌ విక్‌ పేపర్సు”; సర్వేంటిస్‌ “దాన్‌ క్విక్‌ 
సేట్‌”; యువాన్‌ చింగ్‌ కుంగ్‌ “సన్సు అండ్‌ డాటర్సు పెరల్సు బర్ము “గుడ్‌ అర్తొ, 


తెలుంగు నవలా వికాసము 29 


“ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌”; మార్మ్‌ట్విన్‌ “టాం సాయర్‌” సర్‌ వాల్టర్‌ స్కాట్‌ “టేలిస్‌ మస్‌”, 
“ఐవాన్‌ హో”; “టాలిస్‌ మన్‌”; మొల్‌విల్‌ “మావి డిక్‌”, హెనిజేమ్స్‌ “ఎంబేసిడర్‌”; 
ఆలివర్‌ గోల్టుస్మిత్‌ “వికారా ఆఫ్‌ ది వేక్‌ ఫీల్డు”; డబ్లియు. యం. ధేకర్‌ “వేనిటీ 
పేపర్‌ థామన్‌ హర్షి “మెయర్‌ ఆఫ్‌ కాస్టర్‌ బ్రిడ్జి, “వుడ్‌ లాండర్సు”, “రిటరన్‌ 
ఆఫ్‌ ది నేటివ్‌”; మిసెస్‌ మొరాసకి *“గెంజ్‌ గాథ”; డాసోవిస్కీ “ఫాదర్స్‌ అండ్‌ 
సన్సు” మొదలైన వన్నియు విశ్వవ్యాప్తినంది పెక్కు ప్రపంచ భాషలలోనికి 
అనువదింపబడినవి. 

మన టాగూర్‌, శరత్‌, బంకించంద్ర్‌, వీరేశలింగం పంతులు మొదలైన వారందరు 
ఆ కోవకు జెందిన ఉత్తమ రచయితలే. ముల్మరాజ్‌ ఆనంద్‌, కిషన్‌ చందర్‌, ఆర్‌.కె. 
నారాయన్‌, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి 
మొదలైన వర్తమాన కాల రచయితలందరు భారతీయ సాహిత్యములో ప్రథమ శ్రేణికి 
జెందిన నవలలు సృష్టించి, విశ్వసాహిత్యములో మనకు మంచి స్థానమును సమకూర్చి 
పెట్టిరి. 


2 
నవల ప్రధానాంగములు 


మానవ శరీరమునకు నోరు, ముక్కు కండ్లు, చెవులు, చేతులు, కాళ్లు మొదలగు 
అంగములవలెనే, “నవలా శరీరమునకు” కొన్ని ప్రధానమైన అంగములున్నవి. లౌకిక 
సంబంధమైన ఈ భౌతిక దేహమునకు, “అంగముల” వలన నెట్టి ప్రయోజనములు 
కలుగుచున్నవో అలౌకిక సంబంధమైన నవలా దేహమునకు గల ఈ అంగముల 
వలన గూడా మనకు అట్టి మహత్తరమైన ప్రయోజనములే సమకూరుచున్నవి. 


“మానవజీవిత యదార్థ చిత్రణను” సమగ్రముగా సందర్శించుటకు, 
సంపూర్ణముగా దాని స్వరూప స్వభావములను అవగహన చేసికొనుటకు, తదితర 
సాహిత్య ప్రక్రియల అన్నింటికన్న “నవల” మిక్కిలి ప్రయోజనకరమైనదని అనేక 
మంది మహామహులు వెల్లడించిరి. విధాత తన మహత్తరశక్తితో, విశ్వమును 


30 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సృష్టించినట్లే, ప్రతిభావంతుడైన రచయిత తనకుగల అపూర్వ లోకానుభవముతో, 
రచనా శిల్పముతో, కళాకౌశలముతో చక్కని ననలను వ్రాసి అంగ ప్రత్యంగములతో 
సర్వాంగ సుందరముగా, సమగ్రముగా నవరసభరితముగా భాసించునట్లు చేసి, 
ఆ అలౌకిక చిత్రమును గూడా మన కన్నులకు రూపు కట్టునట్లుచేసి ప్రదర్శించును. 
కనుకనే రచయిత “కాంతదర్శి”యై రవిగాంచని ప్రదేశములను శోధించి సజీవ 
సంపన్నమైన రచనలు చేసి; దైనందిన జీవితములో లౌకిక ప్రపంచమునందు మన 
మనుభవించు, సుఖదుఃఖముల నన్నింటిని మరిపించి తన అలౌకిక ప్రజ్ఞా 
ప్రాభవములతో మనలను మరొక లోకమునకు గొంపోవగలుగును. ఇట్టి మహత్తరశక్తి 
సంపన్నమైన “నవల”కు ప్రధానములైన అంగము లేవియో తెలిపి, వాని వలన 
ఆ ప్రక్రియ పొందు ప్రయోజనములనుచూపి, దానివలన మనమనుభవించు చున్న 
ఆనందమును కొంతవరకు (గహియింతము. 


ఇంతటి మహత్తరానందమును మనకు కలిగించు నవల అంగములకును, 
తదితర సాహిత్య ప్రక్రియల అంగములకును భేదమేమైన నున్నదా? ఉన్నచో నది 
యొట్టిది? అను విషయమును ముందు పరికింతము. 


నాటకము, ప్రబంధము, కావ్యము మొదలగు ఇతర సాహిత్య ప్రక్రియలకు 
గల అంగములతో, నవలాంగములకు గూడా సన్నిహిత సంబంధమున్నది. కొన్ని 
విషయములలో కొంత వ్యత్యాసమున్నది. ఆ వ్యత్యాసమే యీ సాహిత్య ప్రక్రియకు 
యింతటి జనాదరణను, విస్పృత పచారమును కలుగునట్లు జేసినది. ఖండాంతరములలో 
తన ప్రత్యేక ప్రతిపత్తితోపాటు గొప్పప్రభావమునుగూడా అది ప్రదర్శించుకొన 
గలుగుచున్నది. తదితర సాహిత్య ప్రక్రియలకన్న అది అగ్రగామియై ముందునిలిచి 
సభాపత్యమును వహియించుచున్నది. 


నవల-నాటకమునకు గల భేదము. 


ముందు మనము నాటకముయొక్క అంగములను ఉదాహరణముగా గ్రహించి, 
నవలాంగములతో పోల్చిచూచి భేదమును పరిశీలింతము. నాటకమునకుగల 
అంగములు చాలావరకు నవలాంగములతో సరిపోయినప్పటికిని, వాని వివరణములో 
ప్రయోగవిధానములో, రచనా సంవిధానములో కొంత భేదము కలదని చెప్పక తప్పదు. 
ఆ భేదమే ఆ రెండు ప్రక్రియలకుగల విసృత ప్రచారములో జనాదరణములో సర్వత్ర 


తెలుంగు నవలా వికాసము 31 


గోచరించు చుండును. ఆ లక్ష్యములోగల వైవిధ్యమే ఆ రెంటికిగల ప్రచారములో 
ప్రస్ఫుటమగును. 


1 


నవలకు ప్రత్యేకముగా ఒక రంగస్థలమనునది లేదు. దానికి గల రంగస్థలము 
దానియందే, దాని వెంటనే యిమిడి యున్నది. ఇక నాటకము రంగ 
నిబంధయుక్తము. రంగ స్థలమును దృష్టియందుంచుకొని కవి తన నాటకమును 
వ్రాయును. 


నవలలలో వర్ణనల వలన పాత్రలు మన మనస్సునందు నిలుచును. అవి 
బహిర్గతములు కానేరవు. నాటకమునందట్లు కాదు. ప్రత్యక్షముగా గనుపించును. 
అవి మన మనోనేత్రముల యందు రూపుకట్టుకొనును. 


నవలకు కాల వ్యవధి లేదు - ఏంత సేపైనను జెప్పవచ్చును. వినవచ్చును. 
వినువారికి వోపికయున్నచో రోజుల తరబడి నెలల తరబడి దానిని కొనసాగించ 
వచ్చును. రూపకములందు కాలనియతితోపాటు, రంగస్థల నియతి గూడా 
నున్నది. ఎంతమంచి నాటకమైనను నాలుగూ లేక ఐదు గంటలకన్న చూచినచో 
విసుగుజనించును. మన మనస్సు దానిపై లగ్నముగాదు. ఏకాగ్రత 
నశియించును. 

నవల అంతర్భశ్యము-నాటకము బాహ్యదృశ్యము. 

నవలకు వస్తు నియతి లేదు. నాటక మునకు వస్తు నియతితోపాటు 
సం[గ్రహీకరణము ప్రధానము. 

నవల (్రవ్యకావ్యము. గనుక జీవనకళ కొంత తక్కువగా నుండును. నాటకము 
దృశ్యకావ్యము. అందు సజీవత్వము విధిగా నుండును. పాత్రలు మనకన్నుల 
యెదుట తిరుగుచుండును. వాటిచుట్టు మనము తిరుగు చుందుము. దీని యందు 
వాగ్నియతి, సందర్భనియతి మిక్కుటము. వేషధారణము అవసరము. పాత్రోచిత్ర 
సంభాషణలు ముఖ్యము. 

నవలాకారుడు పాత్రలపక్షమున మాట్లాడవచ్చును. తన స్వంత 
అభిప్రాయములను వ్యక్తము చేయవచ్చును. నాటక రచయితకు ఆ స్వతంత్ర 
మృగ్యము. కొన్ని నిబంధనలకు కట్టుబడి రూపక నిర్మాణము చేయవలయును. 


32 


10. 


11. 


12. 


18. 


14. 


15. 


పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నవలకు విస్తృతత్వము మిక్కుటము. రచయిత తన అభిప్రాయముల 
కనుగుణ్యముగా పెంపు సొంపులతో దానిని తీర్చిదిద్దుట కవకాశమున్నది. 
నాటకమునకట్టి స్వతంత్రత లేదు. కొన్ని నియమనిబంధనలకు కట్టుబడి 
అభినయాను గుణ్యముగా దానిని మలచవలసియుండును. 


నవలకు భాషావిషయకమైన ప్రతిబంధకము లేదు. నాటములందు పాత్రోచిత 
భాషను విధిగా వాడవలెను. 


నవలయందు భూత భవిష్యద్వర్తమాన కాలములు మూడును ఇతివృత్తముగా 
నుండవచ్చును. రూపకమునందు భూతకాల విషయమును, వర్తమాన కాలమున 
జరుగుచున్నట్లు చూపవచ్చును. నాటకకర్తకీ స్వతంత్రత మాత్రమున్నది. 
ఇంతకుమించి లేదు. 

నవలయందు రచయిత సూక్ష్మ విషయములను సవివరముగా వివరించ 
గలుగును. రూపకమునందట్లు చేయుట మిక్కిలి కష్టము. 


నవలయందలి పాత్రలకు వేషధారణాది అలంకరణయుండదు. గనుక 
వాటిరూపకల్పనను రచయిత తన యిచ్చననుసరించి చేయవచ్చును. నాటకము 
నందు పాత్రలు వేషమును ధరియించి, రంగస్థలముపై తమ హావభావములను 
వెల్లడి చేయవలసి యుండును. ఏమాత్రము లోపమున్నను నటులు అపహాస్యము 
పాలగుదురు. నాటకము రక్తి కట్టనేరదు. 

పైన తెలిపిన వివరములనుబట్టి చూచినచో నవలకు స్వయం సంపూర్ణత్వము 
స్వతస్సిద్ధము. ఇది నాటకమునందు సిద్ధించుటకు పెక్కు ఇతర విషయములు 
తోద్పడ వలసియుండును. ముఖ్యముగా 1) నటుల నటనా చాతుర్యము, 
2) రంగస్థలము, 3) అలంకరణ (4) పాత్రల సంభాషణలు (5) పాత్రోచిత 
వేషధారణ ఇట్టి వెన్నియో నున్ననే గాని నాటకము విజయవంతము కాజాలదు. 
కథా కథన పద్ధతిలో, సన్నివేశముల కల్పనా విధానములో, ఇతివృత్తమును 
స్వీకరించుటలో, దానిని నిర్వహించుటలో నవలాకారునికున్న స్వతంత్రబుద్ధి 
“స్వేచ్చ” నాటక కర్తకు లేదు. 


నవల విజయము కేవలము పరఠిత నాశ్రయించి యుండును. నాటక విజయము 
ప్రేకకాభయము. ముఖ్యముగా రచయిత, ప్రదర్శకులు, రంగస్థలము, ప్రేక్షకులు. 
ఇందేది లోపించినను నాటకము విఫలమగును. 


తెలుంగు నవలా వికాసము 33 


నవలకు స్వయం సంపూర్ణత్వము సిద్ధించుటకుగల ఇట్టి సదవకాశములే, దాని 


ఘనవిజయమునకు మూలభూతములై ప్రపంచ వాబ్బయమున దానికి చోటును 
కల్పించినవి. అది స్థాన బలిమిని చిక్కించుకొని తదితర వాజ్మయములకు మకుటమై 
ప్రపంచ సాహిత్యమునందు నేడు అధికారమును నెరపుచున్నది. 


నవల - ప్రబంధము: 


నవలకును, ప్రబంధమునకునుగల, ప్రధానాంగములను గురించి కొంత 


వివరించి, నవల బహుజనాదరణను పొందుటకు గల హేతువులను మరికొంత 
విశదపరతును- 


1. 


నవలయందు కథ ప్రధానము. గనుక కథను వినసొంపుగా మలిచిన చాలును. 
ప్రబంధమును కథ కొరకు మనము చదువము. వర్ణనలు, కవితారీతులు, 
శైలీసుందరత, అలంకారములు మొదలైన వెన్నియో చదివి అవి మన 
హృదయమునకు వచ్చినచో ఆనందింతుము. కవిసమర్హుడు, ప్రతిభావంతుడు 
నైనచో ఇన్నిటిని మనోహరముగా చిత్రింపగలడు. ఇందు యేవొక్కటి 
లోపించినను అది విజయవంతము కాజాలదు. 


నవల తక్కువ శ్రమతో సుఖముగను, సుందరముగను చదువరుల నాకర్షించి, 
ఆనందమును కలిగించును- నవల వచన రూపమున నుండునుగదా! 
ప్రబంధము పద్యముల నుండి కఠినపద భూయిష్టమై యుందును. దాని పఠన 
మేధస్సునకు (శమనిచ్చును. ఛందోనియమము, విశ్చంఖలత్వమును 
అరికట్టునను సంగతి సర్వులకు విదితమేగదా! 


నవల సర్వజన పఠన యోగ్యము. స్త్రీ, పురుష, బాల, వృద్ధులు దానిని చదివి 
ఆనందించుటకు, తమదైనందిన జీవితము నందలి శ్రమను నివారించు 
కొనుటకు మిక్కిలి ఉపయోగపడుచున్నది. ఇక ప్రబంధమన్ననో కొన్ని 
నియమనిబంధనలకు కట్టుబడియుండి, పండితులకును ఉన్నత విద్యా 
సంపన్నులకును మాత్రమే ఉపయోగపడుచున్నది. గనుక దీనికి విసృత 
ప్రచారము, బహుజనాదరణము, నేడు తక్కువగానున్నది. 


ఈ సందర్భమున మనము ముఖ్యముగా పింగళి సూరనార్యుడు ప్రబంధ 


రచనమునందుగూడా తన సునిశిత మేధా సంపత్తితో, రచనా శిల్పముతో 


34 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కళాకౌశలముతో, అపూర్వమైన లోకానుభవముతో “కళాపూర్ణోదయ మహాకావ్యము” 
నందు నవలాత్యమును సిద్ధింపజేసిన మాటను విస్మరించుటకు వీలులేదు. అది మనము 
గర్వింపదగిన ప్రబంధ రూపమైన నవల. ఆంధ్రవాజ్మయ ప్రపంచమునందు 
ఆ మహామహుడు పండించిన పసిడిపంట. తెలుంగు వారు గర్వింపదగిన మహత్తర 
గ్రంథము. 


పై వివరణమున నవలతో, నాటకము, బంధమునకు గల ప్రధానాంగముల 
యందలి భేదములే, కావ్యమునకును ఇతర సాహిత్య ప్రక్రియలకును వర్తించును. 
నవలకుగల యీచొరవ గుణమే, అది ఇతర సాహిత్య ప్రక్రియల కన్న అగ్రగామియై 
ముందుకు నడిచి వానిపై అచిరకాలములో నాయకత్వమును వహించి రాణించునట్లు 
చేసినది. 


“నవలి ప్రధానాంగముల పరామర్శ. 


ఇక నవలకు గల (ప్రధానాంగములను వివరించి, వాని వలన నవలకు చేకూరు 
ప్రయోజనములను విశదపరుతును- 


ఈజగన్నాటకమునందు యే వ్యక్తియు నిర్వ్యాపారిగా, నిష్కియుడుగా 
నుండజాలడు. ఎంత గొప్పవాడైనను, ఎంతటి సోమరిపోతైనను, ఏదియో ఒకపనిని 
చేసి తీరవలసినదే. 


విశ్వవ్యాపారమున యాత్రికుడుగా పయనించుచున్న మానవుడు, జీవిత 
రంగమున, యెన్నియో సంఘటనలు, సమావేశములు, వాగ్యవహారములు, 
కియాకలాపములు జరుపుచుండును. వానివలన అతనికి కొంత అనుభవము, 
అనుభూతి కలుగును. కొంత జ్ఞానము సమకూరును. బుద్ధి వికసించును. 


ప్రతినిత్యము జీవితరంగమున సంభవించిన ఈ అనుభవములే, యీ 
సంఘటనలే, సమావేశములే, వాగ్వ్యహారములే నవలకు ముఖ్య ఇతివృత్తములై 
ప్రధానాంగములుగా భాసించుచున్నవి. గనుక నవలకు “ఇతివృత్తము” ముఖ్యమైన 
అంగమని మనము గ్రహియింపవలసియుండును. 

మనము ప్రతినిత్యము యీ జగన్నాటకము నందు చూచుచున్న వ్యక్తులు, మనతో 
సన్నిహిత సంబంధముగల మనుష్యులు, యీ సంఘటనలకు, యీ విచిత్ర 
సమావేశములకు మూలభూతములై ఇందలి “పాత్రలు” గా వ్యవహరింతురు. 


తెలుంగు నవలా వికాసము 35 


ఆ పాత్రలు పరస్పరము జరుపుకొనిన సంభాషణలు వారి అనుభవములు, 
అనుభూతులు, వాగ్యవహారరూపమున బయలు వెడలినప్పుడు అవి నవలకు 
“సంభాషణ” లగుచున్నవి. నవలకు సజీవత్వమును సమకూర్చుచున్నవి. 


పైన తెలిపిన మూడింటికి ఒక కాలము, దేశము అవసరము, ఆయా దేశ 
కాలముల ప్రభావము దీనిపైన ప్రస్ఫుటముగా మనకు గోచరించును. గనుక దీనిని 
“వాతావరణ” మని యందురు. 


నవలా రచయిత తనకుగల లోకానుభవముతో, పైన తెలిపిన నాలుగంశములను 
సహాయముగా దీసికొని, ఈ ప్రపంచమును, తాను జీవించుచున్న సంఘమును అందలి 
విభిన్న వ్యక్తులను వారి గమనశీలమును గురించి తన అభిప్రాయములను 
వెల్లడించును. దీనిని “సందేశము” అని గాని, లేదా “జీవనతత్వము” అని గాని, 
లేదా “జీవన విధానము” అని గాని యందురు. 


దీనిని బట్టి నవలకు (1) ఇతి వృత్తము (2) పాత్రలు (3) సంభాషణలు 
(4) వాతావరణము (5) సందేశము అనునవి ప్రధానమైన అంగములని తేలినది. 
ఈ ఐదు అంగములను రచయిత సమర్థవంతముగా నిర్వహించగలిగినప్పుడే నవల 
విజయవంతము కాగలదు. ఈ అంగములను కొంతవరకు పరామర్శించి, 
వానితత్వమును తెలుసుకొనుట చాలా ముఖ్యము. 


నవల ప్రధానాంగముల విషయ వివరణము: 


1. ఇతివృత్తము:- నవలయందుండు “కథ”ను ఇతివృత్తమని వ్యవహరింతురు. 
ఇతివృత్తమును స్వీకరించుట యందును, స్వీకరించిన దానిని శ్రద్ధగా క్రమపద్ధతి 
వెంట నడుపుట యందును, రచయితకు మంచి సామర్థ్యము అవసరము. నవలా 
రచయిత నిత్యము తాను చూచుచున్న ప్రతి విషయమును, ప్రతి సంఘటనను 
ఇతివృత్తముగా స్వీకరించి, నవలను వ్రాయుటకు ప్రయత్నించినచో అది ఫలవంతము 
కాజాలదు. గనుక తనను ముఖ్యముగా కలచివేసిన (ఆ వేదనను) సంఘటనను 
దానివలన తానుపొందిన అనుభూతి విశేషములను మాత్రమే ఇతివృత్తముగా స్వీకరించి 
వానిని ఒక క్రమపద్ధతిలో ఆస్వాదయోగ్యముగా నుండునట్లు, అమర్చుట మిక్కిలి 
అవసరము. దీనికి శ్రద్ధ ముఖ్యము. 


ఇతివృత్తము యింపుగను, చదివినకొలది చదివించగల సమర్థవంతముగను 
ఉన్నప్పుడే, అది సర్వజనామోదము నందగలదు. గనుక నవలారచయిత ఇతివృత్త 


36 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సేకరణములో మిక్కిలి అప్రమత్తుడుగా నుండవలెను. ఇతివృత్తము ప్రారంభము నుండి 
పఠితను ఆకట్టుకొని చివరవరకు అతనిని వెన్నంటి చదివించగల సమర్థవంతముగా 
నుండవలెను. పాఠకుడు వాస్తవ ప్రపంచములో తాననుభవించుచున్న సుఖపాత్రములను 
మరచి, తన సర్వేంద్రియములను దానియందు లీనము చేయునంతటి సమర్థవంతమైన 
ఇతివృత్తమును స్వీకరించుట చాల అవసరము- ముఖ్యము. రచయిత తనకు 
సంబంధములేని అతిలోకమైన; అవాస్తవ, యితివృత్తమును స్వీకరించక, వాస్తవ 
ప్రపంచములో, తాను స్వీకరించిన యితివృత్తమునకు సన్నిహిత సంబంధముండునట్లు 
చూచుకొనుట చాల అవసరము. తనతో సంబంధములేని వ్యక్తులనుగాని, తానుచూడని 
సంఘటనలనుగాని యితివృత్తముగా స్వీకరించినచో దానిని సమర్ధవంతముగా మలిచి 
చూపుట మిక్షిలి కష్టము. అప్పుడు ఎన్నియో వాడుదుడుకులకు గురికావలసివచ్చును. 
గనుక ఇతివృత్త సేకరణములో రచయిత మిక్కిలి జాగరూకతతో మెలిగి తన 
సామర్థ్యమును ప్రకటించవలెను. రచయిత గొప్ప భావుకుడును, నేర్చ్పరిరైన 
శిల్పియునైనప్పుడే అది సాధ్యపడును. తాను గ్రహించిన ప్రతి చిన్న విషయమును, 
పూసలలో దారమువలె, ప్రధాన కథతో సన్నిహిత సంబంధముండునట్లు కథను 
మలిచి, ఆపాత మధురముగా నుండునట్లు చిత్రించుటకు ప్రయత్నింపవలెను. అప్పుడు 
నవలారచయిత పడిన శ్రమయంతయు ఫలవంతమగును. మంచి పుష్టిగల నవల 
అతని చేతినుండి వెలువడును. 


2. పాత చిత్రణ:- నవల సజీవముగా నవరసభరిత సంపన్నముగా మన 
ముందు సాక్షాత్మరింపవలెనన్న పాత్రచిత్రణ విషయములో చిత్రకారునివలె 
నవలారచయిత మిక్కిలి శ్రద్ధవహియించి పని చేయవలసి యుండును. సమగ్ర మానవ 
జీవిత చిత్రణమే నవలయని మన మంగీకరించినప్పుడు, ఆ చిత్రనిర్మాణములో 
అప్రమత్తుడై మెలగుట మిక్కిలి ఆవశ్యకము గదా! నవలయందలి పాత్రలకు, యదార్థ 
ప్రపంచమున మనము చూచుచున్న పాత్రలకు సన్నిహితసంబంధ ముండవలెను. 
అట్లున్నప్పుడు నవలారచయిత పడిన శ్రమ, తీసుకొనిన (శ్రద్ద ఫలవంతమగును. 
అట్లుగాక నవలయందలి పాత్రలు మన స్వభావ స్వరూపములకు, నడవడికి, 
దూరముగా నుండి, వాస్తవ ప్రపంచముతో సంబంధము లేక యున్నప్పుడు ఆ 
పాత్రలపైన మనకు సానుభూతి కలుగదు. ఆ పాత్రలతో మనము తదాత్యమును 
బొందజాలము. మనకు వారిపైన ఆత్మీయత కలుగనప్పుడు వారిపై అభిమాన మెట్లు 


తెలుంగు నవలా వికాసము 37 


కలుగును? సానుభూతి ఎట్లేర్బ్చడును? ఆ పాత్రల కష్ట సుఖములను మనము 
పంచుకొని, వారి ఆనందముతో మన ఆనందము, వారి పాత్రముతో మన 
పాత్రము;సమ్మిలితమై, ఆ రెండును ఏక వాహినిగా ప్రవహించినప్పుడే అది యదార్ధమైన 
నవల కాగలదు. మన (శ్రమను తీర్చి ఆనందోత్సాహములను కలిగించగలదు. గనుక 
పాత్రచిత్రణమున రచయిత కడుజాగరూకుడై మెలగవలెను. మనము నవలను 
ముగించిన పిమ్మట గూడ ఆ నవలయందలి పాత్రలు మనలను వెన్నాడుతూ, తమ 
కష్ట సుఖములను మనతో చెప్పుకొనుచుండవలెను. మన కన్నులముందు అవి 
తిరుగుచు, వానిని గురించి మనము ఆలోచించునట్లుగా చేయవలెను. అవి మనతో 
తమ బాధలను, గాథలను మోమోటము లేకుండగా చెప్పుకొనునట్లు చేయవలెను. 
వానికి మనము ఆప్తమిత్రులమో యనునట్లు (ప్రవర్తింపవలెను. (ప్రతిభావంతుడైన 
నవలారచయిత చేతిలో నిట్టి పాత్రల సృష్టి జరుగును. 

ఇంతటి సజీవసంపన్నమైన పాత్రలను సృష్టించుటకు రచయిత స్వయముగా 
జగన్నాటక సూత్రము నెరిగిన ప్రతిభావంతుడును, భావుకుడును గావలెను. తాను 
జీవించుచున్న సమాజము నందలి వ్యక్తులను, వారి స్వరూప, స్వభావములను, వారి 
మనోవృత్తులను, వారి వేషభాషలను, ఆచార వ్యవహారములను, నాగరికతా 
వైభవములను, ఆర్థిక స్తోమతలను చక్కగా పరిశీలించగల లోకానుభవము ఆతని 
కుండవలెను, అట్టి లోకానుభవమున్ననేగాని, సజీవ పాత్రలను సృష్టించి, లోకమున 
కందింప జాలడు. 

కథాకల్పనయందే, ఆయాపాత్రల రూపురేఖలను తీర్చిదిద్ది మన మనోనేత్రముల 
యందు అవి సాక్షాత్మరించునట్లు చేయగల నేర్పు, ప్రతిభ నవలా రచయితకుండవలెను. 
అప్పుడే ఆపాత్రలు సజీవ సంపన్నముగా నుండును. నాటకమునందలి పాత్రలవలే 
నవలయందలి పాత్రలుగూడా సజీవ సంపన్నముగా మనముందు ప్రత్యక్షమైనప్పుడే 
మనకు అవి ఆనందమును చేకూర్చగలవు. 


ఇతివృత్తము, పాత్రలు, ఒక దానితో మరొకటి నీరక్షీర న్యాయమున 
సమ్మిళితమైనప్పుడే, ప్రతిభావంతమైన పాత్రలసృష్టి జరుగగలదు. సజీవ సంపన్నముగా 
ప్రాణవంతముగా మనముందు అవి సాక్షాత్మరింపగలవు. 


8. సంభాషణలు:- నవలయందలి పాత్రలు ప్రపంచమునందలి మానవులకు 
ప్రతివింబములు. వాస్తవ ప్రపంచమునందలి యదార్థత, స్వరూప స్వభావములు, 


38 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వాకృమత్మృతియందలి విన్నాణము, నవలయందలి పాత్రలలో బాగుగా ప్రతిబింబించి 
నప్పుడే అవి మనకు ఆనందమును చేకూర్చగలవు. ఆపాత్రల సంభాషణా సంవిధానము 
సరసముగను, సుందరముగను, మనోరంజకముగను, ఫలవంతముగను నున్నప్పుడే 
మనకు అవి ఆనందమును చేకూర్చగలవు. కుత్రిమ సంభాషణలు, అసందర్భ 
ప్రలాపములు అసహజమైన ఆలోచనలు నవలకు పుష్టిని చేకూర్చజాలవు. పఠితలకు 
తృప్తిని కలిగించ నేరవు. నీరసము, నిర్వీర్యముతో నున్న గ్రంథముపట్ల యొవ్వరికిని 
ఆదరణ కలుగనేరదుగదా! 


సంవుటనలకును, సన్నివేశములకును అనుకూలమైన సంభాషణలు 
జరిగినప్పుడే, నవల సజీవముతో మనముందు సాక్షాత్మరించి, అదిమనలను ఆనంద 
సముద్రమున నోలలాడించగలదు. పాత్రల నోటినుండి వెలువడు ప్రతిమాట ప్రతిచేష్ట 
అర్థవంతముగను సందర్భోచితముగను నున్నప్పుడే ఆపాత్రలు ప్రాణవంతమై 
మనముందు నిలిచి నాలుగు కాలముల పాటు వర్ధిల్లగలవు. సజీవ చిత్రములవలె, 
మన ముందు సాక్షాత్కరించి, మరోలోకములకు అవి గొంపోవ సమర్థవంతములగును. 
లేనిచో అవి రచయిత చెప్పు చేతులలో కీలుబొమ్మలవలె మెలిగి, మనపైన నెట్టి 
ప్రభావమును కలిగించ కుండగనే తెర మరుగున పడిపోగలవు. రచయిత పడినశ్రమ 
యంతయు బూడిదలోబోసిన పన్నీరై పోవును. 


4. వాతావరణము:- నవల యదార్థతను ఆపాదించుకొని, సజీవముగను, 
సలక్షణముగను, చైతన్యవంతముగను భాసింపవలయునన్న దేశ కాలచిత్రణము, లేదా 
బాహ్య పరిస్థితులను గురించిన వివరణము ముఖ్యమని వొప్పుకొనక తప్పదు. 
ఒక్కమాటలో చెప్పవలెనన్న చక్కని వాతావరణ కల్పన మన్నమాట. అది 
ప్రతిభావంతముగను, సమర్థవంతముగను, లేకపోయినచో పాత్రలు నిర్వీర్యమైపోగలవు. 
నిస్సారముగను, నీరసముగను యుండి మనకు నవలాపఠనములో సరియైన 
ఉత్సాహమును కలిగింపజాలవు. ఈ దేశకాల పరిస్థితులను, బాహ్య వాతావరణమును 
సమర్థవంతముగా చిత్రించినప్పుడే ఇతివృత్తమునకు మంచి జిగి, బిగి చేకూరి, రచన 
సక్రమముగాను సాఫీగాను సాగగలదు. 


ఈ వాతావరణమును 1. సామాజిక వాతావరణమని, 2. భౌతిక వాతావరణమని 
రెండు భాగములుగా విభజింపవచ్చును. ఈ వాతావరణద్వయమును పుష్టివంతముగను, 


తెలుంగు నవలా వికాసము 39 


తుష్టివంతముగను చిత్రించి చూపినప్పుడే నవలకు పరిపూర్ణత సిద్ధించి అది 
ఫలవంతము కాగలదు. 


కథా గతికి తోడ్చడని వర్ణనములు, ఆనందమును చేకూర్చజాలవు, దానివలన 
కథా ప్రవాహము దెబ్బతిని పోగలదు. అధిక వర్ణనములు, అనర్థమును చేకూర్చి 
నవలకు ప్రాథమిక ప్రయోజనమైన “ఆనందము” కుంటువడిపోవును. 


గనుక వాతావరణమును చిత్రించుటలో శ్రద్ధ యెంతైనను అవసరము. అది 
విస్మరించినచో అనర్థములు ప్రత్యక్షము కాగలవు. 


5. సందేశము:- సమగ మానవజీవన చిత్రణము “నవల” అని మనము 
ముందే తెలిసికొనియుంటిమి. ఇట్టి మహత్తర చిత్రణము నుండి మనము 
(గహియించునదేమి? లేక దీనిని పఠియించుటవలన కలుగు లాభము లేవి? లేక 
మనము ఈ [గ్రంథము పఠియించుటవలన కలిగిన శ్రమకు లభియించు సందేశమేమి? 
ఏ మహత్తర ప్రతిఫలము నాసించి పఠిత తన సమయమును వ్యయముచేసి నవలను 
పఠియించుచున్నాడు? అను ప్రశ్నలు ఉత్పన్నము కాక తప్పదు. 

ఏ ఫలితము లేనిదే, మానవుడు శ్రమపడుట సంభవించదుగదా? విభిన్న సాహిత్య 
క్రియల నన్నింటిని అధ్యయనము చేయుటవలన మనకు యే ఆనందము లేక యే 
సందేశము సమకూరుచున్నదో, నవలా పఠనమువలన గూడా నదియే లభియించు 
చున్నది. దీని పరిధి విశాలము గనుక దీనివలన అంతకంటే గొప్పఫలము మనకు 
సమకూరగలదు. “సత్యము, శివము, సుందరము” అను త్రిగుణములను మనము 
దీనివలన పొందవచ్చును. అయినను రచయిత ప్రతిభను, ఆలోచనా సంవిధానమును, 
అనుభవమును, అనుభూతిని బట్టి ఫలితము లభియించగలదు. 


రచయిత సమాజమును సమ(గముగా పరిశీలించి, నవలాంగముల నన్నింటిని 
సమకూర్చుకొని, తనకుగల ప్రతిభా వ్యుత్సత్యభ్యాసములతో పరిశ్రమించినచో మంచి 
నవలను సృష్టించి, తన ఆలోచనా పరిధికి తగిన సందేశమునివ్వగలడు. రచయిత 
నీరసుడైనచో అతని సృష్టియంతయు నీరసమగును. అతడందించు సందేశము 
నీరసముగా నుండును. మనము పడు శ్రమ మరియు కాలము వ్యర్థమగును. 


గనుక రచయిత యిచ్చు సందేశము చాల ముఖ్యమైనది. శరీరమునకు 
ప్రాణమెట్టిదో రచనకు రచయిత యొసంగు సందేశమట్టిది. సమర్థవంతుడైన రచయిత 


40 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చేతిలో నవల “సామాజిక దర్శనము” గా ప్రకాశించును. ఆతడిచ్చు సందేశము 
అత్యుత్తమమైనదై, ఏక దేశికముగాక, ఏక కాలికముగాక, సార్వదేశికము, 
సార్వకాలికమునై. సర్వమానవ కల్యాణమునకు, సర్వమానవ సౌభ్రాతృత్వమునకు, 
సౌహార్టత్వమునకు దోహద మొసంగునదిగా గూడా నైయుండగలదు. అప్పుడు అతడు 
పడిన శ్రమ ఫలవంత మగును. మన కాలము సద్వినియోగమగును. 


83 
నవలలు - భిన్నరూపములు 


1. వస్తువు లేక ఇతివృత్తమును బట్టి నవలలు 
కథావస్తువును బట్టి స్థూలముగా నవలలను ఐదు విధములుగా విభజించవచ్చును, 


1. అపరాథ పరిశోధక నవలలు. 2. సాంఘిక నవలలు 8. రాజకీయ నవలలు. 
4. చారిత్రాత్మక నవలలు 15. పౌరాణిక నవలలు. 


పైన వివరించిన నవలలలో విరివిగా అపరాధ పరిశోధక నవలలు ప్రతి 
సంవత్సరము వెలువడుచున్నవి. సాంఘిక నవలలు ద్వితీయ స్థానము నాక్రమించు 
కొనుచున్నవి. తృతీయ స్థానము రాజకీయ నవలది. ఇక చారిత్రక నవలలు 
అప్పుడప్పుడు వెలువడుచుండును. పౌరాణిక నవలలలు సకృత్తుగా వచ్చును. 


1. అపరాథ పరిశోధక నవలలు:- నేడు తెలుగు భాషయందు “అపరాథ 
పరిశోథక నవల” అను పేరుకన్న “డిటెక్టివ్‌” నవల అను పేరు అవిరళ ప్రచారము 
నందుకొన్నది. అందరు దానిని ఆ పేరుతోనే వ్యవహరించుచున్నారు. 


సహజముగా “డిటెక్టివ్‌” నవల, అనుట తోడనే అందులో తప్పనిసరిగా ఒక 
హత్యవుంటుందని, మనవారు భ్రమపడుతూ వుండగలరు. ఒక అందమైన యువతిని, 
ఒక విలన్‌ “బ్లాక్‌ మెయిలు” చేసి, చివరకు ఆమెనో, ఆమె ప్రియుడినో, భర్తనో లేక 
ఆప్తుడినో, హత్య చేస్తాడని గూడ అనుకుంటారు. అంతేగాక ఆరడుగుల ఎత్తు, ఆ 
ఎత్తుకుదగిన లావు, కలిగి వున్న ఆ “డిటెక్టివ్‌” విలన్ని పట్టుకుంటాడని, అందరికి 


తెలుంగు నవలా వికాసము 41 


ఒక అపోహవున్నది. ఈ పుస్తకములు చిన్న సైజులో ముద్రింపబడివుండి, వాటిపైన 
ఒక అందమైన ముఖచిత్రముగూడా చిత్రింపబడివుంటుందని, అది మిక్కిలి 
ఆకర్షణీయముగా వుండగలదని మరొక విధమైన నమ్మకము ప్రజలలో పాతుకొని 
పోయివున్నది. ఈ వివరణము సరియైనది కాదు. 


ఈ క్రింది నిర్వచనమును పరిశీలించినచో “డిటెక్టివ్‌” నవల యొక్క యదార్ధ 
స్వరూపము అవగతము కాగలదు. 


“అయోమయముగను, అధ్వాన్నముగను, అసందర్భముగను, ఉంచబడిన 
పరిస్థితులను, ఒక క్రమపద్ధతిలో కూర్చుకొని, హేతువాదముతో తన ప్రతిభవల్ల, 
తెలిసిన విషయముల సహాయముతో, తెలియని విషయములను సవివరముగా తెలిసి 
కొనడము అనునది “కథా వస్తువుగా” గల యే కథయైనను “డిటెక్టివ్‌ నవలయే” 
యని చెప్పవచ్చును.” 

దీనికి అర్ధపూరకముగా ఈ విధముగను చెప్పవచ్చును. 


“నేరములను గుర్తెరిగి, నేరము చేసిన వారిని నిరూపించుటలోగల పరిశోధకుల 
బుద్ధి కుశలతను, తదవరోథములను, తదవరోధాతిక్రమణలను, ఒక దానితో 
నింకొకదానికి సంబంధింప జేయుచు, పరిశోధకుని యొక్కయు, అపరాధి యొక్కయు 
మేధాసంపత్తిని తెలియపరచుచు “తుట్టతుదకు నేరము దాగదు - అపరాధికి శిక్ష 
తప్పదు”. అను సత్యమును నిర్వచించు అద్భుత కథా సంవిధానమే “అపరాధ పరిశోధక 
నవల” అని చెప్పవలసియుండును. 


అపరాథ పరిశోధక నవలలు రెండువిధములు: - 


1. చదువరుల బుద్ధికుశలతను రేకెత్తించి, చక్కని పరిష్కార మార్గమును నిర్దేశించి 
చూపునవి - వైజ్ఞానిక సంబంధమైన ఉత్తమ నవలలీ కోవకు జెందినవి. 


2. మానసికోద్రేకములను విపరీతముగా రెచ్చగొట్టి మనుష్యులను తికమక 
పెట్టునవి- ఇవి చౌకబారు నవలలు. వీనినే “మిష్టరీ” కథలని గూడా 
వ్యవహరింతురు. ఇవి మూడు రకములు, 1. దయ్యముల కథలు 2. చిక్కు 
ప్రశ్నలతో నిండియున్న కథలు 3. డిటెక్టివ్‌ కథలు. 


భయోద్రేకములను ఉత్పన్నము చేయు విచిత్రమైన కథలన్నియు యీ కోవకు 
జెందగలవు. వీనివలన సంఘమునకంతగా ప్రయోజన ముండదు. 


42 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నేరములు చేయుటకు గల వివిధ కారణములు :- 


ఈ నేరములు ఆర్థిక పరముగను, రాజకీయపరముగను, సాంఘిక పరముగను, 
లైంగిక పరముగను వుండవచ్చును. ఈ నేరములు సామాన్యముగా సాంఘిక, శాసన 
ధిక్కార రూపముగానుండవచ్చును. అపరాధ పరిశోధక నవల ముఖ్యముగా శాసన 
ధికారమును చూపునదిగా నుండును. శిక్షలు మొదలైనవి యిందు విధింప 
బడుచుండును. 


డిటెక్టివ్‌ నవలల చరిత్ర;- ఈ సాహిత్య ప్రక్రియ 18 వ శతాబ్దమునందు (ఫ్రెంచి 
దేశమున ప్రప్రథమముగా వుద్భవించినది. కాని అమెరికా దేశమునకు జెందిన “ఎడ్లార్‌ 
అలాన్‌ పో” 1841 వ సంవత్సరమున వ్రాసిన “మర్దర్స్‌ ఇన్‌ది రూమోర్‌” అనుకథతో 
యీ సాహిత్య ప్రక్రియకు ప్రపంచమున మంచి పేరు ప్రతిష్టలు లభియించినవి. 
ఈయన మరి రెండు డిటెక్టివ్‌ కథలు వ్రాసి యీ సాహిత్య క్రియకు మంచి బలమును 
చేకూర్చెను. ఆయన సృష్టించిన డిటెక్టివ్‌ పేరు “సి. అగస్ట్‌ డ్యూసా”. అయినను యీ 
రచయితకు ఆనాడు అంతగా ప్రజాదరణము లభియించలేదు. 

చార్లెస్‌ డికెన్సు “మిస్టరీ ఆఫ్‌ ఎడ్విస్‌ డ్రూడ్‌” అను పేరుగల అసంపూర్ణమైన 
ఒక “డిటెక్టివ్‌” నవలను వ్రాసి యుండెను. ఇది మిక్కిలి అద్భుతవిషయములతో 
నిండియున్న గొప్ప నవల యట! 


యదార్ధమైన డిటెక్టివ్‌ నవలలు 1887 వ సంవత్సరమునుండి మిక్కిలి ప్రచారము 
లోనికి వచ్చినవి. ఆ సంవత్సరమున ఒక ఆస్ట్రేలియన్‌ రచయిత వ్రాసిన ఒక డిటెక్టివ్‌ 
నవల 5 లక్షల ప్రతులు మూడు నెలలలో అమ్ముడుపోయినవట! ఈ చారిత్రాత్మక 
ఘనవిజయముతో అటు రచయితలకు, యిటు పాఠకులకు మంచి ఆకర్షణ, 
ప్రోత్సాహము లభియించినవి. 


ఆ సంవత్సరములోనే బ్రిటీష్‌ రచయిత అయిన, ఆర్డర్‌ కేనన్‌ డాయిల్‌ “షెర్లాక్‌ 
హోమ్స్‌” అను “అద్వితీయమైన” డిటెక్టివ్‌ కళాఖండమును వ్రాసి యీ సాహిత్య 
శాఖలో స్వర్ణ యుగమును సృష్టించి, విశ్వసాహిత్యములో యీ ప్రక్రియకు ఒక అపూర్వ 
విజయమును సాధించెను. 1887-92 సంవత్సరముల మధ్య ఆయన “షెర్లాక్‌ 
హోమ్స్‌”ను కథానాయకుడుగా సృష్టించి 25 నవలలు వ్రాసెను. ఈ మహామహని 
కృషి ఫలితముగా “డిటెక్టివ్‌” సాహిత్యము విశ్వవ్యాప్తి నందినది. ఈయన తరువాత 


తెలుంగు నవలా వికాసము 483 


చెప్పుకోతగిన మరియొక రచయిత (ఫైెడరక్‌ డేమే. ఈయన సృష్టించిన డిటెక్టివ్‌ 
పేరు “ఎలరీ క్విన్‌”. నేడు అంతర్జాతీయ డిటెక్టివ్‌ నవలా రచయితగా ఎర్‌సాని గార్జినర్‌ 
గొప్పఖ్యాతిని గడించుకొన్నాడు. ఈయన సృష్టించిన డిటెక్టివ్‌ పేరు “ఫెర్రి మేసిన్‌”. 
ఈ అద్భుతమైన పేరుతో యీ రచయిత 150 నవలలకు పైగా వ్రాసియున్నాడని 
ప్రతీతి. మొత్తము పైన నేడు విశ్వసాహిత్యమునందు ఇతర నవలలకన్న అపరాధక 
పరిశోధక నవలలసృష్టి అత్యధికముగా నున్నదని మనము నిస్సంశయముగా 
చెప్పవచ్చును. 

2. సాంఘిక నవలలు: - మార్పు సహజము- స్వతస్సిద్ధము. ఏ దేశమునందును, 
యే సంఘమునందును, వొకే విధముగా ఆచార వ్యవహారములు, సాంఘిక కట్టుబాట్లు 
నిలిచి యుండుటలేదు. నిలచియుండజాలవు. నిత్యనూతనముగా కాలానుగుణ్యముగా 
అవి మారి రూపొందుచున్నవి. 


సంఘము చైతన్యస్రవంతి. ఈ స్రవంతికి అంతమనునది లేదు. కాలక్రమముగా 
సంఘము నందలి వ్యక్తుల అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారవ్యవహారములు, జీవిత 
విధానము మారుచుండును. ఈ మార్పునకు తలయొగ్గిననే గాని మానవుని మనుగడకు 
శాంతియనునది లేదు. 


గనుక - “ప్రస్తుత సంఘమునందలి ఆచార వ్యవహారములను గమనించి, 
అందలి లోటుపాటులను సవరించి సంస్మరణ పూర్వకమైన చక్కని భవిష్యత్తును చూపు 
అపూర్వమైన సాహిత్య సాధనము ఈసాంఘిక నవల” అని చెప్పవచ్చును. 

ఈ ప్రక్రియ ఒక చక్కని మార్గదర్శి-సంఘ వ్యవస్థను బలమైన పునాదుల పైన 
పునర్నిర్మించుటకు యిది మిక్కిలి ప్రయోజనకారి. సంఘమునందలి అక్రమ 
పరిస్థితులను, అవినీతిని, కుళ్లును, అన్యాయమును క్షాళనము చేసి, సువ్యవస్తతతో 
అది వర్ధిల్లునట్లు సంస్కరించి పునర్నిర్మించుట దీని పరమోద్దేశ్యము, ఈ లక్ష్యమును 
సాధించుటకు ప్రగతిశీలురు, సాంఘిక సంస్మర్రలునైన రచయితలు గొప్పకృషి చేసి 
పెక్కు నవలలను సృష్టించిరి. 

ఈ రకమైన నవలలు వ్రాయు రచయితలకు చారిత్రక, సాంఘిక, వైజ్ఞానిక 
దృష్టితో పుష్టికరమైన పునాదుల పైన భావిచరిత్రను ప్రగతిశీలములో సృష్టించు 
మేధాసంపత్తి యుండితీరవలయును. ఈ రచయిత భవిష్యత్మాలమునకు వైతాళికుడు. 


44 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈ రచయితకు దూరదృష్టి, విశాలదృక్పథము తాను చిత్రించు సంఘముపట్ల 
గొప్ప సానుభూతి వుండవలెను. అప్పుడే ఆ నవలా రచనోద్దేశ్యము సాధింపబడును. 
ప్రగతిశీలియైన రచయిత మాత్రమే అట్టి ఘనకార్యమును సక్రమముగా, సజీవ 
సంపన్నముగా సర్వజనామోదముగా చేయగలడు. 


సాంఘిక నవలలు రెండు విధములు: 


1. సంఘము నందలి కుళ్ళును, అవినీతిని, అక్రమ పరిస్థితులను, ఎలిగెత్తి చాటి, 
వానిని వ్యంగ్య స్ఫోరకముగా, విమర్శించి అభ్యుదయ మార్గమును సూచించునవి. 
పరిష్కార మార్గమును ప్రతిపాదించి, పునర్నిర్మాణమునకు మార్గదర్శకముగా 
నుండునట్లు యివి మలచబడును. దోషములను పరిహరించి చక్కని 
మార్గములను నిర్దేశించి చూపు నవలలు యీ కోవకు జెందినవి- 


2. రెండవ రకమైన నవలలు అట్టివి కావు. ఈ రకపు నవలలు వ్రాయు రచయిత 
తన కాలమున జరుగుచున్న సాంఘిక పరిస్థితులను, యధాతథముగా చిత్రించి, 
ఆ పరిస్థితులు మనకన్నులకు రూపుకట్టునట్లు చేయును. వీనియందు రచయిత 
ఒక ద్రష్టగా నిలచి తన స్వంత అభిప్రాయములను, అభిరుచులను అందు 
చొప్పింపక, యదార్థ పరిస్థితులను భావితరముల వారికి వున్నది వున్నట్లుగా, 
జరిగినది జరిగినట్లుగా ఇందు చిత్రించి చూపును. ఇతనిది చారిత్రక సృష్టి- 
రాబోవు సంఘమునకు చారిత్రక విషయములను సత్యదూరములు కాకుండ 
చూపునవి. ఇవి ఐతిహాసికములైనను - ఇతిహాసమునకు దూరముగా నుండును. 
సాంఘిక చలత్వ చరిత్రయే వీరికి ప్రధానము. 


సాంఘిక నవలల చరిత్ర;- 15-18 శతాబ్బముల మధ్య పాశ్చాత్య దేశములలో 
చెలరేగిన వైజ్ఞానిక, పారిశ్రామిక విప్లవముల ఫలితముగా ఆ సంఘములలో గొప్ప 
సంచలనము బయలు దేరినది. ప్రజల పైన సర్వాధికారమును నెరపుచున్న నిరంకుశ 
ప్రభువుల, మతశక్తుల ప్రాబల్యము క్రమముగా క్షీణించి పోసాగినది. అంతవరకు ఆ 
శక్తులకు నివ్వాళాలర్పించుచు రచనలు చేసిన కవులు, కళాకారుల దృష్టి సామాన్య 
ప్రజలవైపు మళ్ళినది. ప్రగతిశీలురైన రచయితలు కొందరు నిరంకుశ ప్రభువుల 
పరిపాలన క్రింద నలిగిపోయిన మూగజీవుల ఆవేదనను, వారి హృదయగత 
ఆక్రందనలను, దుఃఖమయ జీవిత గాథలను ఇతి వృత్తముగా స్వీకరించి రచనలు 


తెలుంగు నవలా వికాసము 45 


చేయుచు వారి పురోభివృద్ధికి తోడ్చడసాగిరి. సంఘ సంస్కర్తలు, ప్రజా సేవకులు 
నిర్భయముగా అధికారము నెదిరించుచు ప్రజలకు అండదండలుగా నిలబడి సేవ 
జేయుటకుద్యమించిరి. 

ప్రజాసమస్యలను యథాతథముగా చిత్రించి సంఘములో (ప్రతిబింబింప 
జేయుటకు, పద్యముకన్న గద్యము మిక్కిలి ప్రయోజనకారి యని ఆనాటి రచయితలు 
గ్రహియించిరి. ఆలివర్‌ గోల్టుస్మిత్‌, చార్లెస్‌ డికెన్సు వంటి ప్రగతిశీలురైన మహామహులు 
నవలను సాధనముగా జేసికొని, సాంఘిక సమస్యలను యితివృత్తముగా (గహియించి 
రచనలు చేయసాగిరి. వారి రచనలకు మంచి ఆదరణ, సంఘములో గొప్ప గౌరవము 
లభియించినది. విశ్వాసమును విరివిగా పొందిన ఆ రచయితలు ధైర్యముతో సామాన్య 
ప్రజల పక్షమున నిలబడి వారి దైనందిన జీవిత సమస్యలను, వివిధ దృక్నోణముల 
నుండి పరామర్శించుచు పుంఖాను పుంఖములుగా రచనలు చేయసాగిరి. 


ఈ మధ్యన టాలస్థాయ్‌, బెర్నార్డ్‌ షా, మపాసా వంటి ప్రముఖ రచయితలు 
పెక్కు సాంఘిక నవలలు వ్రాసి సంఘమును ఉత్తేజ పరచిరి. 

ఆంగ్ల భాషను రచనా సాధనముగా స్వీకరించి, భారతీయ ఇతివృత్తమునకు 
ప్రాధాన్యత నిచ్చుచు చక్కని నవలా రచయితగా ప్రఖ్యాతి నందిన మన వారిలో ఆర్‌. 
కె. నారాయన్‌, కమలా మార్మండేయులు, ఖాజా మహమ్మద్‌ అబ్బాస్‌, ముల్మరాజ్‌ 
ఆనంద్‌ పేర్మొనదగినవారు. 


8. రాజకీయ నవలలు: 


“దేశమునందలి భిన్న వ్యక్తులు తమ తమ ధర్మములను గమనించి, 
హక్కులను ప్రతిపాదించి, ఆ హక్కులను సాధించుటకు ప్రజలలో 
ఉద్రేకములను రెచ్చగొట్టి తిరుగుబాటునకు పునాది వేయుట లక్ష్యముగా 
గల కథాసంవిధానము రాజకీయ నవల.” 


ఇందలి కథలు యదార్థములైనను, ఊహాజనితములైనను కావచ్చును. ఇవి 
వీర రస ప్రధానముగా నుండి ప్రజలను చైతన్యవంతులుగను, కార్యోన్ముఖులుగను 
మార్చగలవు. ఇట్టివి దేశభక్తి ప్రపూరితములు. తాము జన్మించిన దేశము కొరకై తమ 
సర్వస్వమును త్యాగము చేయుట వీని అంతిమ లక్ష్యము. ప్రపంచమున ప్రజాస్వామ్య 


46 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వ్యవస్థను నెలకొలుపుటకు పెక్కుమహోద్యమములు నడచినవి. మహా ఆ విప్లవములు 
చెలరేగినవి. ఆ ఉద్యమములను ఆధారముగా దీసుకొని, దాని యందలి వివిధ 
ఘట్టములను ఇతివృత్తముగా (గ్రహియించి, అనేకమంది దేశభక్తులైన రచయితలు 
ఉత్తేజకరమైన మహత్తర నవలలనెన్నింటినో వ్రాసి ప్రజాసందోహమునందు గొప్ప 
సంచలనమును కలిగించి వీరోచిత సాహసకార్యములను నెరపునట్లు ప్రోత్సహించిరి. 
త్యాగశీలురైన మహాత్ములు తమ మాతృదేశ గౌరవమును కాపాడుటకై నిర్భయముగా 
చిరునవ్వును చిలకరించుచు, తమ శరీరమునందలి ప్రతిరక్త బిందువును ధారబోసి 
చివరకు వురికంబముల నలంకరించిన ముట్టము లెన్నియోనున్నవి. ఇట్టి 
సాహసోపేతమైన వీరోచిత గాథలతో ఈ రకమైన నవలలు నిండియుండును. 


ఐవాన్‌ హో, రాబ్రాయ్‌, త్రి మస్మెటీయర్స్‌, వార్‌ అండ్‌ పీస్‌, అన్నా కెరినీనా, 
ఎ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌, దుర్గేశ నందిని, ఆనందమఠము, మాలపల్లి మొదలైనవి, 
యీ కోవకు జెందిన ప్రసిద్ధ నవలలు. 


4. చరిత్రాత్మక నవల:- చరిత్రాత్మక నవల - పేరు వినబడుటతోడనే అది 
“రెండు విరుద్ధ విషయముల కలయికియని మనకు స్ఫురించును. “చరిత్ర” అనగా 
జరిగిపోయిన సంగతి. సత్యముతో నిండిన యదార్థ విషయము- “నవల” అనగా 
కల్పితము. జరిగిపోయిన సత్యముతో దీనికి సంబంధ ముండనక్కర లేదు. ఈ కల్పన 
హృద్యంగమముగా నుండిన చాలును. ఈ రెండు విషయములకు సమన్వయమెంత 
చక్కగా కుదిరిన, చారిత్రాత్మక నవల అంత ఫలవంతముగను, ప్రశంసనీయముగను 
భాసించును. అనగా “జరిగిపోయిన ఒకానొక చారిత్రక సంఘటనను, ఆధారముగా 
(గ్రహియించి, దానిని ఆత్మగా చేసి దానిచుట్టు పెక్కు అద్భుత సంఘటనలతో, విచిత్ర 
సన్నివేశములతో కథాకథన దక్షతతో రచియించిన మహత్తర గ్రంథమే “చారిత్రాత్మక 
నవల.” 


అందువలన చారిత్రక నవలలు అనగా “ఇతివృత్తము పూర్తిగా చరిత్రకు 
సంబంధించినదై యుండి, కొన్ని ముఖ్య సన్నివేశములు విశిష్ట, కల్పిత లక్షణములతో 
చారిత్రక సన్నివేశములకు భంగము వాటిల్లకుండునట్లుగా పాత్రపోషణము చేయునదియే 
చారిత్రాత్మక నవల.” అని నిర్వచించవచ్చును. 


తెలుంగు నవలా వికాసము 47 


ఈ నవలలను రెండువిధములుగా విభజించవచ్చును. 


1. ఏదేని దేశ చరిత్రను లేదా అందలి ఒకానొక ప్రముఖ సంఘటనను ఆధారముగా 
దీసికొని వ్రాయు నవలలు. 


2. చరిత్రలో తెరమరుగున పడిపోయిన ప్రముఖ వ్యక్తులనుగాని, లేదా వీరోచిత 
కృత్యములను, సాహస కార్యములను నెరపినవారిని గాని దీసికొని వారి 
జీవితములో తెరమరుగున పడిపోయిన విశేషములను ఆధారముగా గ్రహియించి 
ఆ వ్యక్తుల చుట్టు కథను మలచునట్టివి - జీవితాత్మక నవలలు. 


చారిత్రాత్మక నవలల ప్రయోజనము: 


ఈ రకమైన నవలలు జాతీయ భావములను, దేశభక్తిని, వీరరసమును ప్రజలలో 
పెంపొందించుటకు బాగుగా తోడ్చడగలవు. వ్యక్తులు తమ జాతియొక్క దేశముయొక్క 
పూర్వ వీరుల చరిత్రను, వారు నెరపిన ఘనకార్యములను, సాధించిన మహత్తర 
విజయములను, తెలిసికొని ఉత్సాహముతో ముందుకు పురోగమింతురు. 


నీరసముగను, అస్తవ్యస్తముగను వున్న చారిత్రక (గంథములతో సరియైన 
విషయమును గ్రహియింపజాలము. అదే విషయమును సరసముగను, సహజముగను, 
మనోరంజకముగను వుండునట్లు నవలా రూపమున వ్రాసినచో మిక్కిలి ఉత్సాహముతో 
చదువరులు వానిని పఠియించి ఆనందింతురు. నవల అనగా ఒక పెద్దకథ గదా! 
ఆనందమును చేకూర్చునట్టి ఒక ప్రముఖ సాధనముగదా! అట్టి కథ ద్వారా చారిత్రక 
సత్యమును బోధించినచో అది మన హృదయమునకు హత్తుకొని పోవును. 


రోగి చేత చేదుమాత్రలను మింగించుట మిక్కిలి కష్టము. ఆ మాత్రలకే “షుగరు 
కోటింగ్‌”నిచ్చి చేతికందించినచో సులభముగా వానిని రోగి మింగును, రోగ నివారణ 
యగును. అటులనే క్రమపద్ధతి వెంట లేక, తెరమరుగున దాగియున్న చారిత్రక 
విషయములను గూడా నవలారూపమున తెలిపినచో సంతోషముగా వానిని గ్రహియించి 
ఆనందించగలడు. 

ఈ సువిశాల దృక్పథముతో ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధము చేసుకొని, 
పాశ్చాత్య దేశపు రచయితలు గొప్ప చారిత్రక నవలలు వ్రాసిరి. 

పూర్వచరి(త్రను, నేటి చరిత్రతో అనుసంధింపజేసి అది సంఘాభివృద్ధికి 
మార్గదర్శకత్వముగా నుండునట్లు చేయుట చారిత్రాత్మక నవలయొక్క ప్రధానలక్ష్యము. 


48 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆ లక్ష్యసిద్దిని సాధించుటకు రచయితలు మిక్కిలి కృషి సలిపిరి. ఈ నవలా రచయితల 
ముఖ్యోద్దేశము ఒక వ్యక్తిని ఆరాధ్యుడుగా జూపుచు ఆతని వ్యక్తిత్వమునకు 
సంబంధించిన విషయములను కార్యకారణ ఫలితములతో (cause and effects) 
సంబంధింపజేసి, తద్విషయమును సంఘమునకు తెలిపి, సంఘమును ఉత్తేజపరచుట. 
దేశభక్తి, ప్రభుభక్తి, త్యాగశీలత, వీరారాధన మొదలైన ఉత్తమ గుణములు పాఠకులలో 
పురికొలుపుట వీని లక్ష్యము. 


“యుద్ధము - శాంతి” అను నవలను టాలస్థాయ్‌, నెపోలియన్‌ సలిపివ దండ 
యాత్రలను ఆధారముగా గ్రహియించి ప్రాసియున్నాడు. అది గొప్ప చారిత్రాత్మక 
నవల, 

ప్రసిద్ధ చిత్రకారుడైన వాంగో, జీవిత చరిత్రకు సంబంధించిన “లస్ట్‌ ఫర్‌ లైఫ్‌” 
అనునది మరియొక గొప్ప జీవితాత్మక చారిత్రక నవల. “మోషే” వ్రాసిన చారిత్రక 
నవలలన్నియు యదార్థ చరిత్రను ప్రతిబింబింపచేయు ఉత్తమ చారిత్రక 
కళాఖండములని చెప్పక తప్పదు. 


పాశ్చాత్యులవలె మనకు సరియైన చారిత్రాత్మక నవలలుగాని లేదా జీవితాత్మక 
నవలలుగాని వ్రాయుటకు తగిన చారిత్రకాధారములు లేవని, మన వారిలో కొందరికి 
ఒక విధమైన అపోహయున్నది. 


భారతీయ చారిత్రక నవలలకు మకుటమని చెప్పదగిన డాక్టర్‌ శ్రీ క.యం. 
మున్ని వ్రాసిన “భగవాస్‌ పరశురాముడు” మరియు శ్రీరాహుల్‌ సాంకృత్యాయన్‌ 
వ్రాసిన “సింహ సేనాపతి” చదివితే యదార్ధ పరిస్థితి వారికే తెలియగలదు. 

5. పౌరాణిక నవలలు:- పురాణ సంబంధమైన విషయములను ప్రాతిపదికగా 
తీసికొని, వానియందలి పురాణత్వము చెడకుండ నిలుపుచు నేటి సంఘమున కవి 
యెంతటి ప్రయోజనమును కలిగించుచున్నవో వివరించి చెప్పునవి పౌరాణిక నవలలు. 
ఆ పౌరాణిక గాథలు వర్తమాన సంఘవ్యవస్థకు తగినట్లుగా మలిచి, అవి యెల్లవేళల 
యందు నిత్యనూతనముగా నుండునని, సంఘ పురోభివృద్ధికి దోహదకారి యని 
ప్రతిపాదన చేయుచు, కథాసంవిధానమున, తగుమార్చులతో నేటి సంఘవ్యవస్థకు, 
అభిరుచికి తగినట్లుగా మలచుట నవలల యొక్క ప్రధాన లక్ష పము. ఈ లక్ష సము 


తెలుంగు నవలా వికాసము 49 


ప్రాతక్రొత్తల మేలు కలియిక - ఈ లక్ష్య సాధనకు పెక్కు మంది ప్రతిభావంతులైన 
రచయితలు పాటుపడిరి. చిలకమర్తి వారి “సౌందర్య తిలక”, విశ్వనాథ వారి “పురాణవైర 
(గంథమాలాంతర్గత నవలలు” ఇందుల కుదాహరణములు. 


2. రచనా ప్రక్రియ ననుసరించి నవలలు 


రచనా ప్రక్రియ ననుసరించి నవలల నీ క్రింది విధముగా జూపవచ్చును. 
1. ఘటనా ప్రధానములు 2. కౌతూహల ప్రధానములు 8. శీల ప్రదానములు 4. సంఘ 
చిత్రణ ప్రధానములు 5. ఇతిహాస ప్రధానములు 6. మనః ప్రవృత్తి నిరూపణ 
ప్రధానములు 7. నిర్దుష్ట ప్రయోజనమును బట్టి వ్రాయు నవలలు 8. పౌరాణిక 
సంబంధమైన నవలలు 9. ప్రబంధ నవలలు 10. చలనచిత్ర సంభాషణ- నవలలు 
11. లేఖారూపక నవలలు 12. డైరీల పద్ధతిలో నడచినవి. 18. పరిస్థితుల 
ప్రభావమును చిత్రించు నవలలు. 


1. ఘటనా ప్రధానములు:- జీవితములో సంభవించిన, ఒకానొక సంఘటనను 
గాని సన్నివేశమును గాని దీసికొని దానికి ఆధిక్యత నొసంగుచు వ్రాయు నవలలు 
ఘటనా ప్రధానములైనవి. ఆ ఘటన సంస్మరణోచితమై యుండుట ముఖ్యము. అందలి 
పాత్రలు కల్పితములై ఆ ఘటన చుట్టు మలచబడును. ఇది యంతయు నవలాకారుని 
ప్రజ్ఞా విశేషములపై ఆధారపడి యుండును. ఇట్టి నవలల యందు ఆ ఘటనలకే 
అధిక ప్రాధాన్యత యుండును. దాని చుట్టు కథను తిప్పుదురు. 


2, కౌతూహల ప్రధానములు:- పరిత హృదయములో ఒకానొక కుతూహలమును 
కలిగించి, ఆ కౌతూహలముతో నవలను ప్రారంభించినప్పటి నుండి, చివర వరకు 
చదివించునట్లు చేయు నవలలు కౌతూహల ప్రధానమైనవి. వీటికి ఆశ్చర్యమో, 
విషాదమో, ఆనందమో, హాస్యమో ఏదైన నొక్కటి విషయము కావచ్చును. ఆ విషయము 
చదివినకొలది, ఇంకను చదువవలె నన్న కుతూహలమును కలిగించునట్లుగా రచయిత 
తన అపారమేధస్సుచే పఠితలను ప్రేరేపణ చేయవలయును. 


8. శీలప్రధానములు: స్త్రీ, పురుషులకు శీలము చాలా ముఖ్యము. ఎంతటి 
విద్యావంతులైనను, ధనవంతులైనను శీలము మంచిది కానిచో, సంఘంలో వారికి 
గౌరవము, ఆదరము, అభిమానము ఉండదు. హేయభావముతో వారిని జూతురు. 
పేదవారైనను శీలవంతులైనచో మిక్కిలి ఆదరింతురు. గనుక శీలము ప్రాణము కంటే 


50 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


మిన్నయినది. కథయందు శీలమును ప్రధానముగా చేసి వివరించి చెప్పు నవలలు, 
శీల పథధానమైనవి. ఇందు బెచిత్యమునకు ఆధిక్యతమెందడు. అంతేగాక 
కథప్రారంభించినప్పటి నుండి ముగియు వరకు నాయికా నాయకుల శీలమును 
దెబ్బతినకుండునట్లుగా జాగ్రత్త వహియించుచు, నడుపు నవలలు శీలప్రధానమైనవి. 


4. సంఘచిత్రణ ప్రధానములు: రచయిత తాను జీవించుచున్న కాలమునందలి, 
సంఘ పరిస్థితులను గాని లేదా భూతకాలపు సంఘ పరిస్థితులనుగాని, లేదా రాబోవు 
కాలమున సంఘము వుండవలసిన విధానమునుగాని సూచించుచు వాయు నవలలు 
“సంఘ చిత్రణ” ప్రధానమైనవి. ఈ నవలలయందు, సంఘమును దానియందలి 
లోటుపాటును, మంచిచెడులను తేవలసిన మార్పులను యధాతథముగా చిత్రించు 
నట్టివి. ఇవి “సంఘచిత్రణ” ప్రధానములు. ఈ నవలల యందు ఆ సంఘముల 
యందలి పరిస్థితులు అద్దములో వలె ప్రతిబింబించు చుండును. 


5. ఇతిహాస ప్రధానములు: ఇతిహాసము లేక చరిత్రను ప్రధానముగా తీసుకొని, 
దాని చుట్టును కథను మలిచి ఆ చారిత్రక సత్యమునకు ప్రధాన స్థానము నిచ్చునవి 
ఐతిహాసక నవలలు. 


6. మనః ప్రవృత్తి నిరూపణములు : మనస్సు చంచలమైనది. అది భిన్నపోకడలు 
కలిగి యుండును. (ప్రేరేపణాత్మకము. బాహ్య అంతఃపరిస్థితుల (ప్రేరేపణనుబట్టి మనస్సు 
చలించుచుండును. తదనుసారముగా మానవుడు ప్రవర్తించుచుండును. కాబట్టి మనస్సు 
స్థిరముగా నుండుటగాని, అస్థిరముగా నుండుటగాని, పైన తెలిపిన బాహ్య 
అంతఃపరిస్థితుల పేరేపణపైననే ఆధారపడి యున్నదని వొప్పుకొనక తప్పదు. 
మానవునకు గల ఈ విభిన్న మానవ మానసిక ప్రవృత్తులను (గహియించి, అది 
చిత్రవిచిత్రగతులలో నెట్లు పరిభ్రమణ చేయుచున్నదో చిత్రించు నవలలు మనఃప్రవృత్తి 
ప్రధానములు. ఈమనః ప్రవృత్తులను వాని భిన్న గతులను తెలుపుచు ప్రాచ్య పాశ్చాత్య 
దేశములలో పెక్కు నవలలు వాయబడినవి. 


7. నిర్దుష్ట ప్రయోజనమునుబట్టి వ్రాయు నవలలు: ఒకానొక ప్రయోజనమును 
దృష్టియందుంచుకొని, ఆ ప్రయోజనమును సాధించుటకుగాను రచయిత మహత్తర 
ప్రక్రియ నుపయోగించుకొనును. ఉదా: కుటుంబ నియంత్రణము. కుటుంబ 
నియంత్రణమునందలి ఒక నిర్దుష్ట్రప్రయోజనమును సాధించుటకు నవలను 


తెలుంగు నవలా వికాసము ర్‌ 


సాధనముగా గ్రహియించి దాని చుట్టు కథను అల్లును. కుంటుంబ నియంత్రణమును, 
దాని ఫలితములను చూపుట ఇందలి నిర్దుష్ట ప్రయోజనము. అవిషయమునే 
ప్రధానముగా దీసికొని దానికి ముఖ్యస్తానమునిచ్చి నవలను వ్రాయును. 


8. పౌరాణిక సంబంధమైనవి: పౌరాణిక (గ్రంథముల నుండి పౌరాణిక 
సంబంధమైన ఒక చిన్న సంఘటనను దీసికొని, ఆసంఘటనకు అధిక ప్రాధాన్యత 
నిచ్చి కథను దానిచుట్టు మలచుట యనునది యిందలి రామణీయకత. అనగా 
పౌరాణిక గాథ చెదకుండ, సన్నివేశములకు తగినట్లు కల్పనలు చేసి, పాత్రలను 
సృష్టించి కథను నడుపుట యిందలి ప్రధాన లక్షణము. 


9. ప్రబంధ నవలలు: ఏ దేని యొక ప్రసిద్ధ బంధమును ఆధారముగా తీసుకొని, 
అందలి పాత్రలను, సన్నివేశములను సంఘటనలను “నవలా రీతిలో” మార్చి 
వ్రాయుట. ఇది మిక్కిలి కష్టసాధ్యమైన పనియైనను ఆధునిక కాలమున యీరీతి 
రచనలు గూడ పెక్కు జరుగుచున్నవి. 


10. చలనచిత్ర సంభాషణ నవలలు: ఇవి రెండు విధములు 1. చలనచిత్రముల 
యందలి సంభాషణలను దీసికొని, వానిని కొందరు వెండితెర నవలలను పేర 
ప్రకటించిరి. 2. అటులనే మరికొందరు అసలు నవలలను చలనచిత్రములను 
నిర్మించుట కనువుగా కథను, సన్నివేశములను మార్చి చిత్రనిర్మాణమున కనువుగా 
సంభాషణలను తీర్చిదిద్దుదురు. ఈ రెండు రకముల నవలలను చలనచిత్ర సంభాషణ 
నవలలను పేర వ్యవహరించుచున్నారు. 


11. లేఖారూపక నవలలు: నవల యందలి ఇతివృత్తమును, వర్ణనలను, 
సంభాషణలను చివరవరకు లేఖల రూపమున చిత్రించు నవలలు లేఖారూపక నవలలు. 
ఇందు కథాకథనము, బెచిత్యము దెబ్బతినకుండ పూసలలో దారమువలె రచయిత 
పాత్రల చేత లేఖల రూపములో చివరవరకు కథను నడిపించును. 


12. డైరీల పద్ధతిలో నడచిన నవలలు: విజ్ఞానవంతుడైన మానవుడు తన 
దినచర్యలను, డైరీలలో వ్రాసి భద్రపరచుచుండును. ఈ దినచర్యలను ప్రతిభావంతులైన 
రచయితలు నవలవలె భాసించువట్లు తమ రచనా విన్నాణముతో, లోకానుభవముతో 
మలచుచుందురు. ఆ దినచర్యలు నవలకు ప్రాతిపదికలు. అందలి విశేష ఘట్టములు 
నవలకు శయ్యలు. పాత్రలను యధాతథముగా గాని, మార్చిగాని నవలాకారుడు 


ర్‌2 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నవలను సృష్టించును. ఆ డైరీలతో రచయితలకు సంబంధముండ నక్కరలేదు. అందలి 
ఏ ఘట్టమునైనను తనకు నచ్చినచో దానిని నవలగా మార్చవచ్చును. కావలిసినంత 
వరకు విషయమును దానినుండి స్వీకరింపవచ్చును. 


13. పరిస్థితుల ప్రభావములను చిత్రించు నవలలు: ఎంతటి గొప్పవారైనను, 
ప్రతిభావంతులైనను లేక ఎంతటి తక్కువ వారైనను తమ చుట్టుపట్లగల పరిస్థితుల 
ప్రభావమునకు లొంగక తప్పదు. ఆ ప్రభావముతో తాము మారక తప్పదు. 
జీవితరంగములో సంభవించు యిట్టి విచిత్ర పరిస్థితులు, వాని ప్రభావములతో దైనందిన 
జీవితములో కలుగుచుండు మార్పులు యీనవలయందు ప్రధానముగా 
చిత్రింపబడును. ఇట్టి నవలలు నేడు ప్రధానస్థానము నాక్రమించుచున్నవి. 


8. వస్తుపోషణ ననుసరించి నవలలు 


నవలాకారుడు వస్తువును పోషించుచు, నవలలను వాయు పద్ధతిని మూడు 
విధములుగా విభజింపవచ్చును. ఈ విభజన నవలలయొక్క ప్రాశస్యమును, రచనా 
విధానమును వివరించగలదు. 


1. ఐతిహాసిక పద్ధతి 2. ఉత్తమ పురుషలో కథను నడుపు పద్ధతి 4. లేఖాపద్ధతి. 


1. ఐతిహాసిక పద్ధతి: ఇతిహాసమనగా జరిగిన కథ. అందలి కథా 
సంవిధానమును వివరించి చెప్పు పద్ధతి ఐతిహాసిక పద్ధతి. ఈ పద్ధతియందు 
నవలాకారుడు, తాను చెప్పు కథను ఇతిహాసమువలె చెప్పుకొనిపోవుచుండును. కథను 
ప్రథమపురుషలో వ్యక్తము చేయును. ఇందు నవలాకారుడు పాత్రలను “కథానాయకు”ని 
చుట్టు ఉద్దేశ పూర్వకముగా త్రిప్పుచుండును. 

రచయిత తనకు ప్రీతికరమైన పాత్రలపట్ల అధిక ప్రాధాన్యతనిచ్చి వర్ణించి, 
కథలో వానికి ఆధిక్యతనొసంగి చక్కగా పోషించును. అతనికి అయిష్టమైన పాత్రలను, 
తన బుద్ధికి తోచినట్లు మలచును. ఈపద్ధతిలో కథను నడుపుట మిక్కిలి సులభము. 
రచయిత పాత్రల పక్షమున “వకాలత” పుచ్చుకొని తన మనః ప్రవృత్తికి, బుద్ధి 
కుశలతకు, యోగ్యతకు తగినట్లు ప్రవర్తించును. నవలయందలి పాత్రలన్నియు రచయిత 
కనుసన్నలననుసరించి, అతని ఆజ్ఞకు లోబడి (ప్రవర్తించునేగాని అవి స్వేచ్చా 
స్వాతంత్యములతో మనజాలవు. అతని యిష్టానిష్టముల కనుగుణ్యముగా అవి 
చక్రభమణము చేసి తీరవలసినదే. 


తెలుంగు నవలా వికాసము 58 


ఆ పాత్రలన్నియు కథాగర్భితమగు నైతికౌన్నత్యమునకు దోహదకారులుగా నుండి, 
కథాగమనమునకు తోద్పడుచుండగలవు. 


2. ఉత్తమ పురుషలో కథను నడుపు పద్ధతి: ఐతిహాసిక పద్ధతియందు కథను 
రచయిత చెప్పును. అదే కథను కథానాయకుడు తన అనుభవములను, అనుభూతులను 
యితరులకు చెప్పినచో ఉత్తమ పురుషలో కథను నడుపు పద్ధతి యందురు. ఇది 
స్వీయచరిత్రవలె నడచును. గనుక యీపద్ధతి నవలలలో నాయకుడు తానే స్రష్ట, 
ద్రష్టయే కథను వ్యక్తము చేయుచుండును. 


వ్యక్తులు తమ జీవితములలో సంభవించిన పెక్కు సంఘటనలను, ఇతరులతో 
జరిపిన సమావేశములను, వాగ్యవహారములను, ఒక క్రమపద్ధతిలో సమకూర్చుకొని 
తామే ఆ కథకు నాయకులుగా నుండి, తమ చుట్టు కథను తిప్పుకొందురు. ప్రధాన 
కథానాయకుడు ఉత్తమపురుషలో కథను వివరించుకొని పోవుచుండును. అతని చుట్టు 
కథ తిరుగుచుండును. ఈ వ్యక్తితో కథలో వచ్చు ప్రతివ్యక్తికి విధిగా సంబంధముండి 
తీరవలెను. ప్రారంభము నుండి చివరవరకు ఇతడు కథలో నుండి కథను నడుపును. 
ప్రత్యక్షముగనో, పరోక్షముగనో కథానాయకునితో తదితరులందరికి పరిచయ 
ముండును. అట్లుకానిచో కథ యేక సూత్రమున నడువజాలదు. కథ కుండవలసిన 
జిగిబిగి యుండనేరదు. ఈ పద్ధతి రచన మిక్కిలి శ్రమతో కూడినది. చక్కని 
లోకానుభవము, దూరదృష్టి, సత్యారాధన మొదలైన మహత్తర గుణములు గల చేయి 
తిరిగిన రచయిత మాత్రమే యీ పద్ధతి ననుసరించి కథను వ్రాయగలడు. 
అనుభవ ప్రాశస్యమే యీ రచనా సంవిధానము నందలి సొంపు. అది రచయిత కెంత 
అధికముగానున్న “నవల” అంత సఫలమగును. మధురానుభూతులను కలిగించు 
చక్కని సృష్టి అతడు చేయగలుగును. 


8. లేఖా పద్ధతి:- ఉత్తర ప్రత్యుత్తరములలో కథను నడుపు పద్ధతి యిది. 
వ్యక్తులలో పెక్కు సందేహములు, అనుమానములు కలుగుచుండును. వానిని 
నిస్సంకోచముగా, నిర్భయముగా బయలుపరచి, యోగ్యత గల వారికి తెలిపినచో 
అది ఉత్తరమగును. అట్టి యోగ్యత గల వారి నుండి, యీ వుత్పన్నమైన ప్రశ్నలకు 
లిఖితపూర్వకముగా తెప్పించుకొను సమాధానము ప్రత్యుత్తరమగును. 


గనుక ఉత్తరములలో నుండు అనుమానములు, శంకలు, ప్రశ్నలకు శాబ్టిక 
పరమైనట్టుగా గాని అర్ధపరమైనట్టుగా గాని అనుమానములుండరాదు. అని స్పష్టములై 


ర్‌4 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కేంద్రీకృతములై ఆలోచనలను రేకెత్తించునవై, సహజోద్దేశపూరితములై యుండవలెను. 
అట్లే దీనికి వచ్చు ప్రత్యుత్తరములు గూడ నిర్భయాత్మకములై, సంశయ రాహిత్యములై 
అర్థవంతములై యుండును. కనుక నవలాకారునకు యీ పద్ధతిలో వ్యక్తులతో 
ముఖాముఖిగా సంబంధముండదు. పాత్రల స్వరూప, స్వభావ విశేషములు, దైనందిన 
జీవిత పద్ధతులు, పెక్కు ముఖ్య సంఘటనలు ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా 
జరుగుచుండును. ఇందులో కథ పూసలలో దారమువలె అంతర్గర్భితమై అందులో 
యిమిడియుండును. ప్రతిచిన్న విషయము ఉత్తర ప్రత్యుత్తరములలో వెలువడుచుండును. 
అసలు కథతో ఆ చిన్న విషయములకు గూడా విడదీయరాని సంబంధముండును. 
కథ నిండుదనముతో ప్రవాహ సద్భశమై సాగిపోవుచుండును. పెక్కు చిక్కు సమస్యలు 
నిగూఢ విషయములు, విచిత్ర సంఘటనలు ఉత్తరములలో యిమిడి యుండును. 


ఈ పద్ధతియందు కథ ముగియునంతవరకు ఒక ఉత్తరము మరియొక 
ఉత్తరమునకు ప్రకరణమువలె పనిచేయు చుండును. నవలల రచనా పద్ధతిలో యిది 
ఒక కొత్తమళుపు. దీని వికాసమునకు, విస్తృత ప్రచారమునకు గల కారణము నేటి 
యాన సౌకర్యములు, వైజ్ఞానిక ప్రగతి మరియు నాగరికత యని మనమంగీకరింపక 
తప్పదు. 


4. నవలాకారుని బాధ్యతలు 


చిత్రకారుడు -నవలా రచయిత:- నవల పెక్కు విషయముల సమాహారము. 
దాని పరిధి విశాలము. గనుక రచయిత నవల వ్రాయునప్పుడు మిక్కిలి అపమత్తుడుగా 
నుండవలెను. చిత్రకారుడు చిత్రమును చిత్రించునప్పుడు ప్రతి అంగము సుస్పష్టముగా 
గనుపించునట్లు చేయుటకు శ్రద్ధవహియించును. ఏ అంగము యేపరిమాణములో 
నున్న చిత్రమునకు శోభ చేకూరునో యోచించి తదనుగుణ్యముగా కుంచెను త్రిప్పును. 
దానికి రంగులు వేయునప్పుడు యేరంగు యెచ్చట పులిమిన చిత్రమునకు అందము 
సమకూరునో బాగుగా విచారించి నేర్చుతో వ్యవహరించును. 


చిత్రకారుడు కుంచెసారింపులో యెంతటి నేర్పును, ఓర్పును, ప్రజ్ఞను 
ప్రదర్శించునో ఆ చిత్రమంత ప్రతిభావంతముగను, మనోరంజకముగను 
సర్వజనామోదముగను చిత్తమగును. అప్పుడు అదియొక అపూర్వ కళాఖండముగా 
లోకమున భాసమాన మగును. 


తెలుంగు నవలా వికాసము ర్‌5్‌ 


అటులనే నవలాకారుడును మిక్కిలి జాగరూకతతో ఆలోచించి, నవలా 
రచనయందు యే విషయమున కెంత ప్రాధాన్యత నీయవలయునో గుర్తించి, 
ముందుగనే క్రమబద్ధమైన ఒక ప్రణాళికను సిద్ధము జేసికొని తదనుగుణ్యముగా 
రచన చేయును. అట్లుగాక రచయిత తన యిష్టము వచ్చినట్లు ప్రవర్తించినచో, అతడు 
తలపెట్టిన మహత్మార్యము అపహాశ్యమునకు గురియై పోవును. ఆ రచనకు పూర్ణత్వము 
సిద్ధింపదు. 

రసమును చిప్పల జేసి, ఆనందమును చేకూర్చవలసిన నవల, అరసమైనట్టి 
మట్టిముద్దగా మారిపోవును. నవలాకారుడు పడినశ్రమయంతయు, బూడిదలో బోసిన 
పన్నీరగును. పఠితకాలము వ్యర్థమగును. 


నవలాకారుడు నీతిని బోధించునప్పుడు, పాత్రల శీలమును చిత్రించునప్పుడు, 
హితమును బోధించునప్పుడు, మత విషయములను చర్చించునప్పుడు, ధర్మ ప్రతిపాదన 
చేసి సంఘమును పునరుద్ధరించునప్పుడు, మానవ మానసిక ప్రవృత్తులను వర్ణించు 
నప్పుడు, విజ్ఞానాత్మకమైన ప్రబోధమును చేయునప్పుడు స్థిత ప్రజ్ఞుడై ప్రవర్తించవలెను. 
నవల యందు యేవిషమునకెంతటి ప్రాధాన్యత ఇచ్చి కథాకథనము జేసిన 
బాగుగానుండునో పెక్కుమారులు యోచించి తదనుగుణ్యముగా నడుచుకొనవలెను. 


అటులనే భాషావిషయమునను, నవలా రచయితకు గొప్ప బాధ్యత యున్నది. 
నవలయందు కఠినపద భూయిష్టమైన సమాసములనుగాని, అనరములను చేకూర్చు 
అలంకారములను గాని, కథాకథనమునకు పుష్టిని చేకూర్చలేని సంభాషణలను గాని, 
అసహజము, అసందర్భమునైన వర్ణనలను గాని చేయకుండనుండుట చాల ముఖ్యము. 
అధిక వర్ణనలు అనర్గదాయకములను సత్వమును అతడు మరచి పోకూడదు. 


చదివినకొలది చదివించి చవులూరించగల తియ్యని మాటలతో, మధురమైన 
లోకోక్తులతో, దేశీయమైన నుడికారపు సొంపులతో, సరసమైన సంభాషణలతో, 
చమత్మార జనితముగను, ఆహ్లోదవంతముగను వుండి ప్రవాహ సదృశముగ 
కథసాగినప్పుడే నవలాకారుడు సలిపిన కృషిఫలవంతమగును. 


“కాంతా సమ్మిత” మైన కావ్య లక్షణములన్నియు నవలానుగుణ్యములే గనుక 
నవలాకారుడు తన రచనలోఎంత నేర్పును, యెంత విన్నాణమును దర్శించిన అది 
అంతటి సజీవ సంపన్నమైన నవలయై, మన హృదయములను కదిలించి మనను 


56 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


మరొక లోకమునకు గొంపోవగల సమర్థవంతమగును దానివలన నవలా యోజనము 
లన్నియు సిద్ధించును. 

“మానవ జీవిత యదార్ధ చిత్రణను” చేయు నవలా రచయిత అనంతమైన తన 
బాధ్యతలను గుర్తించినప్పుడే అతని కృషి విజయవంతమగును. “చిత్రకారునివలె 
నవలాకారు”డును అప్రమత్తుడై పరిశ్రమించవలెను. అప్పుడే అతడు ఘన విజయమును 
పొందగలడు. 


నవల - ప్రపంచదర్శిని:- ఖండ కావ్యము, గేయము, కథానిక, ఏకాంకిక, 
నవల మొదలగు నూతన ప్రక్రియల, యన్నింటియందును నవల ప్రతి దేశమునను, 
ప్రతి సమాజమునను ఒక ఉన్నత స్థానము నాక్రమించుకొనినది. ఈనూతన క్రియ 
ద్వారా మానవుడు తన దైనందిన జీవితములో నిరంతరము పొందు అనుభూతులను, 
అనుభవములను, ఎదుర్శొను వొడుదుడుకులను, కష్టనష్టములను, వెలుంగునీడలను 
యథాతథముగను ఆమూలాగ్రముగను చిత్రించుటకు, సమాజపు ప్రగతిని, పురోగతిని 
ప్రదర్శించి చూపుటకు రచయితలకు ఇది మిక్కిలి తోడ్చడుచున్నది. 


మానవ జీవితములో సంభవించు విభిన్న సంఘటనలు, సమావేశములు, 
వాగ్యవహారములు, క్రియాకలాపములు నవలా ప్రపంచములో అధికమైన ప్రాధాన్యతను 
వహియించుచున్నవి. రచయిత వీనికి చక్కని రూపురేఖలు దిద్ది, వాస్తవ ప్రపంచములో 
తాను నిత్యముచూచుచున్న లోపములను గూడా బాగుగా సవరించి, ఒక 
వినూతనత్వముతో, యదార్థత భాసించునట్లు చేసి మనకు చూపును. గనుకనే దీనికి 
ఇతర సాహిత్య ప్రక్రియల యన్నింటికన్న గొప్ప పలుకుబడి, విలువ, ప్రభావము 
ప్రపంచమునందలి ప్రతిసమాజములోను లభియించినది. ప్రపంచ సభ్య దేశము 
లన్నియు యీ నూతన సాహిత్య ప్రక్రియను ఆహ్వానించి, ఆదరించి, అనుసరించి 
తమ స్వంతము చేసుకొనుచున్నవి. పెక్కుమంది జగద్విఖ్యాతి నందిన రచయితలు 
విభిన్న సమస్యలను దీసికొని యీ ప్రక్రియతో ఉత్తమ నవలల నెన్నింటినో కోకొల్లలుగా 
సృష్టించి, ప్రజలకందించుచున్నారు. 

నిజము చెప్పవలెనన్నచో మనము ఈ (ప్రక్రియ ద్వారా, యెక్కడికిని 


వెళ్ళకుండగనే, యే దేశమును సందర్శించకుండగనే, ఆయా దేశములు సాధించుచున్న 
ఘనవిజయములను, వ్యాసమ[గ్రస్వరూపములను, సంపూర్ణముగా సాకల్యముగా యిక్కడి 


తెలుంగు నవలా వికాసము ర5్‌/ 


నుండియే దర్శించవచ్చును. ఆయా దేశములు నిరంతరము ఆర్థిక, రాజకీయ, సాంఘిక, 
సాంస్కృతిక, వైజ్ఞానిక రంగములలో సాధించు విజయములను, సంఘముల 
సజీవత్వమును, గనున శీలమును దర్పణములోవలె చూచి, ఆనందించి అవగహన 
చేసికొనవచ్చును. గనుక ఈ ప్రక్రియను “(ప్రపంచదర్శిని” యని మనము 
అంగీకరించినచో సమంజసముగా నుండగలదు. 


ప్రారంభదశలో ఈ (ప్రక్రియ సైతము యెన్నియో అభాండములకు, 
అవాంతరములకు, విమర్శలకు, వొడుదుడుకులకు గురియైనది. ఇది పెక్కు 
గండములను గడచి పద్ధినిమిదవ శతాబ్దపు ప్రథమపాదమున ప్రపంచమునందలి 
అన్ని దేశములలోను మంచి ఆదరణను, పలుకుబడిని, విలువను సంపాదించుకొని 
నిలువదొక్కుకొనగలిగినది. ఇది అచిర కాలములోనే తన ప్రాభవమును, ప్రభావమును, 
బహుముఖములుగా విస్తరింప జేసుకొని, తనతోటి సాహిత్య ప్రక్రియల యన్నింటి 
యందును ముందు నిలిచి, నజీవ (సవంతియైం, నిత్య నూతనముగను, 
నవనవోన్న్మేషముగను, వర్ధిల్లుచు పెక్కు భాషలలో “నవశకమును సృష్టించి” ప్రపంచ 
ప్రజల చేత నివ్వాళులనందుకొనుచున్నది. 

విశ్వసృష్టిని, దాని స్వరూప స్వభావములను బాగుగా గమనించి, యదార్థ 
పరిస్థితులను అవగహన చేసుకొనుటకు “నవలా ప్రక్రియ” కన్న మరొక సరియైన 
మార్గము లేదని చెప్పినచో అతిశయోక్తి కానేరదు. ఇది తదితర సాహిత్య ప్రక్రియలకు 
మకుటము. 


ఒక దేశపు ప్రజల పరిస్థితులను, మరియొక దేశపు ప్రజలు సంపూర్ణముగా 
తెలిసికొనుటకు “నవలా ప్రక్రియ” కన్న మించిన సాధనము మరియొకటి లేదు. 
గనుక దీనిని “ప్రపంచదర్శిని'యని చెప్పవచ్చును. 

విధాత జీవులను సృష్టించినట్లే, కవికావ్య సృష్టి చెయును. బుషితుల్యుడైన కవి 
కాంతదర్శియై నిర్జీవమైన కావ్యము నందు ప్రాణప్రతిష్టజేసి, లోకమున మనము 
చూచుచున్న సుఖదుఃఖములను, వెలుగునీడలను, అందు తీర్చిదిద్ది, సర్వాంగ 
సుందరముగను, ఆపాత మధురముగను, ఆస్వాదయోగ్యముగను వుండునట్లుగా దానిని 
తీర్చిదిద్దును. 


ర్‌రి పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఇంక నవలా పరిధియన్ననో విశాలతమముగదా! ప్రతిభావంతుడైన 
నవలాకారుడు తన విద్యుక్తధర్మమును బాగుగా గుర్తించి, అప్రమత్తుడుగానుండి, కృషి 
సలిపినప్పుడే “విశ్వ శ్రేయః కావ్యమ్‌” అను మన ప్రాచీనాలంకారికల ప్రవచనమున 
కనుగుణ్యముగా ఆ నవల మలచబడి సర్వజనులకు ఆనందమును ప్రసాదించునదై 
యుండి “ప్రపంచదర్శని”యై కలకాలము వర్ధిల్లగలదు. అప్పుడే అది లోకమునకు 
మధురానుభూతుల నందించగలదు. 


పరామర్శ: ఇప్పటి వరకు విశ్వసాహిత్యమునందు నవలల యొక్క వుట్టుక, 
నిర్వచనము, దానికి నాటకము, ప్రబంధము మొదలైన ఇతర సాహిత్య ప్రక్రియలతో 
గల పోలికలు, వ్యత్యాసములు మరియు నవల యొక్క ప్రధానాంగములు దాని 
భిన్నరూపములు, నవలాకారుని బాధ్యతలు అను విషయములను గురించి కొంతవరకు 
తులనాత్మక పరిశీలన జరుపుకొంటిమి. వీని తోడ్పాటుతో, దేశీయ భాషలలో నవలా 
ప్రక్రియ ప్రవేశించిన విధమును, ఆయా (ప్రాంతీయ భాషల యందలి నవలల 
ప్రభావము మన తెలుంగు నవల పొందిన క్రమవికాసమును, దాని మహత్తర 
గుబాళింపులో తెలుగు ప్రజలు పొందిన, నవ చైతన్యము తెలుపబడును. 


భారతదేశమున పందొమ్మిది, ఇరవై శతాబ్బములలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, 
సాంస్కృతిక, వైజ్ఞానిక ధార్మిక నైతిక రంగములలో పెక్కు మహోద్యమములు 
చెలరేగినవి. ఆ ఉద్యమములన్నియు తెలుంగు దేశమును, తెలుగు ప్రజలను బాగుగా 
ఉత్తేజపరిచి తెలుగునాట, నవోదయ సృష్టికి నాందీ ప్రస్తావనలైనవి. ఆయా 
విషయములను ఇతివృత్తముగా గ్రహియించి (ప్రగతిశీలురు, దూరదృష్టి 
పరాయణులునైన తెలుంగు రచయితలు సంఘమును, జాతిని విభిన్న దృక్మోణముల 
నుండి పరిశీలించి, వాస్తవ పరిస్థితులను చిత్రించుచు నవల, ఖండ కావ్యము, గేయము, 
కథానిక, ఏకాంకిక మొదలైన నూతన సాహిత్య క్రియలలో పుంఖానుపుంఖములుగా 
రచనలు చేసి, తెలుగు ప్రజలను ప్రభావితుల నొనరించి, మన సాహిత్య సంపదను 
విస్తరింప జేసి, సుసంపన్నమొనరించిరి. ఆమహామహుల కృషి ఫలితముగా, నూతన 
దృక్పథముతో సమస్యలను పరిశీలించి, పరిష్కార మార్గముల నన్వేషించు, విశాలమైన 
మార్గము లేర్పడినవి. 


ఆంగ్లభాషాసంపర్మముతో మన సాహిత్యములో ప్రవేశించిన నూతన సాహిత్య 
ప్రక్రియలన్నింటియందును “నవల” ఒక విశిష్ట స్థానము సంపాదించుకొన్నది. ఈ 


తెలుంగు నవలా వికాసము 59 


సాహిత్య ప్రక్రియ మన భాషను నూతన రీతులలో ప్రగతి పథము. వెంట ఆలోచించి 
సుసంపన్న మొనరించుటకు, మన నాగరికతను, సంస్కృతిని, సభ్యతను విశాల 
మొనరించుటకు తనతోటి సాహిత్య ప్రక్రియలలో సంఘర్షణ పడుచు, అనేక 
ఘనవిజయముల నెట్లు సాధించినదో స్థాలీపులాక. న్యాయముగా కొన్ని నవలలను 
స్పృశియించుచు ఆంధదేశమున తెలుంగు నవల యీ రెండు శతాబ్దములలో పొందిన 
క్రమవికాసమును, అది మన పైన వేసిన మరపురాని ప్రత్యేక ముద్రను, దానిమహత్తర 
భావముతో, మన తెలుంగు భాషలో వచ్చిన నవ శకోదయమును, శుభోదయమును 
విడివిడిగా, రాబోవు భాగములలో తెలిసికొందము. 


60 


భొట్ల వెంకటేశ్వర్లు 


(6 
(1 
3€ 


ఉపక్రమణిక 


కవులు, రచయితలు ప్రతికాలమునను, ఆయా దేశముల సాంఘిక, సాంస్కృతిక, 
ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ననుసరించి సాహిత్య సృష్టి చేయుచుందురు. భారత 
దేశమును రాజులు, మహారాజులు పరిపాలించిన కాలమున కవులు వారి నాశ్రయించి, 
వారి వుంపుడు గత్తెలను గురించి, వారనుభవించిన భోగభాగ్యములను గురించి, 
వారు నిర్మించిన రాజప్రాసాదములను గురించి, చేసిన దానధర్మములను గురించి, 
కుప్పతిప్పలుగా కవిత్వము వ్రాసి వారి మెప్పులను బొందిరి. 

ఈ దేశము చిన్న చిన్న భూఖండములుగా విడివడిపోయిన పిమ్మట దానిని 
జమీందారులు, దేశముఖులు, దేశపాండ్యాలు, జాగీరుదారులు పరిపాలింపదొడగిరి. 
అప్పుడు కవులు వారి ప్రాపుతో వారి వంశ చరిత్రలను వర్ణించుచు శృంగార వర్ణనలతో 
సాహిత్య సృష్టి చేయసాగిరి. 

ఈ దేశములోని అన్ని భాగములలో క్రమముగా యీ రాజుల, మహారాజుల, 
జమీందారుల నిరంకుశ ప్రభుత్వములు నశియించిపోయినవి. సాంఘిక పరిస్థితులలో, 
నాగరికతలో, ఆచార వ్యవహారములలో, ఆలోచనా సంవిధానములో గొప్ప మార్పులు 
రాగొడగినవి. 


చిన్న చిన్న భూఖండములుగా విడివడిపోయిన, యీ సువిశాల భారత భూమిని 
(బ్రిటిష్‌ వారు పందొమ్మిదవ శతాబ్దము ప్రారంభమున ఏక ప్రభుత్వము కిందికి తీసికొని 
వచ్చి పరిపాలింప మొదలిడిరి. ఆ ప్రభుత్వమునకు ఆనాడు కేంద్రము కలకత్తా 
నగరము. ప్రభుత్వాదరణముతో వంగ భూమి పారిశ్రామిక ప్రగతినంది, దేశము 
నంతటికిని నాయకత్వము వహియించినది. దానితో మన సాంఘిక పరిస్థితులు 
గూడా మార్పు జెంద దొడగినవి. ఆనాటి మన రచయితలు మార్చుజెందుచున్న 
సాంఘిక పరిస్థితుల కనుగుణ్యముగా, తామును మారుచు, కొత్తదృక్పథముతో రచనలు 
చేయుట కుద్యమించిరి. శృంగార వర్ణనలతో ప్రభువులను, ధనవంతులను ఆనందింప 
జేయుచు రచనలు చేయుటకు బదులు, ప్రజా సమస్యలను, వారి దైనందిన జీవిత 


తెలుంగు నవలా వికాసము 61 


విధానములను, కష్ట సుఖములను ఇతి వృత్తములుగా స్వీకరించి, యదార్ధ పరిస్థితులను 
చిత్రించుచు క్రొత్త మార్గముల వెంట పయనింపసాగిరి. ఒక్కమాటలో చెప్పవలెనన్న 
“సామాన్య ప్రజలు” వారనుభవించు కష్ట సుఖములు, రచయితల నాకర్షించినవి. 
అవి ఇతివృత్తములై వరలినవి. 


ఆనాటి రచయితలు విదేశ ప్రభుత్వము సరియైనది కాదని, దానికి ప్రజల 
క్షేమముతోను, అనందముతోను సంబంధము లేదని, ఈ దేశ ప్రగతితో యెట్టి 
సంబంధమును కలిగియుండకయే, అది ఇంగ్లాండులో నున్న ప్రభుత్వాధికారుల చేతిలో 
కీలుబొమ్మగా మాత్రమే వ్యవహరించుచున్నదని పెక్కుమంది దూరదృష్టిగల రచయితలు 
(గహియించిరి. ఈ పరప్రభుత్వము నుండి విముక్తి పొందుటకు కావలసిన జాతీయ 
భావములను, దేశభక్తిని ప్రబోధించుటకు కంకణము కట్టుకొని వారుపని చేయ 
దొడగిరి. 


పరప్రభుత్వమును వ్యతిరేకించుచు, యీ సువిశాల భారతదేశములో గదర్‌ 
ఉద్యమము, టెర్రరిస్టు ఉద్యమము కాంగ్రెసు ఆతివాద, మితవాద ఉద్యమములు 
బయలు దేరినవి. వానికితోడు దేశము నలుమూలలయందు ఆర్థిక, రాజకీయ, 
సాంఘిక, వైజ్ఞానిక, ధార్మిక ఉద్యమము లెన్నియో నడచినవి. 


ఇట్టి మహోద్యమములను బలపరచుచు సాహిత్య రచనకు మొట్టమొదటి మారు 
నాందీవాచకము పలికిన ఘనకీర్తి బంకించంద్ర ఛటోపాధ్యాయునకు దక్కినది. 
“వందేమాతరం మనదే రాజ్యం” అను నినాదముతో ఆ సేతు శీతనగము 
ప్రతిధ్వనించినది. కోట్ల గొంతుకలతో అది భూనభోంతరాళములు మారుమోగినది. 


పాత్రలోని మంచిని గ్రహియించి, దానిని నూతన సౌరభముతో మేళవింపజేసి, 
ప్రగతిశీలురును, దూరదృష్టి గల ప్రతిభావంతులునునైన పెక్కుమంది రచయితలు 
వంగ రాష్ట్రమునందు “దేశభక్తిని” ప్రబోధించుచు విశ్చంఖలముగా రచనలు చేయుటకు 
ప్రారంభించిరి. ఆ వూపుతో, ఆ మహోత్సాహముతో అక్కడ నాటకము, నవల, 
గేయము, వ్యాసము, జీవిత చరిత్ర, కథ మొదలైన నూతన సాహిత్య ప్రక్రియలు, 
(క్రొత్త మార్గముననుసరించి వ్రాయబడినవి. అవి విశ్వసాహిత్యముతో చేతులుకలిపి, 
కొత్త అందచందములతో యువతీయువకుల నుత్తేజపరుప సాగినవి. ఆ నూతన 
విజయముతో దేశీయభాషలలో రచయితలు పుంఖానుపుంఖములుగా రచనలు చేసి 
యావద్భారతదేశమునకు క్రొత్త వెలుగును సాధించిరి. ఆ కొత్త వెలుగులో, నూతన 


62 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కాంతులతో బహుజనాదరణముతో దర్శనమిచ్చిన సాహిత్య ప్రక్రియయే నవల - 
దీని వివరణమే మన ప్రస్తుత కర్తవ్యము. 


తెలుగునాట యీ నవలా సాహిత్య ప్రక్రియకు బీజావాపము చేసి, దాని 
విసృతికి, వికాసమునకు, బహుజనాదరణకు, అవిరళముగా కృషి సలిపిన ఘనకీర్తి, 
నవయుగాంధ్ర సాహిత్య నిర్మాత, గద్య తిక్కన యైన శ్రీ కందుకూరి వీరేశలింగం 
పంతులుగారికి దక్కినది. ఆనాడు తెలుగునేల యందు ఆయన నాటిన ఆ చిన్న 
మొక్క దినదినాభివృద్ధి నాంది మహావృక్షమై, పుష్పించి, ఫలించి సర్వాంధ్ర ప్రజల 
మన్ననలకు పాత్రమగుచు, వారిని ఆనంద సముద్రమున నోలలాడించుచున్నది. ఆ 
దివ్య సౌరభపు గుబాళింపు యీ (గ్రంథమునందు రాబోవు భాగములలో 
వివరింపబడును. 


తెలుంగు నవలా వికాసము 63 


ద్వితీయ భాగము 


భారతీయ నవ్య సాహిత్య మహోదయము 


యుగ విభజనము: భారతదేశమునందలి పంథొమ్మిదవ శతాబ్దమున, వివిధ 
ప్రాంతములలో దేశీయ సాహిత్యముల ప్రగతికి జరిగిన కృషిని, అందలి నవ 
యుగోదయ ఛాయలను పరిశీలించినచో అది మూడు దశలలో జరిగినట్లు మనకు 
తెలియగలదు. 


ప్రథమదశ: క్రీశ. 1800 - 1857. ఈ దశలో మన దేశమును ఈస్టు 
ఇండియా కంపెనీ పరిపాలనము చేసినది. ఈ మధ్యకాలము, సిపాయిల తిరుగుబాటు 
వరకు నిర్మాణ ఘట్టమై వరలినది. మత ప్రచారకులు, భాషాభిమానులునైన పాశ్చాత్య 
విద్వాంసుల తోడ్పాటుతో నూతనయుగ ప్రభాతమునకు ప్రజలు సిద్ధపడుట జరిగినది. 


ద్వితీయదశ: క్రీ.శ. 1857 - 1880. ఈ ఘట్టములో ప్రజలలో నూతన భావ 
సంచలనము కలిగినది. అనువాదములతో అనుకరణములతో పెక్కు ఉద్లంథముల 
భాషాంతరీకరణము జరిగినది. ఇది మన దేశీయ విద్యాధికులు జరిపిన కృషి- వీరి 
కృషి ఫలితముగా దేశీయ భాషలలో నూతన పంధా యేర్చడి, సాహిత్యప్రగతికి 
రాచబాటల నేర్చరచుటకు అనుకూలమైన వాతావరణ మేర్చడినది. 


తృతీయ దశః క్రీ.శ. 1880-1900. ఈ మధ్య కాలములో సరికొత్త 
భావములతో, నూతన సంప్రదాయములతో మన సాహిత్య ప్రక్రియలలో 
ప్రయోగాత్మకమైన నూతన కల్పన లెన్నియో విజయవంతముగా జరిగినవి. పెక్కు 
రకములైన నూతన సాహిత్య ప్రక్రియలను దేశీయ భాషలలో రచయితలు చేపట్టి 
విరివిగా రసవంతమైన రచనలు చేయుటకుపక్రమించిరి. ప్రజలు మహోత్సాహముతో 


64 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వానినాదరించి పఠియించసాగిరి. ఈ కాలములోనే మన దేశీయ భాషలలో యుగకర్తలు, 
మార్గదర్శకులు, సాంఘిక సంస్కర్తలు, దేశ భక్తులు, శాస్త్రవేత్తలు అని చెప్పదగిన 
పెక్కుమంది మహాపురుషులు జన్మించి, యితరులకు వెలుగు బాటలను చూపించి, 
దేశ పురోభివృద్ధికి, నూతన సాహిత్య ప్రక్రియల అభివృద్ధికి తోడ్పడుటయేగాక, రాబోవు 
శతాబ్దపు నూతన సాహిత్య స్వర్ణ యుగ సృష్టికి పునాదులను వేసిరి. 

ఈ చివరిదశయే మనసాహిత్య చరిత్రలో రాబోవు నూతన యుగోదయమునకు 
ఉషఃకాలమైనది. ఈదశలో ప్రతిభావంతులు, ప్రగతిశీలురునైన రచయితలు. తమ 
స్వంత ఆలోచనలతో, సరికొత్తభావములతో పెక్కు సాహిత్య ప్రక్రియలలో గ్రంథములను 
రచియించిరి. 


ఈమూడు దశలలో జరిగిన ప్రగతిని, పాఠకుల సౌలభ్యము కొరకు రెండు 
భాగములుగా మార్చి క్రీ.శ. 1800-1857 వరకు గల కాలమును పూర్వరంగమని 
వ్యవహరించితిని. ఈదశయందు జరిగిన కృషి రెండవదశకు టప్రాతిపదికయె 
మార్గదర్శకత్వము వహియించినది. ఈ మొదటి దశలో మన నవలా వికాసమునకంత 
సంబంధము లేకపోయినను, ఈ కృషి మన నవలా సాహిత్య విస్తరణకు, 
వికాసమునకు, దాని సర్వతో ముఖాభివృద్ధికి బాగుగా తోడ్చడినది. గనుక 
విషయములను తెలిసికొనుట అవసరమని భావించి వివరించితిని. 


క్రీ.శ. 1857-1900 సంవత్సరముల మధ్యగల కాలము ఉత్తరరంగము. ఈ 
రంగములోనే మన నవలా సాహిత్యము భారతదేశమునందలి భిన్న భాషలలో 
పాదుర్భవించి క్రమ వికాసము జెందినది. ఆ విషయములనే ఉత్తరరంగమున 
వివరింతును. 


పూర్వరంగము: 1800-1857. పంథామ్మిదవ శతాబ్దము ప్రారంభముననే 
భారతదేశములో కుంపిని పరిపాలనము స్థిరపడినది. ఆంగ్లదేశమునుండి యిక్కడికి 
వచ్చిన క్రైస్తవ మిషనరీలు సువిశాల భారతదేశములో తమ మత ప్రచారముతోపాటు, 
నూతన విద్యా సంస్థలను గూడ దేశము నలుమూలల నెలకొలిపి, ఆంగ్ల విద్యను 
మనవిద్యార్థులకు బోధింపసాగిరి. దానితో మన సాంఘిక జీవితములో ఆచార 
వ్యవహారములలో, విద్యావిధానములో పెక్కు మార్పులు సంభవించినవి. పాత 


తెలుంగు నవలా వికాసము 65 


సంప్రదాయములు, పాతసిద్ధాంతములు, నాగరికతా వైభవములు క్రమక్రమముగా 
తెరమరుగున పడిపోయి వాటి స్థానమున క్రొత్త క్రొత్త సంప్రదాయములు తలయెత్తి 
ప్రచారములోనికి వచ్చి, మన సాంఘిక జీవితములో ఒక సంచలనమును, అలజడిని 
కలుగ జేసినవి. 


ప్రగతిశీలురు, భాషాప్రియులు, ఉత్తమ సంస్కార సంపన్నులునైన కొందరు 
ఆంగ్లవిద్యావేత్తలు ఈస్టు ఇండియా కంపెనీలో ఉన్నత పదవులను నిర్వహించుచూ, 
దేశీయ పండితుల సహాయముతోనూ, మున్నీలతోడ్సాటుతోను భారతీయ భాషలలోనున్న 
ఉత్తమ సాహిత్య గ్రంథములను, భాషా చరిత్రలను నిఘంటువులను, ప్రముఖుల 
జీవిత చరిత్రలను, వ్యాకరణ గ్రంథములను తర్క వేదాంత గ్రంథములను, నూతన 
పద్ధతులలో వ్రాసి ప్రకటించమొదరలిడిరి. 


ఆనాడు ఆంగ్ల భాషలోని ఉత్తమ సాహిత్య గ్రంథములను, నవలలను 
పాఠ్యభాగములుగా నిర్ణయించి మనపాఠశాలలలో విద్యార్థుల చేత చదివించుటకు 
యేర్పాటు చేసిరి. అంతేగాక వారికొరకు దేశీయ భాషలలో పాఠ్య గ్రంథములను 
సులభ శైలిలో, మధురమైన వాడుక భాషలలో ఉన్నత విద్యాసంపన్నులచేత వ్రాయించి, 
చదివించునట్లు చేసిరి. దీనివలన మన దేశీయ విద్యాధికులలో ఒక వైపు ఆంగ్ల 
భాషపైన వ్యామోహము కలిగినను, వేరొకవైపున అట్టి ఉత్తమగ్రంథములను మన 
భాషలలో గూడ రచియించి, మన భాషలను, మన దేశీయ సాహిత్యమును 
సుసంపన్నము చేయవలయునను అభిలాష, ఆకాంక్ష ప్రబలినది. దానితో మన దేశీయ 
సాహిత్య క్షేత్రమున సుప్రభాతోదయమైనది. ఆ దివ్యకాంతులు దేశము నలుమూలల 
ప్రసరించినవి. నూతన భావ విలసితులైన మహాపురుషుల, దేశీయ భాషలలో పెక్కు 
నూతన సాహిత్య ప్రక్రియలను సృష్టించి, నవశకోదయమునకు రాచబాట నేర్చరచి, 
ప్రజలను చైతన్యవంతులుగను, దేశభక్తులుగను మార్చుటకుద్యమించిరి. 


ఈ నూతన భావోదయమునకు ప్రపథమముగా వంగదేశము గురియై 
చైతన్యవంతమైనది. ఆ పిమ్మట దేశము నలుమూలలకు అది విస్తరించినది. 


నవయుగ వైతాళికులైన సర్వశ్రీ రాజా రామమోహన రాయలు, ఈశ్వరచంద్ర 
విద్యాసాగర్‌, సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ వంటి సాంఘిక సంస్కర్తలు మన 


66 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సమాజములో పాతుకొనిపోయిన సాంఘిక దురాచారములను రూపుమాపి సంఘమును 
నూతన పరిస్థితుల కనుగుణ్యముగా పునర్నిర్మించుటకు నడుము బిగియించిరి. వారు 
యెత్తిన విజయ పతాక ఆసేతు శీతనగ పర్యంతము రెపరెప లాడినది. దానితో 
దేశము నాలుగు చెరగులు ఒక కొత్త సంచలనము, ఒక కొత్త వెలుగులో వెల్లి విరిసి 
పోయినది. 


సంఘ సంస్మరణతోపాటు, భాషా విషయకమైన సంస్మరణముగూడా చాలా 
అవసరమని (గ్రహించి వారు (ప్రజలలో ప్రబోధము చేసి వారిని కార్యరంగమున 
అడుగిడుటకు పురికొలిపిరి. ఒక్కమారుగా దేశమంతయును, నూతన భావములతో 
చైతన్య స్రవంతియైపోయినది. 


దేశీయ భాషలలో నవశక నిర్మాతలు. 


మన దేశము నందలి భిన్న ప్రాంతములు ఆంగ్రేయుల హస్తగతమైన పిమ్మటనే, 
ఆయా ప్రాంతముల సాహిత్యములలో నూతన భావోదయములు కలిగినవి. ఈ నూతన 
భావ సంచలనము బెంగాలీ, ఉరుదు భాషలలో అన్నింటికన్న ముందు జరిగినట్లు 
లోగడ తెలిసికొంటిమి. 


ఉత్తర, దక్షిణ భారత దేశములలో ఈ నూతన భావ సంచలనముతో కొత్త 
పంధాలలో పెక్కు రీతులలో గద్య పద్యములు రచియించి, ఆయా భాషలకు శక 
పురుషులై నూతన యుగోదయమునకు మార్గదర్శకులై వర్ధిల్లిన మహాపురుషులను 
స్మరియించుట మన ధర్మము. వారి నిరంతర పరిశ్రమ వలననే యీ నూతన సాహిత్య 
ప్రక్రియలన్నియు నిత్య నూతనములై వర్ధిల్లుచున్నవి. 

బెంగాలీ భాషలో రాజా రామమోహన రాయలు, ఈశ్వరగుప్త, మహర్షి దేవేంద్రనాథ్‌ 
ఠాకూర్‌, అక్షయ కుమార్‌, మైఖేల్‌ మధుసూదనదత్తు ఉర్దూ భాషలో మౌల్వీ జకాఉల్లా, 
గాలిబ్‌, నజీర్‌ అహమ్మద్‌; అస్సామి భాషలో హేమచంద్ర బారువ, ఆనందరాంపూర్‌కర్‌, 
రమాకాంత చౌదరి; గుజరాతి భాషలో నర్మద్‌; హిందీ భాషలో భారతేంద్ర హరిశ్చంద్ర; 
కాళ్ళీరీ భాషలో పరమానంద్‌, ప్రకాశ్‌రాం, మరాఠీ భాషలో చిప్లంకర్‌, తిలక్‌, ఆప్టేలు; 
పంజాబి; భాషలో భాయి మోహన్‌సింగ్‌, భాయి కహన్‌ సింగ్‌; ఒరియా భాషలో 


తెలుంగు నవలా వికాసము 67 


రాథానాథ్‌ రాయ్‌, మధుసూదన రాయ్‌లు; తమిళభాషలో యు.వి. స్వామినాధయ్యర్‌, 
సుబ్రహ్మణ్యభారతి; మళయాళ భాషలో కేరళ వర్మ, రాజరాజవర్మ, తెలుగు భాషలో 
చిన్నయసూరి, వీరేశలింగం పంతులు మొదలైన వారిని పేర్మొనక తప్పదు. 


ఉత్తర రంగము 1857 - 1900 


జాతీయ భాషలలో నవలలు:- నవలా రచనము ఇంచుమించు అన్ని భారతీయ 
భాషలలోను ప్రథమ భారత స్వాతంత్ర్య యుద్ధము ముగిసిన పిమ్మటనే ప్రారంభమైనట్లు 
ఆధారములు లభియించుచున్నవి. ఎచ్చటనైనను ఒకటి రెండు నవలలు ఆయా దేశీయ 
భాషలలో అంతకు ముందు వెలువడియున్నను వానికి సరియైన ఆదరణ లభియించ 
లేదు. 


నూతన రీతులలో ప్రగతిశీలురైన రచయితలు గద్య పద్యములను మాత్రమే 
విరివిగా రచియించి, ప్రజలనుత్తేజపరచి నవ్యమార్గములను సృష్టించిరి. రాజా 
రామమోహన రాయలు వంగ భాషలో వచన రచనను చేపట్టి దానితో కొత్త 
ప్రయోజనములను సాధించి, పెక్కుమంది సంస్మార భావసంపన్నులైన రచయితలను 
ఆకర్షించెను. మైఖేల్‌ మధుసూదన్‌ దత్తు “బ్లాంక్‌ వర్సు”లో నూతన కావితారీతులను 
ప్రారంభించి కొత్త మార్గములతో ఒక నవచైతన్యమును కలిగించెను. ఆ ఇరువురి 
భావముతో వంగ సాహిత్య క్షేత్రము నవ్య తేజుపుంజములతో విరాజమానమై వర్ధిల్లినది. 


1860 వ సంవత్సరమున వంగ సాహిత్యాకాశమున బంకించంద్ర ఛటర్జి 
(ధువతారయె వెలిసి, నవలా సాహిత్యమునకు పుష్టిని చేకూర్చి, ఆ ప్రక్రియకు గొప్ప 
మార్గదర్శకుడయ్యెను. ఆ రోజులలో అతడు రచియించిన దుర్గేశనందిని, ఆనంద 
మఠము, కృష్ణకాంతుని మరణశాసనమువంటి ఉత్తమ నవలలు వంగ యువకులకు 
గొప్ప ఉత్సాహము నిచ్చినవి. ఆ మహాపురుషుడు తీర్చిదిద్దిన ఒరవడిలోనే, రవీంద్రనాథ్‌ 
ఠాకూర్‌, శరత్‌వంటి ప్రముఖ రచయితలు పయనించి ఈ సాహిత్యపు దివ్యకాంతులను 
దేశము నలుమూలల ప్రసరింపజేసిరి. 


వంగ సాహిత్య చక్రవర్తియన యీ బంకించంద్రుడు పదునాలుగు నవలలను 
రచియించెను. “అనురాగాత్మకమైనవి దేశభక్యాత్మకమైనవి” అని వానిని మనము 


68 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


రెండు భాగములుగా విభజింపవచ్చును. బంకింబాబు రచియించిన ప్రతి నవల 
యందును, ఆయన ప్రతిభ, రచనాచాతుర్యము ఉజ్వలముగా (ప్రకాశించు చుండును.” 
ఆ నవలల దివ్య సౌరభము దేశము నలుమూలల ప్రసరించి, దాని మహత్తర 
గుబాళింపులో హిమాలయములనుండి, కన్యాకుమారి వరకు ఒక నవ చైతన్యము, 
నూతనోత్సాహము వెల్లివిరిసినది. 


“ఆనందమఠము, దేవిచౌదురాణి, సీతారాము” అను మూడు నవలలు 
సంపూర్ణమైన దేశభక్యాత్మకములు. పరాధీనులైన భారతీయులు మాతృదేశ దాస్యవిముక్తి 
కొరకు ప్రతీకారదీక్షనెట్లు పూనవలసియుండునో పరోక్షముగా వానియందుద్చోధించిరి. 


బంకిం బాబు ప్రథమ రచనయైన “దుర్లేశ నందినిని” అశ్లీలమైన నవలయని 
ఆనాటి సనాతనులు, ఛాందసబుద్దులు తీవ్రముగా విమర్శించి ఆయనను అపహాస్యము 
జేసిరి. అయినను ఆ మహాపురుషుడు అచంచలమైన ఆత్మవిశ్వాసముతో ప్రతిపక్షులు 
చేయు విమర్శలకు, నిందలకు తలయొగ్గక తన రచనావ్యాసంగమును ద్విగుణీకృత 
మొనరించి పెక్కు ఉత్తమ నవలలను రచియించి వంగ సాహిత్యమున 
నవశకోదయమును స్థాపించెను. ఆయన వ్రాసిన పెక్కు నవలలకు“*ఆనంద మఠము” 
ఉత్తుంగ శిఖరము. అది భారతీయ నవలా సాహిత్యమునకు కైలాస శిఖరమువంటిది. 
మన స్వాతంత్ర్య సంగ్రామమునకు మూలస్తంభమై వర్ధిల్లినది. 

బంకింబాబు 1773-74 సంవత్సరముల నడుమ బెంగాలునందు దేశభక్తి 
పూరితులైన కొందరు సన్యాసులు “సంతాను”లను పేరుతో, ఆ దేశమును పరిపాలించు 
మ్లేచ్చుల దురాగతముల నెదిరించుచు జరిపిన విప్లవ చర్యలను, ఆంగ్లేయులు 
భారతభూమియందు సుస్థిరమైన ప్రభుత్వమును యేర్పరచునంతవరకుగల పరిస్థితులను 
వర్ణించెను. సంతానులు ఆమహోద్యమమునందు చేసిన త్యాగములను వారు సాధించిన 
ఘనవిజయములను ఆయన బహు చమత్మారముగా వర్ణించెను. ఆ నవల యందలి 
సత్వానందుడు, జీవానందుడు, భవానందుడు, మహేంద్రుడు, శాంతి, కల్యాణి సలిపిన 
సహస కార్యములు, ప్రదర్శించిన దేశభక్తి అత్యుత్తమమైనది. 


“వందేమాతర”మను నినాదము యెంతటి క్లిష్ట పరిస్థితి యందునువారికి 
నూతనోత్సాహమును, ఉత్తేజమునుకల్పించి కార్యోన్ముఖులను చేసినది. ఆమహత్తర 


తెలుంగు నవలా వికాసము 69 


విషయమిందు ప్రతిభావంతముగా చిత్రింపబడినది. 1906 వ సంవత్సరమున 
బెంగాలు విభజనకు వ్యతిరేకముగా బయలుదేరిన “వందేమాతరిమను 
మహోద్యమమునకు యీనవల పూర్వరంగమై, భావి మహోద్యమములకు పునాదియై 
వర్ధిల్లినది. 

బ్రహ్మచారియైన సత్యానందుడు శాంతితో పలికిన యీ వాక్యములు గమనింపుడు 
“తల్లీ! యీ ఘోర వ్రతంబునకు బలిదానముగలదు. మనమందరమును బలి 
కావలసియున్నది. ... ... అయినను పనిచేసి చావవలసియున్నది. పనిచేయక చచ్చుట 
బాగగునా? నేను యెప్పుడూ స్వదేశమును మాత్రము “తల్లీ” యని పిలుతును. గాని 
మరియెవ్వరిని అట్లు పిలువను. ఏలనన సుజలమును. సుఫలమును గల భూమియే 
మనకు తల్లి. ఇప్పుడు నిన్ను తల్లీయని నుడివితిని. నీవు తల్లివై సంతానుల కార్యము 
జేయుము. దేనిచే కార్యోద్ధారమగునో దానిని జేయుము ...... ” “హరేమురారే ... 
మధుకైటభారే......” 


ఆ విష్ణు మందిరమున బ్రాహ్మ ముహూర్తమున వెన్నెల వెలుంగున మహా ప్రతిభా 
పూర్ణులగు నిరువురు మహాపురుషులు ఒకరు మరియొకరి చేతినిబట్టుకొని నిలచిరి. 
ఎవరు ఎవరిని బట్టుకొనియున్నారు. జ్ఞానము భక్తి చేతిని బట్టుకొని యున్నట్లును, 
ధర్మము కర్మము చేతిని బట్టుకొని యున్నట్లును, నివృత్తి, ప్రవృత్తి చేతిని బట్టుకొని 
యున్నట్లును, కల్యాణి శాంతి చేతిని బట్టుకొనియున్నట్లును యుండెను ఈ 
సత్యానందుడేశాంతి టన ఈమహా పురుషుడే కల్యాణి సత్యానందుడే ప్రవృత్తి... 
ఈ మహాపురుషుడే నివృత్తి... నివృత్తి ప్రవృత్తిని తోడ్మొానిపోయెను. 

హిందీ భాషలో భారతేంద్రు హరిశ్చంద్ర ఆ కాలములో పెక్కు నవలలు వ్రాసి, 
ఆ భాషాభివృద్ధికి తోద్చడిరి. ఉరుదులో నజీర్‌ అహమ్మద్‌ పెక్కు నవలలు రచియించెను. 
అతడు తన నవలలలో మధ్య తరగతి ముస్లిం ప్రజల జీవిత సమస్యలను, వారి 
కష్టనష్టములను బహు చమత్మారవంతముగా చిత్రించెను. రతన్‌ నాధ్‌ శర్నార్‌, 
మీర్జారుజ్వా, అబ్బుల్‌ హలీమ్‌ వంటి ప్రతిభావంతులైన ప్రముఖ రచయితలు 
పంధొమ్మిదవ శతాబ్దపు చివరదశలో గొప్ప చారిత్రక నవలల నెన్నింటినో వ్రాసి 
ఉరుదూ భాషావాజ్మయ వికాసమునకు తోడ్చడిరి. “ఉమ్రావ్‌ జాన్‌ ఆదా” అను నవల 
పంధామ్మిదవశతాబ్దములో వెలువడిన ఉరుదూ నవలలకు మకుటమని పెద్దలు 


70 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తెలుపుదురు. ఈ నవల యందలి ఇతివృత్తము లక్నో నగరమునందలి ఒక నర్తకి 
జీవిత చరిత్రకు సంబంధించినది. 


గోవర్ధన త్రిపాఠీ “సరస్వతీచంద్ర” అను పేరుతో 1905 పుటలతో నాలుగు 
భాగములుగల ఒక పెద్ద నవలను వ్రాసెను. ఇది గొప్ప ప్రణాళికపైన వ్రాయబడిన 
ఉత్తమ నవల. “కరణఫెలో” యను నవల 1866వ సంవత్సరములో గుజరాతి 
భాషలో వెలువడినది. ఇది ఆ భాషలో తొలి నవలయట. “గుంజికర్‌” రచియించిన 
“మోచనగడ్‌” అనునది మహత్తరమైన చారిత్రాత్మక నవల. దీనియందలి “చారిత్రక 
సన్నివేశములు” మిక్కిలి నేర్చుతో నిర్వహింపబడినవి. మరారి భాషలో యిది (ప్రథమ 
నవలయని పెక్కుమంది భావింతురు. హరినారాయణ ఆప్టే సాంఘిక, చారిత్రక 
రాజకీయ పరిస్థితులతో నిండిన గాథలను దీసికొని పెక్కు నవలలను వ్రాసి మరాఠీ 
ప్రజల గౌరవమును, ఆదర్శవంతమైన ఆ మరారీ వీరుల జీవిత విధానమును చిత్రించి, 
ఆ భాషా సాహిత్యమునకు యెనలేని సేవల నొనరించెను. అతని రచనలలో “ఉషః 
కాలము” “అబలా జీవితము” అనునవి చాలా ముఖ్యమైనవి. మరాఠీ భాషలో 
వెలువడిన చారిత్రక నవలల వంటి నవల లెన్నియో ఆ రోజులలో కన్నడభాషలో 
చాలా వెలువడినవి. 


ఓఢ్ర సాహిత్యమును కన్నుల పండువుగా నొనర్చి, నవీన నవలాయుగమును 
సృష్టించిన మహాపురుషుడు ఫకీర్‌ మోహన్‌ - ఇతడు నిర్మించిన పెక్కునవలలు ఓడ్ర 
సాహిత్య నవలాకాశమున ఆచంద్రతారార్మము వర్ధిల్లగలవు. ఇతడు రచియించిన 
“ఆరెకరముల ఎనిమిదిగుంటలు” అను నవల మిక్కిలి ప్రసిద్ధమైనది. ఇందు ఒక 
వడ్డీ వ్యాపారి ఒక పల్లెటూరి సాలె దంపతులను పెట్టిన బాధలు చేసిన అవమానములు 
కన్నులకు రూపుకట్టునట్లు చిత్రించెను. ఒరియా సత్యానందుడే ప్రవృత్తి దేశపు 
ప్రజలజీవితవిధానమును అందులో మధురమైన వాడుక భాషలో వ్రాసెను. ఇది 
హాస్యముతో నిండిన మంచి రచన. 


ఫకీర్‌ మోహన్‌ రచనలలో పేర్కొనదగిన మరొక నవల “ప్రాయశ్చిత్త” మనునది. 
ఫకీరు మోహనుని కుమారుడు ఆంగ్లభాషా ప్రభావముతో నాస్తికుడైపోయి, వేదనామయ 
జీవితమును గడిపెను. అతని దుర్భర జీవితము, నైచ్యజీవనము, సేనాపతిని 


తెలుంగు నవలా వికాసము 71 


పూర్తిగామార్చి వేసినవి, ఆ విషాదాంత గాథను చిత్రించుచు నవలను వ్రాసెను. 
ఇతని రచనలయందు దైవచింతన, సోదరప్రేమ, నిండుగా నుండును. జాతీయ 
భావములు, ఐకమత్యము, దేశభక్తి మొదలైన గుణములను చక్కగా వర్ణించి చూపు 
నేర్చు యయన కధికము. 


ఈయన తరువాత పేర్కొనదగిన వారు గోపీనాధ మహంతి, కానూచరణ 
మహంతి. వీరిరువురును సోదరులు. గోపీనాధ మహంతి వ్రాసిన “అమృతకె సంతాన్‌” 
గొప్ప నవల. కొండజాతి ప్రజల జీవితవిధానము, వారనుభవించు బాధలు 
యధాతథముగా ఇందు చిత్రింపబడినవి. ఇదిదక్షణ భారతదేశమునందలి కొండజాతి 
ప్రజలను వర్ణించు ఉ(ధద్ధంథము. “ఒడిశాిజాతి వారికి సంబంధించిన పెక్కు 
విషయములు దీనివలన మనకు తెలియగలవు. కానుచరణ మహంతిగూడా పెక్కు 
నవలలు వ్రాసెను. ఇతడు గూడా పల్లెటూరి ప్రజల సాంఘిక జీవితమును చిత్రించుచు, 
వారిపట్ల ప్రగాఢమైన సానుభూతిని ప్రకటించి యుండెను.” 


మలయాళ కవియైన కేరళవర్మ “అక్బరు” అను ఆంగ్ల నవలను మలయాళము 
లోనికి అనువదించెను. అది వీర గ్రాంథిక భాషలోనుండి చదువరులకు అంత 
ఉత్సాహమును కలిగించదట.! 


నవలా రచనములో ఆ కాలమున మిక్కిలి కృషిచేసి అసమానమైన నవలలు 
వ్రాసిన కీర్తి. సి.వి. రామన్‌ పిళ్ళి, చందూమినన్‌లకు దక్కినది. 


రామన్‌ పిళ్ళె “మార్తాండవర్మ” “ధర్మరాజ” “రామ రాజ బహద్దూర్‌” వంటి 
గొప్ప నవలలను సృష్టించెను. ఇవి తిరువాన్యూర్‌ నేలిన రాజులచరిత్రలను ఆధారముగా 
దీసికొని, ఆయా చారిత్రక సన్నివేశములకు తగిన ప్రధాన్యత నొసంగుచు కడునేర్చుతో 
వీనిని నిర్వహించెను. 


చందూమినన్‌ “ఇందులేఖ” శారద” మొదలైన ఉత్తమ సాంఘిక నవలలను 
వ్రాసియుండెను. ఈ మహా పురుషులిరువురును, నవలా సాహిత్యములో అమోఘమైన 
కృషిచేసి ఆ వాజ్మయ వికాసమునకు భూరిసేవల నొనరించిరి. 


సి.వి. రామన్‌ పిళ్ళె వలె మలయాళ భాషలో పెక్కు చారిత్రక నవలలు వ్రాసి ఆ 
భాషకు పుష్టిని చేకూర్చిన సర్దార్‌ కె._యం. ఫణిక్కర్‌, అప్పన్‌ తంబూరాన్‌ లిరువురును 


72 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


గొప్ప సమర్దులు. ఫణిక్కర్‌ “కేరళ సింహ”; తంబురాన్‌ “భూత రాయర్‌” రెండును, 
పేర్కొనదగిన ప్రముఖ నవలలు. 


పి. కేశవ దేవ్‌ “ఉలక్క”; తగళి శివశంకర పిళ్ళి “చెమ్మీన్‌”; మహమ్మద్‌ బషీర్‌ 
“బాల్య కాలసఖి” ప్రసిద్ధములైన నవలలు. ఈ రచయితలు మలయాళ ప్రజల 
జీవితములను దర్పణములోవలె ప్రతిబింబింప జేసిరి. వారు రచనలలో వస్తవదృష్టితో 
పాటు, సామాన్యప్రజలను నాయికా నాయకులుగా జేసి, నిర్జినులైన సేద 
ప్రజలనుభవించు కష్టములను, వారి దైనందినజీవితసమన్యలను గొప్పగా 
చిత్రించిచూపిరి. 


ఆధునిక రచనా రీతులలో, ఆనాడు పెక్కు రకములైన [గ్రంథములను వ్రాసి 
మలయాళ రచయితలు దక్షిణ భారత సాహిత్య చరిత్రలో తమకు ప్రత్యేక స్థానమును 
సృష్టించుకొనిరి. 

తమిళ సాహిత్యములో వేదనాయకంపిళ్ళె 1876లో వ్రాసిన “ప్రతాప 
మొదలియారు చరిత్ర” ఆ భాషలో ప్రథమ నవలయని చెప్పుదురు. ఇది గొప్ప సాంఘిక 
నవల, దీనియందలి భాష, భావములు మిక్షిలి హృద్యముగా నుండును. హాస్యరసము 
చిప్పిలుచుండును. పి.ఆర్‌. రాజు మయ్యరు రచియించిన “కమలాంబాళ్‌ చరిత్రము” 
తమిళభాషలో ద్వితీయ నవల. ఇదియును సాంఘికమే. 


ఆరణి కుప్పుస్వామి మొదలియార్‌, కోదై నాయకి, దొరై స్వామి అయ్యంగారలు 
పెక్కు సాంఘిక, అపరాథపరిశోధక నవలలు వ్రాసిరి. 

అయినను పందొమ్మిదవ శతాబ్దముచివర, ఇరవైయ్యవ శతాబ్దపు పూర్వ భాగమున 
వర్ధిల్లిన సుబ్రహ్మణ్య భారతి కలము చేపట్టిన పిమ్మటనే ఆ సాహిత్యములో నూతన 
వెలుంగు ప్రసరించినదని కొందరు భావింతురు. ఇంతవరకు దేశీయ సాహిత్యములలో 
జరిగిన నవలా ప్రగతిని వివరించితిని. ఇక పందొమ్మిదవ శతాబ్బమున మన తెలుంగు 
నవల పొందిన క్రమ వికాసమును వివరింతును. 


తెలుంగు నవలా సాహిత్యమున నవశకోదయము 


భారతదేశ స్థితిగతులు : భారతదేశమున 1857వ సంవత్సరమున జరిగిన 
సిపాయిల తిరుగుబాటు విఫలమైనది. విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనను 


తెలుంగు నవలా వికాసము 73 


తన హస్తగతము చేసికొని ప్రజలకు అభయహస్తము నిచ్చి కొన్ని ప్రత్యేక సౌకర్యములను 
కలుగజేసినది. అయినను అవి ప్రజలకంత సంతృప్తిని కలిగించలేదు. దేశము 
నలుమూలల అశాంతి జ్వాలలు ప్రాకిపోయినవి. 


'పెక్కురకములైన పన్నుల భారముతో కృంగి కృశియించిపోవు రైతుల బాధలను, 
కష్టనష్టములను తొలగించి దేశమునందు ఉత్తమ పరిపాలనా వ్యవస్థను నెలకొల్చ 
వలెనను సదుద్దేశ్యముతో 1885వ సంవత్సరమున భారత జాతీయ కాంగ్రెసు 
మహాసంస్థను కొందరు పెద్దలు స్థాపించిరి. ఏ.ఓ. హ్యూం, దాదాభాయి నౌరోజి 
వంటి ప్రముఖ ప్రజానాయకులు ప్రభుత్వ దమననీతిని నిరంకుశ పరిపాలనా 
విధానమును నిరసించుచు ప్రజలను చైతన్యవంతులుగా చేయుటకు ఉద్యమమును 
ప్రారంభించిరి. దానితో ప్రజలకు విదేశ ప్రభుత్వము యెడల విముఖత యేర్చడి, 
జాతీయ భావములు, దేశభక్తి మొలకెత్తి వారిలో ఒక నవచైతన్యము, కార్యదక్షత 
స్ఫుటముగా గోచరింపసాగినది. 


సిపాయి తిరుగుబాటు జరిగి, కాంగ్రెసు మహాసంస్థ దేశములో స్థాపింపబడిన 
పిమ్మటనే మన ఆం(ధదేశములో అనేక మార్పులు సంభవించినవి. ఎందరో 
మహాపురుషులు, గొప్ప రచయితలు, విశాలభావ సంపన్నులైన సంఘసంస్కర్తలు యా 
పుణ్యభూమియందు జన్మించి పెక్కు నవీన సాహిత్య క్రియలలో రచనలు చేయటకు 
ప్రారంభించిరి. 


చిన్నయ్య సూరి-నీతిచంద్రిక: ఆంధ్రదేశములో గూడా పందొమ్మిదవ శతాబ్దపు 
పూర్వభాగమున ఆంగ్ల భాషా ప్రభావములో రచయితలు పద్య రచనకన్న గద్యరచన 
వైపే అధికముగా (యొగ్గుజూపి, రచనలు చేయుటకుద్యమించిరి. ఆరోజులలోనే 
మహాపండితుడైన చిన్నయసూరి “నీతిచంద్రిక” వంటి ఉత్తమ వచన గ్రంథమును 
రచియించి మన వచన వాజ్మయ వికాసమునకెంతయో ఉపకారమొనరించెను. 


1857 వ సంవత్సరమునకు పూర్వము తెలుంగు దేశములో నవలా రచనము 
జరిగినట్లు సరియైన ఆధారములు లభియించుట లేదు. 
తెలుంగు తొలి నవలా రచయిత ఎవరు ? 


తెలుంగు భాషలో నవలా రచన యెప్పుడు ప్రారంభమైనది? ఎట్లు 
ప్రారంభమైనది? తొలి నవలా రచయిత యెవరు? మన ప్రథమ నవల యేది? అను 
విషయములో విమర్శకుల మధ్య భిన్నాభిప్రాయము లేర్చడినవి. 


74 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


1867 వ సంవత్సరమున కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు “మహాశ్వేత” 
అను నవలను లిఖియించినట్లు వారి జీవిత చరిత్ర వలన విశదమగుచున్నది. ఇది 
మహాకవి బాణభట్టు“కాదంబరి” ననుసరించి వ్రాయబడినది. గనుకయిది స్వతంత్ర 
నవల కానేరదని కొందరు భావింతురు. అదేవిధముగా కర్నూలు నివాసియైన నరహరి 
గోపాలకృష్ణమ్మ శెట్టి గారు 1872 వ సంవత్సరమున “శ్రీరంగరాజ చరి(త్రి” మను 
పేరుగల నవలను వ్రాసి ప్రకటించినట్లు మరికొందరు తెలుపుదురు. 


వీరేశలింగం పంతులు - రాజశేఖర చరిత్ర 


అయితే వీనికి వేనికిని లభియించని ప్రచారము, ఆదరణ అభిమానము ప్రథమ 
నవలారచనా గౌరవము గద్యతిక్కన నవయుగాంధ్ర సాహిత్య నిర్మాత రావుబహుద్దూర్‌ 
శ్రీకందుకూరి వీరేశలింగం పంతులుగారి “రాజశేఖర చరిత్రకు దక్కినది. 


పంతులు గారు రాజశేఖర చరిత్రను 1878 వ సంవత్సరములో ప్రకటించిరి. 
ఆంధ్రసాహిత్య నందనోద్యానమున యీ నవలావతరణముతో తెలుంగు భాషకు ఒక 
క్రొత్త తేజస్సు, ఓజస్సు కలిగినది. ఈ రాజశేఖర చరిత్రను మన సాహిత్య సుక్షేత్రమున 
పూచిన తొలిపూవుగా అందరును ఏకగ్రీవముగా ఆమోదించి, వారికి నవలా రచనమున 
ప్రథమ స్థానమునిచ్చి గౌరవించిరి. ఆ నవల మహత్తర గుబాళింపుతో తెలుగువారి 
హృదయములలో ఒక కొత్త సంచలనము, ఒక కొత్త వెలుంగు వెల్లివిరిసినది. తెలుంగు 
నవలా సాహిత్య చరిత్రకు రాజశేఖర చరిత్ర పునాది రాయియై వర్ధిల్లినది. ఈ నవీన 
సాహిత్య శాఖయందు ఆ నవలకు గొప్ప ఆదరణ లభియించినది. 


ఈ నవల ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత ఆలివర్‌ గోల్టు స్మిత్‌ వ్రాసిన “వికార్‌ 
ఆఫ్‌ వేక్‌ ఫీల్డు” అను నవలకు అనుసరణమని కొందరు భ్రమపడిరి. కాని దానిని 
1883 వ సంవత్సరమున జె. రాబర్జు హచ్‌సన్‌ అనునతడు ఆంగ్రభాషలోనికి 
అనువదించెను. ఆ అనువాద గ్రంథమును చూచి ఆంగ్లేయులే దిగ్భాంతులైపోయి, 
దానిని మిక్కిలి ప్రశంసించిరట! మన తెలుంగు నవలకు తొలిదశలోనే విదేశీయుల 
నుండి గూడా అంతటి ఘనమైన గౌరవము, విశిష్టత లభియించుట చూచినచో, 
మనవారికి యీ నూతన సాహిత్యశాఖా నిర్మాణములో గల కల్పనాశక్తి, రచనా 
విన్నాణము యెంతటి శక్తిమంతమైనదో వేరుగా ప్రశంసించి చూపవలసిన పని 
లేదుగదా! 


తెలుంగు నవలా వికాసము 75 


ఆంధ్ర సమాజ ప్రతిబింబము రాజశేఖర చరిత్ర: 


పంతులుగారు ఈ రాజశేఖర చరిత్రయందు ఆనాటి ఆంధ్ర సమాజములో 
సర్వసాధారణముగా ప్రబలియున్న దుర్మార్గములను, దురాచారములను, మూఢ 
విశ్వాసములను, అ(క్రమచర్యలను, మంచివారిపైన ఛాందసబద్దులు చేయు 
దుష్ప్రచారములను విపులముగా వర్ణించిరి. భూతచికిత్స, అంజనము, సువర్ణము 
చేయుట మొదలైన క్షుద్రవిద్యలతో కృత్రిమ పద్ధతులతో వారు అమాయకపు ప్రజలను 
యెట్లు మోసగించి వంచించుచుండెడివారో కన్నులకు గట్టునట్లు, అందులో వారు 
వర్ణించిచూపిరి. ఆనాటి ఆంధ్రదేశ గ్రామీణ జీవితవిధానమునకు “రాజశేఖర 
చరిత్రము” ప్రతిబింబము. ఇందలి నీలాద్రిరావు, భైరాగి, సుబ్రహ్మణ్యము, కృష్ణగజపతి 
మొదలైనవారు ఆనాటి తెలుగు కుటుంబములలో సర్వసాధారణముగా గనుపించు 
వ్యక్తులు. ఆంధ్ర ప్రజలకు సుపరిచితులైన వ్యక్తులు. 


పంతులుగారి ఇతర రచనలు: 


పంతులుగారి హస్తకమలముల నుండి వెలువడిన మరియొక అపూర్వ రచన 
“సత్యరాజాపూర్వ దేశయాత్రలు” అనునది. దీనిలో వారు మద్రాసు పట్టణమునందు 
తెలుగువారు ఆంగ్రేతరుల చేతులలో యెట్లు మోసగింపబడుచుండెడి వారో 
చమత్మారముగను, హాస్య రసపోషకముగను వర్ణించిచూపిరి. ఆడమళయాళమునందు 
స్రీలుచేయు రాచరికములను, వారి విశ్చంఖలత్వమును బహురమ్యముగను 
విచిత్రముగను వర్ణించి ఆనాడు సంఘపు దుర్నీత్రికి బలియైపోయి ఇనుపచక్రముల 
క్రింద నలిగిపోవు అనాధ స్త్రీల బాధలను, గాథలను వారనుభవించు పెక్కురకములైన 
కష్టనష్టములను చిత్రించు తలంపుతో కథను తల్లక్రిందుచేసి యీ ఆడమళయాళమును 
సృష్టించి వ్యంగ్యముగా ఆనాటి సమాజమును హేళనయొనర్చి, మహిళామ తల్లుల 
నుద్ధరించుట కెంతయో తోడ్చడిరి. 


అటులనే “పత్నీ హితసూచిని” “సతీ హితబోధినిి” యను మరి రెండు 
[గ్రంథములను వ్రాసి వానిలో పెక్కు నీతులను వింత ధోరణిలో ప్రబోధించిరి. 


సంఘసంస్మరణము: - పంతులుగారు బాల్యవివాహములను ఖండించిరి. 
బాలవితంతువులకు పునర్వివాహము చేయవలసిన ఆవశ్యకతను గురించియు, వారికి 


76 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కావలసిన విద్యా సౌకర్యములను గురించియు, ప్రత్యేక శ్రద్ధవహియించి వానివలన 
కలుగు మహత్తర ప్రయోజనములను తెలుపుచు పెక్కు గ్రంథములను వ్రాసిరి. వారు 
ముఖ్యముగా యీ నూతన సాహిత్య ప్రక్రియను చేపట్టి సాంఘిక దురాచారములను 
రూపుమాపుటకును, సంఘమును పునరుద్ధరించుటకును పెక్కు నవలలు వ్రాసి తెలుగు 
ప్రజల నుద్ధరించుటకు తోద్చడిరి. 


పంతులుగారి రచనలు - విమర్శ: 


పంతులుగారి నవలలలో శిల్పముకన్న ప్రచారధోరణి అధికముగా నుండునని 
కొందరు విమర్శింతురు. అది సరియిన విమర్శ కాదు, ముఖ్యముగా వారు యీ 
ప్రక్రియను ఆంధ్ర సమాజమును పునరుద్ధరించుటకును, తాము యేర్చరుచుకొనిన 
సంఘసంస్మరణోద్యమమునకును దీనిని వినియోగించుకొనిరి. గనుక అక్కడక్కడ వారి 
రచనలలో సంస్మరణద్భృష్టిలో ప్రచారధోరణి కనుపించినను, అది కథాంతర్భాగమై, 
కథాకథనమునకు పుష్టిని చేకూర్చి, ఆనందమును సమకూర్చుచున్నదేగాని పాఠకునికి 
విసుగును కలిగించదు. సందర్భమునుబట్టి కథాంతర్గతమైన పాత్రలు, సంఘ 
పునర్వవస్తీకరణమునకు అనుగుణముగా వ్యవహరించినవేగాని కేవలము ప్రచారము 
కొరకు విచ్చలవిడిగా అవి సంచరించ లేదు. 


వీరేశలింగంగారి నవలలు సందర్భోచితమైన సరస సంభాషణలతో, 
అత్యుత్తమమైన సంఘటనలతో, కథాకథనము కుంటుపడకుండ, శిల్పసంపద 
లోపింపకుండ ప్రజాహృదయములను రంజింపజేసినవని అంగీకరింపక తప్పదు. 
గనుక వారి ప్రచారదృష్టి రాజకీయమైనట్టిగాని, మరియే యితర మైనట్టిగాని కాక, 
కథకు అనుగుణ్యమై, అది శిల్పాశయమైన ఒక చక్కని సంఘసంస్మారపరయుక్తమై 
భాసించుచున్నదనుటలో సందేహము లేదు. 


వీరేశలింగం పంతులుగారు తొలి నవలాకారులైనను వారిచేతిలో యీ ప్రక్రియ 
పరాంకోటి నందుకొన్నది. ఆ మహా పురుషుడు తెలుంగు నవలా ప్రపంచమునకు 
నూతన వసంతోదయమును కల్పించి, అది బహుముఖములుగా విస్తరించుటకు అనన్య 
సామాన్యమైన కృషిసలిపిరి. అంతటితో వారు తృప్తినందక ఆంధ్రదేశమున యీ 
నూతన సాహిత్య వికాసము కొరకు “చింతామణి” యను మాసపత్రికను స్థాపించి 


తెలుంగు నవలా వికాసము 77 


యీ నూతన శాఖలో పోటీలను నడిపి, అందు గెలుపొందిన నవలలను వరుసగా ఆ 
పత్రికలలో ప్రచురించుటయే గాక, నగదు బహుమతులను గూడా యిచ్చి మిక్కిలి 
ప్రోత్సాహపరచిరి. 


“చింతామణి”లో పోటీలు: - 


ప్రప్రథమమున 1898 వ సంవత్సరమున జరిగిన యీ నవలల పోటీలో 
“ధర్మవతీ విలాసము” “సంజీవరాయచరిత్ర” లను వానిని రచియించిన ఖండవిల్లి 
రామచంద్రుడు, తల్లాప్రగడ సూర్యనారాయణ రావుగారలకు ప్రథమ, ద్వితీయ 
బహుమతులు లభియించినవి. 1894 వ సంవత్సరమున నెరపిన పోటీలలో ప్రముఖ 
నవలా రచయితయైన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము పంతులుగారి “రామచంద్ర 
విజయము” నకు ప్రథమ బహుమతి, గోటేటి కనక రాజుగారి “వివేక విజయము” 
యను దానికి ద్వితీయ బహుమతి వచ్చినవి. 1895 లో టేకుమళ్ళ రాజగోపాలరావు 
గారి “త్రివిక్రమవిలాసము”, ఖండవిల్లి రామచంద్రుడుగారి “మాలతీ రాఘవము” 
వరుసగా ప్రథమ ద్వితీయ బహుమతుల నందుకొన్నవి. 

అదే సంవత్సరము ఆంధ్రోద్యమ పితామహులు, మహామేధా సంపన్నులునునైన 
రెంటాల వెంకట సుబ్బారావు పంతులుగారు “కేసరీ విలాసము” అను నవలను 
ప్రత్యేకముగా ప్రకటించిరి. అది సులభశైలిలో నుండి, చక్కని వర్ణనలతో నలరారుటచేత 
పెక్కుమంది. చదువరుల నాకర్శించినది. 


1896 లో తిరిగి చిలకమర్తివారి “హేమలతకు” ప్రథమ బహుమతి 
లభియించినది. ద్వితీయ బహుమతి ఖండవిల్లి రామచంద్రుని “లక్ష్మీవిజయము” 
నకు వచ్చినది. 1897 లో కూడా మరల “అహల్యాబాయి” అను పేరుగల చిలకమర్తి 
వారి నవలకే ప్రథమ బహుమతి దొరికినది. 1898 వ సంవత్సరములో తిరిగి 
చిలకమర్తి వారి “కర్పూర మంజరికి” ప్రథమ స్థానము లభియించినది. కూనపులి 
లక్ష్మీ నరసయ్యగారి “భక్షి” అను నవలకు ద్వితీయ స్థానము లభియించినది. 


వచన రచనకు నియమములు: 


“వివేక వర్ధని” పత్రికలో పంతులుగారు తమ వచన రచనా పద్ధతికి యీ 
క్రింది నియమముల నేర్చరచుకొనినట్లు తెలిపిరి. “తెలుగుభాషలో మృదువైన 


78 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సులభశైలిలో సలక్షణమైన వచన రచన సర్వజనులకు అందుబాటులో నుండునట్లు 
చేయుటకు సంకల్పించితి” మనిరి. 


నవలారచనకు నిబంధనలు: 


వచన రచనవలెనే వారు నవలా రచనకు గూడా కొన్ని ఉత్తమ నిబంధనలను 
ప్రతిపాదించి, తదనుగుణ్యముగా రచయితలు రచనలు చేయుటకు ప్రోత్సహించిరి. 


1. సులభ గ్రాహ్యత 2. వైశద్యము 8. సమత 4. జీవనము - అనునవి 
ముఖ్యలక్షణములు. 


పోటీలకు న్యాయ నిర్ణేతలు: 


“చింతామణి” పత్రికలోనడిపిన నవలల పోటీకి న్యాయనిర్ణేతలుగా న్యాయపతి 
సుబ్బారావు పంతులు, వావిలాల వాసుదేవ శాస్త్రి, వీరేశలింగం పంతులుగారలు 
వ్యవహరించిరి. ఈ విధముగా పంతులుగారు చింతామణి పత్రికలో నవలా పోటీలు 
జరిపినంత కాలము, చిలకమర్తి వారు ప్రథమ, ద్వితీయ బహుమతులలో నేదోయొకటి 
పొందుచునేయుండిరి. 


గురువుగారి అడుగుజాడలలో: 


చిలకమర్తి వారు తమ గురువుగారైన వీరేశలింగము పంతులుగా అడుగుజాడలలో 
నడచి, వారిచ్చిన చేయూతతో, ప్రోత్సాహ ప్రోద్భలములతో పెక్కు ఉత్తమ శ్రేణికి 
జెందిన నవలలనెన్నింటినో వ్రాసి ఆంధ్రభారతి గళమునందు భక్తి ప్రపత్తులతో 
సమర్పించిరి. 


రామచంద్ర విజయము: 


వారి అసద్భశమైన మేధాసంపత్తికి, అనన్య సామాన్యమైన ప్రతిభకు నిదర్శనమని 
చెప్పదగిన ఉత్తమ సాంఘిక నవల రామచంద్ర విజయము. వారి అమృత హస్తముల 
నుంది జాలువారిన అసంఖ్యాకమైన నవలలకు యిది మకుటము. 


ఈ రామచంద్ర విజయమునందు పంతులుగారు గోదావరినదికి అవతలి వొద్దున 
నవనవోన్మేషముగా వర్థిల్లుచున్న కోనసీమ ప్రాంతమును అందలి పకృతి 


తెలుంగు నవలా వికాసము 79 


రమణీయకతను, సిరిసంపదలను మన మనోనేత్రములకు రూపుకట్టునట్లు సహజ 
సుందరముగను, ప్రతిభావంతముగను చి(త్రించిచూపిరి. అనాథ బాలుడైన 
రామచంద్రుడు తల్లిదండ్రులను గోలుపోయి, విద్యా సముపార్టనకై అమలాపురమునకు 
బోయెను. అక్కడ అతడు పడిన బాధలు, పొందిన అవమానములు, జరిగిన మోసములు 
పూసగుచ్చినట్లు ప్రతి చిన్న విషయమును అందు వివరించి చూపిరి. అతని చుట్టు 
మూగిన దుష్టుల బారినుండి అతడెట్లు బయటపడి లెక్కలేనన్ని చిక్కు సమస్యలను 
యెట్లు యెదుర్శొనినది బహుచమత్యారముగను, హాస్య రసపోషకముగను, వ్యంగ్య 
ప్రాధాన్యముగను, కరుణరసము చిప్పిలజేయునట్లుగను కడురమ్యముగా ప్రదర్శించిరి. 


రామచంద్రుడు సాధించిన ఘనవిజయమును, కడు విజయవంతముగా 
నిర్వహించి, కథను సుఖాంతముగా ముగించిరి. ధనికుడు ఉదార హృదయుడు మిక్కిలి 
సమర్ధుడునై న శరభరాజుగారు తనకుమార్తెను రామచంద్రునికిచ్చి వివాహము చేసెను. 
ఆ వివాహముతో అతనిని చుట్టియున్న విషవలయము తుత్తునియలైపోయినది. 
పఠితలకు విభ్రమాశ్చర్యములు కలుగునట్లు చమత్మారముగా కథను సమాప్తము చేసి, 
భారతీయ సాహిత్య సంప్రదాయమునందు చొప్పించిరి. 


చిలకమర్తి వారి నవలలకు అలంకార ప్రాయమైన మరియొక ఉత్తమ నవల 
“గణపతి”. ఇది కేవలము హాస్యరస ప్రధానముగా నడచినను, ఆంధ్రసాహిత్య 
నందనోద్యానమున కలకాలము వర్ధిల్లగల అతివాస్తవ మనోహరచిత్రణము. 
విద్యాహీనుడు, ధనహీనుడు, మొద్దద్భాయి యైన గణపతి యదార్థ జీవితరంగమునందు 
అడుగడుగునవడినపాట్లు పొందిన అవమానములు, భరియించిన బాధలు 
చదువుచున్నప్పుడు మనకు అతనియందు ఒక విధమైన పేమ, అనురాగము, 
సానుభూతి యేర్చడగలదు. చదివిన కొలది యింకను చదువవలెనను ఉత్మంఠతను 
కలిగించుచూ పాఠకులను చివరవరకు చదివించి, మరొక లోకమునకు గొంపోవగల 
సమర్థవంతమైన మహత్తర రచన. 


చిలకమర్తి వారి అమృత హస్తములనుండి జాలువారిన హేమలత, 
అహల్యాబాయి, కర్పూరమంజరి మొదలైన నవలలన్నియు, చక్కని కథాగమనము 
గలిగియుండి ముచ్చపైన సన్నివేశములతో, సరసమైన చకృనిసంభాషణా చాతుర్యముతో 


80 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


యెన్నడో గతియించి పోయిన ఆచారిత్రక పాత్రలన్నియు మనకన్నులముందు రూపుకట్టి 
సాక్షాత్మరించ గలవు, ఆ పాత్రలు మనకు తెలియని చారిత్రక సత్యముల నెన్నింటినో 
తెలుపుచు, మహత్తరమైన సందేశములనందించుచుండును, ఆ పాత్రలు మనకు 
ఒకవిధమైన ఉత్తేజమును, ఉత్సాహమును కలిగించి దేశభక్తి ప్రపూరితులను 
జేయుచుండగలవు. ఏనాడో తెరమరుగున పడిపోయిన, మహత్తర చారిత్రక 
సత్యములను, పెక్కు యదార్ధ సంఘటనలను మనకు జ్ఞప్తి జేయుచు, గత కాలపు 
వైభవ ప్రాభవములను ఒక్కసారి సాక్షాత్మరింప జేయగలవు. 


చిలకమర్తివారి చారిత్రక నవలలకిట్టి అమోఘమైన శక్తి యుండుటను బట్టియే, 
నేటికిని వానికి తెలుంగు దేశమున అవిరళ ప్రచారము, బహుజనాదరణము 
లభియించుచున్నది. 


చిలకమర్తి వారి “రామచంద్ర విజయము”ఆనాటి సాంఘిక నవలలకు 
మకుటము- “హేమలత” అద్వితీయమైన చారిత్రాత్మక నవల. ఈ రెండు ఆంధ్రనవలా 
సాహిత్యమునకు మణిపూసల వంటి ఉత్తమ నవలలు. తెలుగు నవలా సాహిత్యమున 
ఆయన పండించిన పసిడిపంట యిది. 


రాజశేఖరచరిత్ర-రామచంద్ర విజయము: 


మొత్తముమీద కందుకూరివారి “రాజ శేఖర చరిత్ర” చిలకమర్తి వారి “రామచంద్ర 
విజయము” పందొమ్మిదవ శతాబ్దమునందలి ఆంధ్రదేశపు ప్రజాజీవితమును ఆచార 
వ్యవహారములను, నాగరికతా వైభవములను, విద్యా వైదుష్యములను తేటతెల్లము 
జేయుచున్నవి. ముఖ్యముగా అవి ఆనాటి గ్రామీణ జీవితమును యథాతథముగా 
మనమనో నేత్రములకు గోచరింప జేయుచున్నవి. ప్రత్యేకముగా మన తెలుంగు 
సమాజములోని మధ్యతరగతి కుటుంబములలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక వైజ్ఞానిక 
రంగములలో నూతన భావముతో వచ్చిన, వచ్చుచుండిన బహుముఖములైన 
మార్పులను వివరించుచు అవి వ్రాయబడినవి. ఆ రెండు నవలలు ఆనాటి తెలుగు 
సమాజమును ప్రజాజీవితమును ప్రభావిత మొనరించి తెలుగువారి సర్వతో 
ముఖాభివృద్ధికి తోడ్చడినవి. ప్రజలకు అవి మంచి ఉత్తేజమును, ఉత్సాహమును 
ప్రసాదించి, గొప్పజాగృ్భతిని కలిగించినవి. 


తెలుంగు నవలా వికాసము 81 


ఆ నవలలు ఆనాటి సమాజ వ్యవస్థకు అనుగుణ్యముగా రచియింపబడినవైనను, 
అందలి ఇతివృత్తము, సంభాషణలు, సన్నివేశములు, వర్ణనలు అతిలోక మాధుర్యమును 
ప్రసాదించగల సమర్థవంతమైనవగుట చేతనే, నేటికిని అవి పెక్కు ముద్రణలతో 
దర్శనమిచ్చుచూ, మన చేత మరల మరల పఠియింప జేసుకొనగలుగుచున్నవి. 


గురుశిష్యుల (ప్రభావము: 

ఈ గురుశిష్యులిరువురును నవలా రచనతో తమ సమకాలిక ఆంధ్రదేశమును 
యథాతథముగా చిత్రించి, నర్మ గర్భముగా సంఘసంస్మరణము చేసి, సుస్థిరమైన 
పునాదుల పైన నవసమాజమును నిర్మించుటకు చక్కని కృషిసలిపిరి. వారి మహత్తర 


కృషిఫలితముగా ఆంధ్ర దేశమున “నవలలకు” మంచి ఆదరణ లభియించినది. 
ఆ యిరువురును భావి కాలపు నవలారచయితలకు మార్గదర్శకులై ప్రవర్తించిరి. 


ఈ పురుషసింహము లిరువురును పూర్వ సంప్రదాయముల యందలి 
లోపములను విమర్శించి, నవీన భావసవంతిలోని మంచిని, గతిశీలతను 
నిర్భయముగా స్వీకరించి, తమ రచనలలో ప్రతిబింబింపజేసిరి. ఆనాటి ప్రజా 
జీవితములో కరుడు గట్టిపోయిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యావైజ్ఞానిక 
రంగములలోని మూఢ విశ్వాసములను, ఛాందసుల కార్చణ్యములను పటాపంచలు 
చేయుచు, సంఘముపైన విజయ పతాకనెత్తి తమ పనిలో వారు కొంతవరకు 
కృతకృత్యులైరి. వీరిరువురును నవలా సాహిత్య చరిత్రమున నవయుగోదయ సృష్టికి 
మార్గదర్శకులై ప్రవర్తించిరి. 


అపరాధ పరిశోధక నవలలు: 


ఈ శతాబ్దములో సాంఘిక, చారిత్రక నవలలతోపాటు కొన్ని అపరాధ పరిశోధక 
నవలలు గూడా వెలువడినవి. అవి ప్రజలకు మంచి పఠనాసక్తిని, రచనాశక్తిని అభివృద్ధి 
జేసినవి. ఈ వాజ్మయ శాఖకు గూడా ఆనాటి నుండియే ప్రజలలో ఆదరణ లభియించి, 
వేళ్ళూన సాగినది. 


విక్షోరియారాణి కాలపు రచయితల (ప్రభావము: 


ఈ పందొమ్మిదవ శతాబ్దపు తెలుగు రచనలపైన, రచయితల పైన విక్టోరియా 
మహారాణికాలపు పాశ్చాత్య రచయితల (ప్రభావము కొంతవరకు కనబడుచున్నదని 
కొందరు భావింతురు. 


82 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తెలుంగు నవలలపై తెలుంగుముద్ర: 


అయినను ఆనాటి తెలుంగు రచయితలు, ఇతివృత్త సేకరణములో, 
పాత్రోన్మీలనములో, సంభాషణా సంవిధానములో, శిల్ప నిర్మాణములో, వర్ణనలలో, 
కథాకథన విధానములో, పాశ్చాత్యులను అనుకరించక, మన తెలుగు దేశమును, 
తెలుగుల ప్రజా జీవితమును, ఆచార వ్యవహారములను, సంస్కృతీ సభ్యతలను 
మాత్రమే స్వీకరించి, ఆంధ్రతా ముద్రతో, తెలుంగుదనము తొణికిసలాడునట్లు స్వతంత్ర 
ఆలోచనలతో రచనలు చేసిరి. ఆనాటి వారి ప్రతిరచన యందు, ఆంధ్రులకు 
సుపరిచితమైన విషయములనే గ్రహియించిరిగాని, తద్భిన్నమైన వానిని తీసికొనలేదు. 
ఆంధ్రతా ముద్ర ఆనాటి ప్రతి రచనలోను, ప్రస్ఫుటముగా గోచరించుచుండును. 
ఆనాటి వారి రచనలు తెలుంగుజాతిని మేలుకొలుపుటకు, కర్తవ్యమును నిర్దేశించి 
చెప్పుటకు, ఉత్తమ మార్గములను ప్రబోధించి చూపుటకు తోడ్చడినవి. జాతికి జాగ్భతిని, 
నవ చైతన్యమును ప్రసాధించినవి. ఆనాటి తెలుంగు నవల ఆంధ్రతా ముద్రతో, 
స్వచ్చమైన తెలుంగు దనముతో, అచ్చమైన “తెలుంగుల బాలయై” వర్ధిల్లి, అది నవ్య 
సాహిత్య నిర్మాణమునకు, నూతన యుగోదయమునకు మార్గదర్శకత్వము 
వహియించినది. 


పందొమ్మిదవ శతాబ్దపు తెలుంగు రచయితలు పాశ్చాత్యులను గాని, మన దేశీయ 
భాషలలోని యితర రచయితలను గాని అనుకరించి యుండలేదు. మన తెలుంగు 
నవల “ఎరువు సొమ్ము బరువు చేటు” గా నుండక స్వచ్చమైన, అచ్చమైన నిండు 
తెలుంగుదనముతో తెలుగువారి ఆలోచనలకు తగినట్లు వ్రాయబడి, నవనవోన్మేషముగా 
వర్ధిల్లినది. 


తెలుగు రచయితల విశాల దృక్పథము: 


ఈశతాబ్దములో కుల, మత, వర్గ విశ్వానములతో నిండిన (ప్రాత 
సంప్రదాయములు, ఆచార వ్యవహారములు క్రమముగా వెనుక బట్టి పోదొడగినవి. 
క్రొత్త ఆచారవ్యవహారములు వాటి స్థానమునామించినవి. 


ఈ కాలములో విశాల దృక్పథముగల రచయితలు “మానవత, ధర్మము, సత్యము, 
నీతి” అను ప్రాథమిక సూత్రములను పునాదులుగా గ్రహియించి, స్వీయ ఆలోచనలతో, 


తెలుంగు నవలా వికాసము 83 


స్వతంత్ర ప్రతివత్తితో సంఘమును సంస్కరించి, లోకోద్ధరణ సలువుటకు 
బద్ధకంకణులైరి. ఆ ఆదర్శముతో నిండుదనముతో రచనలు చేయుటకు దృష్టిని 
“విశాలతమ” మొనరించుకొని ముందుకు పురోగమించి. ఆనాటి వారి విశాల దృష్టి, 
ఆలోచనా సంవిధానమే, ఇరవయ్యవ శతాబ్దములో మన తెలుగు నవలాసాహిత్యము, 
కొత్త క్రొత్త పొంతలు త్రొక్కుటకు, క్రొత్త వెలుగును ప్రసరింపజేయుటకు, చక్కని 
సువాసనల గుబాళింపులో అది ముక్కోటి తెలుంగు ప్రజలను మురిపింప జేయుటకు 
తోడ్చడినది. 


ఈశతాబ్దములో నవలారచయితలు, ప్రాత సంప్రదాయములలోని చెడునకు 
నిర్భయముగా భరత వాక్యము పలికి, అందలి మంచిని ఆదరముతో, అభిమానముతో 
స్వీకరించి, సంఘమును సంస్కరించి, నూతన భావవికాసముతో పునర్నిర్మించుటకు 
పూనుకొనిరి. ఈ “మహాప్రస్థాన” కార్యక్రమములో వారు, నూతన భావ వికాసముతో 
నవ చైతన్యముతో, తాము తలపెట్టిన బృహత్మార్యమునకు చక్కని రాచబాటను నిర్మించి 
పెక్కు నవలలు వ్రాసి, నవయుగ శుభోదయమునకు, భాగ్యోదయమునకు నాందీ 
ప్రస్తావనలు సలిపిరి. 

ఈ బృహత్మార్యమును తెలుంగు దేశమున విజయవంతముగను, సమర్థవంతము 
గను నిర్వహించిన మహామహులు, మహాపురుషులు శ్రీ కందుకూరి వీరేశలింగం, 
శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారలు. గనుక ఆ పుణ్యపురుషుల దివ్యముద్ర 
ఈశతాబ్దపు తెలుంగు నవలా వికాసముపైన ప్రస్ఫుటముగా గన్పించకతప్పదు. 


ఈ మహత్యార్య నిర్వహణములో కందుకూరి వారు స్థాపించిన “చింతామణి” 
పత్రికను; అది నిర్వహించిన పాత్రను, అది తెలుంగు నవలా ప్రగతికి తోడ్చడిన 
కృషిని మనము ఈ సందర్భమున విస్మరించుటకు వీలులేదు. 


సింహావలోకనము:- పందొమ్మిదవ శతాబ్దమున పాశ్చాత్య విద్యావేత్తల సహాయ, 
సహకారములతో, గతిశీలురైన మన రచయితలు ప్రభావితులై, నూతన రీతులతో 
పెక్కు రకములైన రచనలు చేసి, దేశీయ సాహిత్యములను సుసంపన్న మొనరించినట్లు 
తెలిసికొంటిమి, దేశము నలుమూలల సంఘసంస్కర్తలు, దేశభక్తులు, యుగపురుషులు 
జన్మించి, దేశ పురోభివృద్ధికి సలిపిన కృషిని పరామర్శించుకొంటిమి. ప్రజలు ఆ 


84 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


మహత్తర ప్రభావముతో చైతన్యవంతులై పురోగమించి, దేశ స్వాతంత్ర్యము కొరకు 
పోరాటము సలుపుటకు సంకల్పించిన సంగతిని గూడా తెలిసికొంటిమి. 


విశాల భావము, దూరదృష్టిగల రచయితలు, దేశీయ భాషలను సంకుచిత 
వాతావరణము నుండి వెలుపలికి తీసి వెలుగును ప్రసాదించి నవయుగోదయమునకు 
తోడ్చడిన విషయమును వివరించుకొంటిమి. 


రచయితలు అత్యుత్సాహముతో ఖండకావ్యము, గేయము, నాటకము, ఏకాంకిక, 
నవల, కథ, జీవిత చరిత్ర, వ్యాసము, విమర్శనము మొదలైన నూతన సాహిత్య 
ప్రక్రియలను సువిశాలమైన ప్రాతిపదికపైన పుంఖానుపుంఖములుగా రచనలు చేసి 
ప్రకటించిరి. ఈ నవీన సాహిత్య ప్రక్రియలన్నియు ప్రత్యక్షముగనో, పరోక్షముగనో 
ఇరువదవ శతాబ్దపు మన నవలా వికాస ప్రగతికి, స్వర్ణయుగ సృష్టికి హేతుభూతములై 
వర్ధిల్లినవి. 


తెలుంగు నవలా వికాసము రి5 


తృతీయ భాగము 


నవలా సాహిత్య స్వర్ణయుగము 


యుగ విభజనము:- ఇంతవరకు పందొమ్మిదవ శతాబ్దమున, జాతీయ భాషలలో 
కొంతవరకు నవల పొందిన వికాసమును గురించి తెలిసికొంటిమి. అంతేగాక తెలుంగు 
నేలయందు అది పొందిన క్రమ వికాసమును వివరముగా (గహియించితిమి. 


ఈ ఇరువదియవ శతాబ్దమున తెలుంగు నవల, వివిధ దేశీయ భాషలతోను, 
విదేశ భాషలతోను ఆదాన ప్రదాన కార్యక్రమములను స్వేచ్చగా జరుపుచు, విశాల 
దృక్పథముతో ప్రగతి పథము వెంట నడచి, అది పుష్పించి, ఫలియించిన విధమును, 
దాని క్రమ పరిణామ వికాసమును, యీ భాగములో తెలుపబడును. 


ఈ శతాబ్దములో తెలుంగు నవల జెందిన ప్రగతి, క్రమవికాసము మూడు 
దశలలో జరిగినట్లు పరిశీలన వలన విశదమగుచున్నది. ఈ పరిశీలనము, యీ 
విభజనము, రాజకీయ వాతావరణము ననుసరించి యేర్పడినను, మన నవలా ప్రగతి, 
చాలవరకు దీని ననుసరించియే జరిగినది. మనము జరిపిన యీ యుగ 
విభజనమునకును, నవలా వికాసమునకును సన్నిహిత సంబంధమున్నది. అది 
అవినాభావ సంబంధమని పరిశీలన వలన తేటతెల్లమైనది. 


రచయితలు, కళాకారులు, శిల్పులు, సమకాలిక సాంఘిక, ఆర్థిక, రాజకీయ 
పరిస్థితుల ప్రభావమునకు లోనుగాక తప్పదను సత్యము సర్వులకు విదితమేగదా!. 
దాని ననుసరించియే, దేశ ప్రగతి, సాహిత్య వికాసము, కళోద్ధరణ జరుగుచుండునను 
పరమ సత్యమును మనము విస్మరించుటకు వీలులేదు. గనుక యీ శతాబ్దపు నవలా 
సాహిత్య“స్వర్ణయుగ” మును యీ క్రింది విధముగా విభజించవచ్చును. 


ప్రథమదశ. 1900-1980; ద్వితీయదశ 1990-1947, తృతీయదశ 1947- 
1969. 


86 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ప్రథమ దశ:1900-1930 


సాధారణ పరిస్థితులు:- రచయితలు గత శతాబ్దమున, ప్రజలను నూతన 
విద్యావిధానమున కనుగుణముగా తీర్చిదిద్దుటకును, సంఘసంస్కరణ, సముద్ధరణ 
సలుపుటకును, దేశభక్తిపూరితులనుగా మార్చుటకును, రచనలు చేసి దేశ ప్రగతికి 
తోడ్చడినట్లు తెలిసికొనియుంటిమి. 


ఇరువదియవ శతాబ్దపు ప్రథమ పాదమున ఆర్థిక, పారిశ్రామిక, ఉద్యోగ 
సంబంధమైన అభివృద్ధిని కలిగించుటకును, భూసంస్మరణలు చేయుటకును గొప్ప 
కృషి జరిగినది. రైతు కూలీల కష్టనష్టములను, పారిశ్రామిక సంస్థలలో పనిచేయు 
కార్మికుల యొక్క పరిస్థితులను, చిక్కులను పరిశీలించి, పరిష్కార మార్గములను 
వెదుకుటకు పెక్కుమహోద్యమములు జరిగినవి. 


రాజకీయ పరిస్థితి: వెనుకటి శతాబ్బములోవలె ఆంగ్లేయులు గొప్ప న్యాయ 
ప్రవర్తకులని, వారి నాశ్రయించి వారి దయాదాక్షిణ్యములతో, వారి ఛత్రభాయలలో 
మనము నడచుకొనినచో మనకు క్షేమమని చెప్పు రాజకీయములు వెనుకబట్టినవి. 
ప్రజలలోను, నాయకులలోను గొప్ప చైతన్యము వచ్చినది. వలస రాజ్య పరిపాలన 
గాని, సామ్రజ్యంతర్గత స్వపరిపాలనగాని కాక; మన ధ్యేయము “స్వరాజ్యము”, 
“సంపూర్ణ స్వరాజ్యము” అనునది మాత్రమేనని తెలుపుచు దానిని సాధించుటకు 
ప్రజానాయకులు పూనుకొనిరి. 


1903వ సంవత్సరమున కర్ణన్‌ ప్రభువు తలపెట్టిన బెంగాలు విభజన 
కార్యకమము ఆ దేశ ప్రజలను కోపోద్రికులనుగా నొనరించినది. యావద్భారత 
దేశమునకు ఆ మహోద్యమము పాకినది. “వందేమాతరం-మనదేరాజ్యం” అను 
నినాదము ప్రతి భారతీయుని నోట వినిపించినది. పెక్కుమంది దేశభక్తులు, కార్యకర్తలు 
నిర్భయముగా ప్రభుత్వ శాసనములను ధిక్కరించుచు, యీ మహోద్యమమును 
బలపరచుటయేగాక, ఉపన్యాసములతోను, గ్రంథ రచనలతోను ప్రజల నుత్తేజపరచిరి. 


1907 వ సంవత్సరమున సూరత్‌ కాంగ్రెస్‌ మహాసభ జరిగినది. దురదృష్ట 
వశమున కాంగ్రెసు అతివాద, మితవాద వర్గములుగా చీలిపోయినది. తిలక్‌ 


తెలుంగు నవలా వికాసము 87 


మహాశయుడు అతివాదవర్గమునకు, గోఖలే మితవాదవర్గమునకు నాయకత్వము 
వహియించి పనిచేయసాగిరి. 


లోకమాన్యుడు “స్వరాజ్యము నా జన్మహక్కు - దానిని సాధించి తీరుదును” 
అని ప్రతిజ్ఞ చేసెను. అది భూనభోంతరాళములు ప్రతిధ్వనించినది. 


గోఖలే, లజపతి రాయ్‌, అరవిందఘోష్‌ మాలవ్యా, పాల్‌ మొదలైన ఉత్తమశ్రేణికి 
చెందిన రాజకీయవేత్తలు, దేశభక్తులు ప్రజలకు నాయకత్వము వహియించి కర్తవ్య 
నిష్టను ప్రబోధింప దొడగిరి. 

1909వ సంవత్సరమున వెలువడిన “మింటో-మార్లే” సంస్కరణలను 
నాయకులు బహిష్మరించిరి. 


1914-18 సంవత్సరముల మధ్య ప్రపంచ ప్రథమ సంగ్రామము జరిగినది. 


1917-18 సంవత్సరములలో ఎనిబీసెంట్‌ సతి అఖిల భారత హోంరూలు 
ఉద్యమమును (ప్రారంభించినది. ఆ ఉద్యమమును తిలక్‌, గాంధీ మొదలైన 
మహానాయకులు బలపరచిరి. దేశము యీ ఉద్యమములో క్రొత్త మొగ్గదొడిగి క్రొత్త 
శోభతో తళ తళ లాడినది. నోతనోత్సాహముతో ప్రజలు ముందుకు దూకి పనిచేసిరి. 


యుద్దానంతరము 1918వ సంవత్సరమున మాంటేగ్‌ - షేమ్సుఫర్షు, 
ప్రవేశపెట్టిన సంస్మరణలు సైతము తిరస్మరింపబడినవి. 1917వ సం. ఏప్రియల్‌ 
మాసమున చాంప్రాన్‌, బార్జోలి సత్యాగ్రహములు విజయవంతముగా జరిగినవి. 
1918వ సంవత్సరమున ఖేడాలో గూడా సత్యాగ్రహోద్యమము ఫలవంతమైనది. 


1918 వ సంవత్సరమున భారత రాజకీయ చరిత్రలో నూతన శకోదయమైనది. 
మహాత్మాగాంధీ సత్యాహింసలను నూతనాస్ర్రములతో భారత రాజకీయ రణరంగమున 
ప్రవేశించి, తన దివ్య ప్రభావముతో, యీ సువిశాల దేశములో పేరుకొనియున్న 
అజ్ఞానమును, అంధవిశ్వాసములను, దుర్భర దారిద్యమును, దుస్సహమైన పరపీడనను 
తొలగించి దేశమునకు స్వరాజ్యమును సాధించి పెట్టుటకు నడుము బిగియించి 
కార్యరంగమున దూకెను. మహాత్ముని అమృతవాణి దేశము నలుమూలల ప్రతి 
ధ్వనించినది. దేశమాత దాస్య శృంఖలముల విచ్చేదనమునకు, త్యాగశీలురును, 
దేశభక్తులునునైన పెక్కుమంది యువతీయువకులు, వృద్దులు, మహోత్సాహముతో, 
తమ సర్వస్వమును విడనాడి ఆయన అడుగుజాడలలో నడచిరి. 


88 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


1919వ సంవత్సరమున ఖిలాఫతు ఉద్యమము నడచినది. ఈ మహోద్యమము 
నందు హిందూ మహమ్మదీయు లందరును, ఐకమత్యముతో పాలుగొని తమశక్తిని 
ప్రదర్శించిరి. 1920 ఏప్రియల్‌ 18వ తేదీన అమృతసరులోని జలియన్‌ వాలా బాగ్‌ 
నందు కని విని యెరుగనంతటి ఘోరదురంతములు జరిగినవి. “డయ్యరు” చేసిన 
యీ దుష్మార్యమును ప్రజలు ఐక్య కంఠముతో నిరసించిరి. 


1921వ సంవత్సరమున నహాయ నిరాకరణోద్యమము, విదేశవస్తు 
బహిష్మరణోద్యమములు ముమ్మరముగా సొగినవీ: హరిజనోద్ధరణ, హిందూ 
మహమ్మదీయుల ఐక్యత, స్తీజనోద్ధరణ వంటి పెక్కు సమస్యలకు ప్రాధాన్యతవచ్చి, 
ప్రచారమునందుకొన్నవి. 

1924-25 సంవత్సరములలో “స్వరాజ్య పార్టీ” స్థాపింపబడినది, ఆ పార్టీ 
కార్యక్రమములు విరివిగా జరిగి ప్రజల నాకర్షించినవి. 1926 వ సంవత్సరమున 
స్వామి (శద్ధానందుడు హత్య గావింపబడెను. ఆ సంవత్సరము ఖాదీ ఉత్పత్తి, 
ప్రచారములకు సంబంధించిన కార్యక్రమములను గాంధీ మహాత్ముడు ప్రచారము 
చేయదొడగెను. నిర్మాణ కార్యక్రమమునందు కార్యకర్తలు మిక్కిలి శ్రద్ధవహియించి 
పని చేయసాగిరి. 


1928వ సంవత్సరమున “సైమన్‌ కమిషన్‌” భారతదేశమును సందర్శించిన 
సందర్భమున, ఆతని రాకను వ్యతిరేకించుచు నల్ల జండాలను ప్రదర్శించిరి. 


1929 జనవరి 26వ తేదీన పండిత జవహర్గాలు నెహ్రూ అధ్యక్షతన లాహోరులో 
కాంగ్రేసు మహాసభలు జరిగినవి. “సంపూర్ణ స్వరాజ్యము” భారతీయుల ప్రగాఢ 
వాంఛయని, దాని సాధనకై యెట్టి త్యాగములు సలుపుటకైనను వెనుదీయ బోమని 
ముక్తకంఠముతో విదేశ ప్రభుత్వమును వారు హెచ్చరించిరి. 


1930, ఏప్రియల్‌ 6వ తేదీన గాంధీ మహాత్ముడు ఉప్పుసత్యాగ్రహమును 
ప్రారంభించిరి. దానికితోడు విదేశవస్తముల బహిష్మరణను గూడా జరిపిరి. ఈ 
పోరాటము భారతదేశమునందలి ఆబాల వృద్ధులను ఆకర్షించినది. లక్షల సంఖ్యలో 
దేశభక్తులు శ్రీకృష్ణ జన్మస్థానమున కేగిరి. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఇది చివరి 
పోరాటమని ఆనాటి వారు భావించిరి. 


తెలుంగు నవలా వికాసము 89 


1885వ సంవత్సరమున పరిపాలనా లోపములను సవరించి, దేశీయులకు 
ఉద్యోగములలో సరియైన స్థానమును కల్పించుటకు యేర్పాటు చేయబడిన కాంగ్రేసు 
సంస్థ 1906వ సంవత్సరము వరకు “స్వరాజ్యము”ను ఆదర్శముగా ముందుంచుకొని, 
అది ముందుకు విజ్బంభించినది. ఆ మహాసంస్థయే 1929 వ సంవత్సరమునకు 
తన ధ్యేయము సంపూర్ణ స్వాతంత్ర్యమని ప్రకటించి మహోత్సాహముతో ముందు 
కురికినది. 

గత శతాబ్దమునను, శతాబ్దపు ప్రథమదశయందును, జరిగిన ఉద్యమములను 
యీ క్రింది విధముగా సమన్వయనము చేసి, సంక్షిప్తముగా చెప్పవచ్చును. 

రాజా రామమోహన రాయలు ప్రారంభించిన, సాంఘిక సంస్మరణోద్యమము, 
ఆయన ప్రతిపాదించిన బ్రహ్మసమాజ సిద్ధ్దాంతములు, భారత జాతి పునరుజ్జీవనము 
నకు, భారతీయ సాహితీ సంస్కృతుల సర్వతోముఖాభివృద్ధికి, ప్రథమ సోపానమైనది. 
దానికి తోడు హైంధవ జాతీయోద్యమము గూడా యించుమించు అదే రోజులలో 
ప్రారంభమైనది. ఈ మహోద్యమము దయానంద, రామకృష్ణ, వివేకానందులతో, 
వువ్వెత్తున లేచి, లోకమాన్యుని దివ్యప్రభావముతో ఉత్తుంగ శిఖరములనందుకొని, 
చిరదాస్యములోనున్న జాతిని జాగృ్భతమొనరించి, పూర్వసంస్కృతీ సభ్యతలపట్ల, 
నాగరికతా వైభవములపట్ల, యెనలేని ఆదరణ, అభిమానము యేర్పడి జాతీయ 
పునరుజ్జీవనమునకు అది ద్వితీయ సోపానమైనది. 


మహా మహాశక్తి సంపన్నము, ప్రతిభావంతమునైన భారత జాతీయోద్యమము 
గూడా అదే సమయమున బయలుదేరి, సాంఘిక, మతోద్యమములకు ఆలంబనముగా 
నిలచి, భారతీయ పునరుజ్జీవనమునకు నవ్య సాహిత్య సృష్టికి, దానిక్రమ వికాసమునకు 
తోద్పడినది. విడివిడిగా బయలుదేరిన ఈ మూడు మహోద్యమములు గంగా, యమునా, 
సరస్వతుల వలె ఏక స్రవంతియై, ఏకోన్ముఖమై ఒక దానికొకటి ప్రోద్భలమును 
ప్రోత్సాహమును కలిగించుచు ఉజ్వలముగా ముందుకు చొచ్చుకొని పోవుచున్న 
తరుణమున, మహాత్ముని దివ్యవాణి హిమాలయములనుండి, కన్యాకుమారి వరకుగల 
సర్వ భారత దేశమునను ప్రసరించి జాతిని సంపూర్ణ జాగ్భత మొనరించి, చైతన్య 
వంతులుగా నొనరించినది. 


90 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈ మధ్య కాలమున భారతదేశమునందును, విదేశములలోను పెక్కు 
స్వాతంత్రోద్యమములు విజయవంతముగా నడచినవి. ప్రజావాణికి ఘనవిజయము 
చేకూరినది. కని విని యెరుగని మార్పులు సంభవించినవి. రష్యా, జపాను దేశములు 
సాధించిన విజయములు భారతీయులను ఉత్తేజపరచి కార్యోన్ముఖులగుటకు 
తోడ్చడినవి. 


ఆంధ్రదేశమున జరిగిన సంఘటనలు: 


అఖిలభారత స్థాయిలో జరిగిన మహోద్యమములకు అనుబంధముగా 
ఆంధ్రదేశమున మరికొన్ని సంఘటనలు జరిగినవి. 


“దోసమటం చెటింగియును దుందుడు కొప్పగంబెంచి నారమీ-మీసము రెండు 
బాసలకు మేమెకవీంద్రులమంచు దెల్పగా” నని ప్రతినబట్టి కొన్నాళ్ళు *ఆంధ్రకవితా 
సామ్రాజ్యమును, యేకచ్చత్రముగా తమశతావధాన ప్రక్రియలతో బరంపురమునుండి, 
బళ్ళారి వరకు; మద్రాసునుండి, గద్వాల వరకు; గల సువిశాల భూభాగములో కవితా 
కన్య నూరేగించి, పాత సంప్రదాయమునకు జెందిన కవితలనే, నూతన రీతులతో 
సులభ శైలిలో అందరికి అందుబాటులో నుండునట్లు బహు గ్రంథములు రచియించి, 
ప్రతిభావంతులైన పెక్కుమంది వర్తమాన రచయితలకు గురువులై - నవ్యకవితా 
మహోద్యమమునకు నాందీ ప్రస్తావనలు సలిపి “అద్యత నాంధ్ర కవితాప్రపంచ నిర్మాత” 
లని పించుకొనిన మహాపురుషులువారు. వీరివలెనే కొప్పరపు కవులు, వేంకట 
రామకృష్ణకవులు ఆంధ్రభాషకు అనల్పమైన సేవలను జేసిరి. 

ఆంగ్ల భాషా సంపర్మముతో, ఉన్నత విద్యాసంపన్నులైన డాక్టరు. కట్టమంచి 
రామలింగారెడ్డిగారు 1901వ సంవత్సరమున “ముసలమ్మ మరణ” మను కావ్యమును 
నూతనరీతిలో వ్రాసి ఆంధ్రభాషలో గొప్ప సంచలనమును కలిగించిరి. 


1-9-1901 వ తేదీన హైద్రాబాదు నగరములో శ్రీరాజా నాయని వేంకట 
రంగారావు బహదూర్‌, రావి చెట్టు రంగారావు, కొమజ్దాజు వేంకట లక్ష్మణరావు 
పంతులు గారలు శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషా నిలయమును స్థాపించి, తెలంగాణ 
ప్రాంతమునకు సుప్రభాత గీతములను పాడిరి. ఆ త్రిమూర్తులే మరికొద్ది కాలము 





* శ్రీ తిరుపతి వేంకటకవులు 


తెలుంగు నవలా వికాసము 91 


పిమ్మట, “విజాన చంద్రికా” గ్రంథమాలను అక్కడనే స్థాపించి, ఆంధ్ర కేదారమునకు 
నూతన వసంతోదయమును గలిగించిరి. 1903-4 సంవత్సరములలో ఓరుగల్లునందు 
“శ్రీరాజరాజ నరేంద్ర” గ్రంథాలయమును స్థాపించి, తెలంగాణము నందు 
ఆంధ్రోద్యయమును మరికొంత ముందుకు తీసికొనిపోయిరి. 


1908 వ సంవత్సరమున బొంబాయినుండి దేశోద్ధారక కాశీనాథుని 
నాగేశ్వరరావు పంతులుగారు ఆంధ్రవారపటత్రికను ప్రచురించుచు, ఆం(ధులకొక 
నూతనోత్సాహమును కలిగించి, ఆంధ్రత్వమును ప్రదర్శించసాగిరి. 


బహుభాషావేత్త, మహాపండితుడైన శ్రీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు 
గారు వంగ భాష నభ్యసించి, సునీత కుమార్‌ ముఖర్జీ వంటి పండిత (ప్రకాండుని 
సహచర్యముతో పెక్కు పరిశోధనలు సలిపి వంగవాణికిని, ఆంధ్రభారతికిని విశేష 
సఖ్యమును కలిగించి 1908-1909 సంవత్సరములలో ఆంధ్రదేశమున వ్యావహారిక 
భాషావాదమును లేవదీసి పెక్కుమంది మహాపండితులతో “ఢీ” కొని దేశము 
నలుమూలల విశేష సంచలనమును కలిగించిరి. వీరి మహత్తరకృషి ఫలితముగా, 
యీనాడు ఆంధ్రవాణి దివ్యవాణియై సర్వజనులకు ఆస్వాదయోగ్యమై దినదినాభివృద్ధి 
జెందుచున్నది. 


గురజాడ వేంకటప్పారావు, రాయప్రోలు సుబ్బారావు గారలు వంగభాషా 
ప్రాబల్యముతో విశాల దృక్పథము నలవరచుకొని, ఆధునికరీతులలో రచనలు 
చేయుటకు అంకురార్పణ చేసిన నవ్యాంధ్ర సాహిత్య పితామహులు. 

గురజాడవారు వాడుక భాషలో “కన్యాశుల్మం” నాటకమును; మాత్రాచ్చందస్సులో 
- “ముత్యాల సరము” లను గేయములను వ్రాసి పందొమ్మిదవ శతాబ్దపు తొలిదశలో 
ఆంధ్ర సాహిత్య నందనోద్యానమున గొప్పగాలి దుమారమును లేపి, “అడుగు జాడ 
గురజాడ” యను నంతటి ప్రభావమును కలిగించి, నవ్యాంధ్ర సాహిత్యములో 
స్వర్ణయుగ సృష్టికి ఆచార్యులై వర్ధిల్లిరి. 

రాయప్రోలువారు వాసిన, “తృణకంకణము, కష్టకమల, లలిత, జడకుచ్చులు” 
ఆధునిక తెలుగు సాహిత్యములో విరబూసిన క్రొత్తపూవులు. వాని నూతన సౌరభములో 
ఆం(ధులమనోభావములు నూతన హెయలతో పులకించినవి. 


92 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“ఆంధ్ర సాహిత్య పరిషత్తు” అను సంస్థను, పిఠాపురం రాజావారి సహాయముతో 
జయంతి రామయ్య, కందుకూరి వీరేశలింగం, కొమట్టాజు లక్ష్మణరావు పంతులు 
గారలు 12 మే, 1911వ తేదీన, ఆంధ్రభాషాభివృద్ధిని ధ్యేయముగా నిడుకొని 
మద్రాసునందు స్టాపించిరి. దీనికి అనుబంధముగా “ఆంధసాహిత్య పరిషత్పత్రి” 
కను నడిపిరి. 


1913వ సంవత్సరములో బాపట్లలో బయ్యా నరసిం హేశ్వరశర్మగారి అధ్యక్షతన 
జరిగిన ఆంధ్ర మహాసభ వారు ప్రత్యేక ఆంధ్రరాష్త్రము సిద్ధించిననేగాని, ఆంధ్రులకు 
సరియైన అభివృద్ధి కలుగనేరదని గుర్తించి, ప్రతి సంవత్సరము వార్షిక 
సమావేశములను, భిన్న ప్రదేశములలో యేర్పాటు చేయుచు, తమ ప్రగాఢ రాష్ట్రవాంఛను 
వ్యక్తము చేయసాగిరి. ప్రత్యేక రాష్ట్ర వాంఛతోపాటు ప్రత్యేక రాష్ట్ర కాంగ్రేసు 
సంఘమునుగూడా యేర్పాటు చేయవలెనను కోరికను ఆంధ్రకేసరి ప్రకాశం, దేశభక్త 
కొండా వెంకటప్పయ్య, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు, గాంధీజీ భాష్యకారుదైన 
డాక్టరు. పట్టాభి సీతారామయ్యగారలు అఖిల భారత కాంగేసు సంఘముతో 
నిరంతరము పోరాటము సలిపి 1917వ సంవత్సరమున దానిని సాధించిరి. 


1921 మార్చి నెలయందు బెజవాడలో జరిగిన కాంగ్రేసు సభలు తెలుగు 
జాతిని మేలుకొలిపినవి. అదే సంవత్సరము చీరాల, పేరాల మునిసిపాలిటీలకు 
సంబంధించిన మహోద్యమమును ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు 
విజయవంతముగా నిర్వహించి ఆంధ్రులకు కనువిప్పును కలిగించిరి. 


11, 12 నవంబరు 1921వ సంవత్సరమున హైద్రాబాదులో ఆంధ 
పితామహులు మాడపాటి హనుమంతరావు, బూర్లుల రామకృష్ణారావు, ఆదిరాజు 
వీరభద్రరావుగారలు “ఆంధ్ర జనసంఘ” మును స్థాపించిరి. ఆ పిమ్మట ఆ సంస్థయే 
“ఆంధ్ర మహాసభ” గా మారి నిద్రాణమైన తెలంగాణమును మేలుకొలిపినది. 


12 జనవరి 1922 వ సంవత్సరమున పన్నుల నిరాకరణోద్యమము ఆంధ్రదేశం 
లోని గుంటూరు, కృష్ణా, గోదావరి, కడప జిల్లాలలో ఘనవిజయమును సాధించినను, 
గుంటూరు జిల్లా ప్రజలు ఆ మహోద్యమములో ముందంజ వేసి అగ్ర తాంబూలము 
నందుకొని యావద్భారత ప్రజలదృష్టి నాకర్షించిరి. ఈ ఉద్యమమునకు దేశభక్త కొండా 


తెలుంగు నవలా వికాసము 93 


వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, నడింపల్లి వేంకట లక్ష్మీనరసింహారావుగారలు 
నాయకత్వము వహియించిరి. 


“ఆంధ్ర దేశీయేతిహాస పరిశోధక మండలిని సెప్టెంబరు 1921వ తేదీన చరిత్ర 
చతురానన చిలుకూరి వీరభద్రరావు, చిలుకూరి నారాయణరావు, భావరాజు వేంకట 
కృష్ణారావు, రాళ్ళభండి వేంకట సుబ్బారావుగారలు రాజమహేంద్రవరమున స్థాపించిరి. 


27-12-1922వ తేదీన హైదరాబాదులో “ఆంధ్రపరిశోధక మండలి” స్థాపింప 
బడినది. 1981 లో అది “లక్ష్మణరాయ పరిశోధక మండలి”గా మారి దినదినాభివృద్ధి 
నందుచున్నది. 


1924,25 సంవత్సరములలో ఆంధ్ర విశ్వ విద్యాలయము స్థాపింపబడినది. 
దీనికి తొలిదశలోనే డాక్టరు. కట్టమంచి రామలింగా రెడ్డి, డాక్టర్‌. సర్వేపల్లి రాధాకృష్ణయ్య 
వంటి పండిత (ప్రకాండులు, ప్రముఖ సాహిత్యవేత్తలు ఉపాధ్యక్షులై ఆంధ్రభాషకు, 
యెనలేని సేవలను సల్పియుండిరి. 


1925 వ సంవత్సరమున గోదావరి, విశాఖ జిల్లాలలోని ఏజన్సీ ప్రాంతములలో 
ప్రముఖ దేశభక్తుడు, విప్లవ నాయకుడునైన, అల్లూరి సీతారామరాజు తన సహచరులతో 
“మహా విప్లవము”ను నడిపి ఆంగ్ల ప్రభుత్వమును గగ్గోలుపరచిరి. దీనిని ఆనాటివారు 
“గూడెం” తిరుగు బాటను పేరుతో వ్యవహరించిరి. దీనికితోడు పాఠశాలల 
బహిష్మరణోద్యమము, కోర్టుల బహిష్మరణోద్యమములు జరిగినవి. బందరులో జాతీయ 
కళాశాల, మన దేశీయ విద్యలను, కళలను పునరుద్ధరించి ప్రజలను దేశభక్తి, 
ప్రపూరితులను చేయుటకు స్థాపించిరి. ఏలూరు, రాజమహేంద్రవరము, గుంటూరు 
పట్టణములయందు గూడా యిట్టి జాతీయ కళాశాలలను స్థాపించిరి. 


1929వ సంవత్సరమున ఆంధ్రనాటక సమాజము స్టాపింపబడినది. దీని 
వికాసము 1984 సంవత్సరము తరువాతనే జరిగినది. 

హిందూ, మహమ్మదీయ, |కైస్తవమతములతోపాటు, ఆ రోజులలో ఆంధ్ర 
దేశమునకు బ్రహ్మసమాజము, దివ్యజ్ఞాన సమాజము, ఆర్యసమాజము, రాధాస్వామి 
మతమువంటి నూతన సంస్థలెన్నియో దిగుమతియై పనిచేయ దొడగినవి. 

(బ్రహ్మ సమాజమును, బెంగాలునందు రాజారామమోహన రాయలు స్థాపించిరి. 
దానికి శాఖోపశాఖలు భారతదేశము నందంతటను నెలకొల్పబడినవి. దేవుడొక్కడే 


94 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ననియు; సత్యస్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, సర్వాంతర్యామియైన పరమాత్మ 
ఆత్మస్వరూపుడగుట చేత విగ్రహములు దైవములని తలంచి పూజించుట గొప్పదోషమని 
వారుద్దాటించిరి. “ఏకేశ్వరోపాసనయే” వారి ధ్యేయము. 


ఈ మత వ్యాప్తికి ఆంధ్రదేశములో వీరేశలింగంపంతులు, రఘుపతి వెంకటరత్నం 
నాయుడుగారలు గొప్పకృషి చేసిరి. దివ్యజ్ఞాన సమాజము అమెరికాయందు 
ఉద్భవించినది. భారతదేశమున దీని వ్యాప్తికి అనిబిసెంట్‌ సతి అమోఘమైన కృషి 
సలిపినది. ఆంధ్రదేశమున మతమునకు సంబంధించిన పెక్కుశాఖలు నెలకొల్పబడినవి. 
ప్రథమదశలో దీని వ్యాప్తికి తల్లాప్రగడ సుబ్బారావు, జి. సుబ్బయ్య సెట్టిగారలు 
పాటుపడిరి. ఈ దివ్యజ్ఞాన సమాజమునందు ప్రధానపాత్ర వహియించి పనిచేసిన 
ఆంధ్ర ప్రముఖుడు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇతనిని అవతార పురుషుడని ఆనాటివారు 
భావించిరి. 


ఈ దివ్యజ్ఞాన మతము, ప్రజలలో స్వమతాభిమానమును పునరుజ్జీవింప జేసి 
హిందువులు యితర మతములలో చేరకుండునట్లు చేసినది. “సత్యాన్నాస్తి పరోధర్మః” 
అను మహోన్నత సిద్ధాంతమును మతము బోధించినది. ఈ మతము అల్లాడి 
మహాదేవశాస్త్రి, వావిలాల శివావధానులు, తల్లావజ్ఞల శివశంకరశాస్తి వంటి పండిత 
ప్రకాండులను ఆకర్షించినది. ఈ మత వ్యాప్తికి వారు గొప్ప కృషి చేసిరి. 


ఆ స్వామి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్యసమాజము, యావద్భారత 
దేశమునందు గొప్ప చైతన్యమును కలిగించినది. నిద్రాణమై యున్న తెలంగాణమును 
యీ సంస్థ గూడా మేలుకొలిపి, మంచి జాగృతిని ప్రసాదించినది. వినాయకరావు 
విద్యాలంకార్‌, నరేంద్ర దేవ్‌, రుద్రదేవ్‌ వంటి ప్రముఖులు దీని ప్రగతికి తోడ్చడిరి. 
ఆంధ్ర ప్రాంతమునందును దీనికి మరికొన్ని శాఖలున్నవి. 


రాధాస్వామి మతస్థులను “సత్సంగు”లని పిలుతురు. ఈ మతమునకు దయాల్‌ 
భాగ్‌ కేంద్రము. ఇది ఆ(గానగరమునందున్నది సంఘాభివృద్ధికి, శ్రేయస్సుకు, 
ఐకమత్యతకు వీరు పాటుపడిరి. “పారమార్ధిక చింత” వీరి ప్రధాన లక్ష్యము. ఈ 
మతావలంబకులు రాజమహేంద్రవరము, తుని, గుంటూరు, హైద్రాబాదు, 
హనుమకొండ, ఖమ్మం పట్టణములలో నెందరో గలరు. 


తెలుంగు నవలా వికాసము 95 


పైన తెలిపిన మతములేగాక రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడు 
మన భారతీయ ఆధ్యాత్మిక, నైతిక, మతధర్మ బోధములను సలిపిరి. అరవింద మహర్షి 
“పూర్ణయోగ సంయుక్తమైన ఆధ్యాత్మిక విద్యావ్యాప్తికి” కృషి సలిపిరి. శ్రీ రమణ మహర్షి 
నూతన భక్తి మార్గమును ప్రబోధించెను. 

ఆంధ్రదేశమున చెలరేగిన పై సంఘటనలన్నియు రచయితలను ఉత్తేజితులను 
చేసినవి. ఆయా విషయములను ఇతివృత్తములుగా దీసికొని, నూతన సాహిత్య 
ప్రక్రియలను సృష్టించుటకు వారు పూనుకొనిరి. తెలుంగు నవలా వికాసము పైన, 
పై ఉద్యమములన్నియును ప్రత్యక్షముగను, పరోక్షముగను గొప్ప ప్రభావమును వేసినవి. 


తెలుంగు రచయితల పైన దేశీయ సాహిత్యముల ప్రభావము: పందొమ్మిదవ 
శతాబ్దము నందు వలెనే, ఇరువదియవ శతాబ్దపు ప్రథమదశయందు భారతదేశమున 
చెలరేగిన మహోద్యమముల ప్రభావము గతిశీలురు, దూరదృష్టిగల వంగ రచయితలను 
ఆకర్షించి ఉత్తేజపరచినవి. ఆ ఉత్సాహముతో వంగభాషలో అనేక నూతన సాహిత్య 
ప్రక్రియలను వారు సృష్టించిరి. 

వంగ సాహిత్యాకాశమును తమ దివ్యకాంతులతో ప్రభావిత మొనరించుటయే 
గాక, యావద్భారత జాతికి, నూతన పథము వెంట వెలుంగుబాటను ప్రదర్శించిన 
త్రిమూర్తులు బంకించంద్రుడు, రవీంద్రుడు, శరశ్చంద్రుడు. ఈ త్రిమూర్తుల సాహిత్య 
ప్రభావము ఆధునిక భారతీయ భాషలన్నింటిపైనను ప్రసరించినది. వారు రచియించిన 
దేశభక్తి పూరితమైన రచనలను, గతిశీలురైన రచయితలు దేశీయ భాషలన్నింటిలో 
నికిని, అనువదించుకొని తమతమ భాషలను నూతన రీతులలో, నవీన మార్గముల 
వెంట సుసంపన్న మొనరించుకొనిరి. ఇతర దేశీయ భాషారచయితల వలెనే, మన 
తెంలుగు రచయితలు గూడా ఆ గ్రంథములను మన భాషలలోనికి విరివిగా అనువదించి, 
మనసాహిత్య క్షేత్ర పరిధిని విశాల్‌ మొనరించి పుష్టిని చేకూర్చిరి. 

బంకింబాబు రచనలు చాలవరకు ఇరువదవ శతాబ్దము ప్రారంభముననే 
తెలుగులోనికి అనువదింపబడినవి. 


రవీంద్రుని దేశభక్తి ప్రబోధిత రచనలు తెలుగు వారిని బాగుగా ఆకర్షించి 
ఆనందింపజేసినవి. గురుదేవుని రచనల యందలి గంభీరత, నిండుదనము లోతునకు 
వెళ్ళి బాగుగా పరిశీలించి పరామర్శించిననేగాని, అంతుపట్టదు, మహాపురుషుడు 


96 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సందర్శించిన పూర్ణ మానవతను, తన రచనలలో బోధించిన మహత్తరమైన దేశభక్తిని, 
భారత ప్రజలందరితోపాటు తెలుంగువారుగూడా మహోత్సాహముతో ఆస్వాదించి 
ఆనందపరవశులై, తమ సర్వస్వమును దేశమాత దాస్యశ్చంఖలముల విచ్చేదనకు 
సమర్పించుటకు, జాతీయ మహోద్యమములలో దూకుటకు బద్ధకంకణులైరి. 
పెక్కుమంది యువతీయువకులు ఆనాడు శాంతినికేతనమునందు గురుదేవుని 
పాదసన్నిధిలో అంతేవాసులుగానుండి, ప్రత్యక్షముగా వారి ప్రబోధములను పొంది, 
విశాల దృక్పథముతో సమాజమును సందర్శించి, నూతనరీతులలో సాహిత్య 
వ్యవసాయము చేయుట కుద్యమించిరి. 


ఇక శరత్‌బాబు రచనలతో వంగ సాహిత్యములో గొప్ప మార్పులు జరిగినవి. 
ఆయన తనకు గల అపూర్వలోకానుభవముతో, సునిశిత మేధాసంపత్తితో, వర్ణనా 
నైపుణ్యముతో, భావనాపటిమతో తమ నవలలయందు క్రొత్త క్రొత్త పొంతలు త్రొక్కి 
చిత్రవిచిత్రమైన పాత్రలను సృష్టించి యావద్భారత ప్రజలకు ఒక నూతనోత్తేజమును, 
ఒక నూతనోత్సాహంను ప్రసాదించిరి. ఆయన రచనలను దేశములోని యేప్రాంతము 
వారు చదివినను, “శరత్‌బాబు” తమ ప్రాంతము వాడేనను నంతటి భ్రమను 
కలిగించుచుండును. ఆయన స్వీకరించు ఇతివృత్తము, సర్వకాలీనమై, సర్వజనీనమై 
సర్వ ప్రాంతీయమైనదిగా నుండును. ఆ మహా రచయిత చేతిలో “స్తీ” మూర్తి మనకు 
సంపూర్ణముగా సాకల్యముగా, (ప్రత్యక్షమగును. ఆయన రచనలలో ఒకానొక 
ఇంద్రజాలము యిమిడియున్నది. ఆ యింద్రజాలమే, పాఠకుని ఉర్రూతలూగించి, 
ఆయన రచనలను ప్రారంభించినప్పటినుండి అవి ముగియునంత వరకు వెన్నంటి 
యుండి పఠిత హృదయమునకు యెప్పటికప్పుడు నూతనోత్సాహమును ప్రసాదించు 
చుండును. ఒక (కొత్త ఆలోచనను హృదయములో రేపి, మేధస్సుకు ఒక గొప్ప 
పనిని కల్పించగల, ప్రతిభా పూర్ణమైన రచన ఆయనది. స్త్రీలపట్ల, వారి చిత్రవిచిత్రమైన 
సమస్యలపట్ల, వారి స్వాతంత్యముపట ఆయన చూపినంత శ్రద్ధ, ఆదరణ, 
అభిమానము మరి యేయితర భారతీయ రచయిత, ఆనాడేగాక మరి యీనాడుగూడ 
చూపించలేదని చెప్పినచో అది స్వభావోక్తికి విరుద్ధము కాదు. 


ఈ (త్రిమూర్తుల ప్రభావము తెలుంగు దేశముపైన, తెలుంగు రచయితలపైన 
బహుముఖములుగా ప్రసరించి, వారిని ప్రభావితులను జేసి, రచనలు చేయుటకు 


తెలుంగు నవలా వికాసము 97 


పురికొలిపినది. గనుకనే వారి రచనలనన్నిటిని ఆనాడు తెలుంగు భాషలోనికి వారు 
అనువదించిరి. ప్రజలు మహోత్సాహములో వానిని ఆదరించి పఠియించిరి. 


ఆ మూర్తిత్రయపు రచనా ప్రభావముతో, తెలుంగు భాషలో ఇరువదియవ 
శతాబ్దపు ప్రాథమిక దశలో ఎన్నియో శక్తివంతమైన, సజీవసంపన్నమైన రచనలు 
వెలువడి తెలుంగు సాహిత్య క్షేత్రమున నూతన భానూదయమైనది. 


ఆరోజులలోనే మహారాష్ట్ర కన్నడ, అరవ భాషల నుండి గూడా కొన్ని రచనలు 
తెలుగులోనికి అనువదింపబడినవి. అయినను వంగ సాహిత్య ప్రభావమే ఆనాటి 
తెలుంగు రచయితలపైన అధికముగా ప్రసరించి, వారిని ఉత్తేజపరచినది. 


మొత్తము పైన ఇరుదియవ శతాబ్దపు ప్రథమపాదమున, మన దేశీయ భాషలలో 
నుండి, సాంఘిక, రాజకీయ, చారిత్రక, అపరాధ పరిశోధక నవలలెన్నియో తెలుంగు 
లోనికి అనువదింపబడినవి. అటులనే కందుకూరివారి రాజశేఖరచరిత్రను, అరవ, 
కన్నడ, ఆంగ్ల భాషలలోనికి అనువదించుకొనిరి. ఇట్లు ఇరుగుపొరుగు భాషలతో 
మన తెలుగుభాష స్వేచ్చగా ఇచ్చిపుచ్చుకొను పద్ధతితో వ్యవహరించినది. ఆనాడు 
తెలుగున వెలువడిన నవీన సాహిత్య శాఖలన్నింటిపైన వంగ సాహిత్య భావము 
కొంతవరకు కనుపించును. 


స్వర్ణయుగ, సుప్రభాతము: 

పందొమ్మిదవ శతాబ్దమునకు వీడ్కోలు సలిపి, ఇరువదియవ శతాబ్బమున 
అడుగిడగనే, మరల ప్రముఖముగా దర్శనమిచ్చు మహాపురుషులు, మహావ్యక్తులు 
శ్రీ కందుకూరి వీరేశలింగం, శ్రీచిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులు గారలేనని 
చెప్పక తప్పదు. ఈ ప్రముఖులిరువురును పందొమ్మిదవ శతాబ్దపు ఉత్తరార్థమున 
తెలుగునాట నవలావికానమునకు జరిపిన మహత్తరకృషిని, నవయుగ 


శుభోదయమునకు వారు శ్రీరామరక్షయె వర్ధిల్లిన విషయమును సవివరముగా వెనుకటి 
భాగమున తెలిసికొని యుంటిమి. 


ఈ శతాబ్దపు ప్రథమ దశయందు గూడా వారిరువురును, భక్తి పురస్సరముగా 
ఆంధ్రసరస్వతిగళమున పెక్కు పూజా పుష్పములను సమర్పించి, మహాతల్లిని సర్వాంగ 
సుందరముగా తీర్చిదిద్దిరి. 


98 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


దక్షిణ భారత విద్యాసాగరుడని విఖ్యాతినార్జించిన వీరేశలింగం పంతులుగారు, 
ఆంధ్ర దేశమున పెక్కుయితర సాంఘిక సంస్మరణలతోపాటు, బ్రహ్మసమాజ స్థాపనకు, 
దాని వికాసమునకు తీవ్రమైన కృషిసలిపి, అందు కృతకృత్యులైరి. పంతులు గారు 
రాజశేఖర చరిత్ర, సత్యరాజా పూర్వ దేశయాత్రలు, అను నవలలను మాత్రమేగాక, 
సత్యవతీ చరిత్ర, చంద్రమతీ చరిత్ర యను మరి రెండు నవలలను వ్రాసిరి. 


సత్యవతీ చరిత్ర మిక్కిలి విశిష్టమైనది. దీనిలో నాలుగు రకములైన దాంపత్య 
జీవితములను వారు చిత్రించి చూపిరి. స్తీ పురుషులిద్దరును చదువుకున్నవారు; స్తీ 
విద్యావంతురాలు, పురుషుడు విద్యాహీనుడు; ప్రీ పురుషులిరువురును విద్యా విహీనులు; 
స్త్రీ విద్యాహీనురాలు, పురుషుడు గొప్ప విద్యావంతుడు నైనచో ఆ కుటుంబములలో 
సంభవించు అనర్థములు, లాభనష్టములు అందు వివరించిచూపిరి. పంతులుగారి 
దృష్టి ప్రచార, ప్రబోధము గనుక నవలలలో శిల్పము కొంత లోపించినది. 
వ్యంగ్యముగను, నర్మగర్భముగను, చిత్రించవలసిన పట్టులందు వాచ్యముగా వారు 
తమ భావములను వెల్లడించిరి. మొత్తముపైన కథాకథనము కుంటుపడక రచన 
సాగినది. 


హరిశ్చంద్ర మహారాజు భార్యయైన చంద్రమతీ దేవి చరిత్రమును, కొన్ని 
మార్పులతో నవలగా జేసిరి. కాని దీనికి నవలా లక్షణములు పట్టలేదు. ఇది పదిహేను 
ప్రకరణములుగల (గంధము. ప్రతిప్రకరణమునందును చంద్రమతికి, గురువుగారు 
నీతి, పరోపకారము, సౌశీల్యము, సాంఘిక ధర్మములను వివరించి చెప్పిరి. చివరకు 
చంద్రమతీ దేవి చరిత్రమును అతి సంక్షేపముగా తెలిపిరి. ఇది స్రీలు, ఆడ పిల్లలు 
తప్పక చదువదగిన ఉత్తమగ్రంథము. 


వీరేశలింగం పంతులుగారు ఒక్క నవీన కథాసాహిత్యమునకుతప్ప, మిగిలిన 
నవ్యాంధ్ర సాహిత్య శాఖలన్నింటికిని ఆద్యులై “శ్రీకారము” చుట్టినట్లు మనకు వారి 
స్వీయచరిత వలన విశదమగుచున్నది. సాహిత్యమును ఆలంబనముగా జేసికొని తమ 
ప్రతిరచనయందును ప్రబోధాత్మకమైన విషయములను విరివిగా వ్రాయుచు, తమ 
సమకాలిక సంఘమును సంస్మరించుటకును, పునర్నిర్మించుటకును పూనుకొని, తమకు 
గల యేక సంథాగ్రాహిత్వముతో, అపూర్వ లోకానుభవముతో, తదాశయ సిద్ధికి శతాధిక 


తెలుంగు నవలా వికాసము 99 


(గగ్రంథములనువ్రాసి, ఆంధ్రదేశమునకును, తెలుంగు భాషకును మహోపకార 
మొనరించిన పుణ్యపురుషులు, పూర్ణపురుషులు, నవయుగాంధ్ర సాహిత్య నిర్మాతలు 
శ్రీ పంతులుగారు. అగ్రశ్రేణికి జెందిన ప్రపంచ సాహిత్య వేత్తల శ్రేణిలో సముచిత 
స్థానముననున్న ప్రతిభాపూర్ణులు వారు. 


వీరేశలింగం పంతులు గారికి, ఏకలవ్య శిష్యులై, వారిచ్చిన చేయూత, ప్రోత్సాహ, 
ప్రోద్భలములలో గతశతాబ్దపు నవలా ప్రగతికి బహుముఖములుగా తోడ్పడి, 
ఆ శాఖయందు సిద్ధహస్తులై నూతన యుగోదయమునకు మార్గదర్శకులై, 
పూర్ణాయుష్ములై, శతాధిక గ్రంథకర్త, వర్ధిల్లిన కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహము 
పంతులు గారి భాషాసేవ, ఇరువదియవ శతాబ్దపు ప్రథమ, ద్వితీయ దశలలో గూడా 
అవిరళముగా లభియించుట ఆంధ్రుల చు విశేషమని చెప్పక తప్పదు. 


చిలకమర్తివారు రచియించినన్ని నవలలను ఆనాడు మరియొకరు రచియించి 
యుండ లేదు. 1906వ సంవత్సరమున ప్రఖ్యాత వంగరచయితయైన రమేష్‌ చంద్రదత్తు 
ఆంగ్లములో రచించిన “ది లేక్‌ ఆఫ్‌ పామ్స్‌” అను నవలను “సుధాశరశ్చంద్రము” 
అను పేరుతో వారు అనువదించిరి. ఇవిగాక కృష్ణవేణి, మణిమంజరి, రాజరత్నము 
అను నవలలను కూడా రచియించిరి. 


1907 వ సంవత్సరమున రాజమహేంద్రవరమునకు బిపిన్‌ చంద్రపాల్‌ వచ్చిన 
సందర్భమున “భరత ఖండంబు చక్కనిపాడియావు” అని ఆశువుగా చెప్పిన పద్యము, 
చిలకమర్తి వారి ఉత్తమ దేశభక్తికి, రచనా శక్తికి నికషోపలము. 


చిలకమర్తి వారు భారతీయేతిహాసమునందలి పెక్కు ఘట్టములను దీసికొని 
చారిత్రక నవలలను వ్రాసియుండిగాని ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన ఒక్క 
నవలయైనను వ్రాయకుండుట ఆంధ్రుల దురదృష్టమని చెప్పక తప్పదు. 


చిలకమర్తి వారి చారిత్రక నవలలపైన కొంత ఆంగ్ల నవలల (ప్రభావము, 
మరికొంత వంగ నవలల (ప్రభావము గనుపించినను, ఆయన బుద్ధిపూర్వకముగా 
వారి ననుసరించి యుండలేదు. అనుకరించి యుండలేదు. అది యాదృచ్చికముగా 
జరిగిన పని. వారి విసృత గ్రంథ పఠనమువలన, అభిమాన రచయితల ప్రభావముగాని 
లేక వాని ఛాయ గానీ అచ్చటచ్చట, వారి గ్రంథములలో గనుపించుచుండును. 


100 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కందుకూరి, చిలకమర్తి రచనలను గుణించి కొందరు విమర్శకుల 
అభిప్రాయములపై పరామర్శ: 

వీరేశలింగం పంతులుగారి రాజశేఖరచరిత్రపైన గోల్డ్‌ స్మిత్‌ వ్రాసిన “వికార్‌ 
ఆఫ్‌ వేక్‌ ఫీల్డు) “సత్యరాజాపూర్వ దేశయాత్రల” పైన జోనాథ్‌ స్విష్టి వ్రాసిన “గలివర్సు 
ట్రావెల్సు” స్త్రీల వినోదము కొరకు వ్రాసిన కథల పైన ఛార్లెస్‌ ల్యాంబ్‌ మరియు 
ప్రహసనములపైన “షెరిడన్‌”ల ప్రభావము కొంతవరకు కనుపించుచున్నదని 
విమర్శకులు భావింతురు. 


చిలకమర్తి వారి సాంఘిక నవలయైన రామచంద్రవిజయముపైన, కందుకూరి 
వారి రాజశేఖర చరిత్రతోపాటు, ఛార్లెస్‌ డికెన్సు వ్రాసిన “ఆలివర్‌ ట్విస్ట్‌”, “నికోలస్‌ 
నికెల్చి”, “డేవిడ్‌ కాపర్‌ ఫీల్డు” ల ప్రభావమున్నదని, అటులనే వారి చారిత్రక 
నవలలపైన మెడోస్‌ టెయిలర్‌ వ్రాసిన “టిప్పు సులతాను” “తార” “చాంద్‌ బీబి” 
అను నవలల ప్రభావము ఛాయా మాత్రముగా ద్యోతకమగుచున్నదని విమర్శకులు 
విశదపరచిరి. పంతులుగారు వర్ణనలు చేయునప్పుడు “స్మాటు” వలె వ్యవహరించిరని 
మరికొందరు తెలిపిరి. 


కందుకూరి, చిలకమర్తి వారలిరువురును ఆంగ్లభాషా సంపర్మముతో, 
సహచర్యముతో ప్రభావితులైనను, రచనలు చేయుటలో తమ స్వతంత్ర ప్రత్యేక 
ప్రతిపత్తిని ప్రదర్శించి, ఆంధ్రత్వమును, తెలుంగు దనమును ప్రతిబింబింపజేసిరేగాని 
తద్భిన్నముగా ప్రవర్తించలేదు. అదియునుగాక నవలయనునది తెలుంగునాటమనము 
నాటుకోనిన “అంటు” వంటిదను సంగతిని మనము విస్మరించుటకు వీలు లేదు 
గదా! ఇది ఆంగ్ల భాషా ప్రభావముతో, సహచర్యముతో వెలసిన నూతన సాహిత్య 
ప్రక్రియగదా! 

తెలుంగులో ఆనాటికి నవలా రచనము నూతనము గనుక, ఆంగ్ల భాషను 
కుజ్బముగా అర్థము చేసికొనిన వారిపైన ఛాయా మాత్రముగా ఆ రచనల 
ప్రభావమున్నను వారి వ్యక్తిత్వమునకు గాని, అసమానమైన పాండిత్యమునకు గాని, 
రచనా శిల్పమునకుగాని, తెలుంగు నవలా వైళిష్ట్రతకుగాని లోటురాదు. తెలుగునాట 
ఈ నూతన సాహిత్య వికాసమునకు వారు చేసిన భూరిసేవలను విస్మరించుటకు 
వీలులేదు. పందొమ్మిదవ శతాబ్దపు నవలా రచనలపైన తొలి ఉషస్సులను ప్రసరింప 


తెలుంగు నవలా వికాసము 101 


జేసిన మహాపురుషులే, ఇరువదవ శతాబ్దపు సుప్రభాతోదయమునకు గూడా 
మార్గదర్శకులై వర్ధిల్లిరి. 

కందుకూరివారు ఖడ్గవాదులు. చిలకమర్తి వారు కార్యవాదులు. గనుక 
వీరేశలింగం పంతులుగారు ప్రారంభించిన సర్వోద్యమములు, వీరి చేతిలో పూర్ణత్వము 
పొందినవనుటలో సందేహము లేదు. ఆ మహాపురుషులిరువురును సులభశైలిలో 
రచనలు చేసి, సంఘసంస్మరణకు సాహిత్యమును సాధనముగా స్వీకరించి, తెలుంగు 
మాగాణమును బంగరు పంటలతో సుసంపన్న మొనరించిన పుణ్యమూర్తులు. 


వీరేశలింగం పంతులుగారు ఈనూతన సాహిత్యప్రక్రియతో పందొమ్మిది, 
ఇరువదవ శతాబ్దముల మధ్య సువిశాలమైన ప్రాతిపదికపైన వారధిని నిర్మించిరి. 
దానికి చక్కని రూపు రేఖలు దిద్ది, సర్వాంగ సుందరముగా నొనరించిన శిల్పి చిలకమర్తి 
లక్ష్మీనరసింహము పంతులు. 

ఈ మహాపురుషులిరువురిని గురించిన సాహిత్య చర్చ యింతటితో విరమింతును. 


యుద్ధతంత్రమునను, సాహిత్యసృష్టియందును, చిత్ర కళాది విద్యలలోను 
పురుషులతోపాటు అన్ని విధముల తులతూగ గల విదుషీమణులెందరో భారతదేశము 
నందును, ఆంధ్రావనిలోను వేదకాలమునుండి వర్ధిల్లినట్లు చారిత్రక దృష్టాంతరము 
లెన్నియో మనకు గన్పించుచున్నవి. 

దురదృష్టవశమున పందొమ్మిదవ శతాబ్దమున, స్త్రీల పరిస్థితి మిక్కిలి హేయముగా 
మారిపోయినది. స్తీ జనాభ్యదయమునకు రాజారామమోహన రాయలు ప్రారంభించిన 
మహోద్యమమును, ఆంధ్ర దేశములో వీరేశలింగం పంతులుగారు చేపట్టి, వారి 
అభివృద్ధికి దోహద కారియగు బాల్య వివాహముల నరికట్టుటకును, వితంతూ 
ద్వాహములను ప్రోత్సహించుటకును, స్తీ విద్యకు గల పాముఖ్యతను నిరూపించి 
చూపుటకును పెక్కు రకములైన సాహిత్యములను సృష్టించి నారీలోకమునుద్ధరించుటకు 
నడుముబిగియించి కార్యరంగమున దుమికిరి. వారిదివ్య బోధనల ప్రభావముతో, 
నారీలోకము జాగృతమైనది. వారు వెలిగించిన ఆ దివ్యజ్యోతి ఆంధ్రదేశము 
నలుమూలల ప్రసరించినది. ఆదివ్య చైతన్యములో పెక్కుమంది స్త్రీలు భిన్న శాఖలలో 
సాహిత్యసృష్టికి పూనుకొనిరి. 


102 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పంతులుగారి ప్రభావముతో పెక్కు నవలలు వ్రాసి. ఆయుగమునకు వెలుగును 
ప్రసాదించిన యీ క్రింది రచయిత్రులను స్మరియించుట మనముఖ్యధర్మము. 


శ్రీమతి బండారు అచ్చమాంబగారు అబలా సచ్చరిత్ర రత్నమాల, బీద 
కుటుంబము వంటి వచన గ్రంథములను వ్రాసి రచయిత్రులకు మంచి ప్రోత్సాహమును 
కలిగించిరి. 


ఉత్సాహముతో శ్రీమతులు గోపిశెట్టి లక్ష్మీనరసమ్మ “సుకేశి”, “సుగుణ హేల”; 
శ్రీనివాసమ్మ “సేతు పిండారి”, “ప్రియాన్వేషణము”; సీరము సుభద్రయాంబ 
“జాగిలము”; ఆచంట సత్యవతమ్మ “సునందిని”; రాజాంబ “చంపకమాలిని”; పులుగుర్తి 
లక్ష్మీనరసమాంబ “సుభద్ర”, “అమర విజయము”, “కమలా కుమారి”, “లోక 
బాంధవి”, “కామ మంజరి”; జూలూరి తులశమ్మ “రాణి భవాని” (రెండు భాగములు) 
అను నవలలను వ్రాసిరి. 


ఇందరు రచయిత్రుల నాకర్శించి, యిన్ని నవలలు వ్రాయునట్లు ప్రోత్సహించిన 
ఘనుడు వీరేశలింగం పంతులు గారు. గరిటెను బట్టిన చేతితో కలమును బట్టి అపూర్వ 
రచనా కౌశలముతో భావితరముల నారీమణులకు మార్గదర్శకులైన ఆ మహిళా 
రచయితులు చిరస్మరణీయులు. 


ఆ రచయిత్రుల అపూర్వ కృషివలన ఆ యుగము పండు వెన్నెలలు విరిసినట్లు, 
బొండుమల్లెలు మెరిసినట్లు నవ్య సాహిత్యముతో కళకళలాడి, తళ తళ మెరిసినది. 
తతృలితముగా తెలుగునాడు యీ రచయిత్రుల సేవాఫలమును పొందినది. 


గనుకనే వీరేశలింగంపంతులు నవయుగ సాహిత్య నిర్మాత, యుగ పురుషుడై, 
ఆంధ్రప్రజలకు ప్రహాదామోదములను కలిగించుచున్నాడు. పెక్కునూతన సాహిత్య 
ప్రక్రియలను సృష్టించి, తనజాతిని మేలుకొలిపిన నవయుగ వైతాళికుడు ఆ 
మహాపురుషుడు. తెలుగు జాతికి తెలుగు భాషకు ఆయన ఆశాజ్యోతి. 


గతశతాబ్దమునను, యీశతాబ్దమునను తెలుగునాట కేవలము నవలారచనలు 
చేసి యీ సారస్వత శాఖాభివృద్ధికి కృషి చేసిన వారి సంఖ్య చాల తక్కువ. కొందరు 
పద్యకవులుగా రచనలు ప్రారంభించి, యే కారణము వలననో ఆశాఖను విడిచి పెట్టి 
గద్యరచనలు చేసి అఖండ కీర్తి నార్షించిరి. కొందరు గద్యరచనలతో కుస్తీలు పట్టి 


తెలుంగు నవలా వికాసము 103 


చివరకు దానిని విడిచి పెట్టి పద్యరచన వైపు దృష్టి మళ్ళించి అందులో ఘనకీర్తి, 
నార్జించి యుండిరి. మరికొందరు కేవలము గద్య రచనలనే చేసి అందులో చేవగల 
మంచి ఫలసాయమును దీసిరి. అటులనే కొందరు పద్యరచనతో జీవితాంతము 
పాటుపడి పది మంది చేత “హాయి హాయి” యని పించుకొనిరి. గద్య, పద్యములను 
రెండింటిని సమపాళములో నడిపి సవ్యసాచులై అఖండకీర్తి నార్జించిన మహా 
పురుషులును గలరు. 


గనుక గతశతాబ్దములో వర్ధిల్లిన రచయితలనైనను, యీ శతాబ్దములో వచ్చు 
రచయితల నైనను, వారివారి సమగ్ర సాహిత్య కృషిని దీసికొని చర్చించుట సాధ్యము 
కానిపని. దానివలన గ్రంథము పెరిగి, ఆసించిన ప్రయోజనము సిద్ధించదు. 


గనుక నవ్యాంధ్ర సాహిత్య వీధులను వికసింపజేయుటకు తోడ్పడిన 
(ప్రముఖులను, ఆంధ్ర దేశమున చెలరేగిన ఆయా ఉద్యమములను స్పృసియించుచు, 
ముఖ్యముగా నవలా వికాసమునకు తోద్చడిన రచయితలను, వారి ప్రముఖ రచనలను 
మాత్రము దీసుకొని రాబోవు భాగములలో పరామర్శించియుంటిని. 


సాంఘిక సంస్మరణోద్యమములతోను, భాషావాదములతోను, ప్రీజనాభ్యుదయము 
నకై చేసిన ప్రబోధములతోను, దేశభక్తి ప్రపూరితమైన రచనలతోను నిండిన యీ 
యుగము క్రొత్త ప్రాతల మేలుకలయికల కొమ్మెంగులు జిమ్ముచున్నది. ఈ 
కొమ్మెజుంగులలో సృష్టింపబడిన నవలా సాహిత్యము, ఆంధ్ర దేశమున రాబోవు 
నవలా సాహిత్య స్వర్ణయుగమునకు రాచబాటల నేర్పరచి, దాని క్రమ వికాసమునకు, 
ప్రగతికి తోడ్చడినది. 


104 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


క్రీ.శ. 1900-1980 
తెలుంగు నవలల విస్తృతికి సంస్థలు, వ్యక్తుల కృషి 


ఇరువదియవ శతాబ్దపు ప్రథమ దశయందు భారత దేశమునను, ఆంధ్ర 
దేశమునను చెలరేగిన ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక 
ఉద్యమములను గురించి సంగ్రహముగా వివరించియుంటిని, ఆయా ఉద్యమముల 
ప్రభావమున మన ఆంధ్రదేశములో నెన్నియో గ్రంథ ప్రచురణ సంస్థలు, సాహిత్య 
సంస్థలు, భాషాభిమానులు నైన సాహిత్యవేత్తలు ముందుకు వచ్చి నడుముబిగించి 
కార్యరంగమున దూకి ఆయా నూతన సాహిత్య ప్రక్రియల ప్రగతికి తోడ్చడిరి. తెలుగు 
నవలా సాహిత్య వికాసమునకు అండగా నిలచి తోద్చడిన సంస్థలను, వ్యక్తులను 
ఇచ్చట ముచ్చటింతును. 


విజ్ఞానచంద్రికా గ్రంథమాల: మహారాష్ట్ర వంగ భాషా వాజ్మయములతో 
ఉత్తేజితుడైన శ్రీ కొమజ్టాజు లక్ష్మణరావు పంతులుగారు మాతృదేశమునకు తిరిగి 
వచ్చిన పిమ్మట మన తెలుగు సాహిత్యము ఆ స్థాయిని అందుకొనునట్లు ఆధునిక 
విజ్ఞానమునకు తగిన ప్రోత్సాహము నిచ్చుటకు ప్రయత్నించెను. ఆయన ప్రయత్నం 
పట్ల రాజా శ్రీ నాయని వేంకట రంగారావు బహద్దూర్‌, శ్రీ రావిచెట్టు రంగారావు, 
ఆంధ్ర పితామహ శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ ఆచంట లక్ష్మీపతి మొదలైన 
ప్రముఖులు (్రద్ధచూపిరి. వారి తోడ్పాటుతో, ప్రోత్సాహముతో 19083 వ సంవత్సర 
ప్రాంతమున హైద్రాబాదు నగరములో విజ్ఞానచంద్రికా గ్రంథమాలను నెలకొల్పిరి. 
కారణాంతరముల వలన దాని కార్యస్థానము 1906 వ సంవత్సరమున మద్రాసునకు 
మారిన పిమ్మట దాని కార్యరంగము విస్పృతమైనది. 


చారిత్రక (గంథములకు, విజ్ఞానశాస్త్ర సంబంధమైన రచనలకు, నవలా 
సాహిత్యమునకు, విమర్శనాత్మక గ్రంథములను సంఘములో తగిన ప్రోత్సాహము 
లేనందున “విజ్ఞానచంద్రిక” ఆ లోటును భర్తీ చేయుటకు సంకల్పించినది. ఈ ఆధిక 
విజ్ఞాన సంబంధమైన మంచి గ్రంథములు వ్రాసిన వారికి బహుమతులు ప్రకటించినది. 
మన చర్చనీయాంశము నవలా సాహిత్యము గనుక ఆసంస్థ పక్షమున వెలువడిన 
నవలలను గురించి ముచ్చటింతును. శ్రీ వేలాల సుబ్బారావుగారి రాణిసంయుక్త; 


తెలుంగు నవలా వికాసము 105 


శ్రీ భోగరాజు నారాయణమూర్తిగారి విమలాదేవి, అల్లాహో అక్బర్‌, చంద్రగుప్తుడు, 
అస్తమయము, ఆంధ్రరాష్ట్రము; శ్రీ కేతవరపు వేంకటాశాస్త్రి, రాయచూరు యుద్దము, 
ఇచ్చినీకుమారి, పూర్ణానంద, అ(గహారం, దుగ్గిరాల రాఘవచంద్రయ్య చౌదరి 
విజయనగర సామ్రాజ్యము; ఎ.వి. నరసింహము పంతులు, పాతాళభైరవి వంటి 
ఐతిహాసిక నవలెన్నియో బహుమతుల నందుకొని ఆ గ్రంథమాల పక్షమున 
వెలుగులోనికి వచ్చినవి. “విజ్ఞానచంద్రిక” వెలువరించిన నవలల మూలమున 
ఆంధ్రదేశ చరిత్రలో మరుగుపడిపోయిన చారిత్రక సంఘటనలెన్నియో బయల్పడి 
ఆంధ్రచరిత్ర రచనకు మిక్కిలి తోడ్చడినవి. 


శ్రీ భోగరావు నారాయణమూర్తి వ్రాసిన 'విమలాదేవి' చాలా విచిత్రమైనది. ఇది 
1910వ సంవత్సరములో ఆ [గ్రంథమాల పక్షమున బహుమతి నందుకొన్నది. 
రాజపుత్ర స్థానమునకు సంబంధించిన చారిత్రక విషయమును విశదపరచు ఈ నవల 
జెరంగజేబునకు ప్రతిస్పర్థియెన రాజసింహుడు ప్రదర్శించిన సాహసకార్యములు, అతని 
భార్య విమలాదేవి గనబరచిన ధైర్య, శౌర్యములు ఆమెకుగల ప్రగాఢమైన హిందూ 
మతాభిమానము ఇందులో చక్కగా ఆవిష్మరింపబడినది. 


జెరంగజేబు చక్రవర్తి అంతఃపురమున జరిగిన చిత్రవిచిత్రమైన వ్యవహారములు 
హృద్యముగా వర్ణింపబడినవి. అతని పట్టమహిషి ఉదయపురికిని, చెల్లెలగు 
రోషనారకును గల మనస్పర్థలు, కార్చణ్యములు కనులకు గట్టునట్లు చూపబడినవి. 
చంద్రావతి యొక్క పవిత్ర చరిత్ర, ఇందిర, దుర్గాదాసుల రాజభక్తి, దేశభక్తి వారి 
త్యాగనిరతి, ధర్మాసక్తి గోలుకొండలలోని అక్కన్న మాదన్నల వైభవములు 
రమణీయముగా చిత్రితమైనవి. ఆబూపర్వతము పైన వేంచేసియున్న శ్రీ అచలేశ్వరస్వామి 
మందిరములోనున్న వైకుంఠయోగి చేసిన అద్భుత కార్యక్రమములు మనోహరముగా 
చిత్రితమైనవి. ఇందలి కథయొక్క ఎత్తుగడ, నిర్వహణ విధానము, పాత్ర చిత్రణ, 
ప్రకృతి వర్ణనలు సుందరాతి సుందరములై వెలుగొందినవి, ఖయిబరు కనుమల 
రామణీయకత, ఆరావలీ పర్వత శోభ అశూతపూర్వములు. 

శ్రీ వేలాల సుబ్బారావు, రాణి సంయుక్తయు 1910న సంవత్సరమున 
వెలువడినదే పృథ్వి రాజు, రాణి సంయుక్తల యొక్క దేశాభిమానము, పేమోదంతము, 
పరాక్రమములు అద్భుతముగను, రసవంతముగను ఇందు మలచబడినవి. 


106 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


'హైందవసామ్రాజ్య పతనమునకుగల కారణములు, తురుష్ములు ఈ దేశమునకు 
వచ్చినప్పటి పరిస్థితులు, ఈ నవలయందు చక్కగా వివరించబడినవి. 


రాణీ సంయుక్త నవలయందలి కథ శౌర్య, శృంగార రసముల నాశ్రయించి 
నడచిన విధమును ఘనముగా వర్ణించి చూపెను. 


నాయికా, నాయకులైన సంయుక్త, పృథ్వి రాజుల దృఢానురాగము, వారు 
ప్రదర్శించిన సాహస కార్యక్రమములు, నిగ్రహానుగ్రహములు, పరితలకు 
విభ్రమాశ్చర్యములు కలిగించుచుండును. సంయుక్తగురువైన దేవశర్మ నెరపిన ప్రజ్ఞా 
సాహసములు, యుక్తి ప్రయుక్తులు మిక్కిలి అద్భుతముగను, ఆశ్చర్యజనకముగను 
ఉండును. 


ప్రత్యేకాంద్రరాష్ట్ర వాంఛ ప్రజా హృదయములలో వేళ్లూనుకొనుచున్న 
సమయమున ఆ సమస్యను బలపరుచుచు శ్రీ భోగరాజు నారాయణమూర్తి “ఆంధ్ర 
రాష్ట్రము” అను నవలను వ్రాసి ఆ సమస్యకు గల ప్రాముఖ్యతను, చాటి చెప్పెను. 

విజ్ఞానచంద్రికా గ్రంథ మాల సంవత్సరమునకు నాలుగు వచన గ్రంథముల 
చొప్పున ప్రకటించి, ఇంగ్లీఘ రానివారికి ఆభాషలోగల మహత్తర విజ్ఞానము నంతటిని, 
తెలుగులో అందించుటకు చక్కని కృషి చేసినది, ప్రతి ఉత్తమ నవలకు ఐదు వందల 
రూపాయల బహుమతిని ఏర్పాటు చేసి విరివిగా నవలా ప్రచారము జరుగునట్లు 
అవిరళ కృషి సలిపినది. 


స్రీలకును, పామరులకును అందుబాటులో నుండునట్లు సులభ శైలిలో చారిత్రక 
నవలలతోపాటు, దేశ చరిత్ర, ప్రకృతి శాస్త్రము, మహాపురుషుల జీవిత చరిత్రలు, 
ఆంగ్రభాష యందలి ఉత్తమ గ్రంథములను ఎన్నింటినో భాషాంతరీకరణము చేయించి; 
సరసమైన ధరలతో (గ్రంథములు అందరికి అందునట్లు శ్రద్ధవహించిన ఘనుడు 
శ్రీకొమజ్టాజు లక్ష్మణరావు పంతులుగారు. 


ఈ విజ్ఞానచంద్రికా గ్రంథమాల తమ ఉత్తమ ప్రచురణల ద్వారా ఆంధ్రదేశము 
నాలుగు చెరగులలో విజ్ఞానచంద్రికలను వెదజల్లి ఆంధ్ర ప్రజలకు భూరి సేవలు 
చేసినది. 


ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల: 1911వ సంవత్సరమున తణుకులో సారస్వత 
ప్రియులు, ప్రగతి శీలురు నైన శ్రీకొవ్వూరు చంద్రా రెడ్డి అధినేతృత్వమున శ్రీ అయ్యగారి 


తెలుంగు నవలా వికాసము 107 


నారాయణమూర్తి పర్యవేక్షణములో ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల నడిచినది. దీని 
పక్షమున వసుమతీ వసంతము, దుర్దేశనందిని, చతుర చంద్రహాస, ప్రమదావనం, 
లక్షరూపాయల వంటి నవల లెన్నియో వెలువడినవి. 


ఈ గ్రంథమాలపక్షమున వెలువడిన నవలలన్నియు పరివర్తనములే. బెంగాలీ, 
కన్నడ, ఆంగ్రభాషల నుండి ఎన్ని గ్రంథములు పరివర్తన చేయబడినవి. 


ప్రమదావనం, ఆంధ్రచరిత్రకు సంబధించిన ఉత్తమ నవల, కథ చిన్నదైనను 
నాలుగువందల పుటల నాక్రమించినది. ఇందు ప్రేమకు అధిక ప్రాధాన్యత 
నీయబడినది. 

ప్రథమమున (ప్రేమ ప్రధానముగా పెక్కు నవలలు ఈ (గ్రంథమాల పక్షమున 
వెలువడినను క్రమముగా అపరాధ పరిశోధక నవలల వైపు మొగ్గుచూపి 
తత్సంబంధమైన వాజ్మయము నెంతో సృష్టించినది, ఆనాడు తెలుగు భాషలో 
ప్రచురింపబడిన నవలలలో 34 వంతులు ఈ(గంథమాల పక్షమున ప్రకటింపబడి 
ప్రఖ్యాతి గాంచినవి. 


వేగుచుక్క (గంథమాల: ఆంధ్ర విశారద శ్రీ తాపీ ధర్మారావుగారు బరంపురములో 
ఈ వేగుచుక్క గ్రంథమాలను స్థాపించిరి. 

శ్రీ వంగూరి సుబ్బారావుగారి “ప్రభాతము” వంటిదే పొద్దు పొడుపు నవల. 
దీనిలో ఆంధ్రసాహిత్య చరిత్ర ఇతి వృత్తము. నేనే, వాడే వీడు, వంటి ఉత్తమ శ్రేణికి 
చెందిన డిటెక్టివ్‌ నవలలు ఎన్నో ఆ సంస్థపక్షమున వెలువడి బహుళ ప్రజాదరణను 
సంతరించుకొన్నవి. 


రామవిలాస గ్రంథమాల : రామవిలాస గ్రంథమాల అను ప్రచురణ సంస్థను 
భాషాభిమానులైన శ్రీ చెలికాని లచ్చారావుగారు చిత్రాడలో ప్రారంభించి, నవలా 
వాజ్మయ ప్రగతికి కొంత తోడ్చడిరి. శ్రీ వంగూరి సుబ్బారావుగారి “ప్రభాతం” అను 
ప్రముఖ నవల ఆ సంస్థ పక్షమున వెలువడిన నవలలన్నిటికిని మణిమకుటము. 
ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర దీనియందలి ప్రధాన ఇతివృత్తము. ఆనాడు 
వెలువడిన నవలలలో ఇది ఉత్తమోత్తమమైనదని ఆంధ్రదేశమున కీర్తి గడించుకొనినది. 


సరస్వతీ గ్రంథమాల: రాజమహేంద్రవరములో శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి 
నాయుడుగారు సరస్వతీ గ్రంథమాలను స్థాపించి, నవలా సాహిత్య ప్రచారమునకు 


108 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


భూరి సేవలు సలిపిరి. ఆ గ్రంథమాల పక్షమున స్వతంత్ర నవలల కన్న ఇతర 
భాషలనుండే పెక్కు నవలలు అనువదింపబడి ప్రచురింపబడినవి. శ్రీ జొన్నలగడ్డ 
సత్యనారాయణమూర్తి గారు అధిక సంఖ్యలో అపరాధ పరిశోధక నవలలు వంగ 
భాషనుండి అనువాదము చేసి ఆంధ్ర మహాజనుల కందించిరి. 


ప్రభాతకుమార ముఖోపాధ్యాయ్‌ రచించిన “కుంకుమ భరణి” నవలను సాహితీ 
సమితి సభాపతి శ్రీ తల్లావజ్ఞల శివశంకర శాస్త్రిగారు (స్వామి శివశంకరులు) వాడుక 
భాషలో మనోహరముగా నుండునట్లు అనువాదము చేసి, ఆంధ్రభారతికి 
చిరస్మరణీయమైన గళాభరణమును సమకూర్చిరి. 


ఆనాటి ప్రగతిశీలురైన రచయితలు స్వభాషాభిమానముతో ఇతర భాషల 
నెన్నింటినో అభ్యసించి, ఆయా భాషలలోని ఉన్నత (శ్రేణి రచనలను యధా 
మాతృకముగా అనువదించుటకు పూనుకొనిరి. ఈ మహోద్యమమునకు పిఠాపురము 
కేంద్రమై వర్థిల్లినది. శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు బంకించంద్రుడు రచించిన 
దుర్దేశనందిని, నవాబు నందిని, యుగళాంగుళీయకం, కృష్ణకాంతుని మరణశాసనము, 
మొదలైన నవలల నెన్నింటినో మనోహరమైన తెలుగుభాషలోనికి అనువాదము చేసి 
ఆంధ్ర యువతీయువకులకు మంచి ప్రోత్సాహము నిచ్చిరి. ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల 
పక్షమున రెండేసి మాసములకొక నవల చొప్పున మొత్తము రెండు వందల నవలలను 
వారు ప్రకటించిరి. 


శరత్‌ అరక్షణీయ, అభాగిని వంటి ప్రథమ శ్రేణి నవలలు ఆరోజులలోనే తెలుగు 
పాఠకుల ఆదరాభిమానములను చూరగొనినవి, విశ్వకవి రవీంద్రుని నౌకాభంగము, 
గోరా, వంటి నవలలనెన్నింటినో వారు తెలుగువారికందించిరి. 


“గోరా” నవల మన ఆంధ్రదేశములో (బ్రహ్మ సమాజ భావ వ్యాప్తికి కొంతవరకు 
పని చేసినది. ఆంధ్ర పాఠకులు ఆ నవలను మిక్కిలి ఆదరించిరి. 


శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు కేవలము అన్యభాషల నుండి అనువాదము 
చేసి తృప్తి జెందక, శ్యామల, మాతృ మందిరము, ప్రమదావనము వంటి స్వతంత్ర 
రచనలనెన్నింటినో చేసి, నవలా సాహిత్య విస్తరణకు పాటుపడిరి. వీరితో పాటు 
శ్రీ చాగంటి శేషయ్య, చిల్లరిగె శ్రీనివాసరావు వంటి ప్రముఖ రచయిత లెందరో 


తెలుంగు నవలా వికాసము 109 


ఆమార్దమున పయనించి, నవలా సాహిత్య వికాస కృషిలో ప్రశంసనీయమైన పాత్రను 
వహించిరి. 


ఆ రోజులలోనే మాయావి, మాయావిని, హత్యా రహస్యము, జీవన్మృత 
రహస్యము మొదలైన అపరాధ పరిశోధక నవలలు వెలువడినవి. ఇవి ఆనాడు 
తెలుగువారిని ఎంతో ఉత్తేజపరచినవి. ఈ నవలలన్నియు పాఠకులకు మంచి 
అభిరుచిని కలుగ జేసినవి. కొందరు ఉత్సాహంతులైన రచయితలు స్వతంత్రమైన 
అపరాధపరిశోధక నవలలను. గూడ రచింప దొడగిరి. 


1913-14 సంవత్సరములలో శ్రీ శివశంకరశాస్తి పెక్కు నవలలువ్రాసి ఈ 
సాహిత్యశాఖకు ఎనలేని సేవలు జేసి యుండిరి. రఘునాథజీ, తేజసింగు మొదలైనవి 
వారి తొలినాటి నవలలు. 


వ్యక్తుల సారస్వత సేవ ఆరోజులలో నవలలోనే ప్రారంభమగు చుండెడిది. 
నూతన భాషా సారస్వతముల నన్నింటిని బాగుగా ఆకళింపు చేసుకొనిన వ్యక్తి 
శ్రీ శివశంకర శాస్తి. ఇతర దేశములలో ఈ నూతన సాహిత్య ప్రక్రియల ద్వారా 
జరుగుచున్న మహత్తర కృషిని గమనించి, మన దేశమునను, మన సంఘమునను 
అట్టి మార్పు అవసరమని గ్రహించిన ప్రగతిశీలి ఆయన. భాషా సారస్వతములు 
నూతన విజ్ఞానమునకు లోబడినప్పుడే ప్రగతి సాధ్యమని గ్రహించిన దూరదృష్టిగల 
మేధావి. భాషలోను, భావములోను, ఆలోచనలోను, కార్య క్రమములలోను 
నవ్యత్వమును కాంక్షించి, తదభివృద్ధికి ఆయన చేసిన సేవ నిరుపమానమైనది. ఆనాడు 
నవలా సాహిత్య ప్రగతికి కృషి చేసిన మూలపురుషులలో శాస్రిగారి పేరు చేర్చిననే 
ఆ జాబీతా సమగ్రమై భాసించగలదు. 


శ్రీ త్రిపురారిభొట్ల వీరరాఘవస్వామిగారు వంగ భాష నుండి ఎన్నియో నవలలు 
అనువదించిరి. వారి భాష సలక్షణమైనది. భావములు గంగా ప్రవాహ సదృశమైనవి. 
వారి నవలలలో కపాలకుందలి, పేర్కొనదగిన ఉత్తమ నవల, వంగ భాషను అభ్యసించి, 
యధా మాతృకముగా వారు రచనలు చేసిరి. 


ఈ రోజులలోనే క్రమక్రమముగా రైల్వే సాహిత్యము గూడ మొగ్గతొడగ 
నారంభించినది. 


110 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈ ప్రథమ దశలో, 1900-1930 సంవత్సరముల మధ్య గల కాలమును 
అనువాదయుగమని మనము పేరొనవచ్చును. అయినను కొన్ని అనుసరణలు గూడ 
వచ్చినవి. అనువాదములు, అనుసరణలు ఎక్కువగా రావడము చేత దీనికి అనువాద 
యుగమని మనము పేరుపెట్టినను 1920 సంవత్సరము తరువాత పరిస్థితులు 
మారినవి. ఎన్నో స్వతంత్ర రచనలు వెలువడ సాగినవి. ప్రతిభావశులైన రచయితలు 
రంగస్థలము పైన అవతరించి రచనలు అసంఖ్యాకముగా చేయనారంభించిరి. 
దీనికిగల ముఖ్య కారణము జాతీయోద్యమము, మహాత్ముడు సత్యాహింసలను 
నూతనాస్ర్రములతో, నిర్మాణ కార్యకమముతో ఆసేతు శీతనగము జాగ్భతము చేసి, 
ఒక నూతనోత్సాహమును, ఒక నూతన తేజస్సును ప్రసాదించెను. ఆయన స్వాతంత్ర్య 
పాంచజన్యమును పూరించిన పిమ్మట జాతీయోద్యమము ముందెన్నడు కనివిని 
ఎరుగనంతటి నూతనోత్సాహముతో బహుముఖములుగా విస్తరించింది. ప్రజలు ఆయన 
అడుగుజాడలలో పయనించసాగిరి. రచయితలు ఆ మహానాయకుని సిద్దాంతములను, 
ప్రవచనములను, నిర్మాణ కార్యక్రమ సూత్రములను, ఇతివృత్తములుగా గ్రహించి 
అసంఖ్యాకముగా రచనలు చేయుట కుద్యమించిరి. 


తెలుంగునాట మహాత్ముని ఆదేశము ననుసరించి సహాయ నిరాకరణోద్యమము, 
సత్యాగ్రహోద్యము రెండును ముమ్మరముగా సాగినవి. తెలుగువారు స్వాతంత్ర్య 
సముపార్దనలో, దేశభక్తితో, నిర్మాణ కార్యక్రనుములను ఆచరించుటలో చూపిన 
ప్రతిభను, నెరపిన సాహస కృత్యములను ఇతివృత్తముగా స్వీకరించి, ప్రముఖ దేశభక్తులు, 
సుప్రసిద్ధ ఆంధ్ర నాయకులు శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు 1921వ 
సంవత్సరమున “మాలపల్లి” అను గొప్ప సాంఘిక నవలను వ్రాసి, ఆంధ్రనవలా 
సాహిత్యమునకు గొప్ప గౌరవమును సమకూర్చిరి. ఇది స్వతంత్ర ఆంధ్ర నవలా 
సాహిత్యమునకు మణిమకుటము. ఈ నవలలో ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ 
పరిస్థితులను వాస్తవ దృక్పథముతో చిత్రించి శ్రీలక్ష్మీనారాయణగారు ఆంధ్రులకు 
ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల మహత్తర నవలను అందించి, యావదాంధ్రులు తనకు 
కృతజ్ఞతాబద్దులుగా నుండునట్లు చేసికొనిరి. 


“మాలపల్లి” గాంధీమహాత్ముని పవిత్ర ఆశయములకు, రాజకీయ సిద్ధాంతములకు 
పతాక. శ్రీ లక్ష్మీనారాయణగారు దీనిలో ఆనాటి గ్రామీణ జీవితమును, ఆ జీవితములో 
నుండు ఒడుదుడుకులను, కక్షలు, పగలు, తెగలు, హరిజనులు వారి విభిన్న 


తెలుంగు నవలా వికాసము 111 


సమస్యలు, వారి ప్రగతికి ఆనాటి సాంఘిక సంస్కర్తలు అడుగడుగున ఎదుర్మొనిన 
చిక్కు సమస్యలు ప్రతిభావంతముగను, రసవంతముగను చిత్రించిరి. ఈ నవలా 
రచనలో ఆయన తన బహుముఖీనమైన ప్రజ్ఞను, ఉపజ్ఞను వెల్లడించి తెలుంగు 
నవలా సాహిత్యమునకు స్వతంత్ర ప్రతిపత్తిని ప్రసాదించి, అనువాదములనుండి, 
అనుసరణములనుండి మనలను వేరొకవైపుకు మళ్ళించి, ఒక రాచబాటను నిర్మించిరి. 
ఆ పిమ్మట మన నవలా సాహిత్య గతి నల్లేరుపైన బండివలె సాగిపోయినది. ఆంధ్ర 
నవలా సాహిత్యమున “మాలపల్లి” నిరుపమానమైన ఉత్తమ నవల. దీనికి ఉజ్జీయెన 
స్వతంత్ర ప్రతిపత్తిగల నవలలు ఎన్నియో ఆ పిమ్మట వచ్చినను దీని స్థానము ఒక 
ప్రత్వేకమైనదని విమర్శకులు ముక్త కంఠముతో నుడివిరి. 

“మాలపల్లికి” సంగవిజయమని వేరొక పేరున్నది. రామదాసాశ్రయమైన, ఈ 
నవల ధర్మ సంరంభమునకు కేంద్రము. సంగదాసు సంకల్పితమైన శ్రీ రామ 
మందిరము ధర్మ సంస్థాపనాలయము. మాలపల్లి యందు లక్ష్మీనారాయణ గారు 
సంకల్పించిన నవజీవన నిర్మాణ విధానము, ఆంధ్ర సాహిత్య సంస్కార రంగమున 
నూతనాధ్యాయమును నెలకొలుపుచున్నది. రాజులు మారినను, రాజ్యములు అంతరించి 
పోయినను, కుల మతపభానములు తగ్గినను, (గామసీమలలో ప్రజాసాహిత్యము 
నవనవోన్మేషముగా వికాసవంత మగుచున్న విధమును “మాలపల్లి యందు” 
సరసముగను, సమగముగను వర్ణింపబడినది. 


మాలపల్లి నవలయందలి “మంగళాపురము” మానవ ధర్మమును, కళ్యాణ 
జీవనమును, కన్నులకు కట్టునట్లు ప్రదర్శించు మంగళాపురమే. రామదాసు, 
మహాలక్ష్మమ్మ, రామానాయుడు, సంగదాసు, జోతి చౌదరయ్య, కమల, పౌలు, 
పాదరీలు మానవధర్శ నిర్వాహకులు. 


ఈ నవలలో కర్మయోగము భక్తియోగ రూఢమై, అత్యుత్తమమైన మానవధర్మ 
పరిణామమునకు సాధనమైనది. ఇందలి రామదాసు కథ భారతమునందలి ధర్మవ్యాధుని 
కథతో సర్వవిధముల పోలిక కలిగియున్నది. ఈ రామ దాసు “మాలపల్లికి” సంగమ 
విజయమునకు హృదయము. రామదాసు నిరంతరము అనుభవించిన పాత్ర 
పరంపరలు, రాగద్వేషములు, తన మమకార అహంకారములను, మానాభిములను 
జయించుటకు కారణ భూతమై రత్న విజయమునకు సాధనములైనవి. 


112 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


రామదాసునకు ఆస్తి అంతయు పోవుట, సంగదాసు బలవన్మరణము, జైలు 
'సెటల్మెంటునందు నిర్భంధములు, జోతి అప్పాదాసుల సహగమనము, భార్యమరణము, 
నిర్భంధ దండనములు కర్మయోగ సాధ్యమైన ఆత్మోద్ధరణముసకు మిక్కిలి తోడ్చడినవి. 
రామదాసు విజయ కళాశాలకు కులపతియగుట, సంగ దాసు ఆత్మత్యాగముతో విజయ 
కళాశాల స్థాపనము మొదలైన విషయములన్నియు ధర్మ విజయముసకు మూల 
భూతములై నవలకు మంచి రసపట్టును, కథా కథన నిర్వహణకు స్ఫూర్తిని 
కలిగించుచున్నవి. 


మాలపల్లి నవలయందు సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరివర్తనములు 
సమయోచితముగను, సరసముగను, రసస్ఫోరకముగను నిర్వహింపబడినవి. ఈ నవల 
నవరసభరితమై, సర్వాంగ సుందరమై ఆంధ్రనవలా సాహిత్యరంగమునకు వన్నెను 
పెట్టుచున్నది. నేటి తెలుంగు వారికి, నాటి తెలుగుల జీవిత విధానమును, ఆచార 
వ్యవహారములను, నాగరికతా వైభవములను సంపూర్ణముగను, సాకల్యముగను 
వివరించి చూపుచున్నది. ఆంధ్ర భాషలో అజరామరమైన కీర్తిప్రతిష్టను ఆర్జించుకొని, 
తెలుగువారి హృదయ సీమలలో శాశ్వతత్వమును నిలుపుకొని వెలుగొందు 
ఉత్తమోత్తమమైన సాంఘిక నవల మాలపల్లి. 

ఈ నవలయందలి ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశము, హృదయంగమముగా నుండి 
స్వయం సంపూర్ణమై, ఆదర్శవంతమై అలరారుచున్నవి. ఇందలి ప్రతి ఒక్క పాత్ర 
సజీవముగను, సహజముగను మన కన్నులకు గన్పట్టుచుండును. ఆయా పాత్రలు 
తమ మానసిక వ్యధలను, తమ గాథలను, బాధలను, మనకు వివరించి చెపుతూ 
వున్నట్లు రూపు కట్టుచుండును. 

ఈ నవలా ప్రాదుర్భావముతో, ఆంధ్ర నవలారంగమునకు మంచి పుష్టి 
చేకూరింది. భావి రచయితలకు చక్కని రాచబాట ఏర్పడినది. ఇందలి భాష భావములు, 
వర్ణనలు మిక్కిలి పటుత్వము గలిగి యుండి, పలువురు రచయితలను ఆకర్షించి, ఆ 
మార్గము వెంట నదిపించినది. 


మొత్తము పైన “మాలపల్లి” నవల తెలుంగు నవలా రచనయందు, ఆదర్శ 
వంతమైన ఉత్తేజమును కలిగించి, ఒక విధమైన నూతన సంచలనమును ప్రేరేపించి, 
ఎందరో రచయితలను మహోత్సాహపరచి, మరోమలుపుకు తిప్పి తెలుంగు నవలా 
వికాసమునకు మార్గమును సుగమము చేసినది. 


తెలుంగు నవలా వికాసము 118 


ఈ నవల గాంధీజీ ప్రారంభించిన పెక్కు ఉద్యమములకు ప్రతినిధియెనది, 
జాతీయ భావములను ప్రజలలో కలిగించి, స్వాతంత్ర సంగ్రామమున తమ 
సర్వస్వమును తృణపాయముగా అర్చించునట్లు ప్రేరేపించినది. ఆంధ్రనవలా సాహిత్య 
రంగమున ఉన్నతాదర్శములకు, ఉత్తేజకరమైన భావములకు, దేశభక్తికి ఇది. ఉన్నత 
సోపానమై భాసించినది. 


ఇది వాడుక భాషలో వచ్చిన ఉత్తమోత్తమమైన నవల. శ్రీ లక్ష్మీనారాయణగారి 
దేశభక్తికి, ఆదర్శ జీవితమునకు దర్పణము. ఆంధ్ర నవలాసాహిత్యరంగమున బంగరు 
పంటలను పండించుటకు తోద్పడి, ప్రత్యేక విశిష్టతతో ప్రకాశించుచున్న తెలుగువారి 
కాణాచి. ఆ తరువాత వెలువడిన నవలలన్నింటికి ఇది చుక్కానియై భాసించినది. 


గాంధీజీ రాజకీయ నాయకత్వమును చేపట్టకముందే మన తెలుగు రచయితలు 
దూరదృష్టితో, మానవతా దృష్టితో హరిజన సమస్యకు అధిక ప్రాధాన్యతనిచ్చి నవలలు 
వ్రాసిరి. ఆ సమస్యకు తెలుంగుగడ్డ పైన ప్రప్రథమముగా అధిక ప్రాధాన్యతనిచ్చి 
నవలా రచన చేసినవాడు శ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణగారు, వారి హేలావతి 
1913వ సంవత్సరములో ప్రకటితమైనది. ఇదే సమస్యను గ్రహించి శ్రీ వేంకట 
పార్వతీశ్వర కవులు 1918 వ సంవత్సరములో “మాతృ మందిరం” అన్న పేరుతో 
నవలను వ్రాసి కృతకృత్యులైరి. రంగన్న అను పేరుగల బ్రాహ్మణ యువకుడు ముత్యాలు 
అను పేరుగల ఒక అస్పృశ్యుని కుమార్తెను వివాహమాడిన ఉదంతమును ఇందులో 
చిత్రించిరి. ఇటువంటి సాంఘిక సమస్యను ఇతివృత్తము చేసి, ఆ రోజులలో నవల 
వ్రాయటము అంత సులభమైన పని కాదు. అది ఎంతో సాహసోపేతమైన కార్యము. 


1918 వ సంవత్సరములో శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు “అంతరాత్మ” 
అను సాంఘిక నవలను, 1925 లో “ఏక వీర” అను చారిత్రక నవలను వ్రాసిరి. 


1920 వ సంవత్సరములో “ఓబయ్య” అను పేరుగల నవలను శ్రీ వేలూరి 
శివ రామశాస్తిగారు జాతీయోద్యమ సమరమును ఇతివృత్తముగా తీసికొని రచియించిరి. 
జాతీయోద్యమమును స్పృశించుచు వెలువరింపబడిన తెలుగుతొలి నవల ఇది. 


మాక్సింగోర్కీ వ్రాసిన “మదర్‌” రష్యన్‌ నవలలలో ఉత్తమోత్తమమైనది. ఈ 
నవల రష్యాలో జరిగిన విప్లవమును కళ్ళకు కట్టినట్లు చూపును. దీనిని సుప్రసిద్ధ 
దేశ భక్తులు శ్రీ క్రొవ్విడి లింగరాజు “అమ్మ” అను పేరుతో 1921 వ సంవత్సరములో 


114 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తెనుగు చేసి, ముద్రించిరి. ఇది సరళ గ్రాంధిక భాషలో నడచినది. దీని ప్రభావము 
తెలుంగు వారిపైన బహుళముగా పడినది. 


శ్రీపాద సుబ్రహ్మణ్యశాగస్తిగారు “మిథునానురాగము అన్న నవలను 1914వ 
సంవత్సరములో వెలువరించిరి. 


ధీరేంద్రపాల్‌ వ్రాసిన ప్రఖ్యాత రచన మొగలాయి” దర్చారునకు 1925 వ 
సంవత్సరములో శ్రీ మొసలిగంటి సంజీవరావుగారి అనువాదము చాల ప్రఖ్యాతమైనది. 


ఈ కాలములోనే శ్రీ వేలూరి శివరామశాస్తిగారు పుంఖాను పుంఖముగా శరత్‌ 
రచనలను తెలుగులోనికి అనువదించి ఆంధ్ర పాఠకులను ఉత్తేజపరచిరి. 

శ్రీ మొక్కపాటి నరసింహశాస్తిగారు “బారిష్టరు పార్వతీశం” అను పేరుగల 
నవలను 1925 వ. సంవత్సరములో వ్రాసిరి, ఇది హాస్య ప్రధానమైన చక్కని నవల. 


శ్రీ గుడిపాటి వేంకటచలం 1926వ సంవత్సరములో “శశి రేఖ” అను నవలను 
వ్రాసి ప్రచురించిరి. 


మదరాసులో శ్రీ చక్రపాణి, శ్రీ నాగిరెడ్డి గారలు, “యువ ప్రచురణలు” అన్న 
పేరుతో ఒక సాహిత్య సంస్థను నెలకొలిపి, శ్రీ చలం మొదలైన వారి నవలలనెన్నింటినో 
ముద్రించిరి. 


1919, 20 వ సంవత్సరములో “సాహితీసమితి” ఏర్పడినది. దీని సభాపతి, 
బహుభాషావేత్త, బహు(గంథకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ శివశంకర శాస్త్రి 
గారు. ఇందులో శ్రీ త్రిపురారిభొట్ల వీరరాఘవ స్వామి, శ్రీ నోరి నరసింహశాస్త్రి, 
తెలికిచర్ల వేంకటరత్నం మొదలైన వారెందరో సభ్యులుగావుండి గేయ, పద్య 
కవితలతోపాటు, ఈ నవలా సాహిత్య ప్రగతికి గూడ ఎంతో పాటుపడిరి. 


దేశోద్ధారక శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు 1926 వ 
సంవత్సరములో అంధ్ర గ్రంథమాలను స్థాపించి ఆంధ్ర భాషాభ్యున్నతికి మిక్కిలి 
కృషి చేసిరి. ఈ (గంథమాల పక్షముననే “మాలపల్లి” నవల ప్రచురితమైనది. ఈ 
నవలకు శ్రీ నాగేశ్వరరావుగారు విలువైన పీఠికను వ్రాసిరి. 


1920వ సంవత్సరము తరువాత అనువాదములు, అనుసరణలతోపాటు 
మౌలికమైన స్వతంత్ర రచనలు క్రమముగా అధిక సంఖ్యలో వెలువడినవి. ఈ విధముగా 


తెలుంగు నవలా వికాసము 115 


క్రీ.శ. 1920 నుండి 1930 వరకు, పడుగు, పేకలవలె అనువాదములు, మౌలికమైన 
స్వతంత్ర రచనలు విశ్చంఖలముగా వెలువడదొడగినవి. 


ఈ తొలి దశలో అనగా 1901 - 1980 సంవత్సరముల మధ్య వెలువడిన 
తెలుగు నవలా సాహిత్య ప్రగతికి అధికముగా తోడ్చడిన వారు చిలకమర్తి, వేంకట 
పార్వతీశ్వర కవులు, కేతవరపు వేంకటశాస్త్రి, భోగరాజు నారాయణమూర్తి చాగంటి 
శేషయ్య, తల్లాప్రగడ సూర్యనారాయణ, శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ, శివశంకరశాస్తి, 
వేలూరి శివరామశాస్త్రి మొదలైన ప్రముఖులు ఎందరో గలరు. వీరిలో కొందరు 
అనువాదములను చేసియు, వారి చారిత్రక నవలలను, సాంఘిక నవలలను వ్రాసియు, 
దేశభక్తి, పూరిత నవలలను సృష్టించియు మన తెలుంగు నవలా సాహిత్య ప్రగతికి 
ఎనలేని సేవలను చేసిరి. 


మన తెలుంగునవలా సాహిత్య చరిత్రలో కాల్చనికోద్యమమునకు ప్రతిబింబములై 
వెలుగొందినవారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ అడివి బాపిరాజు, గుడిపాటి 
వేంకట చలంగారలు. ఈ మువ్వురి పైనను ఆంధ్ర నవలా సాహిత్యము నందలి 
కాల్పనికోద్యమ ప్రభావము, హేతువాద సిద్ధాంతముల ప్రభావము మనకు 
ప్రస్ఫుటముగా గోచరమగుచుండును. అయినను ఈ త్రిమూర్తులు తెలుగు నవలా 
సాహిత్యరంగమున నూతనాధ్యాయమును ప్రవేశపెట్టి, తెలుంగు పఠితలకు 
అత్యుత్తమమైన నవలల నందించిరి. ఈ మువ్వురి రచనలతో తెలుగు దేశము, తెలుగు 
ప్రజలు మిక్కిలి ప్రభావితులైరి. వీరు తమ సమకాలిక జాతీయోద్యమములను, సాంఘిక, 
ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, సాహిత్య సాంస్కృతికోద్యమములను చిత్రించి, పెక్కు 
నవలలు వ్రాసి బహుజనాదరణను గడించిరి, ఈ తొలిదశలోనే ఈ మువ్వురు నవలా 
రచనకుపక్రమించి, పెక్కు రచనలు చేసినను, వారికి అఖండ కీర్తి లభించినది, 
ద్వితీయ దశలో గనుక అక్కడ వీరి రచనలనుగురించి సవివరముగా తెలుపుట 
మంచిదని భావించి, ఇంతటితో ఈ దశకు సంబంధించిన చరిత్రను, నవలా సాహిత్య 
ప్రగతిని విరమించి, రాబోవు స్వర్ణ యుగమునకు రాచబాటను ఏర్పరచిన యెందరో 
నవలా రచయితల మరపురాని కృషికి అభినందనలు తెలుపుతూ, ఈ చర్చను 
ముగింతును. 


116 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 
1930-47 ద్వితీయదశ 


భారతావనిలో చెలరేగిన వివిధ ఉద్యమములపై గాంధీజీ ముద్ర 


సహాయ నిరాకరణోద్యమము, ఉప్పు సత్యాగ్రహాద్యమము విజయవంతమగుట 
వలన, భారత ప్రజాహృదయములలో గాంధీమహాత్మునకు తిరుగులేని నాయకత్వము 
సిద్ధించినది. ఆయన నాయకత్వముపట్ల, కార్యక్రమములపట్ల ప్రజలు అశేష శ్రద్ధ 
వహించి, ఆయన అడుగుజాడలలో నడచిరి. 


అఖిల భారతమున ప్రగతిశీలురైన రచయితలందరును మహాత్ముని నిర్మాణ 
కార్యక్రమములను, ఆయన నడపిన మహోద్యమములను, ఇతివృత్తములుగా గ్రహించి, 
మహాకావ్యములు, ఖండ కావ్యములు, గేయ కావ్యములు, నవలలు, నాటకములు, 
కథలు వ్రాసి దేశభక్తిని, స్వాతంత్ర పిపాసను, ప్రతిబింబింపజేసి ప్రజలను జాగృత 
మొనరించిరి, ఆనాటి రచనలన్నిటిపైనను ఏదో ఒక విధముగా ఆయన భావముతో 
పాటు, దేశభక్తి ప్రేమ, త్యాగము, సాంఘిక పరిస్థితుల చిత్రణ, విదేశ ప్రభుత్వము 
యెడల విముఖత, ప్రస్ఫుటముగా గోచరించునట్లు రచయితలు మలచిరి. ప్రతి 
రంగములోను ఆయన ఒక ముఖ్య వ్యక్తియై భాసించెను. ఆయన ప్రత్యేక ముద్ర 
ఆకాలపు రచనలన్నింటిపైన ఏదో ఒక రూపములో గోచరించినది. 


లండను నగరములో (ప్రథమ, ద్వితీయ, తృతీయ రౌండు టేబులు సమావేశములు 
1930, 31, 33 సంవత్సరములలో జరిగినవి. మహాత్ముడు భారత కాంగ్రెస్‌ సంస్థ 
ప్రతినిధిగా ద్వితీయ, తృతీయ సమావేశములలో పాలుగొనెను. 


1931వ సంవత్సరమున గాంధి - ఇర్విన్‌ ఒడంబడిక జరిగినది. ఆ ఒడంబడిక 
ప్రకారము కాంగగ్రెసువారు శాసనోల్లంఘనమును విరమించుటకును, ప్రభుత్వము 
రాజకీయ ఖైదీలను విడుదల చేయుటకును నిర్ణయించబడినది. 

ముస్లింలీగుకు ప్రతిద్వంది “హిందూ మహాసభ” అను ఒక పెద్ద సంస్థ డాక్టర్‌ 
శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ నాయకత్వములో యావద్భారతదేశమునను పని చేసి, మేధావుల 
నెందరినో ఆకర్షించినది. నేడు దేశమున ప్రముఖ రాజకీయ పార్టీగా వ్యవహరింప 
బడుచున్న జనసంఘము కూడ పై సంస్థ ఛాయలోనిదే. 


తెలుంగు నవలా వికాసము 117 


బ్రిటీష్‌ ప్రభుత్వము 1985 వ సంవత్సరమున ఇండియాలో రాజ్యాంగ సవరణలు 
చేయుటకు చట్టమును చేసినది. దీని ననుసరించి కేందమున ఫెడరల్‌ ప్రభుత్వ 
స్థాపనము, రాష్ట్రములలో స్వపరిపాలనను కల్పించుటకు నిర్ణయములు గైకొనబడినవి, 
కారణాంతరముల వలన ఫెడరల్‌ ప్రభుత్వ స్థానమునకు స్వదేశీ సంస్థానాధీశ్వరులు 
అసమ్మతి ప్రకటించుటవలన అది ఆగిపోయినది. కాని ఆ చట్టము ననుసరించి 
1937 వ సంవత్సరమున భారత దేశమునందలి వివిధ రాష్ట్రములలో ప్రజా ప్రభుత్వము 
లేర్చడి, రైతు బుణ విమోచనము, మద్యపాన నిషేధము, మాతృభాషలో విద్యా 
బోధనము వంటి ప్రగతిశీలక సమస్యలను విజయవంతముగా పరిష్క్మరించుచు 
పరిపాలన కొనసాగించినవి. 


1935వ సంవత్సరమున డాక్టర్‌ శ్రీరాజేంద్ర ప్రసాదు అధ్యక్షతన జాతీయ 
కాంగ్రెసు సంస్థ స్వర్గోత్సవములు అత్యుత్సాహముతో ప్రజలు జరుపుకొనిరి. 
50 సంవత్సరముల కాంగ్రెసు మహాసంస్థ చరిత్రను డాక్టర్‌ పట్టాభి రచియించి 
ప్రకటించెను. 


1989వ సంవత్సరమున ద్వితీయ ప్రపంచ సంగ్రామము ప్రారంభమైనది. 
రాష్ట్రములలో కాంగ్రెసు ప్రభుత్వములు విజయవంతముగా పరిపాలన సాగించుచున్నను, 
వారి అంగీకారమును పొందకయే, బ్రిటీష్‌ ప్రభుత్వము భారతదేశము మిత్రమండలికి 
తోడ్చడదలచినట్లు ప్రకటించినది. దానితో రాష్ట్ర మంత్రివర్గములు రాజీనామాను 
సమర్పించినవి. 


యుద్దానంతము దేశములో జాతీయ ప్రభుత్వస్థాపనకు, బ్రిటిష్‌ ప్రభుత్వము 
అంగీకరించినయెడల భారత ప్రజలు యుద్ధములో పాలుగొని విజయము చేకూర్చుటకు 
నాయకులు, తమ సంసిద్ధతను ప్రకటించిరి. ప్రభుత్వము ఆ అభిప్రాయమును 
తిరస్మరించినది. 

1940వ సంవత్సరమున మహాత్ముడు వ్యష్టి సత్యాగ్రహమును ప్రారంభించి, 
భారత ప్రజాహృదయములలో ప్రగాఢముగా నిండియున్న స్వాతంత్ర్యేచ్చను ప్రతిబింబింప 
జేసి, ప్రభుత్వమునకు కనువిప్పు కలిగించెను. 

1942 సం. మార్చి నెలలో సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్సు ఆంగ్ల ప్రభుత్వ ప్రతినిధిగా ఈ 
దేశమునకువచ్చి రాయబారము, నెరపెను. అది విఫలమైనది. 


118 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


1942 ఆగష్టు 8 వ తేది అర్ధరాత్రమున బొంబాయి నగరములో జాతీయ 
కాంగ్రెసు సంస్థ లోకోత్తరమైన “క్విట్‌ ఇండియా” తీర్మానము నంగీకరించినది. 
తత్సలితముగా 9వ తేదీన దేశనాయకులనందరిని ప్రభుత్వము నిర్బంధించినది. ఆసేతు 
శీతనగము ట్రిటీష్‌ ప్రభుత్వమునకు వ్యతిరేకముగా స్వాతంత్యమహోద్యమము 
చెలరేగినది. ప్రభుత్వపు “ఉనికి” గూడ తారుమారైనది. 

1944వ సం. మే నెలలో అనారోగ్యముగానుండుట వలన ప్రభుత్వము 
మహాత్ముని కారాగారము నుండి విడుదల చేసినది. ఆయన ప్రభుత్వముతోను, ముస్లిము 
నాయకులతోను రాజీకి ప్రయత్నించి, విఫల మనోరధుడయ్యెను. ఆ సంవత్సరమే 
ఆయన సహధర్మచారిణియైన శ్రీమతి కస్తూరిబాయి స్వర్ణస్తురాలైనది. 

1945 వ సంవత్సరమున ద్వితీయ ప్రపంచ సంగ్రామము సమాప్రమైనది. 
సూర్యుడస్తమించని బ్రిటిష్‌ సామాజ్య పరిస్థితులు తలక్రిందులైనవి. పాలితుల మధ్య, 
పాలకుల మధ్య పెద్ద అఘాతము ఏర్పడినది. వలస రాజ్యములలో స్వాతంత్రేచ్చ 
మిన్ను ముట్టినది. బ్రిటనులో కార్మిక పార్టీ, ప్రభుత్వతాధికారమును హస్తగతము 
చేసికొనినది. ప్రగతిశీలురైనవారు భారతీయులకు స్వాతంత్ర్యమునిచ్చుట శ్రేయస్మరమని 
తలచి, ఆ ప్రభుత్వ పక్షమున 1 సర్‌ స్థాఫర్డు క్రిప్సు, 2 పెధిక్‌ లారెన్సు, 3. ఎ.వి. 
అలెగ్డాండర్‌ అను అమాత్యత్రయము ఇచ్చటికి వచ్చి, హిందూ మహమ్మదీయులమధ్య 
ఏకాభిప్రాయమును సాధించుటకు, స్వాతంత్ర్యమును ప్రకటించుటకు కృషి సలిపిరి. 
అది విఫలమైనది. అమాత్యత్రయము వారి సూచన ననుసరించి, బ్రిటీష్‌ ప్రభుత్వము 
తాత్మాలిక జాతీయ ప్రభుత్వమును ఏర్పరచుటకు సమ్మతించినది. 


1946 వ సంవత్సరము సెప్టెంబరు నెలలో శ్రీ జవహర్లాలు నాయకత్వమున 
కేంద్రములో తాత్మాలిక జాతీయ ప్రభుత్వ మేర్పడినది. మొదట ముస్లిములీగు 
ప్రభుత్వములో చేరుటకు తిరస్మరించినను, ఆ పిమ్మట చేరినది. 


1946 వ సంవత్సరము డిశంబరు మాసములో భారత రాజ్యాంగ పరిషత్తు 
ఏర్పడింది. డాక్టర్‌ శ్రీ రాజేంద్రప్రసాద్‌ దానికి అధ్యక్షుడయ్యెను. 


హిందూ - ముస్లిములమధ్య ఐక్యత సమకూరనందున లార్జు మాంట్‌ బాటిన్‌ 
(ప్రభువు ఇండియాను; భారతదేశము, పాకిస్తాను అను రెండు భాగములుగా చీల్చుట 
తప్పనిసరిని భావించి, ఒక పథకమును వెలువరించెను. దానిని ఉభయ పక్షములు 


తెలుంగు నవలా వికాసము 119 


అంగీకరించినవి. ఆయన బ్రిటీష్‌ ప్రభుత్వముతో రాయబారములు నెరపి, వారి 
అంగీరముతో 1947 ఆగష్టు 15వ, తేదీన, భారతదేశమునకు, పాకిస్తానునకు సంపూర్ణ 
స్వాతంత్యమును సిద్ధింపజేసెను. 

“క్విట్‌ ఇండియా” ఉద్యమానంతరము, అంతవరకు భారత జాతీయ కాంగ్రెసు 
సంస్థలో వామపక్షీయులుగా నుండి పని చేసిన, కొందరు ప్రగతిశీలవాదులు వివిధ 
దేశముల యందు ప్రవర్తిల్లిన సోషలిస్టు, కమ్యూనిష్టు ఉద్యమములచే ఆకర్షింపబడిన 
వారై, మాతృ సంస్థ నుండి విడిపోయిన ఫలితముగా, దేశమునందు సోషలిస్టు, 
కమ్యూనిస్థుపార్టీలు, ప్రత్యేకముగా ఏర్పడినవి. ఆయా పార్టీల ఆశయములను, 
సిద్దాంతములను బలపరచుచు, కొన్ని రచనలు జరిగినవి. 


ఆంధ్రదేశములో వివిధ ఉద్యమములు 


అఖిల భారత స్థాయిలో మహాత్ముని నాయకత్వమున జరిగిన అన్ని 
రాజకీయోద్యమములయందును ఈదశలోను తెలుంగు వారు ముందంజ వేసి, 
ఆయనకు బాసటగా నిలచి, స్వాతంత్రసిద్ధికి తోద్చడిరి. మన ఆంధ్రదేశమున తెలుంగు 
భాషాభివృద్ధికి, నవలా సాహిత్య ప్రగతికి, ఎన్నియో సంస్థలు స్థాపింపబడి, కృషి 
చేసినవి. 

1919-20 సంవత్సరములలో బహుభాషావేత్త, నవ్య సాహిత్య పిపాసియైన 
శ్రీ శివశంకర శాస్త్రిగారు కొందరు సాహితీ మిత్రులతో కలసి “సాహితీ సమితి” ని 
స్థాపించి, నూతన సాహిత్య ప్రక్రియల వికాసమునకు తోడ్పడిన సంగతి వెనుక 
తెలిపియుంటిని. ఆయన సంపాదకత్వమున 1920 వ సంవత్సరమున “సాహితీ” 
మాసపత్రిక నెలకొలుపబడి నవ్య సాహిత్యప్రక్రియలైన ప్రేమ, సౌందర్యము, జీవనము, 
అను విభిన్న అంశములను దృష్టియందుంచుకొని, ఆత్మాశయమైన భావకవిత్వముతో 
పాటు, నవలాసాహిత్య వికాసమును కొంతవరకు నడచినది. 


1924 వ సంవత్సరమున దేశోద్దారకులు “భారతి” మాసపత్రికను నెలకొలిపి, 
ఆంధ్ర వాజ్మయమునకు చిరస్మరణీయమైన సేవ జేసిరి. 

1926 వ సం. విశాఖ పట్టణములో “కవితాసమితి” అను సంస్థను శ్రీ యుతులు 
పూరిపండ అప్పలస్వామి, శ్రీరంగం శ్రీనివాసరావు గారలు ప్రారంభించి, నవ్య 
కవిత్వోద్యమమును ముమ్మరముగా ప్రచారము చేసిరి. 


120 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


1933 వ సం. మార్చి 10, 11, 12 తేదీలలో బరంపురమునందు 'అభినవాంధ్ర 
కవి పండిత సభి అను సంస్థను శ్రీ భాగవతుల ధర్మారావు, శ్రీ పంచాగ్నుల 
ఆదినారాయణ శాస్త్రి గారలు స్థాపించి సవ్యకవితా స్రవంతిని బహుముఖములుగా 
(ప్రవహింప జేసిరి. ఈ అభినవాంధ్ర కవిపండిత సభయే 1936 వ సంవత్సరమున 
మరి ఒక మెట్టు ముందుకుపోయి, “నవ్యసాహిత్యపరిషత్తు”గా మారినది. ఇది 
అఖిలాంధ్రమున నవ్యసాహిత్య ప్రగతికి మూల భూతమై వర్ధిల్లినది. ఈ సంవత్సరమే 
“ప్రతిభ” అను మాసపత్రికను గూడ నెలకొలిపి ఆ సంస్థ పక్షముననే ప్రచురింప 
దొడగిరి. అది ఆనాడు నవ్య సాహిత్య వికాసమునకు, విసృతికి కేంద్రమై భాసించినది. 

1936వ సం. ఏప్రియల్‌ 10వ తేదీన “అఖిలభారత అభ్యుదయ రచయితల 
సంఘము లక్నో నగరమును స్థాపింపబడినది. ఆంధ్రలో దాని శాఖను 1943వ 
సంవత్సరమున శ్రీ చెదలవాడ పిచ్చయ్యకు గారు కొందరు మిత్రులతో విశేష కృషి 
చేసి ప్రారంభించిరి. ఆనాటినుండి అది దినదినాభివృద్ధి గాంచినది. 


11, 12, నవంబరు 1921వ సంవత్సరమున హైదరాబాదు నగరములో 
స్థాపింపబడిన ఆంధ్ర జనసంఘము, క్రమముగా ఆంధ్రమహాసభగా మారి 1938వ 
సం. అది స్టేటు కాంగ్రెసులో విలీనమగునంతవరకు, నిద్రాణమైన తెలంగాణమును 
మేలుకొలుపుటకు సలిపిన కృషి మిక్కిలి ప్రశంస నీయమైనది. అది ఆనాటి నిరంకుశ 
ప్రభుత్వమును అడుగడుగున ధైర్యముతో ఎదుర్శొని, ప్రజాహిత కార్యములన్నింటినో 
విజయవంతంగా నిర్వహించినది. గ్రంథాలయోద్యమములు, మహిళా ఉద్యమములు 
ఘనముగా జరిగినవి. అన్ని రంగములయందును చైతన్య స్రవంతి వెల్లివిరిసినది. 
స్వాతంత్ర్యపిపాస ప్రతి వ్యక్తిలోను ప్రస్ఫుటముగా గోచరించినది. 

1943వ సం. మే నెల 28వ తేదీన శ్రీలోకనంది నారాయణరావుగారి అధ్యక్షతన 
“ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపించబడింది. ఈ మహా సంస్థ తెలంగాణమున సారస్వత 
పునరుజ్జీవనమునకు అవిరళముగా కృషిసలుపుచు దినదినాభివృద్ధి నందుచున్నది. 
దీని అభివృద్ధికి శ్రీయుతులు ఆదిరాజు వీరభద్రరావు, దేవులపల్లి రామానుజరావు, 
నూకల నర్వోత్తమ రెడ్డి, పులిజాల హనుమంతరావు, గడియారం రామకృష్ణ శర్మ 
గారల వంటి సాహిత్యవేత్తలు ప్రశంసనీయమైన కృషి చేసిరి. ఈ సంస్థ పక్షమున 
పరీక్షలు నిర్వహించుట, ఉత్తమ(గంథములను ప్రచురించుట, వివిధ ప్రదేశములలో 


తెలుంగు నవలా వికాసము 121 


సారస్వత సమావేశములు జరుపుట, కవి పండితులను ఆదరించుట మొదలైన ఉత్తమ 
కార్యకర్మములను ఎన్నింటినో నిర్వహింపబడుచున్నవి. 


1943-44 సంవత్సరములలో శ్రీ కలకత్తావాలా అనునాతడు తెలుగులో 
“మీజాన్‌” అను దినపత్రికను హైదరాబాదు నుండి వెలువరించెను. దీనికి ప్రముఖ 
కవి, నవలా రచయిత, చిత్రకారుడునైన కులపతి శ్రీ అడవి బాపిరాజు సంపాదకులుగా 
వ్యవహరించి, వారి లేఖిని నుండి వెలువడిన ఉత్తమ నవలలెన్నియో ఆ పత్రికలో 
సీరియలుగా ప్రచురితమై, ఆ పిమ్మట గ్రంథరూపము దాల్చినవి. 


1945వ సం. తెలంగాణ రచయితల సంఘము స్థాపించబడినది. దీనికి ప్రముఖ 
ప్రజాకవులు శ్రీ కాళోజి, శ్రీ దాశరథి, మున్నగువారు అధ్యక్షులుగా వ్యవహరించి, 
పెక్కుమంది యువరచయితలను ప్రోత్సహించిరి. 


శ్రీయుతులు కల్లూరి సుబ్బారావు, జనమంచి షేషాద్రి శర్మ, దుర్భాక రాజశేఖర 
శతావధాని, గడియారం వేంకట శేషశాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి 
నారాయణాచార్యులు మొదలైన పండిత ప్రకాండులు రాయలసీమ సాహిత్యమును, 
రత్నాలసీమ సాహిత్యముగా తీర్చిదిద్దిరి. వీరి కవితా వ్యాసంగములతో, సాహిత్య 
సమావేశములతో రాయలసీమకుగల పూర్వ ప్రతిభ, ద్విగుణీకృతమై ప్రకాశించినది. 
ఊరూర సాహిత్య సమారాధనలు జరిగినవి. 


గాంధీజీ తన నిత్యజీవితములో ప్రదర్శించిన విశ్వమానవ ప్రేమ, జీవ కారుణ్యము, 
స్వేచ్చా స్వాతంత్ర్ర్యములకు కవులు అధిక ప్రాధాన్యతనిచ్చి రచనలు చేసిరి. ఆయనకు 
ఆదర్శపాత్రములైన సంఘ సంస్కరణ, హరిజనోద్ధరణ, పతిత జనోద్ధరణ, మద్యపాన 
నిషేధము, స్రీజనాభ్యుదయము, రాట్నము మొదలైన వన్నియు కవితాంగములై 
భాసించినవి. 

సుప్రసిద్ధ దేశభక్తుడు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు వ్రాసిన బోధనా 
గేయములు ప్రజలలో అత్యధిక సంచలనమును కలిగించినవి. మద్యపాన నిషేధమును 
గురించి- 


“కల్లు త్రాగబోకు కడుపు మాడ్చుకోకు 
నీ ఇల్లు గుల్లసేయకోరి తమ్ముడ” అని. 


122 


భొట్ల వెంకటేశ్వర్లు 


(6 
౩ 
3€ 


బ్రిటిష్‌ పాలనముపట్ల వైముఖ్యమును తెలుపుచు- 
“మాకొద్దీ తెల్ల దొరతనము-” మొదలైనవి. 


అదేవిధముగా శ్రీ మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి గారి “అంటరాని 
వారెవరో కాదు - మా వెంట రానివారే-” అనునది. 


ప్రముఖ దేశ భక్తుడు, ఉత్తమ జాతీయ కవి అయిన శ్రీ బసవరాజు అప్పారావుగారు 
గాంధీమహాత్ముని, ఒక అవతార పురుషునిగా చేసి కీర్తించెను. చూడుడు- 

“కొల్లాయి గట్టితేనేమి - మా గాంధి మాలడై తిరిగితే నేమి-” అని. 

“వెన్న పూసా మనసు - కన్న తల్లి ప్రేమ 

పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు-” అని. 

పై పాటలు మహాత్ముని దివ్యస్వరూపమును, నిర్మల హృదయమును, 
ప్రస్ఫుటముగా కన్నులకు రూపు కట్టునట్లు చేసినవి. 

పైన తెలిపిన వారేగాక ఆనాడు శ్రీయుతులు బలిజేపల్లి లక్ష్మీకాంతము, తుమ్మల 
సీతారామమూర్తి చౌదరి, విశ్వనాథ సత్యనారాయణ, దామరాజు పుండరీకాక్షుడు, 
జాషువ, పింగిళి, కాటూరి, వేదుల, దువ్వూరి మొదలైన ప్రథమ శ్రేణి కవులందరును, 
ఈ రకమైన గాంధేయ సాహిత్యమును, జాతీయభావ సంపన్నమైన, దేశభక్తి 
ప్రపూరితమైన రచనలను, ఎన్నింటినో చేసి ఆ కాలపు ప్రజలను ఉత్తేజపరచిరి. 


ప్రథమ ప్రపంచ సంగ్రామములో సంభవించిన బీభత్సముతో ఉత్తేజితుడైన 
శ్రీ కృష్ణశాస్త్రిగారు భావకవితా వేశముతో విజృంభించి కృష్ణపక్షము, ఊర్వసి, ప్రవాసము 
వంటి ఉత్తమ కృతులతో స్వేచ్చాగాన మాధురులను ఆంధ్ర సీమలో విరివిగా విరజిమ్మి; 
ద్వితీయ ప్రపంచ సంగ్రామము ప్రారంభమగునంత వరకు ఆంధ్ర కవితా 
సామ్రాజ్యములో తన ప్రత్యేక ముద్రను, వ్యక్తిత్వమును బహువిధములుగా ప్రదర్శించి, 
ఎందరెందరికో మార్గదర్శకుడయ్యెను. ఈ మధుర మనోజ్ఞ కవితాశిల్పి అనంతలోక 
విహారియె, స్వేచ్భాస్వాతంత్ర్యములతో ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో 
కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ యడవి దాగి పోనా, ఎట్లెన ఇచటనే యాగిపోనా-” 
అని ఆలాపించి ఆ మహా ప్రకృతితో తదాత్యతను పొందెను. 


తెలుంగు నవలా వికాసము 1283 


శ్రీశ్రీ 1980 వ సంవత్సరమునకు పూర్వమునుండియే, నవ్య కవితావేశముతో 
పరవళ్లు త్రొక్కి ద్వితీయ ప్రపంచ సంగ్రామములో, ప్రపంచ చరిత్రలో జుగుప్సాకరమైన 
సంఘటనలతో సంభవించిన వినూతన పరిణామములను శ్రద్ధగా అవగహన చేసికొని, 
సామ్యవాద సిద్ధాంతములతో ఉత్తేజితుడై, ఆంధ్ర నవ్యకవితా సాహిత్య కేదారములో 
“మరో ప్రపంచ” నిర్మాణమునకు రాచబాటను ఏర్పరచి, నవ్య కవితా (స్రవంతిని 
ఆంధ్రభూమి నాలుగు చెరగులలో ఊటలూరించి, పెక్కుమంది యువకవులకు 
ఆచార్యుడై నవ్యాంధ్ర కవితా సామ్రాజ్యమున, పున్నమ చంద్రుడై వెలుగొందుచున్నాడు. 


తెలంగాణ ప్రజాకవులైన శ్రీ కాళోజి, శ్రీ దాశరధి, శ్రీ మోరియా, శ్రీ ఊటుకూరి 
రంగారావు, శ్రీ కవిరాజమూర్తి శ్రీ అడ్లూరి అయోధ్య రామకవి గారలు నైజాం నిరంకుశ 
ప్రభుత్వమునకు యెదురొడ్డి నిలచి, తమ మధుర కవితా స్రవంతిలోని నిద్రాణమైన 
తెలంగాణపు ప్రజలకు వైతాళికులై వర్ణిల్లిరి. 


ఈ నవ్య కవితోద్యమపు గుబాళింపు, మన తెలుగు నవలావికాసము పైన 
ఎంతయో ప్రసరించినది. ఇంతవరకు గ్రాంధిక భాషను అధికముగా ప్రేమించి రచనలు 
చేసిన రచయితలు, వ్యావహారిక భాష వైపు దృష్టిని మరల్చిరి. జమీందారులను, 
జాగీరుదారులను, రాజులను, రాణులను వర్ణించుచు వ్రాయుటమాని, సామాన్య ప్రజల 
దైనందిన జీవిత సమస్యల వైపు మొగ్గుచూపి, వారిని కథానాయకులుగా చేసి రచనలు 
చేయదొడగిరి. విభిన్న ప్రజా సమస్యలు, వారి సాధక బాధకములు ఇతివృత్తములై 
వర్ధిల్లినవి. 

ద్వితీయ ప్రంపంచ సంగ్రామమునకు కొంతముందునుండియే, ప్రతి వ్యక్తికి 
బ్రతుకు ఒక సమస్యయినది. ఆకలి బాధ, దారిద్ర్యము, అజ్ఞానము, అంధకారము, 
పరాధీనత వల్ల సంభవించిన కష్టములు, నష్టములు హృదయములను తల్లడిల్లజేసినవి, 
ప్రగతిశీలురు, దూరదృష్టిగల రచయితలు, మానవుని దైనందిన జీవితములో 
సంభవించు వొడుదుడుకులకు అధిక ప్రాముఖ్యతనిచ్చి, వానిని ఇతివృత్తములగా 
(గహించి, రచనలు చేయుట కుద్యమించిరి. వీనికి తోడు విదేశములలో చెలరేగిన 
ఫాసిజము, నాజిజము, కమ్యూనిజము వంటి విభిన్న ఉద్యమములు మన రచయితలను 
సైతము ఉర్రూతలూగించినవి. దానితో వారు విజృంభించి జాతీయ, అంతర్జాతీయ 
సమస్యలను గురించి, వాటి పరిష్మార మార్గములను గురించి, భిన్న దృక్మోణములనుండి 
పరామర్శించి రచనలు చేసిరి. 


124 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈ దశ యందలి రచయితలను కాల్పనికోద్యమము, హేతువాద సిద్దాంతములు 
రెండును మిక్కిలి ఉత్తేజితులను చేసి, స్వతంత్ర తెలుంగు నవలలను విరివిగా 
వ్రాయునట్లు పోత్సహించినవి. 


యావత్రపంచమున జంరుువు వలె వ్యాపించిన ఫ్రాయిడ్‌, యుంగ్‌, ఫ్రేజర్‌. 
అడ్లర్‌ మొదలైనవారి తాత్విక, మనస్తత్వ సిద్ధాంతములు తెలుంగు రచయితలను గూడ 
ఆకర్షించి ఉక్కిరి బిక్కిరి చేసి, రచనోన్ముఖులను గావించినవి. ఆ ప్రభావముతో 
రసవత్తరమయిన తెలుంగు రచనలు వెలువడి, మన నవలా సాహిత్య చరిత్రలో అంతకు 
ముందు ఊహించని మార్పు సంభవించినది. ఈ సాహిత్య క్షేత్ర పరిధి విశాలతరమైనది. 
క్రాంగొత్త హోయలతో, వినూతన భావములతో పుంఖాను పుంఖముగా రచనలు 
సాగినవి. 


రైతుకూలి ఉద్యమములు, కార్మిక, కర్షక ఉద్యమములు, ట్రేడు యూనియన్లు 
వంటి పెక్కు నూతన విషయములను అతి వాస్తవిక దృక్పథముతో, వివరించి, రచనలు 
చేసిరి. 

పైన తెలిపిన నూతన భావ పుంజముల ప్రభావము, 1930-47 సంవత్సరముల 
మధ్య ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలలో వెలువడిన వివిధరకములైన సారస్వత 
ప్రకియల పైన ప్రసరించి, అందరిని ప్రభావితుల నొనరించినవి. దానితో తెలుంగు 
సారస్వతము మరొక మెట్టు ముందుకు అధిగమించి, నవ్యాంధ్ర సాహిత్య వీధులు, 
సరికొత్త రీతులతో నవ్య తేజః పుంజములను ప్రసరింప జేసినవి. మహాత్ముని ప్రత్యేక 
ముద్ర వివిధ సాహిత్య ప్రక్రియల పైన ప్రస్ఫుటముగా కనుపించసాగినది. 


కాల్పనిక, హేతువాద ప్రభావములతో తెలుంగు నవలా విలాసము 
వివిధ పాశ్చాత్య సాహిత్యములను వికసింపజేసి, వాని విస్తృతికి తోడ్పడిన 
కాల్చ్పనికోద్యమము, హేతువాద సిద్దాంతములు రెండును, ఈ దశలో మన తెలుగు 


నవలా రచయితలను బాగుగా ఆకర్షించి ఉత్తేజితులను చేసిన సంగతిని లోగడ 
తెలిపియుంటిని. 


ఆ అద్వితీయ ప్రభావముతో తెలుగు నవలా రంగమున సరికొత్త అధ్యాయమును 
ప్రవేశపెట్టి తెలుగు పాఠకులకు అత్యుత్తమమైన స్వతంత్ర ప్రతిపత్తి గల నవలల 


తెలుంగు నవలా వికాసము 125 


నెన్నింటినో ప్రసాదించి, తెలుంగు నవలాసాహిత్య చరిత్రను, వేరొక మలుపుకు తిప్పి 
అది బహుముఖములగా ప్రజలలో వ్యాపించుటకు అపార కృషి సలిపిన భాషా 
భగీరధులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ గుడిపాటి వేంకటచలం, శ్రీ అడవి 


బాపిరాజు గారలు. 


ఇంతవరకు అధిక సంఖ్యలో వెలువడిన అనువాదముల, అనుసరణల గాలి 
దుమారము క్రమముగా తగ్గి, ఈ దశలో చేవగల స్వతంత్ర రచనలు తెలుంగు 
రచయితల హస్త కమలములనుండి విరివిగా జాలు వారినవి. ఈ మార్పుకు పైన 
తెలిపిన త్రిమూర్తులే ముఖ్యులు. 

ఈ ముగ్గురు తమకుగల నిశిత మేధాసంపత్తితో, భావనా బలములో, కమనీయ 
కల్పనా చమత్కృతితో, తమ సమకాలిక సంభుములో (ప్రవర్తిల్లిన వివిధ 
జాతీయోద్యమములను, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, వైజ్ఞానిక పరిస్థితులను, దానికి 
తోడు విదేశములలో చెలరేగుచున్న విభిన్న పరిణామములను, వివిధ దృక్పథములతో, 
భిన్న కోణముల నుండి పరిశీలించి, పరామర్శించి, నిగ్గుదేల్చి, తమకు గలిగిన 
అనుభూతులతో, అనుభవములతో ఇతివృత్తములను గ్రహించి, వివిధ సన్నివేశములను 
చాకచక్యముతో హృదయంగమముగా నుండునట్లు కల్పించి, ఆ పాత్రలను మన 
మనో నేత్రములకు వాస్తవిక దృష్టితో గోచరమగునట్లు మలిచి. హృదయమునకు 
ఆహ్లాదమును, ఆనందమును కలిగించునట్టి సరన సంభాషణలతో, చతుర 
వాగ్గుంభనలతో సహజమైన, సజీవ పాత్రలను సృష్టించి, వారి హృదయగత భావనలను, 
గాథలను, బాధలను మనకు వివరించి చెప్పుచున్నట్లు రూపకల్పన మొనర్చి, పెక్కు 
నవలలువ్రాసి, మన సవలా సాహిత్యములో ఒక అపూర్వమైన వినూత్న యుగమును 
సృష్టించిరి. 

పై మువ్వురిలో కాల్పనికోద్యమమునకు ప్రథమ వాహినీ పతియె, నవలారచన 
కుపక్రమించిన శ్రీ విశ్వనాథ తన తార్మిక బద్ధమైన బుద్ధిబలముతో, పాశ్చాత్య 
సంపర్మమైన హేతువాదమునకు ప్రతిద్వందిగా, సుసంపన్నమైన భారతీయ ఆధ్యాత్మిక 
వాదమును నిలిపి, తన వాదమును సహేతుకముగను, సోపపత్తికముగను సమర్థించి, 
మారుమూలల యందు మరుగుపడియున్న ఆర్షబద్ధమైన మాణిక్యరాసులనెన్నింటినో 
వెలికితీసి, అందరికి చూపి, ఆర్ష సాంప్రదాయమునందలి పవిత్రతను, విశిష్టతను, 
శక్తిని, పటుత్వమును తన ఉక్తి చాతుర్యముతో, యుక్తి ప్రయుక్తులతో సమర్థించి, 


126 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తనకుగల ఊహాబలముతో, రచనా విన్నాణముతో పెక్కు నవలలను వ్రాసిన మహా 
రచయిత, మహాశిల్సి ఆయన. 


పాశ్చాత్య సంస్కృతీ సభ్యతయందు, నాగరికతా వైభవమునందు ఆయన 
విముఖత్వమును ప్రదర్శించి, మన వర్ణాశ్రమ ధర్మములను, ఆందలి లోతుపాతులను, 
కాని విశిష్టతను బహుముఖములుగా వెల్లడించి రచనలు చేయుట చేత, ఆయన 
దృష్టి, సృష్టి కొంత సంకుచితమైనదని ఆధునిక విమర్శకులు కొందరు భావించి 
విమర్శించినను, తన కాలములో పాతుకొనిపోయి యున్న పాశ్చాత్య సంస్కృతీ 
వ్యామోహముల నుండి ఆనాటి ప్రజల బుద్ధిని మళ్ళించి, స్వీయ ధర్మముపట్ల 
ఉన్ముఖులను గావించుటకు ఆయన చాకచక్యముతో నెరపిన “యుక్తి” మాత్రమని 
మనము భావించుట సమంజసము. ఆ దృష్టితో మనము ఆయన నవలా సాహిత్యము 
ననుశీలించుట యుక్తము, ఏది ఎట్లెనను, నవ్యాంధ్ర సాహిత్య నవలా వికాసమునందు 
ఆయన మధ్యాహ్న మార్తాండుడై వెలుగొందుచున్నట్లు, అందరు అంగీకరించిన 
సత్యము. ఆయన చేతిలో తెలుంగునవల పరిపుష్టినంది, తెలుంగు ప్రభలు దేశము 
నలుమూలల ప్రసరించినవి. ఆయన లేఖిని నుండి, వెలువడిన అసంఖ్యాకమైన 
నవలలలో, ప్రతి దానియందును తన ప్రత్యేక వ్యక్తిత్వమును, ప్రతిభను గనబరచి 
పట్టినదల్ల బంగారము చేసి, సిద్ధహస్తుడై యావదాంధ్రులను తన అపురూప కల్పనా 
చమత్మ ల్రతితో ఉర్రూతలూగించిన బ్రాహ్మీమూర్తి. తెలుగు వారికి స్వతంత్ర ప్రతిపత్తి 
గల నవలనెన్నింటినో రచియించి, ప్రతి రచనలోను తన ప్రత్యేక ముద్రను గనబరచి, 
నవలా రచనలో కాకలు తీరిన బంటై వెలుగొందెను. 


“ప్రకృతికిన్‌ భాప్యప్రణీతల్‌ కవులొ అన్న చందమున శ్రీ సత్యనారాయణ గారికి, 
సృష్టి సర్వస్వమును వ్యాఖ్యానము చేయగల అనంతమైన శక్తియున్నది. ఆ శక్తితో, 
ఆయన జీవితమును సహస్ర ముఖములుగా ఆవలోకించగలశక్తిని పరమేశ్వరుడు 
ప్రసాదించెను. దానితో సర్వమును అవగతము చేసికొని, రచనా రంగమున ఆయన 
విజృంభించి అగ్రగామియె పయనించెను, ఆయనది సంప్రదాయబద్ధమైన స్వతంత్ర 
ప్రతిపత్తిగల ఆలోచన. కనుకనే ఒక నవలకుగల పోలికలు, మరొక నవలకు 
రాకుండునట్లు, ఒక నవలలో మలిచిన పాత్ర, మరొక నవలలో కనబడకుండునట్లు, 
పునరుక్తి దోషములు లేకుండ వాసిగల నవలల నెన్నింటినో సృష్టించి, తన సృష్టిని 
ఒక ప్రత్యేక రాసిగా రూపొందించి మన కందించిన సుకృతి సంపన్నుడాయన. 


ఆయన నవలలను కొన్నింటిని ఇచ్చట పరామర్శింతును. 


తెలుంగు నవలా వికాసము 127 


చారిత్రక నవలలు: 


“ఏకవీర” శ్రీ విశ్వనాథ రచనలలో కాల్చ్పనికోద్యమ ప్రభావముతో వెలువడిన 
తొలి చారిత్రక నవల, ఇది మధుర నేలిన నాయక రాజుల పరిపాలనా కాలమునకు 
చెందినది. దీనిలో చారిత్రకాంశములతోపాటు, మానవ హృదయములకు 
సంబంధించిన కథ నిబద్ధింపబడినది. ఆర్ష ధర్మమునకు, వ్యక్తిగతమైన హృదయ 
స్పందనకు మధ్య జరిగిన సంఘర్షణ ఈ కథకు బీజము. 


ధర్మమునకు, ప్రేమకు మధ్య ఉత్పన్నమైన సంఘర్షణ దీనిలో ప్రధాన ఇతివృత్తము. 
ఈ నవలలోని ముఖ్య నాయిక అయిన ఏకవీర పాత్రను విశ్వనాథ పోషించిన విధము, 
కథను నడిపిన పద్ధతి, ముగింపు అన్నియు అత్యుత్తమమై వరలినవి. దీనికి నవలా 
గౌరవముతోపాటు, కావ్య గౌరవము గూడ సిద్ధించినది. 


వీర భూపతి, కుట్టాన్‌, మీనాక్షి ఏకవీరల ప్రేమోదంతములు, విరహ వేదనలు 
ఉదాత్తముగా చిత్రింపబడినవి. మహాకవి భవభూతి ఉత్తర రామచరిత్రలో నిబద్ధించిన 
“స్పర్శ సిద్ధాంతమును ఈ నవలలో ఆయన ఉన్నత శ్రేణిలో ప్రదర్శించి, నవలా 
రచనలో దానికి మహోన్నత స్థానమును కల్పించెను. 


ఈ నవలయందలి చరిత్ర, కథను అనుసరించి, దానికి లోబడి, కథా 
కథనమునకు తోడ్చడి, చరిత్రకు, నవలకు గల సంబంధమును నిపుణతతో 
ప్రదర్శించెను. ఇది 1925లో రచియించబడినది. 


“బద్దన్న సేనాని” 1938వ సంవత్సరమున రచియింపబడిన మరియొక చారిత్రక 
నవల. వేంగీ చాళుక్య ప్రభువులు దక్షిణాపధము నందలి చోళ రాకుమార్తెలను 
వివాహమాడు చుండిరి, రాజరాజనరేంద్రుని అనంతరము ఆ ప్రభువులు మాతామహ 
స్థానములకు పోయి, అచ్చటి నుండియే ఈ తెలుగు నేలను తమ సామంతరాజ్యముగా 
చేసికొని పాలించుచుండిరి. కుళోత్తుంగ చోడదేవుడు, అచ్చట మహారాజుగా నుండి 
పాలించుచున్నప్పుడు పశ్చిమ చాళుక్యులు ఈ భూభాగమును స్వాధీనపరచుకొని 
రాజ్యపాలన చేయదొడగిరి. ప్రభుభక్తి పరాయణులైన కొందరు, పశ్చిమ చాళుక్యులను 
ఇచ్చటినుండి తరుముటకు తిరుగుబాటు చేసిరి. ఆ ఇతివృత్తమే ఈ కథకు మూలము. 
ఈ నవల యందలి నంబయ్య, గొంకయ్య, నన్నయ్య మొదలైన మహావీరులు దర్శించిన 
శౌర్య సాహసములు కన్నులకు గట్టునట్లు ఆయన కథను మలచినతీరు అద్భుతమైనది. 


128 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆనాడు చెలరేగిన శైవ, వీరశైవ సంబంధమైన మనస్పర్థలు, తతృ్సలితములు వివరింప 

బడినవి, లింగ జ్ఞానాతీతమైన బద్దన్న, బాదమ్మల (ప్రేమ సంబంధము, ఈ చారిత్రక 
Sy Wa wm 

నవలకు గొప్ప రసపట్టును కలిగించినది. 


“కడిమిచెట్టు” నవల పల్లవ, కాదంబులకు చెందిన ఇతివృత్తముతో నడచిన 
చారిత్రక నవల. ఇది 1946 వ సంవత్సరమున రచియింపబడినది. నవల చిన్నదైనను 
ఇందలి పాత్రలు సజీవ సంపన్నమైనవి. నవలలోని మయూరుని పాత్ర చిత్రణ 
ప్రశంసనీయమైనది. అతడు తన కుటుంబమునకు సంభవించిన అన్యాయమును 
ఎదురించుటలో ప్రదర్శించిన ధైర్యసాహసములు వర్ణనాతీతము. భల్లాత వర్మను 
పట్టుకొని వధించుటకు మయూరుడు పడినపాట్లు, తిరిగిన తిరుగుడు, చివరకు తన 
కోరికను నెరవేర్చుకొని అతడు పొందిన ఘనవిజయము నవలలో చక్కగా వర్ణింప 
బడినది. 


శ్రీ విశ్వనాథ “ధర్మచక్రము” నవలను 1947వ సంవత్సరమున, బౌద్ధ కథను 
ఆధారముగా [గ్రహించి రచియించెను. దీనిలో హైందవధర్మ ఆధిక్యతను, ఆర్ష 
సంప్రదాయపు విశిష్టతను నిరూపించెను. విజయపురి నేలిన ఇక్ష్వాక ప్రభువుల చరిత్రను 
ఇతివృత్తము చేసి, రచనను మలచెను. ఆ ప్రభువుల అంతఃపుర రహస్య విషయముల 
నెన్నింటినో రసవంతముగా దీనియందు చిత్రించెను. అలనాటి నాగార్జునకొండ 
ప్రాంతపు నాగరికతా వైభవములను రమ్యాతిరమ్యముగా మలచి, ప్రతి చిన్న 
విషయమును మనోగోచరమగునట్లు చేసి, చూపెట్టెను. 


పైన తెలిపిన చారిత్ర నవలలో విశ్వనాథ కథలోని సంఘర్షణల ద్వారా, విభిన్న 
పాత్రల మానసిక చిత్తవృత్తులతో, మనకు చారిత్రక భ్రాంతిని కలిగించేనే గాని, 
కేవలము చారిత్రక విషయములకు ప్రాధాన్యతనిచ్చి కథనుమలచి విసుగు కలుగునట్లు 
చేయలేదు. అది ఆయనకుగల రచనా వైచిత్రి. పై నవలలన్నియు ఆంధ్రేతిహాసమునకు 
సంబంధించినవే. దీనినిబట్టి ఆయనకు ఆంధ్రచరిత్ర పట్లగల అభిమానము 
వ్యక్తమగును. 


సాంఘిక నవలలు: 


“మా బాబు” కరుణరస (ప్రధానమైన ఉత్తమ నవల. ఇందలి కథానాయకుడు 
తల్లిదండ్రులను కోలుపోయి, అయిన వారితోను, కానివారిలోను పడినబాధలు, 


తెలుంగు నవలా వికాసము 129 


అనుభవించిన కష్టములు, ఎంతటి కఠినహృదయమునైసను కదలించివేయును. 
నవలయందలి “పాముల” వాని పాత్ర సృష్టి అపురూపమైనది. 

కథానాయకుడు మేనమామ కూతురిని (ప్రేమించెను. ఆమె తప్పుదారి తొక్కి 
“మా బాబు” కుమారుని వలచినది, అతనితో సంబంధము పెట్టుకొనినది. ఆ ఇద్దరికి 
వివాహమైనది. అతడు ఒక దుస్సంఘటనలో మరణించెను. వారికొక పిల్లవాడు 
జన్మించెను. ఆ పసిపాపడు (మోడువారిన మన కథానాయకుని జీవితమునకు, తన 
లేత నవ్వులతో ఆనందమును కలిగించెను. ఆద్యంతము ఇది ఒక విషాదమైన గాథ. 
విశ్వనాథ ఆ పసిబాలుని ద్వారా, కథానాయకుడు, మరదలు మొదలైనవారి విషాద 
జీవితములకు వెలుగు రేఖలను ప్రసాదించి, తన బహుముఖీనమైన ప్రతిభను 
చమత్మారముగా ప్రదర్శించుకొనెను. ఇది సజీవమైన సరళ వ్యావహారిక భాషలో నడచిన 
మంచి నవల. దీని రచనాకాలము 1935. 


“చెలియలికట్ట” 1935వ సంవత్సరమున వెలువడినది. ఇందలి వస్తువు వివాహ 
వ్యవస్థ, ప్రేమ. రంగారావు తన అన్నయైన సీతారామయ్య భార్య రత్నావళిని సేవించి, 
ఆమెను తన వెంట మద్రాసునకు లేపుకొని వెళ్లెను. అతడు ఆమెతో కొంత కాలము 
గడిపెను. లోక రహస్యమును, ప్రేమ తత్వమును ఆమె గ్రహించినది. జీవితముపై 
రోత జనించినది. మనస్సులో పెక్కుమార్పులు సంభవించినవి. ఆ మార్పుతో గుడుసుళ్లు 
తిరిగిపోయినది. 


రత్నావళి మనస్సులో చెలరేగిన గాలిదుమారము ఇహపరములకు 
సంబంధించినది. విశ్వనాథ అతి సున్నితముగా ఆ మార్పులను చిత్రించెను. ఈ 
నవలలో అనాది సిద్ధమైన వివాహ వ్యవస్థకు, కర్మసిద్ధ్దాంతమునకు ప్రాముఖ్యతనిచ్చి. 
తాత్మాలికమైన యవ్వనోద్రేకములతో స్త్రీ, పురుషులు పోవు పోకడలు, అవి ఎన్ని 
మెలికలు తిరిగినను చివరకు సంప్రదాయసిద్ధమైన వ్యవస్థకు కట్టుబడి వుండక తప్పదని 
తార్మిక బుద్ధితో నిరూపించెను. విద్యాధికుడైన రంగారావు సైతము మారక తప్పలేదు. 

ఈ నవలయందలి “బైరాగి” పాత్ర జీవితపు విలువలను అందలి అగాథమైన 


లోతులను విశదీకరించునట్టిది, నవల యందలి సముద్రపు వర్ణనము బహుముఖమైన 
జీవితపు లోతులను, అందలి వివిధ భంగినులను తరిచి చూపుచున్నది. 


“స్వర్గానికి నిచ్చెనలు” నవలయండు, విశ్వనాథ పరిణితి జెందిన తన తార్మిక 
బుద్ధితో జీవితమునందలి వైవిధ్యమును కడు సమర్థతతో విడమరచి చూపెను. 


180 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సువ్యవస్థితమైన జీవితమునుండి మార్గము తప్పిన జీవుల, జీవిత భంగిమలను, వాని 
భిన్నమైన నడకలను, విభిన్నమైన, విచిత్రమైన, పోకడలను వసుంధర జీవితములో 
మనకు ప్రదర్శించి, నిర్వేదభరితమైన ఆమె స్థితిని, పుత్ర వియోగార్తయైన తల్లితో 
పోల్చి, చూపెను. నాస్తికతపై ఆస్తికతకు గల ఆధిక్యతను నిరూపించి సమర్థతతో 
దీనిని ముగించెను. 


సామాన్యులైన పసుంధర యోగిని యైనప్పటి నుండి ఆమెలో సంభవించిన 
ప్రతి మార్పును, విశ్వనాథ సునిశిత తార్మిక బుద్ధితో వర్ణించెను. ఆమె నిర్మించిన 
దేవాలయములు, వాని నిర్వహణలో బంధువులు చేరుట, అచ్చట సంభవించిన వివిధ 
సంఘటనలు, “ఎప్పుడు సంపద గలిగిన - నప్పుడు బంధువులు వత్తురు” అనునట్లు 
వివరించెను. 

“తెరచిరాజు” నవల ఒక మహాశిల్పి, ఒక మహానటుడునైన సారధి జీవితగాథను 
తెల్పునట్టిది. ఇందలి వాసంతి లోక ముఖమును సరిగా చూడనట్టి స్వచ్చమైన, అచ్చమైన 
తెలుంగుపిల్ల. సంగీతాధ్యయనము, నటనము రెండు తప్ప ఇతర విషయములు తెలియని 
ముగ్ధ, తనలో దాగియున్న నటనా కౌశలమును, మహానటుడైన సారధి ప్రక్కన నటించి 
ప్రకటించినది. అతని సహాయముతో తాను మహానటిని కావలెనని ఉవ్విళ్లూరినది. 
అతని స్పర్శతో తనకు తెలియని వింత అనుభూతులను పొందినది. ఆ దివ్యనుభూతితో 
తన్మయత్వము జెందినది. లైంగిక జ్ఞానము ఇసుమంతయు లేని ఒకానొక విచిత్ర 
ప్రవృత్తి గలది ఆమె. 


ఏకవీర అనుభవించిన స్పర్శగుణమునే, అట్టి మహత్తరమయిన అనుభూతినే 
వాసంతియు పొందినది. 


వాసంతిని సమ వయస్ముడన కిరీటికిచ్చి వివాహము చేయవలెనని సారధి 
భావించెను. వాసంతి వ్యతిరేకించినది. వాసంతి మోహినిగను, సారధి 
రుక్మాంగదుడుగను, రంగస్థలముపై నటియించుచుండిరి. వాసంతి సారధిని కౌగిలించు 
కొనినది, అతని శరీరస్పర్శతో ఆమెకు చైతన్యము పోయినది. ఆ ఇరువురును, ఆ 
కౌగిలిలోనే రంగభూమి యందు మరణించిరి. ఈ స్పర్శ గుణము సవలలో పరాంకోటి 
నందినది. 


పూటకూళ్లుపెట్టి జీవించు “విశాలాక్షి” పాత్రను అతివిచిత్రముగా మలచి, 
సారధిపట్ల ఆమెకుగల పవిత్ర (ప్రేమను చక్కగా ప్రదర్శించెను. రంగనాధము, 


తెలుంగు నవలా వికాసము 131 


అవధానులవంటి హృదయ విహీనులైన కవులను, వారి ఈర్య్య, అసూయది గుణములను, 
వారి దుర్మార్గ ప్రవృత్తులను చక్కగా వ్యక్తపరిచెను. ఈ నవల విశ్వనాథవారి 
బహుముఖీనమైన పాండిత్యమునకు పతాక. 


“వేయిపడగలు” 1934వ సంవత్సరమున ఆంధ్ర విశ్వవిద్యాలయమువారు 
నెరపిన పోటీలలో బహుమతి నందినది. విశ్వనాథవారి విజ్ఞానసాగరమునుండి 
వెలువడిన అసంఖ్యాకమైన నవలలలో ఇది వేయిపుటల నాక్రమించిన బృహత్తరమయిన 
నవల. అది ఆయన చేసిన మహాసృష్టి. తెలుంగు వారికి అందించిన కాణాచి. ఈ 
నవలయందు ఆయన మూడు తరముల కథను తీసికొని మన హిందూసంఘము 
నందలి చాతుర్వర్ణ వ్యవస్థను, దాని నాశ్రయించి నడచిన వర్ణాశ్రమ ధర్మములను, 
పాశ్చాత్య నాగరికతతో క్రమముగా అవి క్షీణించిపోవుచున్న విధమును, పూర్వకాలపు 
జమీందారీ వ్యవస్థను, అందలి వెలుగు నీడలను, వారి పరిపాలనలో పోషింపబడిన 
కళలు, విద్యలు, మత సంస్కృతులు, నాగరికతా వైభవములు, బహురమ్యముగను, 
మధురాతి మధురముగను చిత్రించి గత రెండు శతాబ్దములలో మన తెలుంగు 
దేశములో సంభవించిన మార్పులను, తన భావనా బలముతో, ఊహాశక్తితో 
సమర్థవంతముగా వ్యక్తము చేసెను. ఇది “ప్రాతక్రొత్తలి మేలు కలయిక. ధర్మారావు 
ఈ రెంటికి సంగమ స్థానము. ఇది ఒక విధముగా చూచిన ధర్మారావు జీవిత చరిత్ర. 
ఇందు సృష్టింపబడిన పాత్రలన్నియును, అతనితో ప్రత్యక్షముగనో, పరోక్షముగనో 
ముడివడియున్నవి. 

ధర్మారావు సుబ్బన్నపేట నివాసి. ఆర్ష విజ్ఞానమూర్తియైన రామేశ్వరశాస్త్రి 
కుమారుడు, తెలుంగు దేశమునకు, తెలుంగుల జీవిత విధానమునకు ఈ సుబ్బన్నపేట 
కేంద్రము. సుబ్బన్నపేటలో జరిగిన మార్చులన్నియు ఆనాడు ఆంధ్రదేశమున 
సంభవించినవి. ఈ మార్పులను విశాల దృక్పథముతో పరికించినయెడల ఆంగ్ల 
పరిపాలన వలస, విదేశ నాగరికతవలన ఆంధ్రదేశములో వచ్చిన మార్పు అంతయు 
మనకు అవగతమగును. రైలుమార్గములు ఏర్పడుట, మునిసిపాలిటీల నిర్మాణము, 
జాతీయ కళాశాలలు, కైస్తవ కళాశాలలు, నాటక సమాజములు, నిర్భంధ ప్రాథమిక 
విద్య, విద్యుచ్చక్తి, మహిళా సమాజములు, సినిమా హాలులు, తాలూకా బోర్డులు, 
జిల్లా బోర్డులు, వివిధ పత్రికల స్థాపనలు, నూతన మతములైన, కేషట్దీ మతము, 
దివ్యజ్ఞాన సమాజము, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, నైతిక, సనూజ వ్యవస్థలలో 


182 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వచ్చిన మార్పులు ఎన్నియో మనకు గన్పించును. అటులనే మెట్టపొలములు 
మాగాణులగుట, చెబుకు, పసుపు తోటల అభివృద్ధి, పొగాకు ఫ్యాక్టరీల నిర్మాణము, 
విపరీతముగా డబ్బు చెలామణిలోనికి వచ్చుట, ప్రతివ్యక్తి ఆంగ్లభాష నభ్యసించి లౌకిక 
జీవితమును గడుపుటకై స్వర్గధామములైన పల్లెపట్టులను వదలి పట్టణముల కెగబ్రాకుట, 
పట్టణములలో పడు దురవస్థలు, అచ్చటి మురికి కూపములు విశ్వనాథవారు మిక్కిలి 
సమర్థవంతముగా దీనిలో వివరించెను. 


ఈ వేయిపడగలు నవల నాలుగు స్తంభముల ధర్మ మంటపము. వేణుగోపాల 
స్వామి, జమీందారు, బ్రాహ్మణుడు, గణాచారి, దీనికిగల స్తంభములు. ఈ నాలుగు 
స్తంభములమధ్య నడచిన విచిత్రమైన ఆటయే వేయిపడగలు. రాజు ధర్మాచరణకు, 
బ్రాహ్మణుడు ధర్మప్రచారమునకు (ప్రతినిధులు. ఈ రెండు వ్యవస్థలు దేశమున 
క్రమముగా క్షీణించిపోయిన విధమును, వాని స్థానమున దేశములో నూతనముగా 
రాబోవుచున్న ప్రజాస్వామ్య వ్యవస్థను చూపించెను. 

జమీందారైన కృష్ణప్పనాయడు ధర్మస్వరూపుడు. రామేశ్వరశాస్త్రి శిష్టాచార 
సంపన్నమైన గృహస్తు, చాతుర్వర వ్యవస్థకు మూలమైన (బ్రహ్మ, యీ విద్యలకు 
అతడొక వ్యాఖ్యానము. భారతదేశమునకు ఆయన ఆత్మ, ఆ మహా సంప్రదాయమునకు 
వారసుడు ధర్మారావు. ఇతడు కథానాయకుడు. 


కేశవరావు మన విద్యలను, కళలను పునరుద్ధరించుటకు జన్మించిన కారణ 
జన్ముడు. శివరావు ఆనాడు మన దేశమున చెలరేగిన దివ్యజ్ఞాన సమాజ ప్రచారమునకు 
ప్రతినిధి. రంగారావు పాశ్చాత్య నాగరికతా వ్యామోహములో పడిపోయి, మార్గము 
తప్పి సంచరించిన జమీందారు. రామేశ్వరము దుష్టవ్యూహములకు, దుర్గుణములకు, 
స్వార్థపరత్వమునకు (ప్రతిబింబము. రాఘవరావు గాంధీమహాత్ముని ఆజ్ఞను 
సిరసావహించి తన సర్వస్వమును దేశ మాత దాస్య శృంఖలముల విచ్చేదనకై అర్చించి, 
ఉప్పు సత్యాగ్రహోద్యమములో పాలుగొనిన నిస్వార్థ దేశభక్తుడు. హరిజనోద్ధరణ, 
ఖద్దరు ప్రచారము, మద్యపాన నిషేధమువంటి నిర్మాణ కార్యక్రమములను, ప్రచారము 
చేసి, యావదాస్తిని పోగొట్టుకొనిన త్యాగధనుడు, గణాచారి అనాదిసిద్ధమైన మన 
సంప్రదాములను కాపాడుటకు కల్పింపబడిన ఉత్కృష్టమైన పాత్ర. భూత 
భవిష్యద్వర్తమాన కాలములు ఆమెకు కరతలామలకము. ఈ నవలలో ఆమె పాత్ర 
కీలకస్థానము. పసిరిక సృష్టి అద్భుతమైనది. ఇట్టి వింత సృష్టి మరియే ఇతర 


తెలుంగు నవలా వికాసము 133 


సాహిత్యమునందును కానరాదని విజ్ఞుల భావన. ఈ పాత్ర నిర్మాణము, కేవలము 
విశ్వనాథ వారి ప్రతిభా సంపత్తికి, ఊహాశక్తికి, ఉత్తుంగ శిఖరము. ఈ పసిరిక పల్లెటూరి 
వాతావరణమును రూపుగొన్నవాడు. ఇతనికి మెట్ట చేలనిన, పచ్చని పైరు పంటలనిన, 
పక్షులనిన, పిట్టలనిన, గుట్టలనిన, గట్లనిన, పాములనిన, వాగులు వంకలు అనిన 
మిక్కిలి అభిమానము. ఈ పసిరిక మనిషి రూపులో పుట్టిన పాము. పాము రూపులో 
జన్మించిన మనిషి. పాపము ఈ వింతమానిసిపైనను నవనాగరికతా ప్రభావము పడక 
తప్పలేదు. దాని ధాటికి తట్టుకొనలేక ఉక్కిరి బిక్కిరియైపోయెను. ఇక గిరిక పాత్ర 
విశ్వనాథవారి మేధాసంపత్తికి విజయపతాక. ఆమె దేవదాసి. సంగీత, సాహిత్య, 
నాట్య శాస్త్రముల మూడింటిని తన సొత్తు జేసికొని భక్తి మార్గము ననుసరించి 
మోక్షమును సిద్ధింప జేసికొనిన మహాయోగిని. తన సర్వస్వమును వేణుగోపాలస్వామి 
కర్పించిన పరమ భక్తురాలు. 

చిన్న హరప్పనాయడు తాత మహాగుణములను పుణికి పుచ్చుకొనిన కర్మయోగి. 
ఆగిపోయిన స్వామి కళ్యాణములను మహా వైభవోపేతముగా జరిపించుట, తల్లికి 
జరుగవలసిన కర్మల జరుగకుండుటను గమనించి, తాను ఆ కర్మలను జరిపి, 
మాతృబుణము తీర్చుకొనుట, ఇతడు చేసిన ఘనకార్యములు. కర్మమారము నందలి 
విశిష్టతను (గ్రహించిన వివేకి. మంగమ్మ పతిత, విధివశమున మార్గము తప్పి 
సంచరించినను, అందలి అనౌచిత్యమును ధర్మారావు వలన తెలిసికొని, అతనికి 
శిష్యురాలై యథార్థ పరిస్థితులను అవగతము చేసికొని, ఆత్మపరిశోధన చేసుకొనిన 
విదుషీమణి. 

ఇట్టి విభిన్నమైన మహోతృష్ట పాత్రలతో, నడచిన “వేయిపడగలు” నవల 
దేశమున వేయివెలుగులను వెదజల్లినది. ఇందలి పెద్ద అరుంధతి, చిన్న అరుంధతి, 
సనాతనమైన ఆర్య ధర్మములు ప్రతిబింబింపజేయు పతివ్రతామ తల్లులు, సనాతనమైన 
ఈ దేశమున ఎన్నిమార్పులు సంభవించినను “పతివ్రతకు హానిరాదు” అను 
సిద్ధాంతమును విశ్వనాథ ఆ పాత్ర ద్వారా నిరూపించెను. ఈ పతివ్రతామతల్లుల 
నాశ్రయించియే సర్వ భారతీయ ధర్మము దేశమున ప్రవర్ణమాన మగుచున్నదని ఈ 
నవలలో ఆయన నిరూపించెను. 


ఆం(ధదేశమునందలి సుందరమైన ప్రకృతిని, సర్వబుతువులను, వాని 
వింతశోభలను, గుండేటి వరదలను, ఆయన చక్కగా వర్ణించెను. ఈ నవల ఆంధ్ర 


134 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ప్రజా జీవన స్రవంతికి పట్టుకొమ్మ మన (గ్రామీణ జీవితమును రసవంతముగా 
చిత్రించి, తద్వారా ఆంధ్రుల సాహిత్య సభ్యతలను, ఆచార వ్యవహారములను మనకు 
కన్నులకు కట్టునట్టు వర్ణించి చూపెను. గత రెండు శతాబ్దముల ఆంధ్ర చరిత్రకు 
ఇది యొక తలమానికమైన వ్యాఖ్యానము. భారత, భాగవత, రామాయణాది గ్రంథముల 
కిది సారము. విశ్వనాథవారి అనంత భావనాశక్తికి ఇది హిమాలయోత్తుంగము వంటిది. 
ఆంధ్ర నవలా చరిత్రలో ఒక నూతనాధ్యాయమును సృష్టించి, శరజ్యోత్సులను 
వెదజల్లుచున్నది. ఇది ఒక మైలు రాయియై ప్రత్యేక విశిష్టతతో భాసించుచున్నది. 


కులముకన్న గుణ, శీల, ప్రవృత్తులు ప్రధానములని నిరూపించు నవల, 
“వీరవల్లడు”. ఇది 1945వ సంవత్సరమున ప్రచురితమైనది. ఒక బ్రాహ్మణ 
కుటుంబమునకు, హరిజన కుటుంబమునకు గల సామీచీ న్యాయమును, ఆ ఉభయ 
కుటుంబములవారు ఒకరిపై మరొకరు ప్రదర్శించిన ప్రేమ, ఆదరణ, అభిమానము 
ఇందు చక్కగా ప్రతిపాదింపబడినది. 


హరిజనుడైన “వల్లప్ప పేరును ఆ బ్రాహ్మణ కుటుంబము వారు తమ కుమారునికి 
పెట్టుకొని అతనిపట్ల తమకుగల అవ్యాజానురాగములు వెల్లడించుకొనిరి. ఇది చాల 
చిన్న నవల. చవులూరించు వ్యవహారిక భాషలో రచన సాగినది, విశ్వనాథవారి 
ప్రగతిశీలతకు ఇది తార్మాణము. 
వ్యంగ్యాత్మక నవలలు: 

“హాహా-హూహూ” ఒక చిన్న వ్యంగ్యాత్మక నవల, స్వర్గలోకమునుండి 
గంధర్వులిరువురు ఈ భూలోకమునకు వచ్చి ఇక్కడి వింతమానిసులను, వారి 
విచిత్రమైన ప్రవృత్తులను, ఆచార వ్యవహారములను దర్శించి ఆశ్చర్యమును, 
(ప్రకటింతురు. 

“విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” అతి విచిత్రమైన వ్యంగ్య ప్రధానమైన నవల. 
కవిబ్రహ్మ తిక్కన సోమయాజి, విష్ణుశర్మ ఇరువురును ఆంగ్ల విద్య నభ్యసించుటకు 
దేవేంద్రుని ఆజ్ఞతో విశ్వనాథవారి వద్దకు వచ్చిరి. ఆ ఇరువురికి కొన్ని ఆంగ్ల పదములు 
నేర్చి, వారి దైన్యస్థితికి జాలిపడి, ఆ ఇరువురు పండితులకు సత్మారములు 
చేయించవలెనని భావించి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమహేంద్రవరము, 
వాల్తేరు మొదలైన పట్టణములలో కొన్ని సభలు ఏర్పాటు చేయించెను. ఆ సభలలో 


తెలుంగు నవలా వికాసము 185 


వారు అడుగడుగున ఎదుర్శొనిన చిక్కులను, జరిగిన విచిత్ర వంఘటనలను విశ్వనాథ 
మిక్కిలి నేర్పుతో చిత్రించెను. మన విద్యాలయముల విద్యాస్థితి, రైళ్ళు మొదలైనవి 
ఆలస్యముగా బయలు దేరుటవలన కలుగు దుస్సంఘటనలు, విద్యార్థుల పరిస్థితులు, 
కళాశాలల అధ్యక్షుల విచిత్ర ప్రవర్తనలు వ్యంగ్యముగా ఆవహేళన చేసెను. ఆంగ్ల 
భాషా విశారదుడైన విశ్వనాథ, ఈ కాలమున ఆంగ్ల భాషా వ్యామోహముతో పడుచున్న 
పాట్లను అతి సున్నితముగా విమర్శించెను. తిక్కన్న విష్ణుశర్మలవంటి వారును, ఆ 
భాష రానందున తిరిగి దానిని నేర్చుకొనుటకు, ఈ భూలోకమునకు రాక తప్ప 
లేదని బహు విచిత్రముగా నిరూపించెను. 


హాహా-హూహూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, నవలలయందు స్వర్గ 
మర్యలోకములకు గల సంబంధమును వ్యంగ్యాత్మకముగా స్పృశించి చూపెను. 


“పులుల సత్యాగ్రహము” ఈ కోవకు చెందిన మరొక వ్యంగ్యాత్మక నవల. 


ఇంతటి వైవిధ్య సంపదతో, కళావిలసితమైన ఇన్ని నవలలను సృష్టించిన 
మరియొక తెలుంగు నవలా రచయిత లేడు, ఆయన దృష్టి, సృష్టి, అనంతమైనది. 


స్టూలముగా ఆయన నవలలను, మనము రెండు విధములుగా చూపవచ్చును. 
మొదటిదశ నవలలు కథాత్మకములు. రెండవదశ నవలలు సంవాదాత్మకములు లేదా 
ఉపన్యాసాత్మకములు. 

కలము చేతపట్టిన నాటినుండి నేటి వరకు నిర్విరామముగా, అసంఖ్యాకమైన 
నవలలు వ్రాసి, ఆంధ్ర నవలా ప్రపంచమునకు నూతన రూపురేఖలను దిద్దిన మహాశిల్పి 
విశ్వనాథ. ఆయన తెలుంగునాట కాల్చనికోద్యమమునకు ప్రధాన ప్రవర్తకుడై నిలచి 
తెలుంగు మాగాణమును సుసంపన్నమైన పంటలతో వెలార్చిన మహాభావుకుడు, ఆయన 
నవలలో ఇక్కడ కొన్నింటిని మాత్రమే స్పృశళించితిని, మిగిలిన మరికొన్ని ప్రధాన 
నవలలను గురించి ముందు దశలలో వివరింతును. 

శాల్చనికోద్యమములో ప్రథముడైన విశ్వనాథ పాశ్చాత్య నాగరికతా సంపర్మముతో, 
కలుషితమై పోపుచున్న సంఘ నియమములను, కట్టుబాట్లను కాపాడి మన పూర్వుల 
నైతిక జీవనమువైపుకు నడిపి, ఆర్ష ధర్మముసు, చాతుర్వర్థ వ్యవస్థను, వివాహ 
బంధములనుగట్టి పునాదులపైన నిర్మించుటకు పాటుపడెను. శ్రీ గుడిపాటి వేంకటచలం 
ఆయనకు ప్రత్యర్థిగా నిలచి తద్భిన్నముగా మన పూర్వ సంప్రదాయముల పైన, మన 


186 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వివాహ వ్యవస్థపైన విప్లవ ధ్వజమునెత్తి స్త్రీ పురుషుల స్వేచ్భాజీవనమును సర్వే సర్వత్రా 
ప్రోత్సహించి, పూర్వ వ్యవస్థయందలి లోటుపాట్లను నిర్భయముగా చాటి చెప్పిన 
ప్రతిభామూర్తి . గొప్ప సంస్కర్త. 

చలం సృష్టించిన నవలలన్నియు ఆంధ్ర దేశములో పెద్ద గాలిదుమారమును 
రేపినవి. దానితో ఆయనకు కీర్తితో పాటు, అపకీర్తియు సమృద్ధిగా చేకూరినది. ఆయన 
వాడిన భాష భావములు, స్వీకరించిన ఇతివృత్తములు, చేసిన శృంగార వర్ణనలు 
చాల తీవ్రమయినవి. మిక్కిలి పదునైనవి. మన సాంఘిక వ్యవస్థను తీవ్రముగా 
విమర్శించి దానిని సాహసముతో ప్రతిఘటించెను. తన రచనల ద్వారా స్త్రీ పురుషులలో 
విప్లవ భావములను, స్వేచ్చావృత్తిని, తిరుగుబాటు తత్వమును ప్రచారము చేసి 
సాహిత్యములో గొప్ప భావ విప్లవమును రేకెత్తించెను. 


స్త్రీలో దాగియున్న నిగూఢశక్తిని, మానసిక ప్రవృత్తిని ఆయన గుర్తించినంతగా 
యే ఇతర తెలుగు రచయిత గుర్తించ లేదనినచో, అది ఎంతమాత్రము అత్యుక్తి 
కానేరదు. ఆయన స్తీ శక్తిని బహిర్గతపరచి, నూతన పంథాలో విప్లవాత్మక రచనలు 
చేసెను. 

హైందవ సమాజముపైన, ముఖ్యముగా వివాహ వ్యవస్థపైన ఆయన విప్లవ 
శంఖమును పూరించి, స్తీ పురుషుల స్వేచ్చా ప్రేమతత్వమును, శారీరక సుఖములను 
బలపరచుచు, దైవమిచ్చిన భార్య, శశిరేఖ, మైదానము, జీవితాదర్శము, బ్రాహ్మణీకము, 
అమీనా, అరుణ మున్నగు నవలల నెన్నింటినో వ్రాసెను. పతితలన్నను, అనాథలన్నను, 
సంఘ వ్యవస్థకు బలియెపోయి అట్టడుగునపడి మగ్గుతున్న మూగజీవులన్నను 
ఆయనకు అత్యంత అభిమానము. ఆ అభిమానముతో, ఆ ఆదరణతో వారి 
హృదయరాంతరాళములలో, ఎక్కడనో దాగియుండి, ఎవరితోను చెప్పుకొనుటకు 
అవకాశములేని పరమ రహస్యముల నెన్నింటినో చాకచక్యముతో వెలికితీసి, వాటికి 
వెలుంగును ప్రసాదించెను. 


ఎందరు తనను విమర్శించినను, విరోధులైనను లెక్కించక తన విద్యుక్త 
ధర్మమును నిర్వర్తించి, తనకు యథార్థమని తోచిన విషయమును, మొగమాట 
పడకుండగ బైటికి విప్పి చెప్పి, వానిని ఇతివృత్తములు చేసి, పెక్కు నవలలు వ్రాసి, 
ఆంధ్ర నవలా ప్రపంచమున వినూతనమైన మార్గమును చూపి, తనకు ఒక ప్రత్యేక 
స్థానమును కల్పించుకొనెను. 


తెలుంగు నవలా వికాసము 137 


చలం తన నవలలలో, తాను (ప్రతిపాదించిన, నూతన సిద్ధాంతములకు 
స్వయముగా కట్టుబడక అరుణాచల యోగిగా మారుటవలన, ఈనాడు ఆయన 
ఆలోచనలకు, రచనలకు కొంత ప్రచారము తగ్గి, సంఘము పైన ఆయన ప్రభావము 
క్రమముగా వెనుకబట్టినది. అయినను చలం తెలుంగునాట విప్లవ పంథాలో స్తీ 
పురుషుల లైంగిక సమస్యలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆ దృష్టితో ఆయన చేసిన రచనలు 
అజరామరములైనవి. మంచి చేవగల రచనలను, యథార్థ దృష్టితో, అతి వాస్తవ 
దృక్పథముతో రచియించి, తెలుంగు భారతికి అపూర్వ శోభను ప్రసాదించెను. చలం 
“ముద్ర” తెలుంగు నవలల పైన ప్రత్యేకమైనది. ఆయన పంధాను వర్తమాన రచయితలు 
కొందరు అంగీకరించక పోయినను, ఆయన నిశితమైన భావములను, పదునైన 
భాషను, యథార్థ పరిస్థితులను సూటిగా చెప్పిన విధమును ఆత్యాదరముతో 
అంగీకరించిరి. నేటికి ఆయన రచనలు కొందరికి నిత్య్వపఠనీయములై యొప్పుచున్నవి. 


ఆత్తలు, మామలు, బావలు, మరదలు, ఆడబిడ్డలు, తోటికోడండ్లు మొదలైన 
వారి మధ్య హృదయమునకు నచ్చని భర్తలతో కాపురము చేయుచు, సంఘ మర్యాదలకు, 
సభ్యతలకు తలవొగ్గి, ప్రతివ్రతలవలె నటించి, అడకత్తెరలో పోకచక్కలవలే నరక 
యాతనలు అనుభవించుచు లవలేశము గూడ ఆనందమును చవిచూడని అమాయకపు 
స్త్రీలకు, ఏ ముక్కు మొగము తెలియని పురుషుడితోనో సంబంధమును గలిపి, అక్కడ 
నుండి ఆ ఇద్దరు ఏదూర, తీరములతో, పారిపోవడము, అక్కడ స్వేచ్చా 
స్వాతంత్ర్యములతో ఇష్టము వచ్చినట్లు అడ్డు లేకుండ లైంగికసుఖము అనుభవించడము, 
చలం ప్రతి రచనలోను కనబడును. ఆయన రచనల ముఖ్య ఉద్దేశ్యము అదే. ఆపిమ్మట 
వారి గతేమిటి? అనే ప్రశ్న ఆయనకు ఉదయించదు. ఎంతసేపటికి శరీర సుఖము 
ఒక్కటే ఆయనకు పరమావధి. ఈ జీవితము అంటే, శరీర సుఖమే కాదుగదా! లైంగిక 
సంబంధమైన కోరికలను పూర్తి చేసుకోవటమే కాదుగదా! “జీవితము” విభిన్న 
సమస్యలతో నిండిన గంభీరమైన కడలి. ఆ అగాధమైన కడలిలో ఎంతసేపటికి 
ఆయనకు కనపడ్డది, ఆయన చూచినది, చూపించినది, లైంగిక సుఖము - శ్రీ 
స్వాతంత్ర్యము, రెండే. మరొక విషయము ఆయనకు పట్టలేదు. ఆయన పట్టించుకోలేదు. 
స్తీ స్వాతంత్ర్యము, ముఖ్యముగా లైంగిక స్వాతంత్ర్రము ఆయన ధ్యేయము, “రాము 
కానివాడు మోక్షకామి కాడు” అన్న వేమన్న సూక్తి ఆయనకు నచ్చిన పంధాయైనట్లు 
కనపడుచున్నది. 


188 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చలం నవలలు: 


చలం వ్రాసిన “వివాహం” 1928వ సంవత్సరములో వెలువడినది. వెంకన్న 
పంతులు, రామమూర్తి, అన్నదమ్ములు, వెంకన్న డిప్టీ కలెక్టరు, మార్చు గిట్టని వ్యక్తి. 
రామమూర్తి. అరవైరూపాయల ఉద్యోగి. సంస్మరణ భావములుగల వ్యక్తి, అతడు 
మరణించగా, అతని భార్యను, కూతురు “రవణ” ను వెంకన్న పంతులు తన ఇంటికి 
తీసుకొనివెళ్లైను. ఆయన భార్య “రామమ్మ” గయ్యాళి. రవణ చాకచక్యముతో 
పెదతండ్రిని, పెదతల్లిని ఆకర్షించినది. 


రామమ్మ మేనమామ వేంకట్రావు. అతడు జిల్లా జడ్జి. అతని సహాయముతో 
అతనివద్ద చదువుచున్న “గోపాలరావు” అను బీద విద్యార్థితో “రవణకు” పెండ్లి 
జరిగినది. వివాహానంతరము గోపాలరావు వెంకన్న పంతులువద్ద ఉండి కొంతకాలము 
చదువుకొనెను. అప్పుడు అతడు పెక్కు బాధలను అనుభవించెను. అతని పరిస్థితి 
చూచి “రవణ” ఎంతయో బాధపడినది. తన భర్త అసహాయస్థ్థితికి మిక్కిలి కుమిలి 
పోయినది. గోపాలరావు వెంకన్న సహాయముతో ఓవర్సీయకోర్సు చదువుటకు మద్రాసు 
వెళ్ళి, ఎన్నియో బాధలుపడి తిరిగి వచ్చెను. విలువైన ఒక లైబ్రరీ గ్రంథమును వెంకన్న 
పంతులు, కుమారులు చింపి వేసిరి. దాని వెల ఇరువది రూపాయలు. ఆ వెలను 
ఇప్పించమని, పంతులును, గోపాలరావు కోరగా, అతడు తిరస్మరించెను. భర్త 
అసహాయస్థితికి మిక్కిలి బాధపడి “రవణ” ఇరవై రూపాయలు దొంగతనము చేసి, 
ఆతని పుస్తకములలో దాచినది. పంతులు గోపాలరావుపైన నేరము మోపి నానా 
మాటలు అనెను. రవణ తానే ఆ దొంగతనము చేసినట్లు అంగీకరించి, పెదతండ్రిని 
చిరునవ్వు, నవ్వునట్లు చేసినది. 

రవణకు గోపాలరావుతో వివాహము జరిగినప్పటి నుండి, అతనిపట్ల ఒక 
విధమైన ప్రేమ, అభిమానము, అనురాగము ఏర్పడినది. అతడు తన భర్త. తన 
“స్వంతము” అను భావము కలిగి, అతనికి జరుగుచున్న ప్రతి అన్యాయమును 
ఎదిరించి, నిరంతరము అతనిపట్ల తన సానుభూతిని ప్రేమను, అనురాగమును 
గనబరచినది. 


పరిస్థితులు అనుకూలముగా లేనందున వెంకట్రావు ఆహ్వానముపై రవణ, 
గోపాలరావులు వారింటికి వెళ్ళిరి. వెంకట్రావు ఏకైక కుమార్తె “అరవింద” వేసవి 


తెలుంగు నవలా వికాసము 189 


శెలవులకు అక్కడికి వచ్చినది. ఆమె చాల విచిత్రమైన ప్రవృత్తిగలది. ఆమె మిత్రుడు 
“వాగ్రే” అను నాతడు వారి ఇంటికి వచ్చాను, అరవింద అతడు అతీత శక్తులుగల 
మహాపురుషుదని, గొప్ప వ్యక్తి అని చెప్పి, తన వెంట రవణను గూడ అతనితో కలసి 
తిరుగుటకు ఆహ్వానించినది. రవణ వారితో కొన్ని రోజులు తిరిగినది. కాని వాళ్ల 
ప్రవర్తన సరిగా లేక పోవుటవలన గోపాలరావు రవణను అతనితోకలసి తిరుగవద్దని 
శాసించెను. మొదట రవణ భర్త ఆజ్ఞను తిరస్మరించినను, ఆపిమ్మట పరిస్థితులను 
(గ్రహించి సమ్మతించినది. ఆపిమ్మట వెంకట్రావు సహాయముతో వారి కాపురము 
చక్కగను, నిరాఘాటముగను సాగినది. 


ఈ నవలలో మిక్కిలి పేదవాడైన గోపాలరావు మానసిక స్థితిని, పరిస్థితుల 
ప్రభావముతో అతడు పడ్డ బాధలను, రవణ విచిత్ర హృదయమును, వివాహానంతరము 
ఆమెలో వచ్చిన మార్పులను, చలం అతి సహజముగా వివరించి చూపెను. గోపాలరావు 
అతి దరిద్రుడు. అసమర్థుడు. అయినను అతడు తన భర్త. తనపైన అతనికి ఏదో 
అధికారము ఉన్నది అను సంగతిని “వివాహం” అయిన మరుక్షణమునుండి రవణ 
(గహించినది. వివాహ బంధంము వల్ల అంతస్తులు, హెచ్చుతగ్గులు పోయి, క్రమముగా 
“భర్త అను భావము ఏర్పడి రవణకు అతనిపట్లగల భక్తి, ప్రేమ, అభిమానము 
ఏవిధముగా అభివృద్ధి అయినది, ఒకరిపైన మరొకరికి అధికారము ఏవిధముగా 
ఏర్పడినది, ఈ నవలలో సహజముగా ఆయన చిత్రించెను. వివాహము ముగిసిన 
మరు తరుణమునుండి రవణ గోపాలరావు పట్ల ప్రదర్శించిన సానుభూతి గమనించ 
దగినది. 


“మైదానం” నవల, చలం రచనలలో చుక్కలలో చంద్రుని వంటిది. అందాల 
భరణియైన “రాజేశ్వరి” ఒక బొర్ర ప్లీడరు భార్య. ఆమె “ఆమీర్‌” అను తురకవానితో 
లేచిపోయి, అంతకుముందు జీవితములో ఏ శరీర సుఖమును తాను ఆ ప్లీడరునుండి 
పొందజాలక పోయినదో, ఆ సుఖమును, ఆ మానసిక మహదానందమును 
సంపూర్ణముగా ఏటివొడ్డున కొండల ప్రక్కన ఉన్న ఒక గుడిసెలో నివసించుచు 
అనుభవించినది. ఆ సమీపములో ఉన్న పెద్ద మైదానములో పగలు, రాత్రి అను 
బేధము లేకుండగ, ప్రకృతి నంతటిని ఆస్వాదించుచు తన కామ తృష్టను తీర్చుకొనినది. 
అమె అతనినుండి పొందిన దివ్యసుఖములో, మధురానుభూతిలో సర్వ ప్రపంచమును 
మరచిపోయినది. “అమీర్‌” తప్ప ఆమెకు ఈ సృష్టిలో మరొక వస్తువు కనుపించ 


140 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


లేదు. అంతయు “అమీర్‌ మయమైనది. ఈవిధముగా వారి ప్రేమ ప్రవాహము కట్టలు 
తెగి, పరవళ్లు త్రొక్కి ప్రవహించినది. ఆ సమయములో “అమీర్‌” ఒక తోళ్ళ వ్యాపారి 
కూతురును ప్రేమించి, విఫలుడై “మీరా” అను కుర్రవాని సహాయముతో ఆ స్త్రీని 
వశపరచుకొనుటకు ప్రయత్నించెను. అదియు వలించక కామపీడితుదై 
బాధపడజొచ్చెను. రాజేశ్వరి “మీరా” సహాయముతో విషయమును గ్రహించి, 
స్వయముగా ఆ స్త్రీతో తాను సారధ్యము చేసి, అతని కోరికను నెరవేర్చినది. 
కొద్దిరోజులలో వారి ప్రేమ విఫలమైనది. “మీరా” తన మంచితనముతో, సుగుణ 
సంపదతో “రాజేశ్వ 22 హృదయమును ఆకర్షించెను. ఆ ఇద్దరి మధ్య అవ్యక్త 
మధురమైన (ప్రేమ నడచినది. 


ఇంతలో “రాజేశ్వరి” గర్భవతియైనది. అమీర్‌ ఆ గర్భము తన (ప్రేమకు, స్వేచ్చకు 
ఆటంకమని భావించి దానీని విచ్చిత్తి చేసుకోవలసినదని బలవంత పెట్టెను. “రాజేశ్వరి” 
సంతానపతియి, మాతృమూర్తియైై, వెలుగొంది వలెనని గాఢముగా వాంఛించి, అతని 
కోరికను తిరస్మరించినది. కోపముతో అమీర్‌ ఇంటి నుండి వెళ్ళిపోయెను. ఆమె 
అమీర్‌ కొరకు తన హృదయమును చంపుకొని గర్భవిచ్చిత్తికి లొంగినది, అమీర్‌ను 
రావలసినదని “మీరా” వర్తమానము పంపెను. ఈలోగా “మీరా” ఆమెను, ఆమె 
శరీరమును క్రమముగ వాంఛించదొడగెను. అమీర్‌ తిరిగి వచ్చెను. 

రాశేశ్వరి హృదయమును ఒక వైపు “మీరా” మరొక వైపు “అమీర్‌” కల్లోల 
పెట్టిరి. ఆ ఇద్దరి మధ్యన కొంత కాలము ఆమె మానసిక బాధ ననుభవించినది. 
ఒకనాడు “మీరా” బలవంతము చేయగా, ఏటివొడ్దున అర్ధరాత్రి అతనితో ఆమె 
గడుపుచుండెను. అప్పుడు “అమీర్‌” వచ్చి స్వయముగా కండ్లతో పరిస్థితినిచూచి 
కోపోద్రిక్తుడై తన కత్తితో మీరాను నరుకుటకు సిద్ధపడెను. రాజేశ్వరి అడ్డముపోయి, 
ముందు తనను నరికి, ఆపిమ్మట మీరాను నరకమనీ కోరినది. మహోద్రేకములో 
నున్న అతడు “ఆ మీరాతో నిన్ను పంచుకుంటాననుకున్నావా? తురక విడ్డని-” అని 
చెప్పి, అతడో-నేనో?” ఒక్కరే ఈ లోకములో జీవించి ఉండవలెనని, తన 
మనోభావములను వ్యక్తము చేసి, తన కత్తితో తానే పొడుచుకొని నేలకొరిగెను. డాక్టరు 
కొరకు పరుగెత్తిన “మీరా” పోలీసులతో ఆ హత్య తానే చేసితినని తెలిపి, వారిని 
అక్కడికి తీసుకొనివచ్చెను. పరిస్థితి నంతటిని (గ్రహించిన రాజేశ్వరి ఆ హత్యను 
తాను చేసినట్లు పోలీసులకు తెలిపి, మీరాను ఆ మహా ప్రమాదము నుండి తప్పించి, 


తెలుంగు నవలా వికాసము 141 


తాను ఆ చిక్కులో ఇరికినది. అమె ఆ మహాత్యాగముతో కథ సంభ్రమాశ్చర్యములను 
గొలుపుచు ముగిసినది. చలం ఈ నవలలో అక్కడక్కడ సుఖ సంప్రదాయములను 
విమర్శించిన తీరు అంత సమంజసముగా లేదు. దీని రచన 1934. 


సమకాలిక స్వాతంత్రోద్యమమును బలపరచుచు చలం హృదయసాగరము 
నుండి వెలువడిన సవల “దైవమిచ్చిన భార్య”. దీనిలోను స్వార్థపరుడైన పురుషుడు 
స్త్రీని తనకొరకు ఏవిధముగా ఉపయోగించుకొనినది ఇతర నవలలో వలెనే చూపెను. 


ఉన్నత కుటుంబమునకు జెందిన పద్మావతి “రాధాకృష్ణ” అను సామాన్య 
యువకుని (ప్రేమించినది. కాని ఒక రెండవ పెళ్ళి పెద్దమనిషితో ఆమెకు వివాహము 
జరిగినది. ఏడు సుదీర్హ వసంతములు నిర్దీవముగా అతనితో వెళ్ళబుచ్చి తన 
ఇష్టమువచ్చినట్లు అతనిని ఆడించింది. రాధాకృష్ణ బి.ఏ, పరీక్షలు వ్రాసి, వేసవి 
సెలవులకు వచ్చి, పద్మావతిని కలుసుకొని ఆమెతో అడ్డు కట్టలు లేని నిండైన ప్రేమతో 
గడిపి, ఆమెకు స్వర్గ సుఖములను ప్రసాదించెను. 


“న్యాయమూర్తి” అను మరొక వ్యక్తితో పద్మావతి లేచిపోయి, అతనితో కాపురము 
చేయుచున్నప్పుడు మరల రాధాకృష్ణ వచ్చెను. వారిద్దరిమధ్య కొంత (ప్రేమ మరల 
సాగినది. ఆసంగతి న్యాయమూర్తికి తెలిసినది. పద్మావతి కోపోద్రిక్తుడైన ఆయనతో, 
మరల రాధాకృష్ణను తాను కలుసుకోనని తెలిపి, ఒప్పించి కాపురము చేయసాగినది. 


రాధాకృష్ణ ఇంగ్లాడు వెళ్ళి ఉన్నతవిద్య నభ్యసించి అక్కడ తిలక్‌ మహారాజు 
శిష్యుడై దేశభక్తిని, స్వాతంత్రేచ్చను పెంపొందించుకొని మాతృదేశమునకు తిరిగి 
వచ్చెను. అతనికి శకుంతల అను అమ్మాయితో యిష్టము లేని పెండ్లి జరిగినది. 
ఐనను ఆ ఇద్దరు కలసి జీవించిరి. 

రాధాకృష్ణ మాతృదేశ దాస్యశ్చంఖలాల విచ్చేదనకై తన సర్వస్వమును అర్పించి, 
దేశ సేవా కార్యక్రమములలో నిమగ్నుడయ్యెను. ఒకనాడు కాలికట్టులో జరుగు సంఘ 
సంస్మరణసభకు అధ్యక్షత వహించుటకుగాను వెళ్ళుచుండగా, దేశాటనము చేయుచు 
మార్గమధ్యములో పద్మావతి ఆకస్మాత్తుగా అతనికి కలసినది. ఆ ఇరువురి మనస్సులలో 
గాఢముగా అలముకొనియున్న (ప్రేమ మరల సెలవేసి వారిని కలత పెట్టినది. 
యథేచ్చగా ఒక రాత్రి గడపిరి. పద్మావతి వెంట ఉన్న వేరొక స్తీవలన ఈ విషయమును 
తెలిసికొని న్యాయమూర్తి రాధాకృష్ణపైన కేసు పెట్టుటకు నిశ్చయించెను, ఆ స్థితిలో 


142 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చివర పర్యాయము పద్మావతి రాధాకృష్ణ వద్దకు వచ్చి అతనితో సుఖమును తనివితీర 
పొంది, అతని వొడిలోనే ప్రాణము విడిచినది. 

న్యాయమూర్తి అక్కడికి వచ్చి, పద్మావతీ మృత దేహమును చూచి “మనమిద్దరము 
కలసి... ... చంపాము... ...... ఇద్దరం ... ... ... ముక్కలక్రింద చీల్చుకున్నాం. ... 
Spas ” అంటాడు రాధాకృష్ణతో. దీనితో కథ ముగిసినది. 


మైదానంలో అమీర్‌, మీరాల మధ్య రాజేశ్వరి నలిగిపోయినది. దైవమిచ్చిన 
భార్యలో రాధాకృష్ణ న్యాయమూర్తుల మధ్య పద్మావతి సతమతమైనది. 

రాజేశ్వరీ పద్మావతులలో, పద్మావతి వివేకవతి. న్యాయమూర్తి రాధాకృష్ణలు 
తనకొరకు పోట్లాడు చున్నప్పుడు ఆమె ఇచ్చిన సమాధానమును తిలకించండి- “నేను 
మీ ఎవ్వరిదాన్ని కాదు - నాదాన్నే నేను-” అని. చలం, సంఘసేవా పరాయణుడు, 
దేశభక్తుడు అయిన రాధాకష్టను “దైవమిచ్చిన భార్యలో” ఎంతయో ఉదాత్తముగా 
చిత్రించెను. రాధాకృష్ణకు “సంఘము” ఇచ్చిన భార్య “శకుంతల.” దైవమిచ్చిన భార్య 
“పద్మావతి” చక్కని సమన్వయము. 

“జీవితాదర్శం” నవలలోని (ప్రేమ ప్రవాహము మద్రాసు బీబీలో ఆరంభమై 
పెక్కు మలుపులు తిరిగి, అనంతపురములో ఒక మార్గముపట్టి, ఆ వెంటనే అది 
విచ్చిత్తి అయిపోయి, మరల గమ్యము లేకండా కొంత ఉద్వేగముతో నడిచి “భ్ఫీమ్లీ” 
బీచీలోని ప్రశాంత వాతావరణములో కొంత సాగి, చివరకు జీవితాదర్శము, ద్యేయము 
అయిన “శాంతి” కొరకు అన్వేషించి, ఆ మార్గములో అది సమాప్త మైనది. 


“లాలస విద్యాధికురాలు. అపురూప లావణ్యవతి. పెక్కుమంది విద్యార్థులతోను, 
విడ్యార్థినులలోను పరిచయము కలది. లక్ష్మణసింగ్‌ ఆమెను మద్రాసు బీచీలో 
మొదటిసారి చూడగానే (డేమించెను. ఆడమ్స్‌ అనే వానితో ఆమెకు శరీర 
సంబంధమున్నదని అతనికి తెలియును. ఆ ఇద్దరు వివాహము చేసుకొనుటకు 
నిర్ణయించుకొని పెద్ద డిన్నర్‌ పార్టీనిగూడ ఏర్పాటు చేసిరి. ఆడమ్స్‌, ఆమెను 
వివాహమాడుటకు నిరాకరించెను. ఆమె దెబ్బతిని స్వగ్రామమునకు వెళ్ళినది. 

కొంత కాలము పిమ్మట సముద్రపు వొడ్డున ఉప్పుసత్యాగ్రహము చేయుచున్న 
గుంపులోనికి సింగు వెళ్ళిను. ఆ బృందమునకు నాయకత్యము వహిచుచున్న లాలాసను 
చూచి ఆశ్చర్యచకితుడయ్యెను. పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఒక సంవత్సరము 


తెలుంగు నవలా వికాసము 143 


కఠినళిక్ష విధించి, వేలూరు జైలుకు పంపిరి. అమె విడుదలనాటికి సింగు అక్కడికి 
వెళ్ళి, ఆమెను కలుసుకొనజాలక తిరిగి మద్రాసు చేరుకొనెను. సింగ్‌ లాలస పైన 
వ్యామోహముతోనే “లా” పూర్తి చేసి, అ(పైెంటీస్‌ గూడ ముగించుకొని, 
అనంతపురములో ప్రాక్టీసు పెట్టుటకు వెళ్లుచుండగా, రైలులో అకస్మాత్తుగా లాలస 
కలిసి, అతనితో వివాహమాడుదునని తెలిపెను. ఆమెకొరకు తీవ్ర అన్వేషణ 
జరిపినవాడు గనుక, ఆ ప్రతిపాదనను సంతోషముతో అంగీకరించి, అనంతపురములో 
వివాహము చేసుకొనెను. ఒకనాడు లాలస “మావులంకర్‌” అను సంగీత విద్వాంసుని 
“పాటను” విని ముగ్గురాలై అతని వెంట వెళ్ళినది. వెళ్ళిపోవుచున్నప్పుడు విశాల 
హృదయుడైన సింగ్‌ ఆమెను ఒక మాట అనలేదు. కొద్ది నెలల తరువాత మావులంకర్‌ 
తనను విడిచి పెట్టినట్లు, తిరిగి తాను వత్తుననియు సింగుకు ఉత్తరము వ్రాసినది. 
సింగ్‌ ఆమె పైన గాఢానురాగము కలిగి వున్నను, సంఘమునకు వెరచి ప్రత్యుత్తరము 
వ్రాయజాలకపోయెను. 


సింగ్‌, రామారావు అను మిత్రునితో భీమ్లీకి వెళ్లెను. అచ్చటి బీచీలో వారికి 
“దేశికాచారి అను విచిత్ర వ్యక్తితో స్నేహము కలిగినది. ఆ స్నేహము ఈ క్రమముగా 
వృద్ధి జెంది, అప్తమిత్రులైపోయిరి. అతడు అహర్నిశలు ఈ నూతన మిత్రులకు, 
కావలసిన సౌకర్యములనన్నింటిని సమకూర్చుచు, తన ఇంటికి ఆహ్వానించుచుండెను. 


ఆ మిత్రులిరువురు ఒకనాడు వాహ్యాళికిపోయి సముద్రపు బొడ్డున తిరిగి తిరిగి 
చీకటిపడిన పిమ్మట బసకువచ్చుచుండగా సముద్రము ఉప్పొంగి మార్గమంతయు 
జలమయమైనది. దారి తెన్ను తెలుసుకొన జాలక ఆ ఇరువురు మిక్కిలి ఖేదపడు 
చున్నప్పుడు ఒక అపరిచిత స్త్రీ వారిని ఆ గండమునుండి రక్షించినది. సింగ్‌ 
ఆ చీకటిలో తమకు తోడ్పడిన ఆ స్తీ “లాలస” ని ఊహించెను. ఆ రాత్రి అంతయు 
ఆ ఊహా లోకములో అతడు గడిపెను. మరునాడు దేశికాచారి వంటరిగా సముద్రము 
వెంట వెళ్ళుట తప్పని మందలించి, ఆ చీకటిలో వారిని ఆ గండమునుండి కాపాడినది 
తన భార్య అని తెలిపెను. ఆ మాటలతో సింగ్‌కు ఆమెను చూడవలెనను కోరిక 
ప్రబలమైనది. దేశికాచారి ఇంటిలో లేని సమయమున అక్కడికి వెళ్ళి ఆమెనుచూచి 
“లాలస” అని నిర్ధారణ చేసికొనెను. మరల ఆమెను తన భార్యగా స్వీకరించి, తన 
దానినిగా చేసికొనవలెనని ఉవ్విళ్ళూరదొడగెను. 


144 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


దేశికాచారి బేంకులను దోచి, లక్షలు గడించిన మోసగాడైనను హృదయమున్న 
గొప్ప వ్యక్తి. సింగ్‌ లాలసను తిరిగి తన వెంట తీసికొని వెళ్ళదలచినచో తాను 
అభ్యంతర పెట్టబోనని చెప్పి, వారు ఒక నిర్ణయము చేసికొనుటకు అనుకూలముగా 
ఇంటి నుండి, బయటకు వెళ్ళిపోయెను. 


“లాలస” ను తన వెంట రమ్మని సింగ్‌ బ్రతిమాలెను. జలవంత పెట్టాను. 
ఆమెకు అతనియందు గొప్ప అభిమానము, (ప్రేమ ఉన్నను, అతనిననుసరించి 
వెళ్ళుటకు అంగీకరించలేదు. లైంగిక సుఖముకన్న తాను హృదయములో నిరంతరము 
కాంక్షించిన యథార్థమైన “శాంతి” తనకు దేశికాచారి వద్దనే లభ్యమగునని తలచినది. 
స్వేచ్చకొరకు ఇన్ని తిరుగుళ్లు తిరిగి, ఇన్ని పోకడలు పోయి, జీవితమును “ఒక 
చెలగాటము” చేసిన లాలస జీవితాదర్శము, శాంతి, శరీర సుఖము బుద్భుదప్రాయము. 
ఆ శాంతిముందు అన్నియు వ్యర్థములే ౨... ఇక తన శేష జీవితమును 
ప్రశాంత వాతావరణములో “శాంతి” కొరకు అన్వేషించదలచినది ... ... ... “రాను” 
అని సింగ్‌కు తన మనోభావమును తెలిపినది. ఎంత విచిత్రమైన ముగింపు ... ... 


“అమీనా” నవల నాలుగు భాగములు, మొదటి రెండు భాగములు 1926 వ 
సం.లోను, మిగిలిన రెండు భాగములు 1942 వ సం. లోను ముద్రితమైనవి. ఒక 
విధముగా ఇది రచయిత ఆత్మకథ. “సుబ్బులు” ఆయన ధర్మపత్ని ఆమె “లోకానికి, 
సంఘానికి” ప్రతీక. 

“అమీనా” తురక పిల్ల . ఒక నౌకరు పిల్ల, అయినను రచయిత హృదయమునకు 
నచ్చినది. ఆమె ఒక “ఎదగని పువ్వు” - ఆమె రచయితకు జీవిత సర్వస్వము. 
నిరంతరము అతని స్మృతిపథమునుండి తొలగిపోని ఒక అపూర్వ సౌందర్యరాశి. 


“అరుణ” నవల 1935 వ సంవత్సరములో వెలువడినది. చలం తన జీతములో 
దర్శించిన “స్త్రీ” సంపూర్ణ స్వరూపము “అరుణ”. నచ్చిన ప్రేయసి. అతని దృష్టిలో 
ఆమెకు చావు లేదు, 

బీస్ట్‌ - నాగస్‌ - రచయిత, ముగ్గురు అరుణకు ప్రేమికులు. ఈ ముగ్గురు 
ఆమెను తనివిదీర అనుభవించిరి. ఈ ముగ్గురి మధ్య ఆమె - ఇది ఊహాతీతమైన 
రాసలీల, అరుణ మిగిలిన ఇద్దరికన్న రచయిత వైపే మొగ్గుచూపి (ప్రేమించినది. 
ఆమె ఆవిషయమునే *.. ... ... ఎవరినన్నా కొంచెమన్నా ప్రేమించానా అంటే - 


తెలుంగు నవలా వికాసము 145 


నిన్నే - అందుకనే నీ పాదాలవద్దే నిషమిస్తున్నాను...” అని హృదయము విప్పి 
చెప్పినది. 

“అమీనా, అరుణ” చలం హృదయ సామ్రాజ్యమును ఆక్రమించుకొనిన స్త్రీలు. 
ఆయన ఆ ఇద్దరిని ఎంతయో అధికముగా (ప్రేమించి, ఆరాధించటమువలననే ఆయన 
హృదయమును, మసస్సును వారు ఆకట్టుకొగలిగిరి. 

తెలుంగు సాహిత్యములో ఆ ఇద్దరు చలం సృష్టించిన అపూర్వమైన స్త్రీలు. 

తెలుంగు రచయితలలో గస్తీ, పురుషుల స్వేచ్చా ప్రవృతికి, సంయోగమునకు 
చలం ఇచ్చినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత మరొక తెలుగు రచయిత ఇవ్వలేదన్న 
సంగతి నిర్వివాదాంశము, అమీనా, అరుణ రెండు, ఈ దృక్పథమునకే అధిక 
ప్రాధాన్యతనిచ్చి రచయిత వ్రాసినను, దానితోపాటు అనన్య సదృశమైన శైలీ సంవిధాన 
విన్యాసములతో అవి వెలుగొంది, సాహిత్యపరముగాను కొంత కీర్తి గడించుకొనినవిగా 
నుండుట గమనార్హము. 


శ్రీ విశ్వనాథ మన కట్టుబాట్లను కట్టుదిట్టముగా కాపాడి రచనలు చేయగా, 
శ్రీ చలం, స్తీ, పురుషుల స్వేచ్చా వృత్తిని, విశ్చంఖలత్వమును బలపరచెను. ఇక 
కాల్చనికోద్యమ నిర్మాతలలో మూడవ వాడైన శ్రీఅడవి బాపిరాజు తనకుగల పరిణత 
భావ శబలతతో, విశాల దృక్పథముతో భారతదేశమునను, సర్వ ప్రపంచమునను 
చేలరేగిన సమకాలికోద్యమములకు, యుద్ధములకు ఆధిక్యతనిచ్చి, మన దేశమునందలి 
అన్ని కులములకు, మతములకు, వర్గములకు, రాజకీయపక్షములకు ఐకమత్యతను, 
సామరస్య పూర్వకముగా కలిగించి, 'వసుధైకి కుటుంబ నిర్మాణమునకు పాటుపడెను. 
నవలా రచనలో ఆయన స్వీకరించిన “ఇతివృత్త ములు ఆంధ్రదేశమునకు, ఆంధ్రుల 
జీవితమునకు సంబంధించినవైనను, అందలి పాత్రల మనస్తత్వములు, ఆలోచనలు, 
కార్యక్రమములు అతి గంభీరములై అవి విశ్వ శ్రేయస్సును, సర్వమానవ కళ్యాణమును, 
సౌభాతృత్వమును, సౌహాగర్టత్వమును కాంక్షించి, ఆదర్శమూర్తులై వెలుగొందినవి. 
శ్రీ బాపిరాజు కళా తపస్వి. గొప్ప భావుకుడు. జాతీయవాది. గాంధేయ పథగామి. 
దేశ స్వాతంత్రోద్యమములో భాగస్వామియై పెక్కు ఇడుమలుపడి, కారాగారవాస 
క్లేశముల ననుభవించెను. దేశభక్తుడు, కళాకారుడునైన శ్రీ బాపిరాజు దూరదృష్టితో, 
బుద్ధిబలముతో, తన నవలలయందలి పాత్రల నన్నింటిని వైవిధ్య కళామూర్తులుగను, 


146 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సంఘసంస్కర్తలు గను, మానవాళి అభ్యుదయమునకు పాటుపడిన ఆదర్శ వాదులుగను, 
గుణ, శీల, సంపన్నులుగను మలిచి మనకందించెను. ఆ పాత్రలన్నియు, సజీవ 
చిత్రములై మన మనోనేత్రములముందు పరిభ్రమించుచుండును. అవి పఠితలను 
కదిలించి, కవ్వించి, కర్తవ్యమును బోధించును. 


సృజనాత్మకము, సౌందర్యాత్మకమునైన ఆయన రచనలలో జాతీయోద్యమము, 
ఆంధ్రత్వము ప్రతిచోట గనుపించును. గ్రామీణ జీవితమనిన, పల్లెపట్టులనిన ఆయనకు 
ప్రాణపదము, ఆంధ్రదేశము నందలి ప్రముఖ చారిత్రక స్థలములైన అమరావతి, 
నార్జునకొండ, భట్టిప్రోలు, ఘంటసాలలతోపాటు; హంపి, విజయనగరము, ఎల్లోర, 
అజంతా మొదలైన శిల్పకళాఖండముల నన్నింటిని తన నవలలలో ప్రతిభాపూర్ణముగా 
చిత్రించెను. మన పూర్వాంధ్రులకు శిల్ప, చిత్రలేఖనములవంటి లలితకళలయందుగల 
అభినివేశముసు, సమర్థతతో తన రచనలలో ఆయన చూపి, మన గత వైభవమును 
వివరించెను. 


చారిత్రక నవలలు : 


“హిమబిందు” ప్రథమాంధ్ర రాజులైన శాతవాహనులకు సంబంధించిన చారిత్రక 
నవల. శ్రీముఖ శాతవాహనుడు ధాన్యకటకమును రాజధానీ నగరముగా జేసికొని, 
ఆంధ్ర సామాజ్యమును వైభవోపేతముగా పాలించి, పాటలీపుత్రమును జయించి, 
జంబుద్వీప చక్రవర్తియైన విధమును ఈ నవల తెలుపును. 

శ్రీముఖ శాతవాహనుడు రాజ్యాధిపత్యము చేపట్టిన పందొమ్మిది సంవత్సరము 
లకు, ఆయన తన జన్మదినోత్సవముల సందర్భమున ఏర్పాటుచేసిన శకటచోదక 
పరీక్షలో “సువర్ణశ్రీ” అను యువశిల్పి. భారత వణిక్సార్వభౌముడైన చారుగుప్తుల 
శకటమును ఓడించి దిగ్విజయమును పొందెను. చారుగుప్తుల కుమార్తె 'హిమబిందువు' 
సువర్ణశ్రీని గాఢముగా (ప్రేమించినది. తండ్రి ఓటమికి ఆమె కొంత పరితపించినను, 
అతనిని తన వానినిగా చేసుకొనవలెనను కోరిక ఇసుమంతయు తగ్గలేదు. 


శాతవాహన మహారాజులు బౌద్దులు, వైదిక మతానుయాయులైన కొందరు, 
పరరాజుల సహాయముతో ఆ రాజ్యమును కూలద్రోయుటకు కుట్రలు పన్నిరి. మహారాజు 
ద్వితీయ కుమారుడైన మంజుశ్రీని ఎవరో దొంగిలించుకొనిపోయిరి. రాజ్యము 
అల్లకల్లోలమై పోయినది. స్టాలతిష్యమహర్షికి, రాజ్యమున సంభవించుచున్న 


తెలుంగు నవలా వికాసము 147 


కుట్రలతోను, రాజకుమారుని దొంగలు తస్మరించుకొని పోవుటలోను, సంబంధ 
మున్నదని వదంతి యున్నది. మహారాజుకుట్ర వెనుకనున్న యథార్థ పరిస్థితులను 
(గహించుటకు గట్టి ప్రయత్నము చేయుచుండెను. 


చారుగుప్తుడు యువరాజైన శ్రీకృష్ణుని తన అల్లునిగా చేసికొనుటకు ప్రయత్నించు 
చుండెను. హిమబిందు, మేనత్త కుమారుడైన సమదర్శి, ఆమెను వివాహమాడ 
సంకల్పించెను. హిమబిందు సువర్ణశ్రీని తప్ప అన్యులను వివాహ మాడుటకంగీ 
కరించలేదు. 

స్థాలతిష్యులు ఒకవైపు రాజుతో స్నేహము చేయుచు, వేరొకవైపు “విషబాలను” 
సృష్టించి, ఆమెను యువరాజు పైకి ప్రయోగము చేయుచుండెను. 

పుళింద, మగధ, మాళవ దేశాధీశులు తమ పైకి దండెత్తి వచ్చుచున్నట్లు గ్రహించి, 
మహారాజు మంత్రి సామంత్రులతో సంప్రదించి, వేరువేరుగా తమ సైన్యములు ఆయా 
రాజులపైకి పంపించుటకు తీర్మానించెను. 


చారుగుప్తుడు “హిమబిందు” తో ఆమెను యువరాజునకిచ్చుటకు సంకల్పించిన 
సంగతిని తెలిపెను. మహారాజు గూడ సమ్మతించినట్లు చెప్పెను. ఆ వార్త ఆమె 
హృదయమునకు శూలమై నాటినది, సువర్ణశ్రీకి ఈ వార్త తెలిసినది. తొలుత అతడు 
బాధపడినను, యువరాజుకు ఆమె అర్ధాంగి యగుటయే సమంజసమని తెలిపి, 
తానును అందులకు తోడ్చడుదునని తెలిపెను. 


యువరాజైన శ్రీకృష్ణుడు తండ్రి ఆజ్ఞననుసరించి ఉజ్జయినిని జయించుటకు 
వెళ్ళుచు, మార్గమధ్యములో విషబాలను చూచి, మోహించి ఆమెతోడిదే లోకమై 
ప్రవర్తింపదొడగెను. 


ధాన్యకటకములో “కూమవిందు” ను చోరులు తస్మరించిరి. ఆమెను వెతుకుటకు 
సువర్ణశ్రీ బయలుదేరి, శబర నాయకుడైన మహాబలగోండు సహాయముతో ఒక గుహలో 
బంధింపబడిన, హిమబిందును, ఆమె మాతామహి ముక్తావళీ దేవిని, మహారాజు 
రెండవ కుమారుడైన మంజుశ్రీని చాకచక్యముతో కనుగొనెను. 


చారుగుప్తడు “హిమబిందు”ను యువరాజిని చేయుటకు సల్పిన కృషి వ్యర్ధమైనది. 
యువరాజు విషబాలను తప్ప అన్యులను వివాహమాడనని విశదపరచెను. మహారాజు 
సంకటస్థితిలో పడిపోయెను. 


148 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆంధ్రులు పాటలీపుత్రమును, జంబుద్వీపమును వశపరచుకొనిరి. కుమారుని 
వివాహసమస్య రాజును వేధించ సాగినది. మహారాజు కర్తవ్యమును బోధించవలసినదని 
తను గురువైన అమృత పాదార్హులను వేడుకొనెను. అతడు హిమబిందు సువర్ణశ్రీ 
(ప్రమ వృత్తాంతమును తెలిపి, విషబాలయే యువరాజునకు తగిన భార్య అని 
బోధించెను. 


అమృత పాదార్దులు విషబాలను గురించి తెలుసుకొనుటకు స్థాలతిప్యమహాముని 
ఆశ్రమమునకు వచ్చి, ఆయనతో వాదించెను. స్టాలతిష్యుడు, అమృతపాదార్హులు తన 
కుమారుడని గ్రహించెను. అటులనే స్థాలతిష్యుడు, తన తండ్రి ఇతడు అని గ్రహించెను. 


అమృతపాదార్హులు తన యుక్తి చాతుర్యముతో ఆర్య, బౌద్ధధర్శ్మములు రెండును 
సన్నిహిత సంబంధముగలవని నిరూపించెను. 


విషబాల అమృత బాలయె శ్రీకృష్ణుని వివాహమాడినది. ఈ విషయము తెలియక 
సువర్ణ యుద్ధము ముగిసిన పిమ్మట భారతదేశమునందలి బౌద్ధ సంఘారామములను 
దర్శించుటకు వెళ్ళెను. ఆ సంగతి తెలిసికొని హిమబిందు గృహమును విడిచి 
దేశాటనము చేయుచు, వారణాసిలో అతనిని కలసికొనినది. సువర్ణశ్రీ సన్యసింతునని 
హిమబిందుతో చెప్పుచున్నప్పుడు, హటాత్తుగా చారుగుప్తుడును అక్కడికి వచ్చి, ఆ 
ఇరువురి (ప్రేమను మన్నించి వివాహమున కిష్టపడెను. అంతటితో కథ ముగిసింది. 

“హిమబిందు” రాజ్జీత్వమును సైతము తిరస్మరించి సామాన్య శిల్పియైన 
సువర్ణశ్రీని వివాహమాడుట ఈ కథా విశేషము. ఉదాత్తమైన ప్రేమకు ఈ లోకములో 
సాటి మరియొకటి లేదన్న సత్యమును ఈ కథ మనకు చాటుచున్నది. అంతేగాక 
వైదిక, బౌద్ధ ధర్మముల సారూప్యము తండ్రి కొడుకులను చిహ్నముగా చేసి చూపుటలో 
బాపిరాజు మిక్కిలి బెన్నత్యమును దర్శించెను. 


“గోనగన్నారెడ్డి” బాపిరాజు రెండవ చారిత్రక నవల. శ్రీశ్రీ కాకతి రుద్రమదేవి 
మహారాజ్ఞిగా ఆంధ్ర మహారాజ్యమును విజయవంతముగా పాలించుచున్న కాలమున 
ఆమెకు కుడిభుజముగానుండి, సర్వవిధముల ఆమెకు సహాయపడి, వర్ధమానపురమును 
ముఖ్యపట్టణముగా చేసికొని, పశ్చిమాంధ్ర భూభాగమునంతటిని సమర్థతతో ఏలిన 
మాండలిక (ప్రభువు గోనగన్నారెడ్డి. కాకతీయ సామ్రాజ్యమును కబళించుటకు 
మహారాష్టులు సంకల్పించినప్పుడు ప్రభుభక్తి పరాయణుడైన గన్నారెడ్డి వారికి ఎదురొడ్డి 


తెలుంగు నవలా వికాసము 149 


నిలిచి తన భుజబలముతో, బుద్ధి వైభవముతో, రాజనీతి చతురతతో వారిని ఓడించి, 
తమ (ప్రభువుకు విజయమును చేకూర్చటము ఇందలి ప్రధాన కథ. గోనగన్నారెడ్డి 
ప్రదర్శించిన ప్రభుభక్తి, అతడు సాహసముతో ప్రదర్శించిన వీరత్వము ఇదులో చక్కగా 
వివరింపబడినది. 


“అడవి శాంతిశ్రీ” మరియొక చారిత్రక నవల. ఆంధ్రదేశమున ఒకనాడు 
బౌద్ధమతము మూడుపూవులు, ఆరు కాయలుగా వర్ణిల్లినది. దాని తాకిడికి వైదిక 
మత పునాదులు కొంత సడలినివి. ఈ నవలలో బాపిరాజు హిమబిందులో వలెనే 
వైదిక, బౌద్ధమత ధర్మములకు జరిగిన సంఘర్షణలు, ఒక దానిని మరియొకటి 
నాశనము చేయుటకు చేసిన ప్రయత్నములు వివరింపబడినవి. మహావిద్వాంసుడు, 
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు (గంథకర్మ, (ప్రముఖ బౌద్ధ మతాచార్యుడునైన ఆచార్య 
నాగార్జునుల ఆశీఃప్రభావముతో విజయపురియందు ఇక్ష్వాకు రాజ్యస్థాపన జరిగిన 
విధమును ఇందు చూపబడినది. ఆనాటి రాజులు, రాణులు, వారి ధర్మపవృత్తి, 
రాజకీయ చతురత ఇందు చక్కగా వివరించిచూపెను. 


శ్రీ బాపిరాజు తమ చారిత్రక నవలలయందు మిక్కిలి నేర్పుతో ఆనాటి చారిత్రక 
జీవన చిత్రణకు, దాని పునర్నిర్మాణమునకు అధిక ప్రాధాన్యతనిచ్చుటయేగాక, మత, 
రాజకీయ, నైతిక సంబంధమైన విషయములను గూడ యథాతథముగా చిత్రించి 
చూపుటకు ప్రయత్నించి విలువగల నుంచి ఫలసాయమును అందించెను. భాషను 
వాడుటలో, సంభాషణలు నడుపుటలో పాత్రలను చారిత్రక పరిస్థితుల కనుగుణ్యముగా 
మలచుటలో, వర్ణనలు చేయుటలో, చారిత్రక సత్యములను ప్రదర్శించుటలో ఆయన 
గనబరచిన నేర్చు అసాధారణమైనది. గనుకనే ఆయన చారిత్రక నవలలకు దేశమున 
అంతటికి ప్రఖ్యాతి లభించనది. 


సాంఘిక నవలలు: 


పట్టభద్రుడు, నిరుపేదయైన “కోనంగి” పెళ్ళిచూపులకై మద్రాసు వెళ్ళి 
“సీత్రాకుమారి” అను ధనవంతుల పిల్ల చేత తిరస్మరింపబడి, వీధిపాలై, రకరకముల 
కష్టములననుభవించి చివరకు తంజావూరు నాయక రాజులకు చెందిన ఒక వేశ్య 
కుమార్తెయైన “అనంతలక్ష్మి” ని ప్రేమించి, గురువై చివరకు వివాహమాడెను. 


150 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


(బ్రతుకుదెరువుకై వచ్చిన కోనంగి ఒక ప్రైవేటు కంపెనీలో సేల్సుమెన్‌గను, 
హోటలులో సర్వరుగను, చలనచిత్రములో నాయకుడుగను, పత్రికా సంపాదకుడుగను, 
విభిన్నమైన వృత్తులు చేపట్టి మంచి అనుభవమును గడించెను. 


జాతీయవాది. దేశభక్తుడునైన కోనంగి, మొదటి పర్యాయము “కమ్యూనిష్టు” 
అని, రెండవ పర్యాయము “కాంగ్రెసు” అని శ్రీకృష్ణ జన్మస్థానము నలంకరించెను. 
మహాత్మునియందు, ఆయన నెరపిన మహోద్యమములందుండు అతనికి అచంచలమైన 
ఆత్మవిశ్వాసము. 

ఈ నవలయందలి పాత్రలన్నియు విభిన్న రాజకీయ పార్టీలకు చెందినవారైనను, 
కోనంగితో అందరికి, ఏదో ఒక విధముగ, ప్రత్యక్షముగనో, పరోక్షముగనో సంబంధ 
మున్నది. అతని చుట్టు పాత్రలన్నియు చంక్రమణము చేసినవి. రెడ్డి సామ్యవాది, 
బోసుషక్షీయుడు మధుసూదన్‌. జాతీయ ముస్లిం రియాసత్‌ . ముస్లింలీగు మొహరున్నిసా, 
కాంగ్రెసు పక్షము అనంతలక్ష్మి, భక్తి పక్షము జయలక్ష్మి. జస్టీసు పక్షమున అంబుజము, 
ప్రజాపక్షము వినాయగంపిళ్లె. ఆంగ్లో ఇండియన్‌ సంఘపక్షమున సారా. వీరందరును 
గాంధేయ పధగామియైన కోనంగికి ఆత్మీయులు. అతని ఆశయములపట్ల 
నమ్మకముంచి, అతనిని అనుసరించి తిరిగిరి. 


అపురూప లావణ్యవతి, సుగుణాల ప్రోవుయెన అనంతలక్ష్మిని, కోటీశ్వరుడైన 
ఒక చెట్టియార్‌ (ప్రేమించి, వలలో వేసికొనుటకు యత్నము చేసి, విఫలమనోరధుడై 
స్వార్థబుద్ధితో అతడు పగ తీర్చుకొనుటకు పన్నిన పన్నాగములు, చేసిన కుట్రలు, 
సలిపిన దుస్తంత్రములు, పోయిన పోకడలు దీనిలో పూసగుచ్చినట్లు చిత్రించి, చివరకు 
అతడు కోనంగికి, లొంగిపోయిన విధము, విశాలబుద్ధితో అతనిని క్షమించిన తీరు 
బహుచమత్మారముగా చూపి “చంపదగినయట్టి శత్రువు దనచేత చిక్కెనేని కీడు 
సేయరాదు -పొసగ మేలుచేసి పొమ్మనుటయేచాలు-” అన్న వేమన్న నీతిని ఇందులో 
చూపెట్టెను. 

ఈ నవలలో కమ్యూనిష్టుపార్టీకి చెందిన రెడ్డికి, జాతీయవాది ఐన చౌదురాణితో; 
బ్రాహ్మణ వితంతువుకు భర్త మరణానంతరము జన్మించిన కోనంగికి, వేశ్యయైన 
జయలక్ష్మి కుమార్తె అనంతలక్ష్మితో; కాంగ్రెసు ముస్లిమైన రియాసత్‌ అలీకి, 
ముస్లింలీగుకు చెందిన మొహరున్నిసాతో; వివాహసంబంధమును కలిపి సర్వ సమ 


తెలుంగు నవలా వికాసము 151 


భావముతో నిండిన వర్ణాంతర వివాహములను ప్రోత్సహించి, నవలా రచనలో ఒక 
నూతన దృక్పథమును కలిగించి (Cosmopolitan outlook) తో వ్యవహరించెను. 
ఇంతటి విశాల దృక్పథముతో వెలువడిన తెలుగు నవలలు ఒకటి రెండు మాత్రమే 
ఉన్నవి. 


ప్రథమ ద్వితీయ సంగ్రామముల మధ్య భారతదేశమునను, సర్వ ప్రపంచమునను 
నడచిన అన్ని ఉద్యమములకు ఈ నవల ఒక వ్యాఖ్యానము. మహాత్ముడు నడపిన 
సర్వ ఉద్యమములు దీనిలో ప్రతిబింబించినవి. 


“మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని” అన్న మన సాహిత్య 
నియమమును, బాపిరాజు ఇందులో చక్కగా పాటించెను. 


శ్రీబాపిరాజునకు ఆంధ్రదేశమున ప్రముఖ నవలాకారుడుగా కీర్తిప్రతిష్టలను 
సమకూర్చినది. “నారాయణరావు” నవల. 1984వ సంవత్సరమున ఆంధ్ర విశ్వ 
విద్యాలయమువారు నడపిన నవలారచన పోటీలలో విశ్వనాథవారి వేయిపడగలతో 
పాటు దీనికిని బహుమతి లభించినది. 


అశ్వలాపురము జమీందారు కుమార్తె శారదకు, కొత్తపేట భూస్వామి కుమారుడైన 
నారాయణరావునకు వైభవోపేతముగా వివాహము జరిగినది. వివాహము ముగిసిన 
పిమ్మట ఆర్థిక సంబంధమైన హెచ్చుతగ్గులు, అంతస్తుల బేధములు ఏర్పడి ఆ ఉభయ 
కుటుంబముల మధ్య కలతలు బయలు చేరినవి. 


శారదకు, జగన్మోహనరావు మేనమామ కొడుకు. ఆ ఇరువురికి వివాహము 
జరుగవలసియుండెను. కానీ జరుగ లేదు. అతడు శారద మనస్సులో నారాయణరావుకు 
వ్యతిరేకముగా “విష బీజములు” నాటెను. 


నారాయణరావు, శారదల పునస్సంధానమునకు ఏర్పాట్లు జరిగినవి. 
గర్భాదానము నాటి రాత్రి నారాయణరావుతో శారద “నాకు - నీ పైన (ప్రేమ లేదు...” 
అనీ తెలిపినది. అతడు ఆ దుస్సంఘటనకు కించపడి, మిత్రుడైన పరమేశ్వరమూర్తితో 
కలసి ఉత్తర హిందూదేశమంతయు పర్యటించి కొంతకాలమునకు ఇంటికి చేరుకొని, 
ఆ పిమ్మట మద్రాసులో వకీలు వృత్తిని ప్రారంభించి, చెల్లెలు సూర్యకాంతమునకు, 
భార్య శారదకు పాఠములు చెప్పి, ఉన్నత పరీక్షలకు కూరుచుండబెట్టి నెగ్గునట్లు 
చేసెను. నారాయణరావు గుణగణములను ప్రతివ్యక్తి పొగుడుచు, అతనితో స్నేహము 


152 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చేయుటకు ఎందరో సంకల్పించుట గమనించిన శారద హృదయము క్రమముగా 
కల్లోలపడినది. కొత్త పేటలో మహాగ్నిప్రమాదము సంభవించినప్పుడు అతడు సలిపిన 
సాహసకృత్యములు ఆమెకు దిగ్భాంతిని కలిగించినవి. సద్గుణ సంపన్నుడు, దయా 
హృదయుడు, లలితకళాస్రష్టమైన తన భర్త పట్ల తన ప్రవర్తనకు కలవరపడినది. 
శ్యామసుందరి తనతో “నీ భర్త భగవంతుని అనుగు చెలికాడు - దివ్యుడు - నీ 
అదృష్టం తల్లీ - ఆయన్ను సర్వవిధాల పూజ చెయ్యి-” అనటము; అక్క శకుంతల 
“అలాంటి భర్త నాకు దొరికివుంటే ఈ జన్మలో నాకింకేమి కావాలి. నీ అంత 
అదృష్టవంతురాలు లేదు” అనటము; తండ్రి “శారదా! నా ముద్దుతల్లీ! నీకై దేశదేశాలు 
గాలించి సేకరించిన నాయకమణిని నీ తల ధరించుకో - అది అతి పవిత్రమైనది” 
అని అనటము. 


ఈ మాటలన్నియు శారద హృదయమును క్రమముగా మార్చదొడగినవి. ఎన్నో 
క్లిష్ట పరిస్థితులను అధిగమించి చివరకు శారద నారాయణరావును తన హృదయ 
సామ్రాజ్యమునకు అధినాధునిగా అంగీకరించి, అతనితో తనకు వివాహము జరుగుట 
తన పూర్వజన్మ సుకృతమని భావించి, తన తప్పును (గ్రహించి, తన “సర్వస్వము” 
అతడుగా తలచి పుష్పమాలాంకృతుని జేసినది. మహా సౌభాగ్య సంపన్నుడైన 
నారాయణరావు ఆ దివ్య సౌందర్య తేజఃపుంజమును ఒక్కసారి తన హృదమునకు 
హత్తుకొని స్వర్గ సుఖముల ననుభవించెను. 


ఉత్తమ మేధాసంపన్నురాలు, కర్మయోగి, దేశసేవా పరాయణి అయిన శ్యామ 
సుందరీ దేవికి, సద్గుణ ఖనియెన రాజేశ్వరరావునకు వివాహము జరిపి, బాపిరాజు 
నవలకు మంచి సుందరతను సమకూర్చెను. 


తమ జీవితమును మూడుపూవులు, ఆరుకాయలుగా చేసి విచ్చలవిడిగా స్వేచ్చా 
(ప్రేమను తనివితీర అనుభవించిన చెంచలహృదయయెన పుష్పలత స్థితిని, రాజారావు 
విషాదాంత మరణమును ప్రతి వ్యక్తి యందు జాలి కలుగునట్లు మలిచెను. 


అమెరికా వనితయైన లియోనారా కన్య రామచంద్రుని ఒక్క నిముషమైనను 
విడిచి పెట్టక, సర్వకాలములయందు ఆతని వెన్నంటి తిరిగినది. అతడు స్వదేశమునకు 
తిరిగివచ్చునప్పుడు ఆతనిపట్ల తనకుగల ప్రగాఢ ప్రేమను గనబరచి “నీవు నాకు 
గురువువు - నేనింతటినుండి బ్రహ్మచారిణినై మానవసేవ చెయుటకు సంకల్పించితిని... 


తెలుంగు నవలా వికాసము 153 


... మొదలూ తుదీ ఏకమైన ఆనందమును నా కియ్యి. నన్ను ఈ ఒక్క ముహూర్త 
కాలము భార్యగా నొనరించుకో-” అని అన్న మాటలు, ఆమె పవిత్రమైన ్రేమార్ద 
హృదయమును, ఆంతరంగిక ప్రవృత్తిని, నిష్కల్మషత్వమును వ్యక్తము చేయుచున్నవి. 
ఆ ఇద్దరు ఒక దివ్యలోకములలో “క్షణకాలము” విహరించిరి. ఆమె చివరి పర్యాయము 
రామచంద్రునితో “నా ప్రియతమ స్నేహితుడా! నీ భార్యతోపాటు సుఖముగా కాపురము 
చేయుము. మమ్ములను మరచిపోకుము. మాకందరకు హిందూ దేశముపైన నున్న 
ప్రేమ ఏ దేశమునందును లేదు...” అని నది, నిండు మనస్సుతో. 


రామచంద్రుడు విదేశములనుండి, తిరిగి స్వదేశమునకు వచ్చిన పిమ్మట తెలుంగు 
నేలను చూచి పొందిన పరవశత్వము వర్ణనాతీతము. చూడండి - “ముద్దులు గులుకు 
తెలుగుభాష వినరాక చెవులు తుప్పులు పట్టినవి. ఆంధ్రదేశము మాకు అమర 
దైవతము-” అనెను, వీరావేశముతో. 


ఈ మాటలు బాపిరాజుకు తెలుంగు భాషపైన, తెలుంగు ప్రజలపైన, తెలుగు 
సంప్రదాయముపైన ఉన్న అతివేలమైన (ప్రేమకు చిహ్నములు. 

ఈ నవలలో మహాత్ముని గురించిన చర్చలు, స్వాతంత్రోద్యమమునకు 
సంబంధించిన పెక్కు ఘట్టముల వివరణలు తెలుపబడినవి. జాతీయభావ సంపన్నుడైన 
బాపిరాజు దీనిలో సమకాలిక స్వాతంత్రోద్యమమునకు ప్రాధాన్యతనిచ్చి, దానికి 
ప్రతీకలుగా నారాయణరావు, శ్వామసుందరీ దేవివంటి నిస్వార్థ సేవాపరాయణులను 
చిత్రించి రచన చేసిరి. 

కోనసీమ (ప్రాంతపు ప్రకృతి సౌందర్యమును, ఆ ప్రాంత ప్రజల జీవిత 
మాధుర్యమును, ఆచారవ్యవహారములను, నాగరికతా సంస్కృతులను, గోదావరీనది 
ఉభయ ప్రాంతముల యందలి వింతశోభలను, ఆ చల్లనితల్లి నిరంతరము ప్రసాదించు 
అమృత మధుర నాదములను, ఆకాశమును చుంబించుచు పాపికొండలమధ్య 
ప్రవహించు ఆ మాత వింత సోయగములను, చిత్రవిచిత్రమైన సుడులతో అలరారు 
గాంభీర్యతను, ఈ నవలలో మనోహరముగా వర్ణించి, సుందర సుచిరమైన, దివ్య 
తేజోసంపన్నమైన, పూర్ణభావగర్భితమైన వాక్సిత్రములనెన్నింటినో కన్నులకు కట్టించి, 
నూటికి నూరుపాళ్లు తెలుంగుదనము పరవళ్లుతొక్కు “నారాయణరావు” వంటి 
నవలారాజము నందించిన శిల్పి, చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాదురంధరుడునైన 
శ్రీ బాపిరాజు సర్వవిధముల ప్రశంసనీయుడు. 


154 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“తుఫాను” మరియొక ఉత్తమ నవల. దీనిలో అపురూప లావణ్యవతి, దివ్య 
సుందరి, సుగుణశీలయైన శకుంతల అకాలమరణముతో, ఉన్నత విద్యాధికుడు, 
లలితకళా ్రష్టమైన “శ్రీనాథమూర్తి” హృదయములో ఒక పెనుతుఫాను చెలరేగినది. 
జీవితముపై విరక్తి కలిగినది. సౌందర్యోపాసకుడైన అతడు తన తల్లితో భారతదేశము 
నందలి పుణ్యస్థలములను, హిమాలయ సానువులయందలి వింతశోభలను, తిబ్బెత్తు, 
నేపాలు దేశములయందలి బౌద్ధసంఘారామమములను, మహామహిమాన్వితుడైన ఒక 
స్వామీజీ శిష్యత్వమును నెరపి, కొన్ని తాత్విక వేదాంత విషయములను, శిల్ప చిత్రకళల 
యందలి లోతులను, మెళుకువలను (గ్రహించి, దేశమంతయు తిరిగి తిరిగి 
మద్రాసునకు వచ్చి “త్యాగయితి శార్వరీభూషణుడు” అన్న నామముతో తన పూర్వపు 
అత్తమామలతో మిక్కిలి సన్నిహితుడుగా మెలగుచుండెను. 

శకుంతల చెల్లెలు హేమసుందరీ దేవి. అందాల రాశి. సుగుణాల జొంపము. 
అక్క మరణించునప్పటికి ఆరు సంవత్సరముల బాలిక. నేడు బి.ఏ; ఆనర్సు 
చదువుచున్నది. ఆమెను నిశాపతి, కల్పమూర్తి, తీర్ధమిత్రుడు, త్యాగయితి, నలుగురును 
గాఢముగా ప్రేమించిరి. తమ దానినిగా చేసుకొనుటకు నలుగురును ప్రయత్నించిరి. 
మిగిలిన ముగ్గురికన్న త్యాగయితిని చూచిన ప్రతి సమయమున మనస్సులో ఆమెకు 
ఒక విధమైన గిలిగింతలు జరుగుచుండెడివి. 


లోకేశ్వరి అను ఉపాధ్యాయినితోను, సోఫియా అను ఆంగ్లో ఇండియన్‌ 
యువతితోను హేమసుందరికి గాఢమైన స్నేహము. ఆ ఇరువురికి ఆమె మనస్సులోని 
రహస్యములనన్నింటిని చెప్పును. వారు ఆమెకు చెప్పుదురు. 


హేమసుందరి తనను ప్రేమించుచున్న ఆ నలుగురిలో తనకు తగినవాడెవ్వడో 
తెలిసికొనజాలక క్రిందు మీదగుచుండగా, లోకేశ్వరి “శ్రీనాథమూర్తి” జీవిత చరిత్రను 
తెలుపు. ఒక వ్రాతప్రతిని ఇచ్చి, చదువవలసినదని ఆదేశించినది. ఆ గ్రంథమును 
ప్రారంభించినప్పటినుండి “త్యాగయితి శర్వరీభూషణుడు” తన బావ అన్న 
అభిప్రాయము కలిగి, అది ముగిసినప్పటికి దృఢపడినది. ఆమె ఆనందముతో 
తన్మయత్వము జెందినది. అట్టి సహృదయుడు, లలితకళామూర్తి, మహాభావుకుడు 
తనకు బావయై, ఇంత కాలము ఆ సంగతి తనకు తెలియనందుకు మిక్కిలి 
బాధపడినది. ఆట్టి అమృతమూర్తి సహచర్యముతో తన అక్క పొందిన దివ్యానుభూతికి 
మురిసిపోయినది. తన అక్క జీవితము ధన్యమైనట్లు భావించినది. 


తెలుంగు నవలా వికాసము 155 


హేమ కుసుమసుందరి తన తల్లిదండ్రుల అనుమతితో త్యాగయితిని వివాహ 
మాడినది. ఆ సుముహూర్తమునకే లోకేశ్వరి, నిశాపతులకు గూడ పాణిగ్రహణము 
జరిగినది. కథ మంగళప్రదముగా ముగిసినది. 


త్యాగయితి తలపెట్టిన స్త్రీల “లలితకళాశాల” నిర్మాణము, దాని మహత్తరమైన 
ఆదర్శములు, శ్రీబాపిరాజుకు లలితకళల పట్ల, మన పూర్వ విద్యలపట్ల గల అభిరుచికి, 
అభిమానమునకు ప్రతిబింబములు. 


ఆనాటి ప్రపంచ ద్వితీయ సంగ్రామమువలన కలిగిన దుష్ఫలితములకు, 
అస్వతంత్ర భారతదేశపు స్థితిగతులకు, ఆయన అంతరంగము తల్లడిల్లిన విధమునకు 
ఈ క్రింది వాక్యములు సాక్ష్యము. 


“దూరమున యూరపులో, ఆఫ్రికాలో, శాంత, అట్లాంటిక్‌ మహాసముద్రాలలో 
దారుణ సంగ్రామధ్వనులు. దగ్గిర నాదేశంలో స్వాతంత్రంలేని ఆర్తనాదం, కమ్ముకవచ్చే 
కాటక ఘోష... ... ఐరోపియను పరపీడనం నాశనమవడం తధ్యం. జగత్తులో 
త్వరలో ధర్మం నెలకొలుపబడి తీరుతుంది-” అని. 


జాజిమల్లి, నరుడు, రాగమాలిక శ్రీ బాపిరాజు వ్రాసిన నవలికలు. వీనిలో 
ఆయన తన చరమదశలో “జాజిమల్లి” అను నవలను రచియించెను. ఆయన ఈ 
నవలలో స్తీ హృదయమును అతి సూక్ష్మదృష్టితో పరిశీలించి, సంపూర్ణ “స్తీ” త్వమును 
చక్కగా చిత్రించెను. 

పైన పేర్మొనినవారేగాక, ఈ కాల్చ్పనికోద్యమమునకు మరికొంత పుష్టిని 
సమకూర్చి, రచనలు చేసిన మరికొందరు రచయితలను గురించి ఉల్లేఖింతును. 

పదునైన తెలుగుభాషను వ్రాయగల ప్రతిభావంతులలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 
గారొకరు. అయన 1914వ సంవత్సరములో “మిధునానురాగము” అను నవలను 
వ్రాసినట్లు లోగడ తెలిపియుంటిని. అప్పుడే వ్రాసిన మరొక నవల “శృశానవాటిక”. 
“ఆత్మబలి” “రక్షాబంధము” తరువాతి నవలలు. “వర్లగింజలు” “ఇల్లుపట్టిన వెధవాడ 
బడుచు” నవలికలు. 


శ్రీశాస్తిగారు తన నవలలలోను, నవలికలలోను, కోనసీమ బ్రాహ్మణ 


కుటుంబములయందలి పరిస్థితులను, ఆచార వ్యవహారములను, అక్కడి ప్రతివ్యక్తి 
ఇండ్లలో సాధారణముగా వాడుకొను భాషను, అక్కడి బ్రాహ్మణ కుటుంబములలో 


156 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


జరిగిన కథలను ఆలంబనముగా గ్రహించి, ఆ విషయమునే తన నవలలలో వ్యక్తము 
చేసెను. ఆయన తన నవలలలో ఆద్యంతము తెలుంగు వాతావరణము, తెలుంగు 
దనము సమగ్రముగాను, సమర్థవంతముగాను చిత్రించియుండెను. సజీవమైన, 
సహజమైన, పాత్రచిత్రణ, కనులకు రూపుకట్టునట్టి వర్ణనలు, సున్నితమైన హాస్యము, 
కుంటువడని కథాకథనము, అన్నిటిని అధిగమించిన మధురమైన తెలుగు భాష్క 
ఆయనకు తెలుగునాట అఖండమైన కీర్తి, నార్జించి పెట్టినవి. కానీ శ్రీ శాస్తి నవలా 
రచయితగా గాక, ఉత్తమ కథకుడిగా విశేషకీర్తి నార్జించెననుట గమనార్హము. 

శ్రీ మొక్కపాటి నరసింహశాస్తిగారి “బారిష్టరు పార్వతీశము” నవల చక్కని 
హాస్యరస స్ఫోరకమైనది. దీనినిగురించి లోగడ కొంత ప్రస్తావించితిని. ఇది 
యావదాంధ్రుల మనః ఫలకములపైన చెరగని ముద్రవైచి, ఆంధ్ర నవలా ప్రపంచమున 
తన ప్రత్యేక ప్రతిపత్తిని చాటుకొన్నది. “పార్వతీశము” అను అమాయక గ్రామీణ 
యువకుడు తన ఇంటిలో ఎవరితోను చెప్పకుండగ, బారిష్టరు చదువునకై సీమకు 
బయలుదేరి, రైలు స్టేషనునకు వచ్చి, అక్కడి నుంది మద్రాసు చేరుకొని, ఓడ ఎక్కునంత 
వరకు ప్రతిక్షణము అతడు ఎదుర్శొనిన చిక్కు సమస్యలు, సీమ ప్రయాణమునకు 
తన వెంట వుంచుకొన్న వింత వస్తువులు, అతని విచిత్ర మనః ప్రవృత్తి ఈ నవలలో 
చక్కగా వర్ణించబడినది. పార్వతీశం ప్రతిమాట, ప్రతి చేష్ట ప్రతి కదలిక, కడుపుబ్బ 
నవ్వునట్లు చేసినది. 


బారిష్టరు పార్వతీశం “ద్వితీయ భాగము” ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో 
ధారావాహికముగా వెలువడినది. కాని ఇది మొదటి భాగము అంత ఆకర్షణీయముగా 
లేదు. అంతటి చక్కని హాస్యమునుగూడ కలిగించుట లేదు. 


“ఏకోదరులు” నవల 1931వ సంవత్సరములో రచియించబడినది. దీనిలో 
ఒక కులీన బ్రాహ్మణ యువకుడు వర్ణాంతర వివాహము చేసికొని, తన బంధువులనుండి 
దూరమైపడిన బాధలు, వర్ణాంతర వివాహములలోని చిక్కులు, మనస్తత్వములలోని 
వ్యత్యాసములు, సాంఘికమైన, మానసికమైన సంఘర్షణలు, అతడు పొందిన వింత 
అనుభూతులు (వతిభావంతముగా ఇందు చి(తింవబడినవి. ఈ నవల 
చదువుచున్నప్పుడు అది ప్రారంభించినప్పటి నుండి ముగించునంతవరకు, మనకు 
ఆతనిపట్ల ఒక విధమైన సానుభూతి, జాలి కలుగును. ఈ నవలలో మొక్కపాటివారు, 
కరుణరసము జాలువారునట్లు కథను మలచిరి. 


తెలుంగు నవలా వికాసము 157 


శ్రీమునిమాణిక్యం నరసింహారావుగారి అపూర్వసృష్టి “కాంతం”. అయితే 
శ్రీమునిమాణిక్యాన్ని ఎరుగనివారు ఎవరైనా ఉంటే వుండవచ్చును, గానీ ఆయన 
“కాంతాన్ని” ఎరుగని అక్షరాస్యుడు తెలుగునాట లేడు అనిన, ఆది అతిశయోక్తి 
కానేరదు. 


గృహసంబంధమైన ఇతివృత్తమును స్వీకరించి, భార్యాభర్తల మధ్యగల (ప్రేమ 
కలాపములను, కష్టసుఖములను, సులభమైన శైలిలో, మధురమైన భాషలో, 
హాస్యరసము చిప్పిల జేయుచు, రచనలు చేయు నేర్చు ఆయనకు అధికము. కనుకనే 
ఆయన “కాంతము” నకు ఆంధ్రదేశములో అంతటి జనాదరణ లభించినది. 


దీక్షితులు, తిరుమాళలిగ, రుక్కుతల్లి, శ్రీమునిమాణిక్యం ప్రఖ్యాత నవలలు. 


“దీక్షితులు” కరుణరస ప్రధానమైన ఉత్తమ సవల, దీక్షితులకు భార్యపోయినది. 
ఆ పిమ్మట ఒక సంవత్సరమునకు ఏకైక కుమార్తె ఈశ్వర సాన్నిధ్యమునకు చేరుకున్నది. 
దానితో అతని హృదయము దెబ్బతినినది. చేయుచున్న ఉద్యోగమును విడిచిపెట్టి, 
విరాగియై, ప్రపంచమే తనదిగా భావించి, కష్టములలోనున్న ప్రతి వ్యక్తికి తోచిన 
సహాయముచేసి, నిర్లిప్తడుగా, విరాగిగా, పరమయోగిగా జీవితనౌకను వెళ్ళబుచ్చిన 
సాధుమూర్తి దీక్షితులు. తన కుమార్తె వయస్సులోవున్న ప్రతి స్త్రీలోను, ఆమె రూపమును 
చూచుకొని, గుణగణములను తలచుకొని ఆనందించుచు, నిలకడ లేకుండగ తిరిగిన 
మహామనీషి, 

దీక్షితులు ఎందరితో ఉల్లాసముగా తిరిగినను, ప్రజోపయోగకరమైన మంచి 
పనులు ఎన్ని చేసినను, లోకములో యెందరినో తన కుమార్తెలుగా భావించి, వారి 
తృప్తియే తన తృప్తిగా భావించినను, అనని హృదయమునకు తగిలిన, గాయము 
ఎప్పటికప్పుడు సెలవేసి రంపపుకోత కోసినది. శ్యామల, ఈశ్వరరావుల వివాహము 
మహావైభవోపేతముగా తన యాజమాన్యముననే జరిగినను, హృదయ కుహరములో 
ఎక్కడనో అట్టడుగున దాగియున్న విచారము ఒక్కసారి పెల్లుబికినది. వివాహము 
సమాప్తమైపోయిన పిమ్మట అతడు కాస్త ఇదిగా వుండటమును పసిగట్టిన 
తిరువెంగళము కారణమును ప్రశ్నించెను. అప్పుడు దీక్షితులు “నాకు ఇంకా హృదయ 
దౌర్బల్యము పోలేదోయ్‌. ఇందరు కుమార్తెలున్నా ఆ చనిపోయిన ఒక్క దానికోసం 
దుఃఖం వస్తుందేమోయ్‌ నాకు-” అంటాడు. కథ ఈవిధముగా విషాదాంతమై 
ముగిసినది. 


158 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“తిరుమాళిగ” నవలలో భార్యను గోలుపోయి. విధురుడై ఒక పురుషుడు పడ్డ 
బాధలు, అనుభవించిన దుఃఖము వర్ణించి; అతనికి ఒక అపరిచిత స్త్రీతో కలసిన 
స్నేహము, ఆమె ద్వారా అతని జీవితము ప్రభావితమైన విధము ఉదాత్తముగా 
చిత్రించబడినది. (ప్రతి పురుషునికి జీవితయాత్రలో సుఖజీవనము చేయుటకు ఒక 
స్తీ అవసరము అను సత్యమును ఆయన ఈ నవలలో ప్రతిధ్వనింప జేసెను. 


శ్రీ పిలకా గణపతి శాస్త్రిగారు వ్రాసిన 'మీనాంబికి నాయక రాజుల కాలమునకు 
చెందిన మంచి చారిత్రక నవల. విశ్వనాథ నాయకుని ఇతివృత్తముగా చేసి, రచియింప 
బడిన ఈ నవలయండు మధుర, తంజావూరు రాజ్యముల మహోన్నతి, ప్రాభవ 
వైభవములు మిక్కిలి సమర్థవంతముగా రచియించబడినవి. శ్రీ శాస్త్రిగారి చారిత్రక 
ప్రతిభను, లోకజ్ఞతను, విస్తృత పాండిత్యమును చాటి చెప్పగల మరొక చారిత్రక 
నవల “కాశ్మీర పట్టమహిషి”. ఇది ఇటీవలి రచన. “విశాలనేత్రాలు” వీర, శృంగార 
రసముల నాశ్రయించి నడచిన వేరొక కథానకము. ఇది జానపదగాథల కోవకు 
చెందిన నవల. రచయిత భావుకతకు, రచనాసామర్యమునకు, ఈ నవల మేలు 
బంతియని చెప్పవచ్చును. 


“చారిత్రక నవల” యనిన చారిత్రక సంబంధమైన ఏదియో ఒక సంఘటనను 
గానీ, ఒక యుగమును గాని తీసికొని ఆ కాలమున వర్ధిల్లిన ఒక మహారాజునుగాని, 
ఒక మహారాణినిగాని ఆధారముగా చేసి, దాని చుట్టు కథను మలచి వ్రాయుట, 
లేదా ఆయా రాజులకు జైత్రయాత్రలలో, తదితర సమయములలో తోడ్చడిన 
మంత్రులను, సేనాపతులను, మహావీరులను నాయకులను చేసి వారి చుట్టు కథను 
అల్లుట సంప్రదాయబద్ధమైన ఆచారము. 


శ్రీనోరి నరసింహశాస్తిగారు అట్టి సంప్రదాయమును త్రోసిరాజని, తమ చారిత్రక 
నవలలలో ఆయా కాలములలో వర్ధిల్లిన మహాకవులకు ప్రాధాన్యతనిచ్చి, వారి 
రచనలకు తోద్చడిన సాహితీ బంధువులను, రచనా వ్వాసంగమునకు ప్రోత్సహించిన 
మహా రాజులను, తదితర ప్రముఖులను, ఆ కాలపు పరిస్థితులను, ఆలంబనము 
చేసి వారి చుట్టు కథను నడిపిరి. ఇది శ్రీ నోరివారి చారిత్రక నవలల ప్రత్యేక తీరుబడి. 
అయన నవలల యందలి మరియొక విశిష్ట లక్షణము, ఆయా కాలముల 
చారిత్రకాంశములను, రాజకీయ, మత, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక సంబంధమైన 


తెలుంగు నవలా వికాసము 159 


విషయములలో, తమకు సత్యమని తోచిన వానిని, ఆయా పాత్రలకు అనుగుణముగా 
నుండునట్లు, వేష భాషలను రమ్యముగా చిత్రించుట. 


ఆంధ్రదేశ చరిత్రయందలి ప్రముఖ ఘట్టములైన చాళుక్య, కాకతీయ, రెడ్డి 
సామాజ్యములను, ఇతివృత్త కేందములుగా (గ్రహించి, నారాయణభట్టు, రుద్రమదేవి, 
మల్లారెడ్డి, కవిసార్వభౌముడు, ధూర్జటి మొదలైన నవలలు వ్రాసి, ఆంధ్రభారతికి 
మేలితొడవులుగా అలంకరించిరి. 


“నారాయణ భట్టు” నందు, కవిత్రయములో ప్రథముడైన నన్నయభట్టారకుని 
మహాభారత రచనకు ప్రోత్సహించిన “విషయము” నిబంధింపబడినది, మహాభారత 
యుద్ధమున అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ తోద్బడి విజయము సిద్ధింపజేసినట్లు; 
అష్ట భాషాధ్యాయి, బాల్యమిత్రుడునైన 'నారాయణభట్టు” వాగనుశాసనుడైన నన్నయ 
భట్టారకునకు “మహా భారత” రచనలో తోడ్పడి మహోపకార మొనరించెను. ఆంధ్ర 
భాషోద్దారకుడైన శ్రీ రాజరాజనరేంద్ర మహారాజు పాత్రచిత్రణలో, ఆయన దర్శించిన 
జెదార్యాది మహాగుణములను పోషించుటలో శ్రీనోరివారు గనబరచిన శ్రద్ధ అత్యంత 
శాఘనీయమైనది. ఆనాటి చారిత్రక వ్యక్తులందరు, సజీవులై ఈ నవలలో 
దర్శనమిత్తురు. 


“రుద్రమదేవి” నవల ఆంధ్రేతిహాసమునందలి కాకతీయ సామ్రాజ్యమునకు 
సంబంధించినది. కాకతీయ గణపతి దేవమహారాజు శరన్నవరాత్రుత్సవములలో 
విశ్వేశ్వర శంభు దేశికుల ఆదేశము ననుసరించి, తమ కుమార్తెయైన శ్రీ రుద్రమ 
దేవిని, తన స్థానమున ఆనాటినుండి మహారాజ్ఞిగా వ్యవహరించుటకు సభాముఖమున 
నిర్ణయించెను. ఆ నిర్ణయమును రుద్రమదేవి భర్త, కొందరు జైన, బౌధ్ధ 
మతాభిమానులైన సామంతరాజులు స్వార్థబుద్ధితో వ్యతిరేకించిరి. రుద్రమదేవి మహా 
ధైర్యముతో శత్రువుల నెదిరించి, దేశమున శాంతిభద్రతలను నెలకొలిపి, వసంత 
నవరాత్రుత్సవముల నాటికి ధర్మపరిపాలనను ఆరంభించినది. తిక్కన మహా కవి 
భారతము నుండి రాజధర్మములను ప్రబోధించునట్టి ఒక మహోజ్వల ఘట్టమును 
చదివి ప్రజలను ఆనందపరవశులను చేయు సుసమయమున, ఆ ఉత్సవములు 
సమాప్తమైనవి. కథ మంగళాంతమైనది. 


ఈ నవలలో శ్రీ నోరి ఆర్ష ధర్మమును పరిరక్షించుటకు అన్నమంత్రి, తిక్కన 
సోమయాజి, విశ్వేశ్వర శంభు దేశికులు అను మువ్వురు రాజనైతిక ధర్మస్వరూపులను 


160 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ప్రవేశపెట్టితిరి ఈ నవలలో 'రుయ్యమ” పాత్ర ముఖ్యమైనది. రచయిత దక్షతతో 
దీనిని నిర్వహించెను. 


కవిత్రయములో ద్వితీయుడై, అద్వితీయ కవితా వైభవముతో విరాటపర్వము 
నుండి, స్వర్గారోహణ పర్వపర్యంతము గల మహా భారతమును రచియించిన తిక్కన 
సోమయాజి పాత్రను, ఆయన తన మహావిజ్ఞానమును లోకకల్యాణమునకై, శాంతి 
స్థాపనకై వినియోగించిన పద్ధతిని శ్రీ శాస్త్రి మిక్కిలి హృద్యముగా ఇందు చిత్రించెను. 


“మల్లారెడ్డి” నవల ఇతివృత్తము, కవిత్రయములో కనిష్టుడై, ప్రబంధ పరమేశ్వర 
బిరుదాంకితుడైన ఎజ్టాప్రగ్రడకు సంబంధించినది. దీనిలో రెడ్డి రాజుల భాషాపోషణ, 
సాహిత్య సంస్కృతుల పునరుజ్జీవనమునకు వారు చేసిన దోహదము, ఆ కాలపు 
మత సాంఘిక, పరిస్థితులు, రాజ నైతిక ప్రవర్తనమును హృదయంగమముగా శ్రీ 
నోరి విశ్లేషించి చూపెను. ఇందలి మల్లా రెడ్డి, ఎజ్బాప్రగ్గడల గుణశీలములు, 
మహోన్నతా దర్శములకు ప్రతీకలు. 


కవిత్రయమునకు సంబంధించిన ఈ చారిత్రక సవలాత్రయమును, ఉదాత్త 
రీతిలో, మహోదాత్తముగా చిత్రించి శ్రీ నోరి నరసింహశాస్తిగారు చారిత్రక నవలా 
రచనలో సరికొత్త మార్గమును కనిపెట్టి, అనంతర రచయితలకు ఒక కొత్త 
దృక్పథమును చూపి, ఆంధ్ర మహాజనులకు ఆదర్శ పాత్రుడయ్యెను. 
హేత్తు, అస్తిత్వ, ఆధ్యాత్మిక, సామ్యవాద దృక్పథములు 

శ్రీ గోపీచంద్‌ తనకు ముందు ప్రభంజనమువలె విజృభించిన కాల్పనిక 
సిద్ధాంతమును; తన తండ్రి శ్రీరామస్వామి చౌదరి నుండి హేతువాదమును; 
శ్రీ యం.యన్‌. రాయ్‌ నుండి మానవతా వాదమును, శ్రీ ఫ్రాయిడ్‌ మొదలైన పాశ్చాత్య 
తత్వవేత్తలనుండి మనో వైజ్ఞానికతను; శ్రీ అరవింద మహర్షి నుండి అతీత మానసిక 
శుద్ధ చైతన్యస్ఫూర్తినీ గ్రహించి, ఆ ప్రభావముతో విభిన్న మానవ మనస్తత్వములను 
భిన్న కోణములనుండి తరచిచూచి, పెక్కు మహోద్యమముల పరిణామములను తన 
సునిశిత దృష్టితో, మేధా సంపత్తితో పరిశీలించి, తాను కనుగొనిన ఆ సత్యములను 
విశాల పాతిపదిక పైన తన రచనలలో గూడు కట్టించి, తెలుగు సవలా ప్రపంచమున 
ఒక వినూతన సృష్టికి, దృక్పథమునకు మార్గదర్శకుడై, భావి రచయితలకు 
ఆచార్యవర్యుడై వెలుగొందిన ఆధ్యాత్మిక తార్మిక వేత్త. 


తెలుంగు నవలా వికాసము 161 


“పరివర్తన” గోపీచంద్‌ ప్రథమ నవల. నాయకుడైన రాజరావునకు భార్యా 
వియోగము కలిగినది. ఆ దుఃఖము అతనిని చుట్టుముట్టి, జీవితముపై రోత 
కలిగించినది. జీవితము పట్ల అతనికి కలిగిన నిరాశను, నిస్ఫృహను తొలగించి, 
“పరివర్తనను” చూపుటకు శ్రీ గోపీచంద్‌ చేసిన దృఢప్రయత్న ఫలితమే, ఆయన 
రెండవ నవల “అసమర్థుని జీవిత యాత్ర”. దీనిలో నాయకుడైన సీతారామారావు 
తండ్రిని కోలుపోయిన దుఃఖభాజనుడు. దానితో అతని జీవితములో ఒక పెద్ద 
అఘాతము ఏర్పడినది. పరిస్థితులు అతనిని తల్లక్రిందులు చేసినవి. 


“సీతారామారావు జీవితం ఉన్నత శిఖరాగ్రంనుంచి స్వచ్చమైన జలంతో భూమి 
మీదపడి మలినాన్ని కలుపుకొని మురికి కూపంలోకి ప్రవహించే సెలయేరుని జ్ఞప్తికి 
తెస్తుంది” అని చెప్పి; గోపీచంద్‌ ఈ నవలను ప్రారంభించెను. 


తండ్రి జీవించి ఉన్నంతవరకు సీతారామారావుకు ఎట్టి బాదర బందీలు లేవు. 
ఆయన మరణముతో సంభవించిన చిక్కు సమస్యలు, విషమ పరిస్థితులు అతనిని 
ఉక్కిరి బిక్కిరి చేసినవి. 


“పరివర్తన” నవలలో రాజారావు, “అసమర్దుని జీవిత యాత్ర”లో సీతా 
రామారావు; పొందిన దుఃఖమునే, మానసిక వ్యధనే, గోపీచంద్‌ గూడ తన యథార్థ 
జీవితములో అనుభవించెను. ఆయన పొందిన ఆ నిర్వేదమునకు ఫలితములే పై 
రెండు నవలలు. ఒక విధముగా ఆ రెండు సవలలు, ఆయన హేతువాద దృక్పథమునకు 
స్మృతి చిహ్నమై నిలచినవి. గోపీచంద్‌ హృదయములో తండ్రి మరణము రేపిన 
అగ్నిజ్వాలకు ఇవి ప్రతీకలు. 

“జాతస్య మరణం ధృవం” అను పరమ సత్యమును గ్రహించగల జ్ఞానియైన 
సీతారామారావు జీవితము పైన తండ్రి మరణము మాయని ముద్ర వేసినది. తండ్రి 
చివర క్షణములో, సీతారామారావును కుటుంబ గౌరవము నిలబెట్ట వలసినదని 
ఆదేశించెను. అతడు తండ్రి ఆజ్ఞను, కుటుంబ గౌరవమును కాపాడుటకు పడిన 
పాట్లు, ఎదుర్మొనిన గడ్డు సమస్యలు, వక్రించిన పరిస్థితులను చక్క పెట్టుటకు చేసిన 
విఫల యత్నములు, ఆప్తులనబడువారు సలిపిన మోసములు, ఈ “అసమర్దుని 
జీవితయాత్రి నవలలో క్రమముగా, అసమర్దుడు, అతని భార్య, అతని ఆదర్శం, 
అతని మేనమామ, అతని (ప్రతాపం, అతని అంతం అను ఆరు శీర్షికలతో వివరించెను. 


162 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్మశానవాటికలో అతడు పొందిన ఆత్మఘర్షణము అత్యంత ప్రధానమైనది. నవలకు 
ఇది కీలకము - ప్రాణము. 


పరిసరములను, పరిస్థితులను, అవగాహన చేసికొనుటలో, రామయ్య తాత 
ఈ నవలలో ప్రదర్శించిన లోకజ్ఞతను, ఆధ్యాత్మిక చింతనను గోపీచంద్‌ దక్షతతో 
నిరూపించెను. 


సీతారామారావు మృత్యువు చేతిలో పరాజితుడయ్యెను. అతని మానసిక 
ంర్షణములో నుండి గోపీచంద్‌ వునర్ణన్మము నెత్తెను. దానితో ఆతనిలోని 
ంకుచితమైన హేతువాది దృక్పథము మాసిపోయి ఒక కొత్త మలుపు తిరిగి; సంఘము 
ట్ల, వ్యక్తులపట్ల, సరికొత్త అవలోకన, సరికొత్త ఆలోచన, వివేచన ఏర్పడి, అతనిని 
రోగమింప జేసి కొత్త రచనలు చేయుటకు (్రేరేపించినవి. 


షా శ 


es 


న 


జీవితములో మానవుడు ఇతర వస్తువులు ఎన్ని కలిగియున్నను, సుఖమునకు, 
ఆనందమునకు, ఘనవిజయమునకు అన్నిటికి వైయక్తిక మనస్తత్వమే మూలభూతమని, 
అది శూన్యమైననాడు అన్నియు నిష్ప్రయోజనములని నిరూపించునట్టి ఉత్తమ నవల 
“అసమర్దుని జీవితయాత్ర”, అది తెలుగు నవలా సాహిత్య పరిమళమును, యెల్లెడల 
ప్రసరింపజేసిన వినూతన పారిజాత కుసుమము. 


శ్రీ గోపీచంద్‌ లోగడ తనకు హేతువాద దృక్పథముతో సంఘముపట్ల, వ్యక్తుల 
పట్ల, స్త్రీ పురుషుల లైంగిక సమస్యలపట్ల ఏర్పడిన సంశయములను, అనుమానములను 
విడనాడి, సరికొత్త దృక్పథముతో, వ్యక్తియెన మానవుడి పైన, అతని సమస్యలపైన, 
ఆలోచనల పైన అనురాగమును పెంపొందించుకొని పెక్కుమంది ప్రాచ్య, ప్రాశ్చాత్య 
వేత్తల ఆధ్యాత్మిక, తత్వ గ్రంథములను విశాలదృక్పథముతో అధ్యయనము చేసి, సంపూర్ణ 
మానవ జీవితమును శాస్త్రీయ దృక్పథముతో దర్శించి, అందలి లోతుపాతులను, 
వెలుంగు నీడలను సమ్యక్‌ దృష్టితో అవగహన చేసికొని, తాను కనుగొనిన 
ఆ సత్యములను, యథార్థ పరిస్థితులకనుగుణముగా రూపకల్పన చేసిన కృషియే, 
అతని లేఖినినుండి వెలువడిన తరువాతి నవలలు. 

స్త్రీ, పురుషుల శారీరక, మానసిక సంబంధములకుగల విలువలను, ధార్మిక 
సంబంధములను, తాత్వికదృష్టితో పరిశీలించి, వారి హృదయ కుహరములలో 
దాగియున్న విచిత్ర ప్రవృత్తులను గోపీచంద్‌ నూతన దృక్పథముతో అవగాహన 


తెలుంగు నవలా వికాసము 163 


చేసుకొనుటయేగాక, యం.యన్‌. రాయ్‌, అరవిందులవంటి మహా విజ్ఞానవేత్తలూ, 
దివ్యపురుషులను స్వయముగా సందర్శించి, వారి నుండి పొందిన మహానుభూతితో, 
పిల్ల తెమ్మెర గడియపడని తలుపులు, మెరపుల మరకలు, వంటి ఉత్తమ నవలలను 
వ్రాసెను. ఇవి ఆయనలో వచ్చిన మార్చును సూచించు ద్వితీయదశ నవలలు. 
వీనియందలి కథావస్తువు సంఘటనలు, ఒకే ఒక సమస్య స్తో లోని స్రీత్వమును, 
ప్రతిబింబింపజేయుచు రూపొందింపబడినవి, ఈ నవలాత్రయము నందలి 
శమంతకమణి, కోటేశ్వరమ్మ, ఉషారాణి ముగ్గురు ఒకే స్తీ యొక్క మూడు 
రూపాంతరములు. 


“పిల్ల తెమ్మెర” నవలలోని శమంతకమణి ఒక అనాథ బాలిక, పిల్ల తెమ్మెర 
వంటి స్వభావముగల ఆమెను, రామనాధం పేమించి వివాహమాడి, అర్థము చేసికొని 
ఆమె చిత్తవృత్తికి, వ్యక్తి వికాసమునకు అనుగుణముగా, ఆమె దృష్టిని భగవంతుని 
వైపునకు మళ్ళించుటకు ప్రయత్నించెను. 


సాంఘిక సంస్కర్త, ఆదర్శవాది అయిన శచీంద్రుడు శమంతక మణిని (ప్రేమించి, 
ఆమెలో నివురుగప్పియున్న కళా కౌశలమును, వ్యక్తిత్వమును వికసింపజేయు తలంపుతో 
తన స్నేహితుడు నిర్వహించుచున్న “డ్యాన్సు” స్కూలులో చేర్చించెను. 

రామనాధము, శచీంద్రుడు; శమంతకమణి వ్యక్తి వికాసమునకు తోడ్చడినట్లు, 
పైకి కనుపించినను - ఆ ఇద్దరు ఆమెలోని స్రీత్వమునకు (సెక్సుకు) దాసులైనవారే. 
ఇక డ్యాన్సు మాష్టరు ఆమెలోని స్రీత్వమునకు, ఆకర్షణకు లొంగని సుగుణశీలి. 
ఆమె పొందనున్న పతనమును గ్రహించి ఉద్ధరించుటకు ప్రయత్నించిన ఆదర్శవాది. 


ఇక శమంతకమణి, తనలోని స్రీత్వమును సంపూర్ణముగా అనుభవించి, 
ఆనందమును పొందుటకు యత్నించి, సఫలీకృతురాలైన పిల్ల తిమ్మెర - అది తప్పో, 
ఒప్పో గ్రహించజాలని చంచల స్వభావి ఆమె. 

శచీంద్రుడు పైకి ఆదర్శవాదిగను, సంఘ సంస్మర్తగను కనుపించి, స్తీ యొక్క 
సంపూర్ణ వ్యక్తివికాసము ప్రముఖమని భావించి, తదనుగుణముగా (ప్రవర్తించి, 
ఉపన్యాసములు దంచినను శమంతకమణి స్వేచ్చావృత్తిని సహించలేక, సామాన్య 
మానవునివలెనే ఆమెను హత్యచేసి, అహంతో నిండిన స్వార్థపరత్వమును, ఈర్య్యను, 
క్రోధమును ప్రదర్శించుకొనెనేగాని, అంతకుమించి ప్రవర్తించలేకపోయెను - ఇది 
గమనించదగిన విషయము. 


164 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈ నవలయందు హైందవ సంప్రదాయమునకు ప్రతీక మృణాళిని. గనుకనే 
సుగుణ సంపన్నుడైన ద్యాన్సు మాష్టరు ఆమెను (పేమించెను. తనను సర్వవిధముల 
లోబరచుకొనుటకు ప్రయత్నించిన శమంతకమణి నుండి తప్పించుకొనిన 
సంప్రదాయాజ్ఞుడు ఆయన - స్తీ ఆకర్షణకు లొంగని అతీత వ్యక్తి - ఉత్తముడు. 


“శమంతకమణి” వ్యక్తి వికాసమునకు ప్రతీక. మృణాళిని సంప్రదాయబద్ధమైన 
హైందవ నాగరికతకు, సంస్కృతికి చిహ్నము, ఆ ఇరువురిని జంటగా చేసి ఈ 
నవలలలో చూపించి, ఎవరు, ఎవరో నిర్ణయించుకొను బాధ్యతను పాఠకులకు వదలి 
పెట్టిన గడుసరి తాత్వికుడు గోపీచంద్‌. 


మానవత్వ వికాసమునకు; సంప్రదాయవాదులు, ఆస్తికతావాదులు కలుగ 
జేయుచున్న విపత్తునకంటే పైకి సాంఘిక వాదులవలె ప్రవర్తించి, ఏహ్యమైన నీచపు 
పనులు చేయు వారివలననే అధికమైన నష్టము వాటిల్లుచున్నదని, ఈ నవలలో ధ్వని 
పూర్వకముగా గోపీచంద్‌ నిరూపించుటకు ప్రయత్నించెను. 


“గడియపడని తలుపులు” నవలలో కథానాయిక కోటేశ్వరమ్మ, ఈమె సంప్రదాయ 
బద్ధమైన జీవితమును, నిరాఘాటముగా సాగుచున్న పండువంటి కాపురమును, గ్రామీణ 
జీవితమును విడిచి పెట్టి, వ్యక్తి వికాసము, లైంగిక స్వేచ్చా స్వాతంత్యముల కొరకు 
పట్టణము చేరిన ప్రొఢనారి. ఆమె తన అందచందములతో, విలువైన దుస్తులతో, 
సరిక్రొత్త ఫేషనులతో స్వైర విహారము చేసి, విజయవంతముగా జీవితమును వెళ్ళబుచ్చు 
చున్నప్పుడు శ్రీనివాసరావుతో పరిచయము ఏర్పడినది. ఒక వైపు అతనిలోని 
అమాయకత్వపు ఆకర్షణకు, వేరొక వైపు అతనితో తనకుగల లైంగిక సంబంధములకు 
మధ్య ఆమె హృదయము ఊగిసలాడి, బ్రహ్మానందస్వామి వారి దర్శనము చేసికొనినది. 
శ్రీ స్వామివారి అమృత దృష్టి ఆమెను ఆ మధుర స్రవంతిలో ముంచెత్తినది. ఆమె ఏ 
“శాంతి” కొరకు నిరంతరము అన్వేషించినదో, ఆ శాంతి, ఆ ప్రశాంతత శ్రీవారి 
చరణ సన్నిధిలో లభ్యమైనను, తన బుద్ధిని ఆ మార్గములో నిలదొక్కుకొన లేకపోయినది. 
శేషజీవితమును వైరాగ్య సాధనములోను, సంప్రదాయబద్ధమైన జీవితపు లోతులను, 
విలువలను మననము చేయుటలోను గడిపి కన్ను మూసినది. 


ఈ నవలయందలి కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావులలో నుండి గోపీచంద్‌ మరల 
దర్శనమిచ్చును. (బ్రహానంద స్వామి వారి సన్నిధిలో కోటేశ్వరమ్మ పొందిన 


తెలుంగు నవలా వికాసము 165 


దివ్యానుభూతినే గోపీచంద్‌ శ్రీ అరవిందులవద్ద పొందెను. అతడు జీవితములో పొందిన 
మానసిక సంఘర్షణ ఈ నవలలో వ్యక్తమగును. 


పిల్లతెమ్మర, గడియపడని తలుపులు, నవలలు రెండు సంప్రదాయబద్ధమైన 
జీవితమునకు, వ్యక్తి వికాసమునకు కావలసిన స్వేచ్చకు మధ్య, సమన్వయమును 
పొందుపరచుటకు జరిగిన ప్రయోగాత్మక రచనలు. 


“మెరపుల మరకలు” నవలలోని ఉషారాణి విద్యావతి. వివేకవతి. ఆమె నూతన 
ప్రాచ్య, పాశ్చాత్య నాగరికతలను రెండింటిని పుణికి పుచ్చుకొనిన విశిష్ట వ్యక్తి. 
రామానుజము వంటి ఉత్తమ వ్యక్తికి ఆమె భార్య. చక్రవర్తి, శ్రీకాంత్‌, కమలాకరం 
వంటి విద్యావంతులతో, ఉన్నత భావసంపన్నులతో, లైంగిక సంబంధము కలిగివుండి, 
స్వేచ్భాప్రవృత్తితో, తన మనోభీష్టములను యథేచ్చగా అనుభవించగలగటము ఆమె 
అదృష్టము. ఇందరిమధ్య ప్రవర్తించి, ఆమె ఎవరికిని అంతుబట్టకుండగను, 
చిక్కకుండగను తన ప్రత్యేక వ్యక్తిత్వమును, వైశిష్టతను నిలబెట్టుకొని నేర్పుతో 
సంచరించిన నెరజాణ. ఈ క్రింది సంభాషణ అది బుజువు చేసినది-“నీపట్ల To 
నాకున్న ప్రేమను అతి పవిత్రమైన దానినిగా భావిస్తున్నాను ... ... ” అంటాడు. 
ఎంతో ఉద్వేగముతో చక్రవర్తి. ఉషారాణితో. “బాగానేవుంది చక్రీ, కాని శ్రీకాంత్‌ 
కూడా నన్ను నీకుమల్లేనే ప్రేమిస్తున్నాడని ఎందుకనుగోవు!” అంటుంది ఆమె నిర్లిప్తతగా. 


“అసంభవం” అన్నాడు చక్రవర్తి. “ఎందుకనీ! ... ... ఇప్పుడు నీవు వెలిబుచ్చిన 
అభిప్రాయాలే అతను వెలిబుచ్చుతాడు... ... ” అంటుంది ఆమె. “అభిప్రాయాలు 
వెలిబుచ్చటానికేం? ఎన్నైనా వెలిబుచ్చవచ్చు... ... ” అంటాడు. “మరింకేమంటావ్‌” 


అంటుంది ఆమె. ఈ ప్రశ్నతో అతని నోట్లో పచ్చి వెలక్నాయపడినట్లె, నిరుత్తరుడై 
పోయెను. ఇది ఆమెకు గల వాక్సాతుర్యము- 


గోపీచంద్‌ ఈ నవలలో అస్తిత్వ వాదమును ఆధారముగా (గ్రహించి, తన 
మనస్సును, బుద్ధిని విశాలపరచుకొని, మానవతావాదమునుండి గూడ ముందుకు 
పురోగమించి, తాత్విక చింతనతో దృష్టిని విశాలతమము చేసి రచనలు చేసెను, 
పరిణితహృదయుడు, తాత్విక, ఆధ్యాత్మిక చింతనాపరుడునైన శ్రీగోపీచంద్‌ 
మనస్తత్వమునకు, వ్యక్తిత్వమునకు దీనిలో ప్రతినిధులు ఉషారాణి - చక్రవర్తులు. 


ఉషారాణి కరుణానందస్వామి సన్నిధికి చేరినది. దానితో ఆమె వ్యక్తిత్వ వికాసము 
పరిపూర్ణత నంది, యోగినిగా మారిపోయినది- 


166 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చక్రవర్తి ఉషారాణినుండి దూరమైన పిమ్మట, ఆమె వ్యక్తిత్వభావమువలన తనలో 
స్థిరపడిపోయిన ఉదాత్తభావ సముదాయమును మాసిపోకుండగ ఆకట్టుకొని, ఒక 
కొత్త అనుభూతితో లోగడ ఆమె శరీర సౌందర్యముపట్ల, తాను పొందిన లైంగిక 
సౌఖ్యముపట్ల గల వ్యామోహము నుండి విడివడి స్వార్థచింతనకు అతీతుడై, తుచ్చమైన 
శారీరక సుఖానుభూతులపట్ల విముఖుడై, ఆమె తనలోనే ఉన్నట్లు భావించి ఆమెతో 
తదాత్యతనంది సమాధినిష్టుడయ్యెను. ఇది ఎంతటి విచిత్రమైన మార్చు! ఎంతటి 
అద్భుతమైన మహత్తర చిత్రణము ఇది. 

తాత్విక, యోగ సాధనాసంపన్నుడైన గోపీచంద్‌ చక్కని భావ పరిపుష్టితో ప్రాచ్య, 
ప్రాశ్చాత్య జీవిత విధానములకు సమన్వయము చేయ సంకల్పించి, ఈ నవలలో 
ఉషారాణి, చక్రవర్తి వంటి ఆదర్శపాత్రలను సృష్టించి మన కందించెను. 


ఉషారాణి, కోటేశ్వరమ్మ, శమంతకమణి ఈ మువ్వరిలో సంపూర్ణ “స్త్రీ” త్వమును, 
వారి వ్యక్తి స్వాతంత్ర్యములను, భిన్న కోణములనుండి చూపించినను, ఒక మూసలో 
నుండి వచ్చిన మూడుమూర్తులు మాత్రమే వారు. గోపీచంద్‌ భావనా పటిమకు, 
పరిణత హృదయస్థితికి, వెలుగును వెదజల్లిన ప్రతీకలు వారు. 


శ్రీ గోపీచంద్‌ “పరివర్తన” నుండి “మెరుపుల మరకల” వరకు వెలువడిన తన 
నవలలపైన చెలరేగిన విమర్శనలకు, తర్ణనభర్ణనలకు ఎదురొడ్డి నిలచి; తాత్విక దృష్టితో 
వానిని అవగాహన చేసికొని, అస్తిత్వవాద ప్రభావముతో వివాహ వ్యవస్థయొక్క 
భవితవ్యమును గురించి పరామర్శించుటతో తృప్తినొందక, పాశ్చాత్య భౌతిక వాదమును, 
ప్రాచ్య అధ్యాత్మిక వాదములతో సమన్వయపరచినప్పుడే దానికి సమగ్రత సిద్ధించునని 
(గ్రహించి, ఈ రెండింటిని ముడి పెట్టుటకు శ్రీ అరవిందుల అతీత శుద్ధ మానసిక 
చైతన్య ్రవంతియె సరియైన మార్గమని దూరదృష్టితో యోచించి వ్రాసినవే తృతీయదశ 
నవలలైన శిథిలాలయము, ప్రేమోపహతులు, యమపాశము, పండిత పరమేశ్వర 
శాస్త్రి వీలునామా, చీకటిగదులు (అసంపూర్తి) మొదలైనవి. 


నిర్మల, పీతాంబరరావుల శిథిల దాంపత్య జీవితగాథ “శిథిలాలయము” 
నవలయుందలి ఇతివృత్తము. ఆ దంపతుల వ్యక్తిత్వములమధ్య, సదవగాహన లేక 
పోవడము వలన ఆ సంసారము యథాయథలై పోయినది. దాంపత్య జీవితము 
సఫల మగుటకు కేవలము లైంగిక సుఖము ఒక్కటే ప్రధానముకాజాలదని, వ్యక్తి 


తెలుంగు నవలా వికాసము 167 


స్వాతంత్ర్యము మృగ్యమైననాడు మిగిలిన సుఖములు ఎన్ని యున్నను వ్యర్థములేనని 
నిర్మల పాత్ర నిరూపించినది. అందుకే ఆమె కట్టుకున్న భర్తను వదలిపెట్టి లేచి 
పోయినది. ఏకాంత జీవితములో ఆమె పొందిన తృప్తి, ఆనందము మరెందులోను 
తనకు లభ్యము కాలేదని, తన ప్రవృత్తిని గురించి నిర్మలచెప్పిన ఈ మాటలను 
గమనిస్తే చాలును. “నాకు ఎవ్వరికీ భార్యగా వుండాలనే ఆపేక్ష లేదు. ఒకవేళ 
యత్నించినా ఉండలేనుకూడా ... నేను బ్రతికితే స్వతంత్రురాలిగానే బ్రతుకగలను. 
ఆ స్వాతంత్ర్యం లేకపోయిననాడు నేను మరణిస్తాను. అదినా స్వభావం...” అంటుంది, 

దీనినిబట్టి అన్నిటికన్న వైయక్తికమైన స్వేచ్చ, లైంగిక సంబంధమైన 
స్వాతంత్ర్యము, సంప్రదాయము, సభ్యతల పేరుతో చలామణి యగుచున్న కఠిన 
నిబంధనలలో మార్చు, ముఖ్యమని నిర్మల పాత్ర ద్వారా నిరూపణము చేసి గోపీచంద్‌ 
చూపించెను. 


పీతాంబర రావు జీవితపు మనుగడకు ఒక స్త్రీ, ఆలంబనము చాల ముఖ్యము- 
అయినను అతనిలోను మార్చు రాక తప్పినది కాదు. చూడండి. “తప్పు చెయ్యటంకంటే, 
తప్పును క్షమించలేకపోవటం పెద్ద తప్పు అని నేను గ్రహించాను...” అన్నాడు ఒక 
తత్వవేత్త వలె. 


“శిథిలాలయము” జీన్‌పాల్‌ సాత్రే, అస్తిత్వవాద బహుళ వ్యాప్తికి తెలుగునాట 
తోడ్చడిన ఉత్తమ నవల. 

పునాదులతో సహా కూలిపోవుచున్న నేటి వివాహవ్యవస్థను విశ్లేషించి చెప్పిన 
నవల శిథిలాలయము కాగా, ఆ కూలిన గోడలమధ్య అస్తవ్యస్తమైన విచిత్ర పరిస్థితుల 
ముసుగులో, నాగరికత, సభ్యత, ఫేషను పేరుతో గోప్యముగా పరస్పర సహకార 
పద్ధతి వెంట చాకచక్యముగా, సహజీవనము సాగించిన ఒక “భార్యాభర్తల” జంటయొక్క 
లైంగిక స్వైరవిహారమును చిత్రించిన నవలయే ప్రేమోపహతులు. శ్రీ గోపీచంద్‌ 
నూతన దృక్పథముతో ప్రయోగాత్మకముగా రచియించిన కొత్త రచన ఇది. 


శ్రీ గోపీచంద్‌, శ్రీ అరవిందుల మానసిక శుద్ద చైతన్య స్పూర్తిని, దీప్తిని లక్ష్యముగా 
దమ ఖగ లర 

నిండుకొని ఆధ్యాత్మిక చింతనతో, తాత్విక దృక్పథముతో విభిన్న రచనలు చేసినను 

సామాన్య మానవుల దైనందిన జీవిత సమస్యలపట్ల, వారి అభిరుచులపట్ల, ఆశయముల 

పట్ల ఆయన గనబరచిన శ్రద్ధకు ఫలితమే “యమపాశం” నవల. నాయకుడైన 


168 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నారాయణరావు సామాన్యమైన ఉద్యోగి. అందరివలెనే, అతడు వివాహమాడి, 
పెక్కుమంది పిల్లలకు తండ్రియై, యౌవనములో తన చుట్టు నిర్మించుకున్న ఆశలు, 
ఆశయములు, అడియాసలై) మారుతున్న పరిస్థితులకు తట్టుకొనలేక “దినగండము 
నూరేండ్ల ఆయుర్జాయము” వలె సాగిపోవుచున్న సంసారబంధముల నుండి విముక్తి 
మార్గము గోచరించక తాను, తన భార్య “జీవితం అనే గోడకు కొట్టబడి ఎండిపోయిన 
రెండు పిడకలు ... ...” అని నిరాశ, నిస్పృహలతో బాధపడుచు, తన చుట్టు ఆవరించి 
యున్న విషవలయము నుండి బయటపడుటకు మార్గము గోచరించక, పరిస్థితుల 
ప్రభావమునకు తట్టుకొనలేక కొట్టుమిట్టాడుతున్నప్పుడు భార్య రాజమ్మ, కూతురు 
అరుంధతి ఇద్దరు, “మనకన్న బీదవాళ్ళు, దురదృష్టవంతులు ఎంతో హాయిగా 
బ్రతుకుతున్నప్పుడు మనకి ఆలోచనలన్నీ వృథా ... ... ఏ నడకలో ఉన్న మాధుర్యం 
ఆ నడకలో -ఉంది... అడుగు తప్పకుండా పడితే సరి...” అని చెప్పి, అతని 
హృదయములో చెలరేగిన పెనుతుఫాను నుండి విముక్తిని చూపిరి. 


“జీవితాన్ని యథాతథంగా అంగీకరించి అనుభవించాలి - జీవితానికి పెడగా 
నిలుచున్న వారికంటే, అన్ని విధాల జీవితాన్ని అనుభవించేవారంటేనే నాకు ఇష్టం - 
ఒక్క ఇష్టమేకాదు, నమ్మకంకూడాను...” అని జీవితమును గురించి చక్కని సందేశమును 
గోపీచంద్‌ చూపెట్టెను. 

శ్రీ గోపీచంద్‌ తను “పోస్టు చెయ్యని ఉత్తరాలిలో ఉద్దాటింపదలచిన తార్మిక, 
ఆధ్యాత్మిక, అద్వైత సిద్ధాంతములను పండిత పరమేశ్వర శాస్త్రి “వీలునామాలో 
నిక్షేపించుటకు యత్నించి ఆయన కొంతమేర వరకే విజయమును పొందెను. ఆయన 
జీవిత చరమదశలో ఏర్పడిన మానసిక స్థితిగతులను ఇది వ్యక్తీకరించును. కేంద్ర 
సాహిత్య అకాడమి వారి బహుమతి నందుకున్న నవల ఇది. 


ఈ నవలలో కేశవమూర్తి కథానాయకుడు. అతడు రచయిత, రాజకీయవాది. 
మానవత్వముపట్ల, జీవితము పట్ల మమత ఉన్న వాడు. ఆధ్యాత్మిక చింతన కలిగిన 
వ్యక్తి. 

కేశవమూర్తి రచనలను; కుత్సిత హృదయుడైన సీమంతం, ఓర్వలేని బుద్ధితో 
అపనిందలు వేసి విమర్శించెను. సున్నితహృదయుడైన కేశవమూర్తి తన మిత్రుడు 


తెలుంగు నవలా వికాసము 169 


తన రచనలపట్ల వెలిబుచ్చిన అభిప్రాయములకు తట్టుకొనలేక బాధపడదొడగెను. 
భార్య సుజాత భర్తతో “అంట్ల తప్పేలకన్న మకిలతో నిండిన స్వభావము సీమంత” 
ముందని తెలిపి, తృప్తి పరచినది. 


ఈ నవలలో సుభాషిణి, కన్యకామణి, సుజాత, కేశవమూర్తిని దైవముగా యెంచి 
ఎంతగానో అతనిని పొగడిరి. ఇది రచనకు అసహజముగానున్నది. 


శ్రీ అరవిందుల అతీత మానవత్వ స్థితికి, ప్రతీకగా కేశవమూర్తిని చిత్రింప 
నెంచిన గోపీచంద్‌ ఆలోచన, ఆ పాత్రను సృష్టించిన తీరు, అంత ఉదాత్తముగా 
నుండక సామాన్య మానవులకుండునట్టి ఈర్ష్య, అసూయ, అహం వంటి 
దుర్గుణములను కలిగియుండడము, అడుగడుగున అతని స్ప్వోత్మర్ష తనను విమర్శించిన 
వారిపట్ల ప్రతి విమర్శ చేసి తృప్తి పడుట, పైకి కొట్టవచ్చినట్లు కనుపించి నవల 
కుండవలసిన సహజత్వము కుంటువడినది. ఈ నవలలో ఆధ్యాత్మిక విలువలకన్న 
సాహిత్యవిలువలు మెండుగా నున్నవి. 


మిగిలిన విషయ మెట్లున్నను పండిత పరమేశ్వరశాస్త్రి పాత్రను గోపీచంద్‌ 
అద్భుతముగా పోషించెను. శాస్త్రి ఆస్తిని కాజేయుటకు సీమంతము మొదలైన వారు 
చేసిన ప్రయత్నములను చిత్తు చేసి, కేశవమూర్తిని తన వారసునిగా అతడు 
నిర్ణయించిన తీరు చాల అద్భుతమైనది. 


“వీకటిగదులు” గోపీచంద్‌ అసంపూర్ణ రచన. దీనిలో ఆయన ఆంధ్ర దేశ 
రాజకీయ చరిత్రను, తన మనస్సులో ప్రవేశించిన విభిన్న ప్రాచ్య, పాశ్చాత్య తాత్విక 
సిద్ధాంతములను సమన్వయ దృష్టితో వ్రాయ సంకల్పించి, సువిశాల ప్రాతిపదికను 
ఏర్పరచి, దానిని పూర్తి చేయకయే కన్ను మూసెను. 

శ్రీ గోపీచంద్‌, సాహిత్య వ్యాసంగమును, సత్యాన్వేషణమును జీవిత 
ధ్యేయములుగా చేసికొని, చివరక్షణము వరకు ఆ దృక్పథముతో రచనలు చేసి, ప్రాచ్య, 
పాశ్చాత్య తత్వ సిద్ధాంతములను సమన్వయ దృష్టితో పరిశీలించి, సాహిత్యరంగమున 
వానిని ప్రవేశపెట్టి, తెలుంగువారికి నవ్యత్వముతో నిండిన విలువైన గొప్ప నవలల 
నందించిన ఖ్యాతి ఆయన గడించుకొని, తెలుంగు నవలా వికాస చరిత్రలో 
అమరుడయ్యెను. 


170 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ విశ్వనాథ, శ్రీ గోపీచందులు వారు సృష్టించిన పెక్కు నవలలయందలి 
విభిన్న పాత్రలలో నుండి ఏదో ఒక రూపమున తమకు తామై, వారు కనుపించి, 
తమ వ్యక్తిగతమైన ఆలోచనలను, అభిరుచులను, సిద్ధాంతములను, వ్యక్తము చేసిరి. 


శ్రీ కొడవటిగంటి కుటుంబరావు అట్లుగాక, నిజాయతీతో ఆయన నమ్మిన 
సిద్ధాంతములను పాత్రల ముఖతః సహజసుందరముగా నుండు రీతిలో చెప్పించి, 
అతిశయోక్తులకు, అసంబద్ధమైన అతీత వర్ణనలకు తావివ్వక యథార్థ దృష్టితో 
వ్యక్తులను, సంఘమును భిన్న కోణములనుండి అవలోకించి, తాను రూపొందించిన 
ఆయా పాత్రలలో నుండి వ్యక్తిగా తానై కనుపించక, ఒక ద్రష్టవలె, న్యాయ నిర్ణేతయె 
వ్యవహరించెను. అది ఆయన రచన యందలి ప్రత్యేకత. 


శ్రీ కుటుంబరావు సామ్యవాది. నిండైన మానవతావాది. ఆంధ్ర దేశపు నడి 
బొడ్డుపైన సామ్యవాద బీజములు నాటబడి వేళ్ళూనుచున్న తొలి ఉషస్సులలో, 
ఆనూతన సిద్ధాంతములకు అక్షర రూపమునిచ్చి నవలలు వ్రాసిన ప్రగతి శీలక 
రచయితలలో ఆయనది ప్రథమ పీఠము. 


శ్రీ కుటుంబరావు కమ్యూనిస్టు సిద్ధాంతముల పట్ల ప్రీతి కలిగిన వ్యక్తి యెనను, 
ఆయన తనకు తానై ఆ సిద్ధాంతములను నవలలో ప్రచారము చేయక, వాని ప్రతి 
పాదనకు అనుకూలమైన ఇతివృత్తమును కల్పించి, ఆ మనస్తత్వము గల పాత్రలను 
రంగమున ప్రవేశ పెట్టి, తమ తమ సంభాషణల ద్వారా ఒకరితో మరియొకరు వాని 
మంచి చెడ్డలను చర్చించుకొని, ఒక సదవగహనముతో పురోగమించునట్లు చేసి 
చూపించెను. అది ఆయన నిస్పక్షపాత దృష్టి. ఆయన కల్పించిన పాత్రలన్నియు 
నిత్యము మనము చూచుచున్న వ్యక్తులకు సంబంధించినవే. అవి మన మధ్య, మనతో 
మసలుచుండునట్టివే, సున్నితమైన వ్యంగ్యమును ఆయన పాత్రల ద్వారా చొప్పింప 
జేసినను అది ఇతరుల మనస్సును నొప్పించని విధముగా నుండును. 

శ్రీ కొడవటిగంటి సామ్యవాదియెనను, ఇతర రాజకీయ సిద్దాంతములను, 
వరములను విమర్శించక, అన్నిటినీ సమదృష్టితో తిలకించి, రచనలు చేసిన 
మానవతావాది. ఆయన గత నలుబది సంవత్సరములనుండి నిర్విరామముగా సాహిత్య 
వ్యవసాయము చేసి పండించిన ఫలరాశిని పక్ష పాత రహిత బుద్ధితో పరిశీలించినచో 
ఆ సత్యము విశదమగును. ఆయన పెక్కు నవలలను, నవలికలను వ్రాసి తెలుంగు 
ప్రజల కందించిన సాహిత్య సురభి. 


తెలుంగు నవలా వికాసము 171 


సంఘ చరిత్రాత్మక నవలలు: 


శ్రీ కొడవటిగంటి విశాల దృష్టినుండి స్రవించిన మధుకుల్యయే “చదువు” 
అను నవల. అది అశేష పాఠకులను ఆకట్టుకున్న సురుచిరమైన రచన. అది 
క్రీ.శ. 1915-1940 సంవత్సరముల మధ్యన భారత దేశమునను, ఆంధ్రదేశమునను 
చెలరేగిన జాతీయోద్యమములను ప్రతివింబింపబేయు నవల. “సుందరం” అన్న వ్యక్తి. 
అక్షరాభ్యాసముతో నవల ప్రారంభమై అతని కుమారుడు చదువులో ప్రవేశించటముతో 
అది ముగిసినది. సుందరం తల్లి సీతమ్మ. భర్త మరణముతో ఆమె నిరుత్సాహపడక, 
తన కుమారుని ఉన్నత విద్యాసంపన్నుని చేయనెంచి, అడపాదడపా లభించుచున్న 
కొందరు బంధువుల సహాయముతో ఆమె చేసిన ప్రయత్నములు ఇందు 
వివరింపబడినవి. ఆనాటి వీధిబడుల విద్యా విధానమునుండి, కళాశాలల చదువుల 
వరకు ఉన్న విద్యావ కౌశములను ఇది వివరించును. 


“సుందరం” బెనారసులో ఎం,ఏ; ఎల్‌.ఎల్‌.బి; వరకు చదివి తిరిగివచ్చి 
నిరుద్యోగియె, నిర్వాపారియె ఒక రచయితగా మారి సంఘగ్రేయస్సును దృష్టియందుంచు 
కొని రచనలు చేసి జీవితయాత్రను సాగించెను. అతడు విద్యార్థియె పాఠశాలలలో 
ఆర్జించిన చదువు, విజ్ఞానముకన్న వాస్తవ జీవితములో [గ్రహించిన విషయములే 
కోకొల్లలు. ఇహ యాత్ర ఎట్టి వొడుదుడుకులు, మిట్ట పల్లములు లేకుండ సాగుటకు 
లోకజ్ఞానము అతిముఖ్యమన్న సంగతిని అతడు జీవితములో ఆలస్యముగా గ్రహించెను. 


సుందరమునకు అతని తల్లికి గల సంబంధము క్రమముగా విడిపోయి వారి 
మధ్య అఘాతము ఏర్పడినది. 

సుందరం తన కుమారుడు విద్యార్థియె పాఠశాలకు వెళ్ళుచున్నప్పుడు “ఓనమా” 
లు దిద్దుచున్నప్పుడు తను, తన భార్య పొందిన దివ్యానందముతో, మధురానుభూతితో 
తాను విద్యార్థిగా నున్నప్పుడు, తన తల్లి ఒకప్పుడు పొందిన అనుభూతిని స్మరించుకొని 
ఆమె యొక్క మాతృ ప్రేమ యందలి పరమార్థమును గ్రహించగలిగెను. కథకు ఇది 
ఒక విచిత్రమైన మలుపు. తల్లి కుమారుల మధ్య గల వైరము దీనితో సమసి పోయినది. 


ఈ నవలకు శేషగిరిరావు పాత్ర జీవము. దేశ స్వాతంత్రోద్యమములో అతడు 
ముఖపాత్ర వహించి, పెక్కు మారులు శ్రీకృష్ణ జన్మస్థానము నలంకరించిన అకలంక 
దేశభక్తుడు. దేశ స్వాతంత్ర్యము కొరకు ఎన్ని త్యాగములు చేసినను, అతనికి రావలసిన 


172 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కీర్తి రానందున కొంత మానసిక వ్యథను అనుభవించినను, తన కర్తవ్య పథమున 
మడమతిప్పక పయనించిన కర్మయోగి. గాంధీమహాత్ముని దివ్య మార్గమును 
అనుసరించిన పుణ్యమూర్తి. అల్లుడు రంగారావు ఆ తరపు యువనాయకుడైన 
శ్రీ జవహర్షాలు నెహ్రూకు ప్రతీక. ఆ ఇరువురు మహాపురుషులకు, ఈ ఇరువురు 
ప్రతీకలు. శేషగిరిరావుది, వైరాగ్యపరమైన జీవితము, రంగారావు జీవితము రాబోవు 
సహజ మార్పులకు ఆలంబనమైన చిహ్నము. రెండు భిన్న తరములకు ఆ ఇరువురు 
సంకేతములు, 


ఈ నవలలో జలియన్‌ వాలాబాగ్‌, చౌరారణ చంపారాలలో జరిగిన 
మహోద్యమములు, అక్కడ సంభవించిన అమానుషకృత్యములు, కార్యకర్తల అకుంఠిత 
దేశభక్తి, కార్యదక్షత, ప్రజల మనస్తత్వములు చక్కగా నిరూపించ బడినవి. మహాత్ముని 
సహాయ నిరాకరణోద్యమము, జాతీయ పాఠశాలల స్థాపనము, కోర్టుల బహిష్మరణ 
కంటి పెక్కు విషయములు వివరింపబడినవి. 


సుందరం, శీతమ్మ, శేషగిరి పాత్రల చిత్రణ మిక్కిలి సహజముగ నుండి వారిపట్ల 
పఠితలకు సానుభూతి, సదవగాహనను కలిగించును. 


“చదువు” నవల ఒక తరపు ఆర్థిక, రాజకీయ సాంఘిక పరిస్థితులను, ఆనాటి 
గ్రామీణ జీవితమును ప్రత్యక్షముగా వ్యాఖ్యానించినది. ఇది కుటుంబరావు ప్రథమ 
నవల యైనను దీనిలో వాస్తవిక పరిస్థితులను, అతి వాస్తవ దృక్పథముతో ఆయన 
చిత్రించెను. 


ఒక విధముగా సుందరం ఆత్మ చరిత్రను - దాని క్రమ విధానమును మనము 
ఇందులో చూడగలము. 


“సుందరం” సాగుచున్న యథార్థ జీవిత నాటకమునకు దూరమై ప్రేక్షకునివలె 
వ్యవహరించి, జీవిత తత్వమును, పరమార్థమును, సహజ మాధుర్యమును (గ్రహించలేక 
మిగిలిన ఒక అసంపూర్ణ వ్యక్తి - అసమర్థుడు. 

“అరుణోదయం” నవలలో శ్రీ కుటుంబరావు కమ్యూనిజం ప్రాముఖ్యతను, 
విశిష్టతను విశ్లేషించి చెప్పెను. మధ్య తరగతి ప్రజల వికాసమునకు కమ్యూనిజం 
ఒక్కటే ఆశాజ్యోతి అని భావించి, దానిని ఈ నవలలో మిక్కిలి నేర్పుతో ప్రవేశ 
పెట్టెను. కమ్యూనిజంపట్ల, దాని ఉజ్వల భవిష్యత్తు పట్ల ఆయనకుగల అపారమైన 


తెలుంగు నవలా వికాసము 173 


విశ్వాసమును ఈ నవలయందు నేర్పుతో ప్రవర్ణమానము చేసి చూపెను. ఈ నవలలో 
నాయకుడైన రామమూర్తి తన ఆస్తిని బంధువులు హరించి వేసినప్పుడు నోరు మెదపని 
ఆదర్శవాది - అంతయు హరించి పోయిన పిమ్మట మద్రాసు చేరి, అచ్చట నానా 
అగచాట్లు పడి బి.ఏ; వరకు చదివి, ఏదో ఒక ఉద్యోగము చేసికొని బ్రతుకక, 
స్వేచ్చకొరకు, అందని ఆదర్శముల కొరకు అట్టులు చాచి వాటిని చేజిక్కించుకొనలేక, 
నిత్యనూతనముగా పురోగమించుచున్న సంఘముతో రాజీపడలేక, నిరంతరము దాని 
వెనుక పరుగిడి తనలో తాను గుడుసుళ్లు తిరుగుతూ, గమ్యము చేరలేని అభాగ్యుడు 
ఆయన. 


ఈ నవలలో ఆనాటి యువకులకు తమ జీవిత ఉన్నతాదర్శములపట్ల గల 
నమ్మకములను, వాటిని పొందుటకు వారు ఆవలంభించిన మార్గములను, 
అడ్డుగోడలవలె నిలచిన విషపూరితమైన పరిస్థితులను, విభిన్న సంఘర్షణల ద్వారా 
శిఖరాగ్రములను చేరుటకు చేసిన వారి ప్రయత్నములను, విఫలములైన వారి 
ఆలోచనలను, అసంతృప్తిని రామమూర్తి పాత్రద్వారా ఈ అరుణోదయము నవలలో 
కుటుంబరావు స్పష్టీకరించెను. 1920 - 45 సంవత్సరముల మధ్య ఆంధ్ర దేశమున 
జరిగిన పెక్కు సంఘటనలకు ఈ నవల ప్రాతినిధ్యము వహించుచున్నది. 


రామమూర్తి భార్య “కళ్యాణి”. ఆమె అన్ని విధముల భర్తకు తోడ్చడిన 
సంప్రదాయజ్ఞురాలు, సుభద్ర విహ్వల విహంగ - ఆమె పేమకు మట్టు మర్యాదలు 
లేవు. ఆమెది స్వేచ్చా వృత్తి. (ప్రేమించినవాడు (ప్రేమించినంతకాలము ఆమెకు భర్త 
అన్న భావముగలది. ఆమెది కాకి వన్నె కాకి కంఠము. అయినను ఆమె గాయని. 
నటి, రామమూర్తిని అన్ని విధముల సంతృప్తి పరచిన ప్రోడ. 


“గడ్డురోజులు” నవలలో “సత్యం, అన్ని విధముల “చదువు” నవలలోని 
“సుందరం” ను పోలినవాడైనను, అతని కన్న ఇతడు కొంత వ్యక్తి వికాసముగల 
వాడైనను, ఇతడును భగ్నాశయుడే. తనకన్న తక్కువ తెలివి తేటలు, తక్కువ 
అంతస్తులుగల ఆంజనేయులు, శ్రీరాములు, వామన రావు, వీర్రాజు మొదలైన 
వారందరు జీవితములో వీలైనన్ని పోకడలు పోయి, ధనార్జన చేసి, నిర్విచారముగా 
జీవించుచు హాయిగా కాలక్షేపము చేయుచుండగా, జీవితమును ముఖా ముఖిగా 
ఎదుర్మొన లేని అసమర్గుడు. “విధి ఎటునెట్టిన అటు పోయి, లలిత్యమును చేరుకొనలేని 
అవివేకి అతడు. 


174 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నడచుచున్న సంఘ చరిత్రయందు శ్రీయుతులు తిలక్‌, గాంధి, గొల్లపూడి 
సీతారామశాస్త్రి, స్థానం నరసింహారావు వంటి ప్రసిద్ధ చారిత్రక పురుషులను, మరియు 
ఆయా కాలములయందలి సన్నివేశ సంఘటనలను “చదువు, అరుణోదయము, గడ్డు 
రోజులు” అను నవలలయందు ప్రవేశపజచి వివరించుటనుబట్టి ఈ నవలాత్రయమును 
సంఘ చరిత్రాత్మక నవలలని పేర్మొనియుంటిని. 


సాంఘిక నవలలు: 


“కొత్త అల్లుడు - కొత్తకోడలు” అను రెండు నవలలు వాస్తవ సమాజ 
పరిస్థితులను, జీవితపు పోకడలను ముఖ్యముగా మధ్యతరగతి ప్రజల మనస్తత్వములను 
విడమరచి చెప్పునట్టి అపురూప శిల్పఖండికలు. 


ఈ నవలాద్వయములో స్వార్థపరుల కుత్సితములను, కుంతంత్రములను, 
అహంభావములను, ఆదర్భజీవులు ఎట్లు ప్రతిఘటించి విజయమును పొందినది ఉదాత్త 
భావనా పటిమతో శ్రీ కొడవటిగంటి వివరించెను. 


“కొత్త అల్లుడు” నవలలో కమలమ్మ, ముకుందుడు దుష్టస్వభావమునకు, 
సంకుచిత తత్వమునకు ప్రతీకలు. అల్లుడైన కుశాలరావు కాలాతీత వ్యక్తి. అతడు 
యువతరమునకు, నవతరమునకు ఆశాజ్యోతి. కొత్త పోకడలకు ప్రతినిధి. అత్తమామల 
నుండి, బంధుత్వమును, ప్రేమను తప్ప భౌతిక సంబంధమైన ఇతర వస్తువులను 
కాంక్షించని మధురమూర్తి. 


“కొత్త కోడలు” నవలలో సరోజిని ఒక విశిష్ట స్త్రీమూర్తి, ఆమె ఆదర్శజీవితము, 
ప్రవర్తన నేటి నారీమణులు జ్ఞాపకముంచుకొనదగినవి. భావితరపు “స్తీ” జాతికి 
సరోజనిని ఆదర్శము చేసి చూపిన శ్రీ కుటుంబరావు ప్రశంసనీయుడు. 


కుటుంబము నందలి వ్యక్తులందరును కలసి మెలసి జీవించినప్పుడు కలుగు 
సౌభాగ్యమును, ఆనందమును గుర్తింప నేరని దివాంధురాలు హనుమాయమ్మ. 
పిల్లలందరిని తన అదుపాజ్ఞలలో ఉంచుకొని తను గీసిన గీటును దాటిపోకుండునట్లు 
శాసించిన మూర్చురాలు. పిల్లలు ఆమె ఆశలను అడి యాసలు చేసి, ఆమె చేతిలో 
నుండి జారిపోయిరి. ఇంతటి గయ్యాళిగంప గూడ కాలము ఇచ్చిన తీర్పునకు తలవొగ్గక 
తప్ప లేదు. ఆమె భర్త, ఉత్తముడు. కాలపరిస్థితులను గుర్తించిన మేధావి. భార్య 


తెలుంగు నవలా వికాసము 175 


చేయు అస్తవ్యస్తమైన పనులకు బాధపడినను, ఆమె నోటికి భయపడి మంచి సూచనలు 
ఇచ్చుటకు సైతము వెనుకాడిన సాధుమూర్తి. 


“కొత్త అల్లుడు” నవలలో “చంద్రావతి” తల్లి కమలమ్మ కఠిన శాసనమును 
ఉల్లంఘించి, హోటలులో ఉన్న కుశాలరావు వద్దకు వెళ్ళి అతనిని వివాహమాడుదునని 
తెలిపి ఇంటికి తిరిగివచ్చి తల్లితో “మీ అందరి ఇష్టాలు విని విని తలపట్టిపోయింది. 
ఇక ముందు నా ఇష్టమేమిటో మీరు వినండి-” అంటుంది ఎంతో ధైర్యముగా. అదే 
విధముగా కొత్తకోడలు నవలలో “సరోజిని” నేరుగా హనుమాయమ్మ ఇంటికి వచ్చి 
చలపతితో స్వేచ్చగా మాట్లాడి, హనుమాయమ్మను తప్ప ఇంటిలో ఉన్న వారినందరిని 
మంచి చేసుకొని అతనితో రిజిష్టరు మేరేజి చేసుకొని నేర్చరి. 


“వారసత్వం” నవలలోని అనూరాధ, జీవితముపైన అపేక్ష చావని వ్యక్తి - 
“సుదర్శనం” అను బిడ్డల తండ్రితో సహజీవనము చేసి, జీవిత మాధుర్యమును 
చవిచూచినది. సుదర్శనం భార్య దుర్గాంబ అపర కాలి. అయినను నేర్చుతో ఆమె 
భర్త సహచర్యమును విడిచి పెట్టని అనూరాధ, యెంతటి వివేకవతియో మనకు ఈ 
నవలలో విశదమగును. 


“తార” నవల ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి వారి బహుమతి నందుకొనిన 
ఉత్తమ రచన. బాల్యముననే తాళిగట్టిన భర్త గతించినందువలన శ్యామల జీవితము 
ఎందుకు కొరగాకుండ మారిపోయినది. ఆమె తండ్రి, రామశాస్త్రి అను సంఘ సంసారి 
ప్రోద్బలముతో మాయల మరాఠి వంటి ్రకాశరావును వివాహమాడినది. అతడు 
భార్యను సైతము పెట్టుబడిగా ఉపయోగించి ధనార్జనము చేయుటకు వెనుదీయని 
నీచుడు. శ్యామలను మద్రాసు తీసుకొని వెళ్ళి సినిమాలో ఛాన్సు ఇప్పింతునని ఆశలు 
గొలిపి నప్పుడు అతనిమీద ఆమెకు అసహ్యము కలిగినది. మద్రాసులో అతడు ఒక 
చెట్టియారును మోసము చేసి డబ్బును సంపాదించి ఆమెకు చెప్పకుండగ 
ఉడాయించినప్పుడు, ఆమె అందరు స్తీలవలె అధైర్యపడక వాసుదేవరావు అను మరొక 
వ్యక్తితో చేయి కలిపి, సుఖజీవనము చేసిన ధీరురాలు. బజారుపాలై పరిస్థితులకు 
లొంగిపోకుండ జీవించిన ఉపాయశాలిని ఆమె. 

“వారసత్వం” నవలలోని అనూరాధ, “తార” నవల లోని శ్యామల, ఇద్దరు 
తమకు సంభవించిన కష్ట నష్టములకు అధైర్యపడక పరిస్థితుల తాకిడికి ఎదురొడ్డి 
నిలచిన వివేకవతులు. 


176 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నవలికలు : 


“అనామిక” చిన్న నవలిక. దీనిలో శ్రీ కుటుంబరావు కమ్యూనిజము పైన 
తనకున్న అభిమానమును ప్రదర్శించుటకు ఇద్దరు స్నేహితుల మధ్య చర్చా వేదికను 
ఏర్పరచెను. “గోవిందరావు” అను అభ్యుదయవాది యైన రచయితను గురించి ఈ 
నవలిక వివరించును. దీనిని ఒక నవలిక అనడముకన్న కొన్ని సంఘటనల కూర్చు 
అనినచో సరిపోవును. 


“ఎండమావులు” లో “రాజు” అను పేరుగల ప్రెస్‌ కార్మికుడు కమ్యూనిజము 
ద్వారా మరొక ప్రపంచపు అంచులను చూడ తలపెట్టును. అతడు తన 
మనోభావములను దీరోపన్యాసములతో వెల్లడించును. 


రంగారావు మరొక ప్రెస్‌ కార్మికుడు. అతడు తన బుద్ధి వైభవముతో రచనలు 
చేసి, ఆ చిన్న స్థితినుండి పైకి వచ్చి, సినిమాలకు సంభాషణలుగూడ వ్రాసి, పై 
అంతస్తును చేరుకొనెను. భార్య ప్రతికూలవతియై ప్రవర్తించి నందున “సుందరం” 
అను తన చిన్ననాటి స్నేహితురాలితో సంబంధమును కల్పించుకొని, ఆమెతో 
యథేచ్చగా తిరుగుచున్నప్పుడు సినిమా వ్యక్తులు అతనిని ఆ రంగమునుండి తరిమి 
వేసిరి. ఆ పరిస్థితిలో తోటి కార్మికుడైన రాజు, అతనిని సన్మార్దములో పెట్టి కాపాడెను. 
భార్య మరల అతనిని చేరినది, ఏ సినిమా జీవితము తనను వంచించి, అధోగతి 
పాలు చేసినదో ఆ సినిమా జీవితము పైన అతడు పగ దీర్చుకొనుటకు నడుము 
బిగించును. ఇది ఒక విశిష్టమైన నవలిక. 


ప్రతి సమస్యకు ఉన్న వెలుగు నీడలను శ్రీ కుటుంబరావు తానై చెప్పక, అనుకూల 
ప్రతికూల సన్నివేశములను సృష్టించి, తదనుగుణమైన పాత్రల మధ్య చర్చలు నడిపి, 
నిగ్గు తేల్చి వారి ముఖతః తన మనో భావములను వ్యక్తము చేయు నేర్చు ఆయనది. 
అది ఆయన రచనా విశిష్టత. చలం వలె ఆయన, తాను సృష్టించిన స్తీ పాత్రలకు, 
లైంగిక స్వేచ్చనే ప్రధానము చేసి, అది ముగిసిన తరువాత వారిని గాలిలో విడిచి 
పెట్టక, ఏదో ఒక మార్గమును చూపి ఉద్ధరించుటకు ప్రయత్నించును. ఇది మరొక 
విశేషము. 


కులము లేని పిల్లనుండి, పడుపు వృత్తిలో హేయముగా జీవితము గడుపువారి 
వరకు; కురూపులనుండి, ఉన్నత సంస్మారవంతులు, రూపవంతులవరకు; సహాయ 


తెలుంగు నవలా వికాసము 177 


నిరాకరణోద్యమము నుండి, కార్మిక కర్షకోద్యమములవరకు; యుద్ధమునకు ముందున్న 
డి(ెషన్‌ నుండి, యుద్ద్ధానంతరము ఆకాశము నంటిన అధిక ధరల వరకు: వివాహ 
వ్యవస్థయందలి లోపములనుండి, నిరుద్యోగ సమస్యలవరకు గల నడిమి, చివర 
తరగతుల ప్రజల విభిన్న సమస్యలు, పరిస్థితులు, మానసిక స్థితిగతులు, ఆయన 
రచనలలో మనకు గనుపించును. ఇన్ని రకములైన ఇతివృత్తములతో ఆయన పెక్కు 
రచనలు చేసినను, ఆయన సృష్టించిన పాత్రలు మనకు సన్నిహితమైనట్లు, మనతో 
కలసి మెలసి చర్చించినట్లు ఆయన రచనా శైలి పఠితలను ఆకట్టుకొని శాశ్వతముగా 
వారి మేథస్సునందు గాధ ముద్రను వేయగలిగినంత బలమైనది కాకుండుట యనునది 
ఎన్నదగిన లోపముగా కనుపించుచున్నను, తెలుంగు నవలా సాహిత్య చరిత్రలో, 
ఆయన పండించిన పంట, రాసిలోను, వాసిలోను శ్రేష్టమైనదని విమర్శకులు 
అంగీకరించిన సత్వము. “Novel is a pocket theatre” అన్న ఆంగ్ల సూక్తి 
శ్రీ కొడవటిగంటి నవలలకు కొంతవరకు వర్తించును. 


దేశ, కాల, కుల, మత, వర్గ భేదములు లేని సాధారణ జనులైన స్తీ పురుషుల 
పరస్పర సంబంధములను, యవ్వనోద్రేకములను, వానివలన సంభవించు వెలుగు 
నీడలను, వారి అంతర్గతమైన సహజ భావములను, ఇతివృత్తములు చేసి లెక్కకు 
మించిన నవలలు వాసి, రాజాంతపురములనుండి రైల్వే షాటు ఫారములవరకు; 
మారు మూలకు గాయముల నుండి, మహా పట్టణములవరకు గల ఆంధ్ర దేశమున, 
ఒక దశాబ్దము పైగా ప్రభుత్వము నెరపి, తెలుగు ప్రజల హృదయములలో పఠనాసక్తిని 
పెంపొందించిన ప్రముఖ నవలా రచయితలు శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు, 
శ్రీ జంపన చంద్రశేఖర రావులు. 


శ్రీ కొవ్వలి “సిపాయికూతురు” “వెయ్యి శిరస్సులు ఖండించిన అపూర్వ 
చింతామణి” “పెంకి పిల్ల” “పొడుగు పెళ్లాం” “పొట్టి మొగుడు” “స్వాతంత్ర్యం”; 
మరియు శ్రీ జంపన “ఊర్వసి” “వేంకటేశ్వర మహాత్యము” “నల్లకళ్ళ అమ్మాయి” 
మొదలైన వారి కొన్ని నవలలు పేర్కొనదగినవి. వారి నవలలలో సాహిత్య విలువలు 
మృగ్యమైనను, నవలల కుండవలసిన పెక్కు ఇతర లక్షణములు లేకున్నను, కథాకథన 
విధానములో ఒక విధమైన నేవళము, భాషలో ఒక విధమైన సరళత, సుష్టుగా 
నుండుట చేత, అవి అశేష ప్రజాదరణను పొంది, చదువుట ప్రారంభించినదే తడవుగా 


178 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ముగియు నంతవరకు, పాఠకులు అన్య మనస్కులు కాజాలక పోవుటయను విశిష్టత, 
ఈ నవలల యందలి ప్రవాహశీలతా లక్షణము. కనుక అవి తెలుగు నవలా సాహిత్య 
వికాస ప్రగతికి అత్యధికముగా దోహదము చేసిన విధమును మనము విస్మరించుటకు 
యెంతమాత్రము వీలు లేదు. 


వీరితోపాటు సాంఘిక, చారిత్రక నవలల నెన్నింటినో వ్రాసి, ఈ దశలో తెలుంగు 
నవలా ప్రపంచమున వినూతన భావ కుసుమములను పుంజీభవింప జేసిన 
మరికొందరు రచయితలను, వారి రచనలను ఇచ్చట పేర్మొందును. 


శ్రీయుతులు బూదూరు రామానుజులు రెడ్డి, “రత్నబాయి, వీర గాంధర్వము, 
మోహన” (1930-31 సం.) గంటి జోగి సోమయాజి “ధర్మసామ్రాజ్యము” (1928 
సం.); పోలవరపు రామ బ్రహ్మము “లీలాకుమారి” 1, 2 భాగములు (1930); శిష్టా 
వేంకట సుబ్బయ్య “శుచిముఖ” (1931); ఆకుండి వేంకట శాస్త్రి “తిలక మంజరి” 
(1930); శ్రీవాత్సవ “సైరంధ్రి” (1933) గంటి సుబ్రహణ్యశర్మ “భూతగ్భహము, 
మాధవాశ్రమము” (1932-33); సహదేవ సూర్యప్రకాశరావు “చతురిక” (1930); 
సామవేదము జానకి రామశర్మ “ధన్యజీవి” (1946); వడ్లపట్ల వెంకట రామదుర్గా 
ప్రసాద్‌, “బికారి, మినువాక, నాక బలి” (1946-47); పెనుమత్స సత్యనారాయణ 
రాజు “మనస్విని” (1944); కొండూరి నరసింహం “తానాజి”; దుర్భాక రాజ శేఖర 
శతావధాని “రాజసింహ”; నండూరి రామకృష్ణమాచార్య “తెలుంగు దళవాయి” 
(1947); ముడుంబి నరసింహాచార్య “పొరుగింటిపిల్ల, దయ్యాల లంక”; మిత్రశ్రీ 
“శారద”; ఇల్లెంద్ర రంగనాయకులు “మల్లిక, స్వర్ణలత”; పోలూరి ఆంజనేయప్రసాదు 
“రణచండిక” (చారిత్రక నవల) అయితం ఇందిరా, భారతులు “ప్రతిమా దేవి” 
(చారిత్రక నవల): వజ్జల కాళిదాసు, వేంకటేశ్వరుల “నళిని, నివాళి, బాష్పబిందువు” 
మొదలైనవి. 


అనువాదములు: 


ఈ కాలమున వివిధ భాషలనుండి అనువదింపబడిన కొన్ని ఉత్తమ నవలలను, 
అనువాదకులను ఈ సందర్భమున స్మరించుట సమంజసమని భావింతును. 
శ్రీయుతులు సహదేవ సూర్యప్రకాశరావు “చతురిక” (శరత్‌ అరక్షణీయ 1930); 
వెలువోలు సీతారామయ్య “హేమ” (అశ్వనీకుమారదత్తు వంగమూలమునకు హిందీ 


తెలుంగు నవలా వికాసము 179 


నుండి 1930); తాపీ ధర్మారావు “అనాకెర్నినా” (టాలస్థాయి); అట్లూరి పిచ్చేశ్వరరావు 
“గోదాన్‌” (ప్రేంచంద్‌); దిగవల్లి శేషగిరి రావు “విజయ” (శరత్‌ నవలకు 1945 ); 
సాంబశివరావు బాబ్లి, “కాశీనాథ్‌, నళిని” (శరత్‌ నవలలు 1946); మద్దిపట్ల సూరి 
“స్వయంసిద్ద, పదేరి పాంచాలి, జీవనలీలలు”, (బెంగాలినుండి) వేదుల సత్యనారాయణ 
శాసి “ధర్మపాల, అపరాధిని, రంగ మహల్‌, వినోదిని” (రవీంద్రుని నవలలు); 
శ్రీనివాస చక్రవర్తి, “అనాథ బాలుడు” (గోర్కి ఆంగ్ల నవలకు); “పేక మేడలు” 
(తుర్గినీస్‌ నవలకు ఆంగ్రమునుండి) అల్లూరి సత్యనారాయణ రాజు “వోల్లా నుండి- 
గంగాతీరంవరకు” (రాహుల్‌ సాంకృత్యాయన్‌ హింది నుండి) - ఈదశలో 
అనువాదములకన్న స్వతంత్ర రచనలవైపే మన రచయితల దృష్టి అధికముగా 
కేంద్రీకరించినది. కనుకనే వారి లేఖని నుండి ఉత్తమోత్తమమైన స్వతంత్ర రచనలు 
అత్యధిక సంఖ్యలో వెలువడి, మన నవలా సాహిత్య చరిత్రలో ఒక నూతనాధ్యాయమును 
ప్రారంభింప జేసి బంగరు పంటలతో కళకళలాడించి, తళ తళ మెరిపించినది. 


వెనుకటివలె, ఈతరములో అపరాధ పరిశోధక నవలలు అంత ముమ్మరముగా 
వెలువడ లేదు. కాని దేశమునకు స్వాతంత్ర్యము సిద్ధించిన పిమ్మట ఈ అపరాధ 
పరిశోధక నవలలు కుప్పతిప్పలుగా వెలువడి, పాఠకులకు మంచి అభిరుచిని, 
ఆనందమును, చక్కని కాలక్షేపమును, కలిగించినవి. ఈ సాహిత్య శాఖ పొందిన 
వికాసమును ముందు ప్రకరణములలో తెలుపుదును. 


పైన తెలిపినవారేగాక, ఈ సాహిత్యశాఖ క్రాంతివంతమై నవనవోన్మేషముగా 
వర్ధిల్లుటకు పరిమించిన రచయిత లెందరో ఉన్నను, వారందరినిగురించి చర్చించుట 
సాధ్యము కాకపోవుటయే గాక, అది నా ప్రణాళికాలక్ష్యము నందొదగనిది కూడ. 
కనుక భారత దేశమునను. ప్రముఖముగా ఆంధ్ర దేశమునను వెల్లువయె చెలరేగిన 
పెక్కు నూతనోద్యమములకు, సిద్ధాంతములకు, వాని విభిన్న గతులకు, రీతులకు 
లక్ష్యభూతములై మన సంఘ పురోగతికి, మనుగడకు, జాతీయ సంస్కృతి, 
నాగరికతకు, జీవనాడులై, శరీరమునకు హృదయమువలె భాసించి, తమ అనల్బ 
కల్పనా మాధుర్యముచే, మృదు మధుర భావతరంగములచే, మహాదాత్త వర్ణనలచే, 
కథాకథన శిల్ప చమత్కృతిచే, ఆంధ్ర ప్రజా హృదయములను సురభిళ మొనర్చి, 
ఆకట్టుకొని ఆనందడోలికలలో నూగించిన, కొన్ని ముఖ్య రచనలను మాత్రమే 
స్పృశించితిని. మిగిలిన వానిని “నామ” మాత్రములుగా తడివి విడిచిపెట్టితిని. ఇంకను 


180 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నాకు తెలియనివి, నా దృష్టి పథమునకు రానివి, మరెన్ని అనర్హ రత్నములు - 
మరుగుపడిన మహా మాణిక్యములు ఉన్నవో? అందరికి నా వందనములు. 


1869 వ సంవత్సర ప్రాంతమున పాశ్చాత్య పరిపాలనా సంపర్మముతో, ఆంగ్ల 
భాషాప్రభావముతో ఆంధ్ర వాజ్మయ నందనోద్యానమున మనము నాటుకొనిన 
“తెలుంగు నవల” అను, ఈ అంటు, క్రమముగా వెళ్లూని, మారాకులతో రెప రెపలాడి, 
ఏపుగా పెరిగి, చెట్టె మ్రూనై, మహా వృక్షమై, రెమ్మలతో, కొమ్మలతో, శాఖోపశాఖలై 
వర్ధిల్లి, నిత్య నూతన వసంత శోభలతో దినదినాభివృద్ధి నంది, అది 1947 వ 
సంవత్సరమునాటికి పొందిన విస్తృతిని, దిజ్మాత్రముగా ఇంతవరకు తెలిపియుంటిని. 
ఈ క్రమవికాస కృషి పథములో ప్రాచ్య, పాశ్చాత్య మహా రచయితల రచనలతో 
పాటు, మహా ప్రతిభా సంపన్నులు, స్వతంత్ర ఆలోచనా తత్పరులు, బహుముఖ 
ప్రజ్ఞాధురీణులు, ప్రగతిశీలురు నైన సర్వశ్రీ కందుకూరి, చిలక మర్తి, ఉన్నవ, విశ్వనాథ, 
అడవి, గుడిపాటి, కొడవటిగంటి, గోపీచంద్‌ మొదలైన ప్రముఖ తెలుగు రచయితలు 
నిరంతరము తదభివృద్ధికై చేసిన సేవలను, వారి చేతులలో అది మలచబడిన విధమును 
ఇంతవరకు క్లుప్తముగా వివరించితిని. 


స్వాతంత్ర్యము సిద్ధించిన అనంతరము ఆ మహావృక్షము, దివ్య సౌరభముతో 
పుప్పించి, ఫలించి, సర్వాంగ సుందరమై, సర్వాలంకార శోభితమై, సర్వ కళావిలసితమై, 
అది దశ దిశల వెలుగొంది, గుణములోను, రాసిలోను, వాసిలోను, మేలు జాతిలోను, 
రుచిలోను ప్రపంచ నవలా సాహిత్యముతో సర్వవిధముల తులతూగుచు, మన నవలా 
రచయితలకు విశ్వకీర్తిని సంతరించి పెట్టిన విధమును, రాబోవు ప్రకరణములలో 
తెలుపుదును. 


తెలుంగు నవలా వికాసము 181 


తృతీయ దశ : 1947-1973 


స్వాతంత్ర్య భానోదయము - ప్రగతి పథములో నవ భారతము 


రెండు శతాబ్దముల పారతంత్ర్యానంతరము 1947 సం. ఆగష్టు 14 వ, తేది 
అర్థరాత్రి మన దేశమునకు స్వాతంత్ర్యము సిద్ధించినది. కాని అఖండ హిందూ దేశము, 
భారత, పాకిస్తాను అను రెండు భాగములుగా విభజింపబడినది. భారత రత్న 
శ్రీ జవహర్లాలు నెహ్రూ నాయకత్వమున కేంద్రమున జాతీయ ప్రభుత్వ మేర్చడినది. 
దేశ విభజనతో బెంగాలు నందలి నవఖాళి ప్రాంతమునను, పంజాబు రాష్ట్రమునను 
మత కలహముల చెల రేగి, రక్తపాతము జరిగినది. పెద్ద పెట్టున కాందిశీకులు 
భారత దేశమునకు వలసవచ్చిరి. ఆహార ధాన్యముల కొరత ఏర్పడి, రేషనింగు 
విధానమును దేశమందంతటను ఏర్చరచిరి, క్రమముగా దేశమున నిత్యావసర వస్తువుల 
ధరలు ఆకాశము నంటుకొనదొడగినవి. చీకటిబజారులో సరకుల క్రయ, విక్రయములు 
ప్రారంభమైనవి. 


1948 సం. జనవరి 80 వ తేది. సాయంత్రము ఆరు గంటలకు ఢిల్లీయందలి 
బిర్లా భవనములో మన జాతిపిత మహాత్మా గాంధి ప్రార్థనా సమావేశములో ప్రసంగించు 
చుండగా “నాధురాం ఘాద్సే” అనునతడు, తన పిస్టలుతో కాల్చగా “హే-రాం- 
రాం” అని ఆయన నేలకొరిగెను. కుల, మత వర్గ భేదములు లేక అశేష భారతజాతి 
ఆ మహాత్ముని కొరకు విలపించినది. ప్రపంచ పీడిత జనోద్ధరణకు నడుము బిగించి, 
తన సర్వస్వమును ఆ మహోద్యమమునకు ధారబోసిన ఆ పరంజ్యోతికి, విశ్వ ప్రజలు 
తమ భక్తి పురస్సరమైన ప్రగాఢ శ్రద్దాంజలిని సమర్పించిరి. 

1950 సం. జనవరి 26 వ తేదిన డాక్టర్‌. శ్రీ రాజేంద్ర ప్రసాద్‌ రాష్ట్రపతిగా 
సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్య భారత రిపబ్లిక్‌ అవతరించినది. 

భారత దేశమునందంతటను ఛిన్నాభిన్నముగా నుండి దేశీయ సమగ్రతకు, 
సమైక్యతకు అడ్దుపడుచున్న 670 స్వదేళ సంస్థానములు సర్దారు శ్రీ వల్లభాయి పటేలు 
అధినేతృత్వ కృషితో ఇండియన్‌ యూనియనులో అంతర్భాగమైపోయినవి. 

1952-53వ సంత్సరములలో చిరకాలమునుండి దేశ వ్యాప్తముగా ప్రజానీకము 
వాంఛించిన, భాషాప్రయుక్త రాష్ట్రములు ఏర్పడినవి. 


భారత ప్రభుత్వము దేశాభ్యుదయమునకై ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ 


182 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పంచవర్ష ప్రణాళికలను వరుసగా సిద్ధము చేసి, వ్యవసాయము, విద్య, పరిశ్రమలు, 
నదీ ప్రాజెక్టులు, జల విద్యుత్తు మొదలైన సౌకర్యములను కలిగించుటకు పూనుకొనినది. 


పెద్ద పెద్ద నదులకు ఆనకట్టలు కట్టి, భాక్రానంగల్‌, హీరాకుడ్‌, నాగార్జునసాగర్‌ 
వంటి ప్రాజెక్టులను ప్రభుత్వము నిర్మించినది. 


భిల్హాయి, దుర్గాపూర్‌, రూర్మేల మొదలైన ప్రదేశములలో పెద్ద ఉక్కు 
కర్మాగారములను స్థాపించినది. 


(గ్రామీణ స్థాయినుండి, పట్టణ స్థాయివరకు గల అన్ని దశలలోను విద్యా 
సౌకర్యములను కల్పించి, నిర్భంధ ప్రాథమిక విద్యను గూడ దేశమున అమలు 
పరచినది. 

మహాత్ముడు కలలుగన్న “రామరాజ్య స్థాపనకు ప్రభుత్వము, ప్రబల కృషి 
ప్రారంభించినది. సోషలిస్టు సిద్ధాంతముల ప్రాతిపదిక పైన నవసమాజ నిర్మాణమునకు 
పాటుపడవలె నని “ఆవడి” కాంగ్రేసు మహాసభలు తీర్మానించినవి. తదను గుణముగా 
కార్యకర్తలు దేశాభ్యుదయమునకు కృషి ప్రారంభించిరి. 


దేశీయ భాషలను ప్రోత్సహించి, ఉత్తమ గ్రంథములను ప్రచురించుటకు భారత 
ప్రభుత్వము “కేంద్ర సాహిత్య అకాడమి” అను సంస్థను 1954-55 సంవత్సరములలో 
స్థాపించినది. అంతియేగాక అది ఉత్తమ గ్రంథములకు బహుమతుల నిచ్చుచు 
రచయితలను ప్రోత్సహించుచున్నది. ఒక దేశీయ భాషలో వెలువడిన ఉత్తమ రచననను 
ఇతర దేశీయ భాషలలోనికి గూడ అనువదించి, భారతీయ భాషల నన్నింటికిని 
సన్నిహిత సంబంధమును కలిగించుచున్నది, 


“భారతీయ జ్ఞాన పీఠము” అను ఒక సంస్థ, భారత దేశమునందలి వివిధ 
భాషలలో వెలువడిన అత్యుత్తమ (గంథమునకు ప్రతి సంవత్సరము ఒక లక్ష రూపాయల 
నగదు బహుమతి నిచ్చుచు గొప్ప సాహిత్య సేవ చేయుచున్నది. ఇది విశ్వ విఖ్యాత 
“నోబులు (ప్రైజు పద్ధతి”లో నడచుచున్నది, 

“హిందూ-చైనా” భాయి భాయి అని ఎంత కాలమునుండి భారత దేశముతో 
మిత్రత్వము నెపిన చైనా 20-10-1962 వ సంవత్సరమున మన పైన అకారణముగా 
యుద్ధము ప్రకటించినది. ఆ దురాక్రమణను నిరసించుచు, ఆసేతు శీతనగరమునందలి 
కవులు, రచయితలు రచనలు చేసి తమ దేశభక్తిని ప్రదర్శించిరి. శాంతిదూతయైన 


తెలుంగు నవలా వికాసము 183 


శ్రీ నెహ్రూ పండితుని హృదయము ఈ దుస్సంఘటనతో పరితపించిపోయినది. 
ప్రజాస్వామ్య దేశములు ఈ దుస్సంఘటనను తీవ్రముగా నిరసించుటవలన, చైనా 
యుద్ధమును విరమించి వెనుకకు తిరిగిపోయినది. 1964 సం. మే 27 వ తేదీన, 
నవ భారత నిర్మాతయైన శ్రీ నెహ్రూ పండితుడు శాశ్వతముగా ఈ లోకమును వీడి 
అశేష భారత ప్రజానీకమును దుఃఖసాగరమున ముంచివైచెను. 


1965 వ సంవత్సరమున పాకిస్తాన్‌ భారత భూభాగము పైన దండయాత్ర 
చేసి, కొన్ని భాగములను ఆక్రమించుకొనగా, అప్పటి ప్రధానమంత్రి శ్రీ లాల్‌ బహద్దూర్‌ 
శాస్త్రి గొప్ప ధైర్యముతో శత్రువులను తిప్పికొట్టి, మనకు దిగ్విజయమును సమకూర్చెను. 


1971 వ సంవత్సరమున “బంగ్లాదేశ్‌” ప్రజలు తమ దేశ స్వాతంత్ర్రముకొరకై 
పోరాడినప్పుడు పాకిస్థాన్‌ ప్రభుత్వము నిర్జాక్షిణ్యముగా వ్యవహరించి, ఆ ఉద్యమమును 
అణచి వేయుటకు ప్రయత్నించినది. ఆ దేశ (ప్రజలు పెక్కు మంది శరణార్భులై మన 
దేశమునకు వచ్చిరి. వారికి అన్ని విధముల అండదండలుగా నిలుచుటయేగాక, 
అ(ప్రజల ప్రగాఢ స్వాతం త్రేచ్చను, సమర్థించి వారికి అఖండ విజయమును 
సమకూర్చుటకు; మన ప్రజలు, ప్రభుత్వ పక్షమున ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి 
తోడ్చడినది. 


మన రచయితలందరు ఈ సంఘటనలను “కేంద్రము” చేసి, దేశభక్తి 
ప్రపూరితమైన రచనలు చేసిరి. 


స్వతంత్ర భారత దేశమున ఈ మధ్య కాలమున ఎన్నియో, రాజకీయ మార్పులు 
సంభవించినవి. సోషలిస్టు పార్టీ రెండుగా చీలిపోయినది. భారత కమ్యూనిష్టుపార్టీ; 
మితవాదులు, అతివాదులు, ఉగ్రవాదులు అను మూడు పార్టీలుగా మారిపోయినది. 
అఖిల భారత కాంగ్రెస్‌; సంస్థా కాంగ్రెస్‌, కొత్త కాంగ్రెసు అను రెండు పార్టీలుగా 
విడి పోయినది. శ్రీరాజాజి నాయకత్వమున “స్వతంటత్రపార్టీ” అను ఒక నూతన పార్టీ 
యావద్భారత దేశమున అవతరించినది. జనసంఘము ఒక బలమైన ప్రతిపక్షముగా 
కొన్ని రాష్ట్రములలో స్థిరపడినది.. 

బెంగాలు రాష్ట్రమున బయలు దేరిన “నక్సలైటు” ఉద్యమము, యావద్భారత 
దేశమును కొంత కాలము కల్లోల పరచినది, 


184 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


జాతీయ మలేరియా నిర్మూలనము, కుటుంబ నియంత్రణము, నిరుద్యోగ సమస్య, 
ధరల పెరుగుదల, చీకటి మార్కెట్లు, దొంగనోట్ల చెలామణి వంటి పెక్కు క్లిష్ట సమస్యలు 
ఉత్పన్నమైనవి. 

కొరియాలో ఆనాడు జరిగిన దారుణ మారణహోమము, నేడు వియత్నాములో 
జరుగుచున్న భయానక యుద్ధ పరిస్థితులు, రచయితల హృదయములను కల్లోలపరచి, 
ఉత్తేజితుల నొనరించి, రచనలు చేయునట్లు (్రేరేపించినవి. 


ఆంధ్రోద్యమములు - ఆశయ సిద్ధి 

దేశమునకు స్వాతంత్ర్యము లభించిన పిమ్మట కేంద్రము నందు వలెనే, వివిధ 
రాష్ట్రములలోను జాతీయ ప్రభుత్వములు ఏర్పడినవి. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధనకై 
చిరకాలము నుండి జరుగుచున్న కృషి ఫలించనందున శ్రీ స్వామి సీతారాం 1950 
వ సం. స్వాతంత్ర దినోత్సవమునాడు ఆమరణ నిరశన దీక్షను బూని, 35 రోజులు 
గడిచిన పిమ్మట ఆచార్య శ్రీ వినోభా భావే, డాక్టర్‌. శ్రీ రాజేంద్ర ప్రసాద్‌, శ్రీ జవహర్షాలు 
నెహ్రు మొదలైన పెద్దల ఆదేశము ననుసరించి విరమించెను. ఆ పిమ్మట అమరజీవి 
శ్రీ పొట్టి శ్రీరాముల అస్తవ్యస్తమైపోయిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సమస్యను ముందుకు 
తెచ్చి, మద్రాసు నందలి మహా బుషి శ్రీ సాంబమూర్తి గృహమున 19 అక్టోబరు 
1952 వ సంవత్సరమున ఆమరణ నిరాహార దీక్షనుబూని 59 రోజుల పిమ్మట 
1952 డిశంబరు 15 వ తేది రాత్రి 11 గం. 28 ని.ములకు పరమేశ్వర 
సాన్నిధ్యమునకు చేరుకొనెను. ఆంధ్రుల ప్రగాఢ రాష్ట్ర వాంఛను గుర్తించి, ఆనాటి 
ప్రధానమంత్రి శ్రీ జవహర్షాలు పార్లమెంటులో ఆంధ్రరాష్ట్రమును సాధించుటకు 
అంగీకరించి, చరిత్రాత్మకమైన ఒక ప్రకటన చేసెను. తదనుగుణముగా రాజస్థాన్‌ 
హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ కైలాసనాథ వాంఛు సమర్పించిన ప్రత్యేక నివేదిక 
ననుసరించి 1953 వ సం. అక్టోబరు 1 వ తేదీన సి.యం. త్రివేది గవర్నరుగా, 
ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, కర్నూలును రాజధానిగా చేసి, ప్రత్వేక 
ఆంధ్ర రాష్ట్రమును ఏర్పరచిరి. శ్రీ జవహర్గ్లాలు అశేష ప్రజల ఆనందోత్సవముల 
మధ్య ఈ ప్రారంభోత్సవమును జరిపెను. 


తెలుంగు నవలా వికాసము 185 


శ్రీ స్వామి రామానందతీర్థ నేతృత్వమున, స్టేటు కాంగ్రెసు ఆధ్వర్యమున 1947- 
48 సంవత్సరములలో అవిభక్త హైదరాబాద్‌ రాష్ట్రమున నైజాం ప్రభుత్వమునకు 
వ్యతిరేకముగా స్వాతంత్ర్య పోరాటము ఉవ్వెత్తున లేచి, రాష్ట్రమునందలి విభిన్న 
ప్రాంతములలో ముమ్మరముగా సాగినది. 


రజాకార్ల దౌర్జన్యములను ఎదిరించి, ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొలుపుటకు 
రాష్ట్ర సరిహద్దులలో కాంగ్రెసు అధ్వర్యమున కేంపులను ఏర్పాటు చేసి, వాలంటీరులకు 
శిక్షణ నిచ్చి, ప్రజా ఉద్యమమును తీవ్రతరము చేసిరి. తెలంగాణ ప్రాంతమున ఈ 
ఉద్యమమునకు సర్వశ్రీ బూరుగుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగా రెడ్డి, 
జమలాపురం కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణరావు, టి. హయగ్రీవాచారి, 
మాడపాటి రామచంద్రరావు, పాగ పుల్లారెడ్డి వంటి ప్రముఖులు సారధ్యము వహించిరి. 
కమ్యూనిస్టు పార్టీ పక్షమున సర్వశ్రీ రావి నారాయణ రెడ్డి, బద్దెం ఎల్లా రెడ్డి, దేవులపల్లి 
వేంకటేశ్వర రావు, సర్వదేవభట్ల రామనాథము మొదలైనవారు పని చేసిరి. 
ఆర్యసమాజము వైపునుండి సర్వశ్రీ నరేంద్రజీ, రుద్రదేవ్‌, భద్రదేవ్‌ వంటి వారు 
పాలుగొనిరి. 

కాంగ్రేసు సంస్థ పక్షమున “సారథి” అను వారపత్రిక శ్రీ తాళ్ళూరి రామానుజ 
స్వామి సంపాదకత్వమునను; “తెలుంగు దేశము” అను వారపత్రిక శ్రీమతి సూర్య 
దేవర రాజ్య లక్ష్మమ్మ సంపాదకత్వమునను వెలువడి, ఆనాటి ప్రజా ఉద్యమ 
నిర్వహణకు, విజయ సముపార్ణ్దనకు అసాధారణమైన కృషి సలిపినవి. 


ఆంధ్ర ప్రాంతమున కాంగ్రెసు పక్షమున సర్వశ్రీ అయ్యదేవర కాళేశ్వర రావు, 
ఆంధ్రకేసరి ప్రకాశం, ఆచార్య రంగ, గోర, తెన్నేటి విశ్వనాథం, దుగ్గిరాల బలరామ 
కృష్ణయ్యలు; కమ్యూనిష్టు పార్టీ వైపునుండి సర్వశ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరి 
హనుమంతరావు, చండ్ర రాజేశ్వరరావు వంటి (ప్రముఖులు ఈ మహోద్యమమును 
బలపరచుచు, గొప్ప చేయూత నిచ్చిరి. 


ఎందరెందరో దేశభక్తులు తమ ఆస్తిపాస్తులను కోలుపోయి, శ్రీకృష్ణ 
జన్మస్థానములలో మగ్గిపోయిరి. కొందరు దారుణ హత్యలకు గురియిరి. స్త్రీలు పెక్కు 
అవమానముల పాలైరి. ఎందరో కవులు, రచయితలు ఈ ఉద్యమమును బలపరచుచు 
రచనలు చేసిరి. 


186 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ కే.యం. మున్ని భారత ప్రభుత్వ ఏజంటుగా వ్యవహరించి, నైజాం 
(ప్రభుత్వముతో చాకచక్యముగా ఆనాడు నడిపిన రాయబారములు మిక్కిలి 
శాఘనీయమైనవి. 

ఆనాటి దేశీయ వ్యవహారముల మంత్రియైన శ్రీ వల్లభాయి పటేలు రాజకీయ 
చతురతతో 1948 సెప్టెంబరు 18 వ తేదీన హైద్రాబాదు రాష్ట్రము పైన పోలీసుచర్య 
జరిపి, ఈ భూభాగమును ఇండియన్‌ యూనియన్‌లో అంతర్భాగము గావించిరి. 
జె.యన్‌. చౌదరి మిలటరీ గవర్నరుగా కొంత కాలము పని చేసెను. ఆ పిమ్మట 
యం.కె. వెల్లోడి సివిలు పరిపాలనాధికారిగా వ్యవహరించెను. శ్రీ బూరుగుల 
రామకృష్ణారావు, శ్రీ వినాయకరావు విద్యాలంకారు మొదలైనవారు, ఈయన 
మంత్రివర్గమున ప్రజా ప్రతినిధులుగా చేరి పని చేసిరి. ఆపిమ్మట 1952 వ సం. 
రాష్ట్రమున సాధారణ ఎన్నికలు జరిగినవి. శ్రీ నైజాం నవాబు రాజ ప్రముఖుగను, 
శ్రీ బూరుగుల రామకృష్ణారావు ముఖ్య మంత్రిగను తొలి ప్రజా పభుత్వము ఏర్పడినది. 


1958 వ సం. తెలంగాణ ప్రాంతమున ములికీలు కాని వారిని, ఉద్యోగములలో 
నియమించుటకు వ్యతిరేకముగా ఒక ఉద్యమము నడచినది. 

1956 వ సం. హైద్రాబాదు రాష్ట్రము; తెలంగాణ, మహారాష్ట్ర కన్నడ 
ప్రాంతములుగా విడిపోయి, తెలుగువారు ఆంధ్ర ప్రాంతములోను, మహారాష్టులు 
మహారాష్ట్ర ప్రాంతములోను, కన్నడిగులు కన్నడ ప్రాంతములోను చేరి పోయిరి. 


1956 వ సం. నవంబరు 1 వ తేదీన హైద్రాబాదు ముఖ్య పట్టణముగా 
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రము అవతరించినది, ఈ సువిశాల రాష్ట్రమునకు శ్రీ నీలం సంజీవ 
రెడ్డి ప్రథమ ముఖ్యమంత్రి అయ్యెను. 

1969 వ సం. తెలంగాణ ప్రజలు తమ హక్కుల పరిరక్షణ కొరకు ప్రారంభించిన 
ఉద్యమము, ప్రత్యేక తెలంగాణా వాదముగా మారినది. ప్రధానమంత్రి శ్రీమతి 
ఇందిరాగాంధి ప్రకటించిన “అష్ట సూత్ర పథకముతో శాంతి నెలకొనినది, 


1972 వ సం. ముల్కీ నిబంధనలకు అనుకూలముగా సుప్రీంకోర్టు ఇచ్చిన 
తీర్పునకు వ్యతిరేకముగా ఆంధ్ర ప్రాంత ప్రజలు లేవదీసిన ఉద్యమము, ఉభయ 
ప్రాంతముల వేర్పాటుకు కారణభూతమై, అల్లకల్లోలమునకు దారి తీసినది. ప్రధాన 


తెలుంగు నవలా వికాసము 187 


మంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ఉభయ ప్రాంత ప్రజల సమైక్యతకు, సహజీవనమునకు 
“పంచసూకత్రి పథకమును ప్రవేశ పెట్టి గట్టి కృషి చేయుచున్నది. 

పై రెండు ఉద్యమములలోను పెక్కుమంది ప్రాణములను గోలుపోయిరి. ప్రభుత్వ 
ఆస్తులకు, ప్రైవేటు ఆస్తులకు సంభవించిన నష్టము అపార మైనది. 

హైద్రాబాదులో, 1952 వ సం. నవ్య సాహితీసమితి ఆధ్వర్యములో స్థాపించబడిన 
“సాహిత్రీ సదస్సు” అఖిల భారత తెలుంగు రచయితల సంస్థగా రూపొంది 1960 - 
1971 వ సం. మధ్య ఆంధ్ర దేశమునందలి భిన్న ప్రాంతములలో ఐదు సమావేశములు 
చాల ఉన్నత స్థాయిలో న డచినవి. ఈ సంస్థను నెలకొలపిన నాటినుండి నేటివరకు 
అత్యుత్సాహముతో ఆ సంస్థను నడుపుచున్నది, ప్రముఖ నవలా రచయిత శ్రీ పోతుకూచి 
సాంబశివ రావు, ఆయనయే ఆ సంస్థకు ప్రధాన కార్యదర్శి. ఆయన ఆధ్వర్యములో 
“విశ్వరచన” అను తెలుగు సాహిత్య మాసపత్రిక; (0౮01110 అను ఆంగ్ల త్రైమాసిక 
పత్రిక నడచుచున్నవి. 

1957 వ సం, ఆగష్టు 7వ తేదీన “ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి”, డాక్టర్‌ 
శ్రీ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగను, శ్రీ దేవులపల్లి రామానుజరావు కార్యదర్శి 
గను వ్యవహరించునట్లు స్థాపింపబడి, నేటివరకు అది సాహిత్య సేవ చేయుచున్నది. 


సర్వశ్రీ, జ్వాలాముఖి, చెరబండరాజు, నగ్నముని మొదలైన అభ్యుదయ 
రచయితలు “దిగంబరకవు” లను పేరుతో హైద్రాబాదును కేంద్రము చేసి 1965- 
66 సం. నుండి రచనలు చేయుచు, సంఘమును పట్టి పీడించుచున్న దీర్ద రుగ్మతను, 
కుళ్ళును ఎత్తి చూపి, సమాజములో గొప్ప సంచలనమును కలిగించిరి. వీరివలెనే 
గుంటూరునుండి, ఎ. కె. సుగంబాబు, దేవీ ప్రియ అనువారు “పైగంబర” కవులను 
పేరుతో రచనలు చేసి, నేటి పెట్టుబడిదారీ వ్యవస్థను, దోపిడి విధానమును నిశితముగా 
విమర్శించిరి. 


1969-70 సంవత్సరములలో శ్రీ శ్రీ, కొడవటిగంటి, రాచకొండ మొదలైనవారు 
అభ్యుదయ రచయితల సంఘము నుండి విడివడి, దిగంబర కవులను, పైగంబర 
కవులను కలుపుకొని “విప్లవ రచయితల” సంఘమును స్థాపించి, విప్లవ పంథాలో 
రచనలు చేయుట కుద్యమించిరి. 


188 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ తుమ్మల వెంకట్రామయ్య, శ్రీ ఆరుద్ర, శ్రీ దాశరథి మొదలైన అభ్యుదయ 
రచయితలు; శ్రీ నోరి, శ్రీ ముక్కపాటి మొదలైన నవ్యసాహితీ సమితి సభ్యులు, ఎవరికి 
వారు తమతమ భావములకు అనుగుణముగా రచనలు చేసి, సంఘ పురోభివృద్ధికి 
దోహద మొనరించిరి. 


ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర (దిన పత్రికలు); ఆంధ్ర 
పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రగతి సచిత్ర వారపత్రికలు); జాగృతి, కృష్ణాపత్రిక, 
ప్రజా మత (మొదలైన రాజకీయ సాహిత్య వారపత్రికలు) యువ, భారతి మొదలైన 
(మాస పత్రికలు) ఆంధ్ర ప్రాంతమునుండి నవలా సాహిత్య (ప్రగతికి సలుపుచున్న 
సేవలు మరువరానివి. 


స్రవంతి, సృజన, జయంతి, సుజాత వంటి మాస పత్రికలు, కాకతీయ, 
ధర్మభూమి, జనధర్మ వంటి వార పత్రికలు తెలంగాణమునుండి వెలువడి, 
సాహిత్యమునకు వెన్నెముకగా నుండి పని చేయుచున్నవి. 


సైకో - ఎనాలిసిస్‌ (PsyCho-analysis) మనో విశ్లేషణకు అధిక ప్రాధాన్యత 
నిచ్చి పాశ్చాత్య రచయితలు పెక్కు నవలలు వ్రాసిరి. 

మానవ మస్తిష్మములో చెలరేగిన వివిధ భావములను యథాతథముగా స్వీకరించి, 
వానికి ఒక రూప చిత్రణము చేసి, చైతన్య ధోరణిలో కథను మలచి, నవలను 
వ్రాయు వినూతన విధానమును, పాశ్చాత్య రచయిత జేమ్సుజాయిస్‌ ప్రారంభించగా; 
వర్జీనియావుల్చు, విలన్‌ వాఘ్‌ మొదలైన వారి చేతులలో అది శిఖరాగ్రమును 
చేరుకొనినది. 


మన తెలుంగు రచయితలలో ఈ రకపు నవలలకు శ్రీకారము చుట్టినది 
శ్రీ గోపీచంద్‌, శ్రీ కుటుంబరావులు. దీనికి రూపకల్పనము చేసినది శ్రీ జి.వి. కృష్ణారావు, 
శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి దీనికి ప్రాణప్రతిష్ట చేసెను, దానిని సర్వకళావిలసితము 
చేసి, పరిపక్వతను సిద్ధింప జేసినది శ్రీ బుచ్చి బాబు. ఇది చైతన్య స్రవంతిలో 
నడయాడునట్లు మలచినది శ్రీ భాస్మరభట్ల కృష్ణారావు. మరియొక మెట్టు ముందుకు 
నడపించినది శ్రీ నవీన్‌. శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనం, శ్రీ గొల్లపూడి మారుతిరావు 
మొదలైన మరికొందరు ఈ విధానములో మరికొన్ని నూతన ప్రయోగములు చేసి, 
మరికొంత ముందుకు గొనిపోయిరి. 


తెలుంగు నవలా వికాసము 189 


1956 వ సంవత్సరము వరకు మన తెలుగు నవలా కారులు మద్రాసు 
పట్టణమును, దాని నానుకొని యున్న మహాసముద్రపు వీచిని ఆలంబనము చేసి 
పెక్కు నవలలను వ్రాసిరి. ఆంధ్రప్రదేశ్‌ అవతరించిన పిమ్మట, ఈ రచయితలకు 
చరిత్రాత్మకమైన హైద్రాబాదు పట్టణము, దానిని చుట్టియున్న సుందర పరిసరములు 
వర్ణనాంశములై వర్ధిల్లి, పెక్కు నవలలు వాయునట్లు చేసినవి. 


స్వాతంత్ర్యము లభించిన పిమ్మట దేశీయ జీవనరంగములో విప్లవాత్మకమైన 
మార్పులకు ప్రాతిపదికగా పారిశ్రామిక సమస్యలు, రైతు కూలీల స్థితిగతులు, పంచవర్ష 
ప్రణాళికలు, మరియు పొదుపు ఉద్యమము, కుటుంబ నియంత్రణము, పంచాయితీరాజ్‌ 
వంటి పెక్కు నూతనాంశములను ప్రభుత్వము ప్రవేశ పెట్టినది. వీనిని ఇతివృత్తములు 
చేసి రచయితలు నవలలు వ్రాసిరి. వీనికి తోడు సంఘ పరముగా అనాది నుండి 
పారంపర్యముగా వచ్చుచున్న (ప్రేమ, వివాహము దాని విచ్చిత్తి, విడాకులు, వర్ణాశ్రమ 
ధర్మములు, హరిజన, గిరిజన సమస్యలు, సవతి తల్లులు, వారివలన సంభవించు 
కష్ట నష్టములు, ఉమ్మడి సంసారములు, వాని విచ్చిత్తి, మధ్య, చివర తరగతి ప్రజల 
దైనందిన జీవిత సమస్యలు, వరకట్నములు, బాలబాలికల విద్యాసమస్యలు, నిరుద్యోగ 
సమస్యలు, వర్ణాంతర, మతాంతర వివాహములు, వానివలన సంభవించు 
ఒడుదుడుకులు, అధికారులు గుమస్తాల మధ్య నిత్య నూతనముగా ఉత్పన్న మగుచున్న 
పరిస్థితులు, ఆహార సమస్య, కరువు కాటకములు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, 
ఆస్తిక, నాస్తిక సిద్దాంతములు నేటి రచయితలకు ఇతి వృత్తములై పెక్కు సాంఘిక, 
సాంసారిక నవలలు వ్రాయుటకు ్రేరేపించినవి. 


పై సమస్యలను తమ నవలలయందు ఇతివృత్తములు చేసి పెక్కు రచనలు 
చేసిన వారిలో శ్రీయుతులు మహీధర రామమోహనరావు, బలివాడ కాంతారావు, 
కందుకూరి లింగరాజు, పురాణం సూర్యప్రకాశరావు, తాళ్లూరి నాగేశ్వరరావు, వట్టికోట 
ఆళ్వారుస్వామి, ఎర్రం చంద్రశేఖర్‌, పోతుకూచి సాంబశివ రావులు, మరియు 
శ్రీమతులు ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, యద్ధనపూడి 
సులోచనారాణి వంటి వారు పేర్కొనదగిన ప్రముఖులు. 


స్వాతంత్రోద్యమ కాలమునను, ఆ పిమ్మటను చేసిన కొన్ని వాగ్గానములను 
నాయకులు పూర్తి చేయకుండుటయే గాక, వదవులకై తమలో తాము 


190 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కుమ్ములాడుకొనుట, ఆశిత పక్షపాతముతో వ్యవహరించుట వంటి విషయములు 
ప్రజలకు, రచయితలకు అసంతృప్తిని కలిగించినవి. రచయితలు ఆ విషయములను 
ఇతివృత్తముచేసి వ్యంగ్యాత్మకమైన, పెక్కు నవలలను వ్రాసిరి. అట్టి వారిలో 
శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ, శ్రీ గొల్లపూడి నారాయణలవి అందెవేసిన చేతులు. 

గ్రామీణ జీవిత వ్యవస్థలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక రంగములలో 
వచ్చిన మార్పులు, సడలి పోవుచున్న కట్టుబాట్లు, ఆంతరంగిక కల్లోలములు, ఎన్నికలు, 
స్వర్ణధామములైన గ్రామసీమలను వదలి పట్టణముల నాశ్రయించుటకు ప్రజలు 
సలుపుచున్న యత్నములు, అనాది నుండి వచ్చుచున్న వృత్తులు పడిపోవుట, 
ఉద్యోగముల కొరకు చేయు పరుగులాటలు, సంఘ జీవితము, వ్యక్తి జీవితము, 
డబ్బుపైన ఆధారపడుట వంటి సమస్యలును రచయితలను ఉత్తేజపరచి రచనలు 
చేయించినవి. 


స్వాతంత్రోద్యమము నడచిన కాలమున వెలువడిన నవలలపైన కన్ను ఆ 
పిమ్మట వెలువడిన నవలల పైననే గాంధీ మహాత్ముని చెరగని ముద్రపడినది. ఆయన 
ప్రవేశపెట్టిన నిర్మాణ కార్యక్రమములను, నడిపిన మహోద్యమములను రచయితలు 
యథాతథముగా చిత్రించి నవలలు వ్రాసిరి. 

అతి వాస్తవిక పరిస్థితులను యథాతథముగా చిత్రించుట, పరిసరముల 
ప్రభావమును వర్ణించుట, మానవ మేధస్సులో చైతన్యరూపమున చెలరేగిన విభిన్న 
భావ తరంగములను విశ్లేషించి చూపి, పెక్కుమంది రచయితలు నూతన దృక్పథముతో 
నవలలను వ్రాసిరి. 


ప్రగతి మార్గమున గత నూరు సంవత్సరములనుండి విభిన్న సమస్యలతో, 
వినూతన సిద్ధాంతములతో దిన దిన వర్ధమానమగుచు, అవి పెక్కు మంది సిద్ధహస్తులైన 
నవలా కారుల బుద్ధి వైభవముతో సర్వాంగ సుందరమై తెలుంగు నేలన పసిడి పంటలతో 
యలలారి, మన నవలా ప్రంచమున స్వర్ణయుగ సృష్టికి కారణభూతమై వెలుగులను 
వెదజల్లినవి. 


తెలుంగు నవలా వికాసము 191 


తెలుంగు నవలా వికాస స్వర్ణయుగ సంక్రాంతి 
రచయితల అపూర్వ కృషి-1 

తెలుంగు రచయితలు, మన నవలా ప్రపంచమున స్వర్ణదీధితులను (ప్రసరింప 
జేసిన ఈ దశయందున ఉన్నతముగా గనుపించునది కవిసమ్రాట్‌ శ్రీ విశ్వనాథ 
సత్యనారాయణయే. ఆయన అరువదికి పైబడిన నవలలను వ్రాసి, ఆ సుమమాలను 
ఆంధ్రభారతి గళమునందలంకరించి, కర్పూర నీరాజనముల నర్పించి, నేటికిని 
నిర్విరామముగా భాషా సేవ చేయుచున్న సాహిత్య రోచిష్టువు. 

శ్రీ విశ్వనాథ “జేబుదొంగలు” అతి వాస్తవిక పరిస్థితులను, పరిసర 
ప్రభావములను, విభిన్న మానసిక స్థితిగతులను తెలుపునట్టి ఉత్తమ నవల - ఇందలి 
కథను సంగ్రహముగా తెలుపుదును. 


సోమశంకరము రిటైర్డు డిప్యూటీ కలెక్టరు, “భవాని” ఆయన రెండవ సంబంధపు 
భార్య, అవధాని, విమల, వారి సంతానము, సోమశంకరము మిక్కిలి లోభి. అప్పడు 
ఆ ఇంటి నౌకరు - “అవధాని - అప్పడు” బాల్య స్నేహితులు - జేబు దొంగలు. 

“సోమశంకరము, గురు మూర్తి” చిరపరిచితులు, స్నేహితులు. 


సోమశంకరవు వద్దకు గురుమూర్తి వచ్చెను. అతని జేబులోనుండి అవధాని 
సహాయముతో, ప్రోద్బలముతో అప్పడు ఒక రూపాయి, ఏడు అణాలన్నర 
దొంగిలించెను, దానిని ఇద్దరును పంచుకొనిరి. గురుమూర్తి పోయిన డబ్బును 
లెక్కచూచుకొని అప్పడిని గట్టిగా మందలించెను అవధానిని గూడ మండలించవలెనని 
తలచెను, గాని గొప్ప ఇంటి బిడ్డ గనుక తండ్రికి కోపము వచ్చునేమోయని భావించి 
ఊరకొనెను. అప్పడు అవధానితో ఆ విషయమును చెప్పగా అతడు “నాన్నతో చెప్పు 
నేమో?” అనెను. “చెప్పనన్నాడు” అని మరల; చెప్పితే మాత్రము “మీరు రూపాయి 
తీసుకొన్నారు - నేను చిల్లరే తీసికొన్నాను-” అనెను. “నామీద గూడ చెపుతావా? 
చెపితే ఎవరు నమ్ముతారురా?” అన్నాడు ధీమాతో అవధాని. “ఎందుకు నమ్మరు - 
నేను తీశానంటే నమ్మటం లేదా?” అప్పడు అమాయకముగా అనెను. 


192 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“పిచ్చి వెధవా! నీవు తీశావనుకున్నారు - కాని నేను తీశాననుకున్నారా? అది 
భేదం-” ధీమాగా మరల అన్నాడు. ఇక్కడ ఆ ఇద్దరి మధ్యన ఉన్న అంతస్తుల భేదమును 
శ్రీ విశ్వనాథ ఎంతో చమత్మారముగా చిత్రించెను. 


అవధాని, చెల్లెలు “విమల” కు జబ్బు చేసినది. తండ్రి స్వభావము తెలిసిన 
అతడు తన స్వంత సంపాదనలో నుండి డాక్టరు ఫీజు చెల్లించి ఆమె శరీరము 
నిమ్మళించునట్లు చేసెను. తండ్రి సంగతి తెలిసిన ఆమె “డబ్బు ఎక్కడినుండి తెచ్చితి” 
వని అన్నను ప్రశ్నించినది. అప్పుడప్పుడు వచ్చే చుట్టాల జేబుల్లోంచి, పెద్దమనుషుల 
జేబుల్లోంచి కాజేస్తూ వచ్చాను, నాదగ్గర పదిరూపాయలదాకా ఉన్నది,” అని అవధాని 
చెప్పెను. ఆ సమాధానము వినిన విమలకు మిక్కిలి కోపము వచ్చినది. దొంగతనము 
చేయుట మానవలసినదని అన్నను ఆమె మందలించినది. ఆ సంఘటనతో చెల్లెలుపైన 
అతనికి గురి కుదిరినది. 


సోమశంకరము మరణించెను. అతడు తన ఆస్తిలో కొంత భార్యకు, కొంత 
కుమార్తెకు విల్లు వ్రాసి, మిగిలిన ఆస్తిని కుమారునికి వ్రాసి, మైనరు తీరునంతవరకు 
గురుమూర్తి, రామారావులు ఆ ఆస్తికి పెద్దలుగా వ్యవహరించ వలెనని వ్రాసెను. 


గురుమూర్తి, విమలకు మద్రాసులోని ఒక పత్రికా కార్యాలయములో పని 
చేయుచున్న మోహనరావు అను వానితో వివాహము జరిపెను. 


అవధాని పెద్ద మేనమామ కూతురు సీత. లలిత, శారదలు చిన్న మేనమామ 
కుమార్తెలు. ఆ ముగ్గురు అవివాహితులు. సీతకు తండ్రి చనిపోవుట వలన పినతండ్రి 
వద్దనే పెరుగుచున్నది. లలితను అనధానికిచ్చి వివాహము చేయవలయునని మేనమామ 
భావించెను. 


అవధాని, తండ్రి మరణానంతరము ఇంగ్లాండునకు వెళ్ళి ఐ.సి.యస్‌. పరీక్షకు 
చదివి, అందు ఉత్తీర్ణుడై భారత దేశమునకు తిరిగివచ్చి, తనకిష్టము లేకున్నను చెల్లెలి 


పోత్సాహముతో డబ్బును వితరణగా ఖర్చు చేసి తండ్రి సాంవత్సరీకములను 
యథావిధిగా పూర్తి చేసెను. 

అవధాని తన ఆస్తిని ఆజ్మాయిషి చేయుచున్న గురుమూర్తిని, దొంగ లెక్కలు 
వ్రాసితివని మందలించి, అతని ఆస్తి, వైనములు తెలిసికొని తన పేర వానిని 
వ్రాయవలసినదని కోరెను. ఈ సంఘటనతో గురుమూర్తి మనస్సునకు గొప్ప గాయము 


తెలుంగు నవలా వికాసము 193 


తగిలినది. అతని తండ్రి సోమశంకరము తన పైన పెట్టిన భారమును గుర్తుంచుకొని 
“నాయనా! సరే. వ్రాసిపంపింతు” నని చెప్పి, ఆట్లు చేసెను. 

అవధాని కాకినాడలో సెషన్సు జడ్జిగా నియమితుడైన సంగతిని విని అప్పడు 
మిక్కిలి సంతోషించెను. తన చిన్న నాటి స్నేహితుడు. అంత పెద్ద ఉద్యోగముతో 
అచ్చటికి వచ్చుట తన అదృష్టమని భావించి అతని వద్దకు రాకపోకలు సాగించెను. 
బాల్య స్నేహితుడైనను అప్పని వంటి తుంటరి, రౌడి, మర్యాదా విహీనుడు తనవద్దకు 
వచ్చుట, తనతో మాట్లాడుట తన గౌరవ మర్యాదలకు భంగమని అవధాని భావించెను. 
ఆ ఇద్దరి మధ్యన ఏద్పడిన అంతస్తులను, హెచ్చుతగ్గులను, వారి వారి హృదయములలో 
చెలరేగిన భావతరంగములను, మానవ సహజ మానసిక ప్రవృత్తులను శ్రీ విశ్వనాథ 
బహు దక్షతతో వివరించెను. 


ఇది ఇట్లుండగా “నళిని అను అమ్మాయిని అప్పడు మానభంగము చేసినట్లు 
వచ్చిన అభియోగములో అవధాని సభాముఖమున “శిక్ష” విధించి, ఇంటికి పోయి 
అప్పడికి తాను శిక్ష విధించుట తప్పని గ్రహించి, మనసులో గుడు సుళ్ళు తిరిగి 
పోయి ఆ రాత్రి జైలులో ఉన్న అప్పడిని కలిసికొని “ఈ శిక్ష ననుభవించునది నీవు 
కాదు - నేను. నాది మనస్సు - నీది శరీరము. నాయందు నీకు పూర్వమున్న 
గౌరవమున్నచో మాట్లాడకుండ ఈ శిక్ష ననుభవింపుము-” అని చెప్పి ఒక వికారమైన 
నవ్వు నవ్వి, తిరిగి వెళ్ళిపోయెను. ఈ ఘట్టమున శ్రీ విశ్వనాథ మానసిక స్థితిగతులను, 
పరిసర ప్రభావములను, అవి మానవ జీవితము పైన వేయు కొన్ని చెరగని ముద్రలను, 
సహజముగా నుండునట్లు చిత్రించి కథను చక్కగా నడిపెను. 


లలితా శారదలు, తన మనః ప్రవృత్తికి తగిన భార్యలు కారని అవధాని 
(గ్రహించెను. అప్పుడు శారద, సీత తమ ఇంటపడుచున్న బాధలను తెలిపి, ఆమె 
అతనికి తగిన భార్య అని వివరించి, ఆమెను వివాహమాడవలసినదని ప్రోత్సహించినది. 
ఆ ప్రోత్సముతో వివాహమునకు పూర్వమే ఆమెతో సంబంధమును పెట్టుకొనగా 
ఆమె గర్భవతియైనది. అచ్చట ఆమె పరిస్థితి తల్లకిందులు కాగా, చెల్లెలు విమల 
వద్దకు సీతను, శారదను పంపించెను. అచ్చట సీత మగపిల్ల వానిని కనినది. అతనికి 
“గురుమూర్తి” యని పేరు పెట్టెను. 

అవధాని “నెల్లి” యను ఆంగ్ల వనితను లండనులో నుండగా వివాహమాడెను. 
ఆమె బొంబాయి చేరుకొని అతనివద్దకు వత్తునని ఉత్తరము వ్రాయగా, గురుమూర్తిని, 


194 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


రామారావును పిలిపించి ఆమె కోరినంత డబ్బు ఇచ్చి, ఆమె నీడ తన జీవితముపై 
పడకుండ చేయవలసిన” దని కోరెను. వారు చాకచక్యముతో అతని కోరికను 
నెరవేర్చిరి. 


అవధాని తన అభివృద్ధికి కారణభూతుడైన గురుమూర్తికి, ఆతని ఆస్తి నంతటిని 
తిరిగి ఇచ్చుటయేగాక, అతనికి దత్తు చేసి, ఆ వంశమును నిలబెట్టి, అతనికి తన 
కృతజ్ఞతను వెల్లడించుకొనెను. అతని హృదయములో గొప్ప పరివర్తన కలిగినది. 
చక్రవర్తులమై తండ్రి రక్తపుదారి తీయకపోవుట కన్న జేబుదొంగలమై తండ్రి రక్తపు 
దారి తీయుట శ్రేష్టము - జేబుదొంగయో, బానిసయో, మహారాజో యెవ్వడైనను 
వాని జాతి చావ రాదు - ఏవర్ణమున నే జాతిలోనే జంతువున నే గుణమున్నదో 
మానపున కేమి తెలియును. భగవంతుడే యెరుగును. 


ఈ నవలలోని ఈ “గురుమూర్తి” మహోదార హృదయుడు - చంపతగిన 
శత్రువును సైతము కనికరించి” గల మహా పురుషుడు. 


అవధాని, అప్పడు, గురు మూర్తి, రామారావు, విమల వంటి సహజ సుందరమైన 
పాత్రలను కల్పించి, జేబు దొంగలవంటి ఉత్తమ మనో వైజ్ఞానిక నవలను వ్రాసిన 
శ్రీ విశ్వనాథ నవలలోని ముఖ్య నాయిక యైన సీతను, అవధాని తల్లియైన భవానిని 
ఆయన మలచిన తీరు అంత సమంజసముగా లేదు. చూడుడు - 


సీతకును. అవధానికిని వివాహాత్సూర్వమే లైంగిక సంబంధమును కల్పించి, 
కుమారుడు జన్మించినట్లు చూపును - ఇట్టి సంఘటనలు లోకములో ఈనాడు 
కోకొల్లలుగా జరుగుచున్నవి-నిజముగా ఇది సాంఘిక ధర్మమునకు వర్ణాశ్రమ 
ధర్మమునకు, వివాహ ధర్మమునకు, కర్మసిద్ధాంతమునకు వ్యతిరేకమైన విషయము 
- అయినను శ్రీ విశ్వనాథ శారద చేత “సీత సానలు తీరిన జాతి రత్నము... భారత 
దేశ మత సాంఘికాభిప్రాయములు జీర్ణించిన, స్రీమాత్రమే భారత దేశ స్తీ - వారిలో 
సీత తలమానికము” అనిపించును (294 వ. పేజీ). అటులనే అవధాని చేత “సీతయా 
సీత! ఆమె సనాతని. ఈ దేశములోని ఆత్మ. అమెకు పుట్టుక లేదు. చావు లేదు, అమె 
యెవని చెంత చేరునో యాతడు నిత్యజీవి. వానికి నాలుగు పురుషార్థములు గలవు 
(196 వ. పేజి, మరల అతని చేతనే “సీతా! నీవు పారిజాత పుష్పమవు” అనిపించును 
(278 పేజి, ఇట్లు పెక్కు పర్యాయములు శారద చేతనో, అవధాని చేతనో, లేక 
తనకు తానై శ్రీ విశ్వనాథయే వ్యాఖ్యానించును. 


తెలుంగు నవలా వికాసము 195 


సీతను ఇట్లు ఆకాశమున కెత్తిచూపినచో దోషము పోవునా? శ్రీ విశ్వనాథ 
ఆయన నిలబెట్టదలచిన సనాతన సంప్రదాయము ఆర్షధర్మము నిలబడునా? 
వివాహాత్సూర్వము వ్యభిచరించుట తప్పు కాకపోవునా? 


శ్రీ విశ్వనాథయే మరల అవధాని చేత చెల్లెలు విమలతో “తాను చేసిన దోషములు 
రెండనియు, ఒకటి ఇంగ్లాడులో నుండగా నెల్లీని ప్రేమించుట; రెండవది సీతతో 
పెండ్లి కాకుండగనే శారీరక సుఖము ననుభవించుట” అను విషయములను వల్లె 
వేయించును (347 పేజి). అంతటితో చేసిన దోషములు పోవునా? అది చేసిన 
తప్పుకు పశ్చాత్తాపమగునే గాని, పాపపరిహారము కాదుగదా? 

శ్రీ విశ్వనాథ నిజముగా సీత పాత్రలో తన మనోగత విషయములను తనకు 
తానే చెప్పేనేగాని, అంతకుమించి చేసినది లేదు. అతకని విషయమును అతికించుటకు 
విఫల ప్రయత్నము చేసెను. అతి సహజమైన ఇంతటి ఉత్తమ నవల అభూత కల్పనయై 
కుత్రిమముగా మారినది. సీత పాత్రను చిత్రించునప్పుడు రామాయణమునందలి 
సీత్ర గుర్తుకు వచ్చినదేమో! 


అవధాని తల్లి “భవాని”, అధునాతన నాగరికతగల ఇంటిలో జన్మించి, కొంత 
స్వతంత్ర భావములను గనబరచినది. భర్త మరణముతో ఎట్టి విషమ సంఘటనలు, 
సంభవించకుండగనే, నిర్లిప్తరాలై, యోగినిగా మారిపోయినది. ఈ మార్పునకు తగిన 
కారణము చూపించినచో మిక్కిలి సహజముగా నుండెడిది. అవధాని పైన చెల్లెలు 
విమల ప్రాభవము ఈ నవలలో అధికముగా మనకు గనుపించును. 


“పునర్జన్మ” నీలకంఠశాస్త్రి అను షష్టిపూర్తి చాటిన వ్యక్తి జీవితమును, అతని 
వింత ప్రణయమును తెలుపునట్టి నవల. శాస్త్రి తన మొదటి భార్య మరణించగా 
మిత్రుల బలవంతము పైన ద్వితీయ వివాహమాడెను. ఆమె గయ్యాళి గంప, శారీరక, 
మానసిక సుఖములను రెండింటిని ఆమె నుండి పొందలేక, జీవితము ఒక 
నరకమైపోగా, అతడు ఆస్తి నంతటిని రెండవ భార్యకు, బావమరదికి వదలి పెట్టి, 
తాను కోలుపోయిన జీవిత సుఖమును పొందుటకు, ప్రశాంత వాతావరణములో 
జీవించుటకు హైద్రాబాదులో నున్న తన మేనల్లుడు “మనోహరము” అనువాని వద్దకు 
వెళ్ళి రోజులు వెళ్ళబుచ్చు చుండెను. 


196 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఒకనాడు సిటీబస్సులో వెళ్లుచుండగా, అదే బస్సులో ప్రయాణము చేయుచున్న 
ఇరువది సంవత్సరముల ఈడుగల ఒక కాలేజీ విద్యార్థిని కనుపించినది. ఆమెను 
చూడగనే తన ప్రథమ భార్య జానకమ్మ గుర్తుకు వచ్చినది. మరల ఆమెను చూచెను. 
ముమ్మారుల ఈమె ఆమెను పోలియే యుండెను. ఆమె తన “మొదటి భార్య” అనియే 
నిర్ధారణ చేసికొనెను. పునర్జన్మమెత్తి, మరల తనకొరకే ఈ లోకమున అవతరించినట్లు 
ఆయనకు తోచినది. 


శాస్త్రి ఆ అమ్మాయి వెంటబడి, వారి ఇంటికిపోయి ఆమెకు సంభవించిన చిక్కుల 
నన్నింటిని పరిష్కరించి ఆమెను మరల వివాహము చేసికొని జీవితయాత్ర సాగించు 
చుండగా రెండవ భార్య మరణించినది. కొంత కాలమునకు మూడవ భార్యయు 
మరణించినది. ఆ దుస్సంఘటనతో అతని హృదయము మారిపోయినది. సంసార 
లంపటమును వదలించుకొని విరాగియె అతడు ఇంటినుండి వెళ్ళిపోవుటతో కథ 


శాస్త్రితో జానకి తాను పునర్జన్మ నెత్తుటకుగల కారణములను చెప్పుచు, 
“ఈ జీవునికి వున్న లోకపు వాసనలు వదలక పోవడ” మను సంగతివల్ల విశదమగును. 


ఈ నవలలో నీలకంఠ శాస్తి మనస్సులో నుండి శ్రీ విశ్వనాథ తానే 
తొంగిచూచును. శ్రీ విశ్వనాథ తాను సృష్టించిన పాత్రలపైన అధికారము చేసి, వానిని 
తన ఇష్టా నిష్టములకు, తన అభిరుచులకు అనుగుణముగా తిప్పును. ఈ 
నవలయందలి శృంగారము అసహజముగా నున్నది. షష్టిపూర్తి చేసికొనిన నీలకంఠ 
శాస్త్రిపైన జూనకి వంటి విద్యావతి, సౌందర్యవతి, తక్కువ వయస్సులో నున్నది అంతటి 
(ప్రేమను గనబరచగలదా? పునర్జన్మ సిద్ధాంతమును నమ్మినచో ఇదంతయు సంభవమే. 
లేనిచో ఇది ఒక స్వప్నము - మధురాతి మధుర స్వప్నము. 

“మోయుతుమ్మెద” హిందూస్తానీ గాయకుడైన ఒకానొక వ్యక్తి జీవితపు లోతులను 
తరచి చూపునట్టి మధుర స్రవంతి. దీనిలో శ్రీ విద్యారహస్యములు పెక్కు నిబంధింప 
బడినవి. 


“సముద్రపు దిబ్బ” “దమయంతీ స్వయంవరము” అను రెండు నవలలు నేటి 
ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, దేశ కాల పరిస్థితులను, స్థితిగతులను వివరించునట్టివి. 


తెలుంగు నవలా వికాసము 197 


“ఆ నదులు” అను నవల, ఉపన్యాసధోరణిలో నడచిన ఉత్తమ రచన. 
“పంతజలి” అను వ్యక్తి, ప్రపంచ నాగరికతకు, భారతీయ నాగరికత మూలభూతమని 
ఇందు వివరించెను. ఇది చక్కని వ్యవహారిక భాషలో నడచినది. 


పురాణ వైర గ్రంథమాల పక్షమున, భారతీయు చరిత్రను, నాగరికతను 
ప్రతిబింబింప జేయుచు కొన్ని నవలలను; కాళ్ళీర, నేపాల దేశములకు సంబంధించిన 
చరిత్రలను వివరించుచు మరికొన్ని నవలలను ఈ మధ్యన శ్రీ విశ్వనాథ ప్రకటించెను, 
ఇవి ఆయన పురాణజ్ఞతకు, సాంస్కృతిక, చారిత్రక పరిశోధనా పాటవమునకు 
నిదర్శనములు. 


ఇంతటి ఉన్ముఖీన సాహిత్యవ్రతుడైన శ్రీ విశ్వనాథ పండించిన పప్రేమరాసిలో 
కొన్ని అభూత కల్పనలు, అసంబంధమైన వర్ణనలు, రచయిత తనకు తానై నవలలో 
పాత్రల మధ్య కనుపించుటవంటి కొన్ని చిన్న లోపములు అచ్చటచ్చట కనుపించినను, 
నిస్సంశయముగా ఆయన తెలుగు నవలా సాహిత్య వికాస చరిత్రలో “తలమానిక” 
మని అంగీకరింపక తప్పదు. 


శ్రీ వి.డి. ప్రసాదరావు మానవ మనస్తత్వము ప్రధానము చేసి “నాకబలి” 
నవలను రచియించెను (1950), రాఘవరావు అను నతడు ఉన్నత విద్యకొరకు 
కాశీకి వెళ్ళి తనకన్న వయసులో పెద్ద, వివాహితయైన “ప్రభావతి” అను స్త్రీని 
ప్రేమించెను. ఆ ఇరువురి ప్రేమ శిఖరాగ్రము నందుకొనినది. రాఘవరావు మనస్సును 
ఆమె సంపూర్ణముగా వశపరచుకొని, ఆకస్మికముగా అతనినుండి దూరమైన చంచల 


ఆమె - ఇది అసలు కథ. 


ప్రభావతి ఆనందముకొరకు యెంతటి త్యాగమునకైనను వెనుదీయని ఆదర్శ 
ప్రేమికుడు రాఘవరావు. ప్రభావతి స్వార్థపరురాలు. చంచల హృదయ. ఆ ఇరువురి 
భిన్న మనస్తత్వములను సహజముగా చిత్రించి, రచయిత కృతకృత్యుడయ్యెను. 

ప్రసాదరావు చక్కని వాతావరణమును సృష్టించుటలోను, సంఘటనలు 
కల్పించుటలోను, విషయమును విడమరచి చెప్పుటలోను ఈ నవలలో మంచి నేర్పును 
గనబరచి, చేవగల భాషను వ్రాసెను. పఠితలక మంచి స్ఫూర్తిని, మేధస్సును చక్కని 
ఆలోచనను అందించగల నవల ఇది. 


198 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


స్వాతంత్రోద్యమ కాలముననేగాక, నేటి నవ భారత నిర్మాణ పథమునను మిక్కిలి 
ప్రధానమైనది హరిజన సమస్య, దీని ప్రాముఖ్యతను గుర్తించిన తెలుగు రచయితలు 
అసంఖ్యాకమైన రచనలు చేసిరి. ఈ సమస్యకు ఆధిక్యత నిచ్చి “ఆదర్శం” అను 
నవలను శ్రీ అంతటి నరసింహం వ్రాసెను. ఇది చక్కని వ్యావహారిక భాషలో నడచినది. 
ఈ నవలలో ఒక హరిజన కుటుంబము, ఒక రెడ్డి కుటుంబము, రెండు బ్రాహణ 
కుటుంబములు, వానికి సంబంధించిన గ్రామీణ సాంఘిక జీవిత సమ్మేళనము, అది 
అసలు సమస్యను పరిష్మరించుటకు తోడ్చడిన విధము వర్ణింపబడినది. కేశవరావు, 
నారాయణరావు అను యువ ఆదర్శ ఉపాధ్యాయు లిరువురు ఈ జటిల సమస్యను 
పరిష్మరించుటకు ప్రప్రథమమున విద్యార్థులను, ఆ పిమ్మట పెద్దలను మార్చి హరిజన, 
వితంతు, వర్ణాంతర వివాహములను దిగ్విజయముగా జరుగునట్లు కృషి చేసిరి, 
శ్రీ నరసింహం ఈ నవలలో కేవలము వివాహ వ్యవస్థకు ప్రాధాన్యతనిచ్చి, రచన 
చేసెనేగాని, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను అభివృద్ధిపరచుటకు తగిన సూచనల 
నిచ్చి యుండినచో నవలకు మరికొంత పటుత్వము చేకూరియుండెడిది. 


స్వాతంత్ర్యము లభించిన పిమ్మట వెలువడిన ప్రఖ్యాత నవలలో ప్రప్రథమముగా 
పేర్మొనదగినది, డాక్టర్‌, శ్రీ జి. వి. కృష్ణారావు “కీలుబొమ్మలు” నవల. 

“పుల్లయ్య” అను ఒక గ్రామ మోతుబరి రైతు, అదే గ్రామస్తుడైన “చంద్ర 
శేఖరము” అను ఒక ఆదర్శ సామ్యవాది, కాగితముల మిల్లు యజమానికి ఐదు వేల 
రూపాయలకు మారువాడికి అడ్డముగా వుండి ఆడిన “అబద్ధము” వలన ఆ గ్రామ 
జీవితములో ఏర్పడిన అనర్ధములను, సంభవించిన కల్లోలములను, రాజకీయ కక్షలను, 
పగలను, తెగలను ఈ నవలలో శ్రీ కృష్ణారావు విశ్లేషించి చెప్పెను. 


మిల్లులో పనిచేయు కార్మికులు ఎదురు తిరుగుటతో ఆదర్భవాది, కమ్యూనిష్టు 
అయిన “చంద్రశేఖరము” పరిస్థితి తల్లకిందై మిల్లుకు తాళముపడినది. 


పుల్లయ్య తాను అంత పెద్ద మొత్తమునకు చంద్రశేఖరమునకు అడ్డము వున్నట్లు 
భార్య లక్ష్మమ్మకు గాని, తదితరులకు గాని తెలియ జేయలేదు. ఈ విషయము ఆ 
నోట ఆనోట పడి కూతురు “సీత” ద్వారా భార్యకు తెలిసినది. భర్త మౌనమును 
చూచిన లక్ష్మమ్మ, తన భర్త ఆ డబ్బుకు అడ్డమే ఉండనట్లు భావించి, అమాయకుడైన 
తన భర్తను “శేఖరమే” ఫోర్జరీ చేసి తప్పుడు పత్రములను సృష్టించినట్లు తన అన్న 


తెలుంగు నవలా వికాసము 199 


కొడుకు. “శేషగిరి” అను ప్లీడరుతో అతనికి నోటీసు ఇప్పించినది. దీనితో కథ తారా 
స్థాయికి పోయినది. 


పుల్లయ్య పొరపాటున ఆడిన ఒక్క అబద్ధమును నిలబెట్టుకొనుటకు చేసిన 
విఫల ప్రయత్నములు ఇందులో కనబడును. నిజస్థితిని భార్యకు ముందే తెలిపియున్నచో 
ఇట్టి పరిస్థితి సంభవించియుండెడిది కాదు. ఆత్మాభిమానము సంపూర్ణముగా గల 
అతడు మనస్సులోనే మధనపడిపోయి “కిం కర్తవ్యతా” మూఢుడై వ్యవహరించదొడగెను. 
ఆయన వ్యవహారము గుమస్తా సత్యనారాయణకు నచ్చలేదు. తన యజమాని ఈ 
విధముగా యెందుకు వ్యవహరించుచున్నాడో తోచక, ఆయనకు నచ్చచెప్పలేక అతడు 
మతి చెడిపోయి తిరుగుచుండెను. 


పుల్లయ్య భార్య లక్ష్మమ్మ ఇప్పించిన నోటీసు చంద్ర శేఖరమునకు అందినది. 
అన్నిటిని పోగొట్టుకొనిన అతడు పగటి పూట గ్రామములోనికి గూడ వచ్చుట 
మానివేసెను. ఆనాడు తనకు అడ్డమువున్న పుల్లయ్య ఈవిధముగా యెందుకు మారెనో 
తోచక, తాను కార్మికపక్షము నవలంభించినవాడు గనుక, ధనిక వర్గమునకు చెందిన 
పుల్లయ్య, తనపైన కత్తిగట్టి పగ తీర్చుకొనుచున్నట్లు అతడు భావించెను. 


“రామారావు” పుల్లయ్య కొడుకు. ఉన్నత విద్యావంతుడు. అతడు తండ్రిని, 
చంద్రశేఖరము విషయములో పట్టుపట్టవలదని కోరెను. అప్పుడు కుమారుని 
మందలించెను. 


చంద్రశేఖరము; పుల్లయ్య గుమాస్తా సత్యనారాయణను తనకు సహాయము 
చేయవలనినదని అర్థించెను. యజమాని తప్పుడు మార్గములోనున్నట్లు 
సత్యనారాయణకు తెలిసినను, శత్రుపక్షమున చేరుటకు అంగీకరించక, తన యజమాని 
పక్షముననే యుండి పని చేసెను. అతని ఇల్లు తగులబడిపోయినది. శాస్త్రి ఇంటిలో 
తల దాచుకొన దొడగెను. 

పుల్లయ్యకు ప్రతికక్షియిన మల్లయ్య పెద్ద గడ్డివామి, హరిజనా( శ్రమము అన్నియు 
పరశురామ ఫీతి యెపోయినవి, అవకాశవాది, స్వార్థపరురాలు అయిన అమ్మాయమ్మ 
ఈ సంఘ విద్రోహ చర్యలన్నియు కమ్యూనిస్టులు” చేయుచున్నట్లు పత్రికలకు వ్రాసి 
అబద్ధ ప్రచారము చేసినది. ఇది చూచి డాక్టరు శాస్త్రి విస్తుపోయి, ఎట్లైనను పుల్లయ్య 


200 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కు, చంద్రశేఖరమునకు రాజి చేసి, గ్రామములో చెలరేగిన ఈ సంక్షోభమును 
తుదముట్టించుటకు విశ్వయత్నము చేసెను. 


కేసు విచారణ జరుపుటకు ఒక రోజు ముందు రామారావు స్వగ్రామమునకువచ్చి 
తల్లికి, తండ్రికి నచ్చజెప్పుటకు గట్టి ప్రయత్నము చేసి, ఫలితము శూన్యము కాగా, 
తండ్రికి వ్యతిరేకముగా కోర్టులో సాక్ష్యమునిచ్చుటకు నిశ్చయించెను. మల్లయ్య, 
అమ్మాయమ్మ ఇద్దరు పుల్లయ్యను మానసికముగా హింసింపనెంచి, రామారావును 
కమ్యూనిష్టని పోలీసులకు నచ్చజెప్పి అరెస్టు చేయించిరి. అఖండురాలైన ఆమ్మాయమ్మ 
అంతటితో ఆగక, పుల్లయ్య దగ్గరికిపోయి “నీ కుమారుడు క్రిమినల్‌ కేసులో అరెస్టు 
అయినాడని చెప్పి, ఆయనను రాజకీయ డిటెన్యూగా మార్చింతునని తెలిపి,” ఐదు 
వందల రూపాయలు తీసుకొనినది. 


రామారావు తన వదినగారైన రంగమ్మ ద్వారా, తన తండ్రి స్వయముగా తనను 
పోలీసులకు పట్టించుటకు పన్నిన కుట్రను తెలిసికొని తానే స్వయముగా పోలీసులకు 
పట్టుబడెను. 


చంద్రశేఖరము ఆర్థిక స్థితి క్రమముగా తల్లక్రిందై పోయినది. అతని మామ 
అతని వలన బలవన్మరణమునకు గురియయ్యెను. అయినను అతడు నిత్యము 
కార్మికులను ఉత్సాహపరచుచు, వారికి తోడ్చడుచునే యుండెను. ఒక నాడు కార్మికులు 
పెద్ద ఊరేగింపుగా వెళ్ళుచుండిరి, పుల్లయ్య కోడెదూడ ఆ కోలాహలమునకు బెదిరి 
పోలయ్య కొడుకు డొక్కలో పొడిచినది. ఆ పిల్లవాడికి పేగులు బయటకు వచ్చినవి. 
కోపోద్రిక్తుడైన పోలయ్య ఆ గిత్తను కొట్టగా అది మరణించినది. పుల్లయ్య దీనితో 
రెచ్చి పోయెను. గ్రామములో ఉద్రిక్తత ఏర్పడినది. మలబారు పోలీసులు గ్రామములో 
ప్రవేశించి ప్రజలను బాధించిరి, ఈ దుస్సంఘటనకు శాస్తి నిరసన తెలిపెను. 
పోలీసులు ఆయనను కొట్టబోగా పోలయ్య అద్దుపడి రక్షించెను. అతనిని వారు చిత్రవధ 
చేసిరి. డాక్టరు శాస్తి తన పలుకుబడి నంతటిని ఉపయోగించి మలబారు పోలీసులను 
ఆ గ్రామము నుండి తిప్పి పంపునట్లు చేసెను. 

ఫోర్జరీ కేసులో చంద్రశేఖరమునకు మూడు సంవత్సరముల శిక్షను న్యాయ 
స్థానము విధించినది. పుల్లయ్యకు కోర్టులో లభించిన ఈ ఘనవిజయమునకు ఆ 
(గామమంతయు ఉత్సాహముతో పొంగిపోయినది. దూరదృష్టిగల అమ్మాయమ్మ 


తెలుంగు నవలా వికాసము 201 


మల్లయ్యతో కలసి, పుల్లయ్యకు భూరి సన్మానము చేయించి “సర్దార్‌” బిరుదము 
నొప్పించినది. 

సన్మానానంతరము పుల్లయ్య ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మమ్మ భర్తతో “ధర్మమే 
జయిస్తుంది. ఇది లోకానికి ఆదర్శప్రాయం.” అంటుంది. “నిజమే సత్యం ధర్మం 
కాక పోతే మరేమి జయిస్తుంది.” అంటాడు పుల్లయ్య, యథాలాపముగా. మతి 
తప్పిపోయిన గుమస్తా సత్యనారాయణ అదే సయములో “యథాయథాహి ధర్మశ్చ...” 
అను గీతాశ్లోకమును మధుర కంఠముతో పాడదొడగెను. ఇది వ్యంగ పూర్వకమైన 
ఎత్తిపొడుపు. 

డాక్టరు శాస్త్రికి - సత్యనారాయణ భార్య పద్మకు ఒక దుష్ట ముహూర్తమున 
శారీరక సంబంధమేర్పడినది. ఆమె గర్భవతియెనది. ఆమె కోరిక ననుసరించి తన 
వృత్తి ధర్మమునకు వ్యతిరేకముగా ఆమె గర్భ విచ్చిత్తికి తోద్చడి, ఇక అక్కడ వుండలేక 
ఆ గ్రామమును విడిచి పెట్టి పట్నమునకు వెళ్ళిపోయెను. 


పుల్లయ్యకు “సర్దార్‌” బిరుదప్రదానము జరుగుచున్న సమయముననే డాక్టర్‌, 
శాస్త్రి, రామారావుతో కలసి ఆ ఊరుకు వచ్చి ఆ సభలోనే “కారణాంతరముల వలన 
తాను ఆ గ్రామమును విడిచి పెట్టిపోవలసి వచ్చిన” దని తెలిపి, తన ఇంటిని పోలయ్య 
కుటుంబమునకు దానము చేసితినని ప్రకటించెను. పుల్లయ్య అది జరిగిన ఒక 
గంటలోనే ఆ ఇంటిని తన పేర వ్రాయించుకొని, పోలయ్య కుటుంబమునకు ఐదు 
వేల రూపాయలు ఇచ్చి వేసెను. 


వర్గ, మత, వర్ణ ద్వేషములకు, సంకుచిత భావములకు ఆటపట్టైన పల్లెపట్టుల 
పైన రామారావుకు, డాక్టరు శాస్త్రికి మనస్సు విరిగిపోయినది, ఆ ఇరువురు ఆ రాత్రికి 
రాత్రే తమ గ్రామమును విడిచి పట్నమునకు వెళ్ళిరి. 

ఈ నవల కమ్యూనిజమునకు, ధనికవర్గమునకు గల అంతరములను, ఆ 
రెండు వర్ణముల మధ్యగల మౌలిక సంబంధమైన వ్యత్యాసములను, సంఘర్షణలను 
వ్యక్తీకరించును. 


ఈ నవలయందలి పాత్రలు మిక్కిలి విచిత్రమైనవి. చూడుడు - పుల్లయ్య, 
చంద్రశేఖరమూ తాము చేసిన పనికి ఒక వంక బాధననుభవించుచు, వేరొక వంక 


202 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తమ పనులను సమర్థించుకొనుటకు ప్రయత్నించి ఆత్మవంచనకు పాల్పడిన విభిన్న 
దృక్పథముగల వ్యక్తులు. 

పుల్లయ్య కొడుకు రామారావు; మల్లయ్య కొడుకు గంగాధరము, 
యువతరమునకు, మారుచున్న పరిస్థితులకు ప్రతినిధులు - దుర్మార్గమును, 
కాలుష్యమును సంఘమునుండి పారద్రోలి మంచిని స్థాపించుటకు ప్రయత్నించిన 


ఆశాజీవులు. 


అమ్మాయమ్మ, మల్లయ్యలు అవకాశవాదులు -స్వార్థపరులు. పోలయ్య - మంచికి 
మారు పేరు. ఇతరులకొరకు బలియైపోయిన నిస్వార్థపరుడు. లక్ష్మమ్మ గయ్యాళి. 
పట్టిన పట్టు విడువని మూర్చురాలు. డాక్టరు శాస్తి గాంధేయ పథగామి. జైలు శిక్ష 
ననుభవించిన దేశభక్తుడు. అన్యాయములను, అక్రమములను సహించలేని వ్యక్తి, 
పల్లెపట్టులను స్వర్గధామములుగా మార్చ నెంచి, ఎదురు దెబ్బలతో విసిగి పట్టణమునకు 
చేరిన ఆశోపహతుడు. 


గ్రామీణ ప్రజల విభిన్న మనస్తత్వములను అచ్చటి యథార్థ పరిస్థితులను అతి 
వాస్తవ దృక్పథముతో శ్రీకృష్ణారావు ఈ నవలలో చూపెను. నవల ప్రారంభించినప్పటి 
నుండి ముగియనంతవకు ఏకబిగితో పాఠకులను చదివించి, గొప్ప జిజ్ఞాసను 
రేకెత్తించి, విజ్ఞాన వినోదములను అందించునట్టి ఆణిముత్యము “కీలుబొమ్మలు”. 
ఇది ప్రప్రథమమున స్వతంత్ర వారపత్రికలో వెలువడి, 1951 లో పుస్తక రూపమున 
వచ్చినది. గ్రామీణ జీవితమును చిత్రించుటలో మాలపల్లికి ఇది శేష గ్రంథమని 
కొందరు పరిశీలకుల భావన. 

శ్రీ కృష్ణారావు “కీలుబొమ్మ” లకు వ్రాసిన ప్రస్తావనలో “బోజర్‌” అను పాశ్చాత్య 
రచయిత వ్రాసిన “ది పవర్‌ ఆఫ్‌ ఎలై” అన్న రచన చేసిన సూచన ననుసరించి 
వ్రాసినట్లు తెలిపెను. “తన రచన అంతటికి మూలము ఆ రచనే” అంటాడు. ఇది 
అనుసరణ, అనువాదము కాదు. స్వతంత్ర రచన. పైన చెప్పిన ఆయున మాటలు 
యథార్థమైనవి. నిజాయితీతో కూడినవి. 


“రాగ రేఖలు” శ్రీ కృష్ణారావు మరొక నవల. ఇది ఆంధ్రజ్యోతి దిన పత్రికలో 
ధారావాహికముగా వెలువడి, (1962)లో గ్రంథ రూపమున వచ్చినది - బౌద్ధ 
యుగమున శకులకు, యవసులకు, ఆంధ్రులకు మధ్యన గల కక్షలు, వైషమ్యములు 


తెలుంగు నవలా వికాసము 203 


అధికముగా ఉన్న రోజులలో ఈ కథ జరిగినట్లు వివరించినను, ఆనాటి 
వాతావరణము, సంప్రదాయము, నాగరికతా వైభవములు దీనిలో అంతగా కనుపించుట 
లేదు. ఈ నవల శ్రీ కృష్ణారావునకు గల ప్రతిభను వ్యక్తీకరించుట లేదు. కాలక్షేపమునకు 
చదవతగినది. 


“గుణవర్థను” డను శక జాతి గేయకునికి, జన్మ రహస్యము అతి గూఢముగా 
నిక్షిప్త పరుపబడిన “చిత్ర” అను పేరుగల అదే జాతి అమ్మాయికి మధ్య నడచిన 
ప్రేమను సఫల మగునట్లు చేయుటలో తన తల్లి శాంతాదేవికి నచ్చకపోయినను, 
ఆమెకు వ్యతిరేకముగా సుస్వభావ సంపన్నుడైన “ధర్మకీర్తి” తన శుభాశీస్సులతో 
జరిపిన వివాహ గాథయే ఈ నవల. 

“పాపికొండలు” శ్రీకృష్ణారావు వ్రాసిన మరొక మంచి చదువతగిన నవల. 


శ్రీయంతులు విశ్వనాథ, గోపీచందు, కుటుంబరావుల వలె శ్రీ కృష్ణారావును 
విశుద్ధము, విలక్షణమునైన తెలుగు నవలలు వ్రాసి తన రచనల ప్రభావము అనంతర 
రచయితల పైన పడునట్లు చేసిన ప్రతిభావంతుడు. 

శ్రీ ఉప్పల లక్ష్మణరావు వ్రాసిన “అతడు-ఆమె” దిన చర్యల రూపమున 
(Diaries) నున్న ప్రశస్తమైన నవల ఇది రెండు భాగములు. 1950 సం.లో ప్రథమ 
భాగము ప్రచురితమైనది. ఆ పిమ్మట ద్వితీయ భాగము “అభ్యుదయ” పత్రికలో 
ధారావాహికముగా వెలువడి 1964 వ సం.లో ఆ రెండును ఒకే పుస్తక రూపమున 
(ప్రచురింపబడినవి. 


1930-1942 సంవత్సరముల మధ్య కాలమును అనగా ఉప్పు సత్యాగ్రహము 
నుండి - బొంబాయిలో జరిగిన భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చివర ఘట్టమైన 
“క్విట్‌ ఇండియా ఉద్యమము” వరకుగల కాలమును పృష్ట భాగము చేసి శ్రీ లక్ష్మణరావు 
ఈ నవలను మలచెను. 


ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలమున, ఐరోపా, ఆసియా ఖండములలో చెల 
రేగిన వివిధ పరిస్థితులను, ఆనాటి రాజకీయ వాతావరణమును, ప్రజల 
మనోభావములను, నాయకుల చిత్తవృత్తులను, సుభాస్‌ బోసు అంతర్ధాన గాథను, 
ఆజాద్‌ హింద్‌ ఫౌజు భారత దేశ దాస్య విమోచనకై చేసిన మహత్తర కృషిని రచయిత 
ఇందు వివరముగా చర్చించెను. 


204 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


అతడు (పల్లవజోస్యుల చిదంబర శాస్త్రి). లండనులో బారిష్టరు చదివి చెన్న 
పట్టణములో ప్రాక్టీసు చేయుచున్న వ్యక్తి. ఆమె (శాంతమ్మ) ఎం.ఏ; చదివి క్వీన్స్‌ 
కాలేజీలో ఉపన్యాసకురాలుగా పని చేయుచున్న విదుషీమణి. ఆ ఇరువురు ఒకరినొకరు 
(ప్రేమించుకొని వివాహమాడిన వ్యక్తులు. శాస్త్రి జమిందారుల కేసులను పట్టి తన 
అసాధారణ మేధాశక్తితో ఘన విజయమును, పుష్కలముగా ధనమును సంపాదించి 
మద్రాసులో “లీడింగు” లాయరై గణుతి కక్కిన ప్రముఖుడు. 

మహాత్ముడు నడుపుచున్న స్వాతంత్ర్యోద్యమము పైన శాంతకు ఆసక్తి కలిగినది. 
ఆమె తాను నిత్యము ధరించుచున్న విలువైన విదేశ వస్రములను తగుల బెట్టి, మోటు 
ఖద్దరు దుస్తులను ధరించి, ఉప్పు సత్యాగ్రహోద్యమములో ఒక సామాన్య కార్యకర్తయె 
పాలుగొని, లారీ దెబ్బలు తిని ఆస్పత్రిలో చేరి యమ యాతనలు అనుభవించినది. 
శాస్త్రికి ఆమె ఉద్యమములో చేరి పని చేయుట గిట్టలేదు - తాను అడ్వకేటు జనరల్‌ 
కావలెనని, వైస్రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలులో మెంబరు కావలెనని ఉవ్విళ్లూరుచుండెను. 
తన భార్య మహాత్ముని శిష్యురాలై, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపములలో పని చేయుచున్న 
యెడల తన ప్రతిష్ట దెబ్బతిని, భవిష్యత్తు నాశనమగునని తలచి ఆ మార్గమునుండి 
ఆమెను తప్పించుటకు, తన మేధాశక్తి నంతటిని వినియోగించి, అది సాధ్యము 
కానందున, పరిస్థితులను తన అభివృద్ధికి అనుకూలముగా మార్చుకొననెంచి, రాజాజీకి 
కుడిభుజమై ఆయన రాజకీయ మార్గమున వ్యవహరించుచు, తన భవిష్యత్తును తీర్చి 
దిద్దుకొనుటకు ప్రయత్నించెను. కాంగ్రెస్‌ నాయకులు స్వార్థ చింతన లేని శాంతను 
తమ పార్టీ పక్షమున ఎన్నికలలో పోటీ చేయుటకు అభ్యర్థిగా నిర్ణయించిరి, శాస్తి 
తాను ఎన్నికలలో పోటీ చేయుదునని, తన అభ్యర్థిత్వమును, పెద్దలు బలపరచునట్లు 
చూడవలసినదని “శాంతను” కోరెను. దీనికితోడు అతడు రైతులకు వ్యతిరేకమైన 
కేసులలో జమీందారుల పక్షమున వ్యవహరించి గొప్ప ధనమును సంపాదించు టయు 
ఆమె మనస్సునకు తీరని ఆరాటమును కలిగించినది. ఈ రెండును ఆమె మనస్సులో 
చేయి పెట్టి కల బెట్టినట్లు చేయగా, పెంపుడు కుమార్తె “సుభ”ను, స్వంత కూతురు 
పాపాయిని వెంటతీసుకొని భర్తను, సంబోధించి “..సర్మసులో హాస్యగాడు 
పరుగెడుతున్న గుర్రం మీద నిలబడి నిమిషానికో దుస్తులు మారుస్తుంటాడు. నీ 
ప్రవర్తన ఆలాగే వుంది. ఎందుకీ మొగ్గలు పల్టీలున్నూ!... నీ అత్యం ఏమిటో - 


తెలుంగు నవలా వికాసము 205 


అందుకు నువ్వు చేసే సాధనాలు ఏమిటో... బాగా ఆలోచించుకో...” అని చివాట్లు 
పెట్టి, లేఖ వ్రాసి దేశాటనకు వెళ్ళినది. 

భార్య వెళ్ళిపోయిన పిమ్మట శాస్త్రికి మనస్సు వికలమైనది, అతడు తన తప్పును 
(గ్రహించి, భార్యను తృప్తి పరచుటకై జమిందారులకు వ్యతిరేకముగా, రైతులకు 
అనుకూలమైన ఒక పెద్ద కేసులో లండను నందలి ప్రీవికౌన్సిలులో వాదించుటకై, 
వారినుండి ఫీజు తీసుకొనక యే పని చేయుటకు నిశ్చయించి, కాళ్ళీరులో 
పర్యటించుచున్న భార్యకు తన నిర్ణ యమును తెలిపి, విదేశ పర్యటనకై బొంబాయిలో 
తనను కలసికొన వలసినదని టెలిగ్రాము పంపెను. భర్తలో వచ్చిన ఈమార్చుకు 
శాంత మిక్కిలి సంతోషించి, బొంబాయి చేరుకొని, ఆయనతో పాశ్చాత్య దేశముల 
నన్నింటిని సకుటుంబముగా పర్యటించి, పెక్కుమంది పెద్దలను కలసికొనిరి. శాస్త్రి 
పీవికౌన్సిలులో రైతులపక్షమున వాదించి విజయమును పొంది స్వదేశమునకు 
తిరిగివచ్చెను. 


వ్యక్తి సత్యాగ్రహోద్యమములో శాంతమ్మ పాలుగొని జైలుశిక్ష ననుభవించినది. 
ఇష్టము లేకున్నను ఆమెతోపాటు శాస్తిగూడ జైలుకు వెళ్లైను- ఇది ప్రథమ భాగపు 
కథ. 


గాందీ మహాత్ముని, ఆయన కార్యక్రమములను నిశితముగా విమర్శించి, 
తూర్పారబట్టిన శాస్త్రిని, శాంతమ్మ తన శక్తి నంతటిని వినియోగించి, తన 
కార్యక్రమములకు ఇష్టానిష్టములకు అనుకూలముగా మార్చి, దేశ సేవకు నడుము 
బిగించునట్లు చేసినది. “భార్య ప్రభావము భర్త” పైన ఎట్లు ప్రసరించినది రచయిత 
నవలలో చక్కగా వివరించెను 


“ఎదిగిన పిల్ల - పరాయిది. మన ఇంట్లో పెట్టుకున్నాం అంటే నాకు అపఖ్యాతి-” 
అంటాడు “సుభ” తన ఇంట్లో వుండటము గిట్టని శాస్తి చికాకును కనబరుస్తూ 
భార్యతో - “ఎంత సేపు నీ ఖ్యాతి - నీ గొప్పా - నీ మర్యాదా - నీ స్వార్థం 
చూచుకోవడమేనా? ఒకరికి ఉపకారం చేద్దాం - అని అక్మర లేదూ? ఈ పిల్ల నా 
ఇంటి కొచ్చింది - నా శరణు అడిగింది - ఈ పిల్ల ఇక్కడే వుంటుంది - బోధపడిందా! 
ఇక ఈ ప్రస్తావన ఇందుతో ఆపు-” అంది, తారా చువ్వలా లేచి కాలు క్రింద 
కొడుతూ భర్తతో (175 పే). “పేమ కంటే అతీతంగదా దేశం-” అనుకుంటుంది 


206 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఒక సందర్భంలో ఆమె (210 పే.). మరొక సందర్భములో నిర్మాగమాటముగా 
భర్తను “కొరడు బారిన కేపిటలిస్టు” అంటుంది (207 పే. ఈ మాటలనుబట్టి 
శాంత స్వతంత్ర ప్రవృత్తి, దేశభక్తి, దృఢచిత్తము విశదమగును. శాస్త్రి స్వభావము ఈ 
మాటల వలన అర్థమవగలదు- “ఆ గాంధీ వెర్రి - సోషలిస్టు రుగ్మత, రెండు కలసి 
మళ్ళీ తిరగ బెట్టితే చస్తాం.” అనుకుంటాడు. ఆమె ప్రవృత్తిని బాగుగా గ్రహించిన 
ఆయన లొంగుబాటు తత్వముతో, అనాథ బాలికయైన “సుభికు శాస్తి దంపతులు 
“అమ్మానాన్నలు”. సుభ వారి ప్రేమాదరములతో, పరిసరముల ప్రభావముతో పెద్దదై 
తన అపూర్వ సౌందర్యముతో చతురములైన సంభాషణములతో ఉక్తిప్రయుక్తులతో 
హేమా, హెమీలను డీకొని తల్లకిందులు చేసి, అడు గడుగున తన శీలమును 
పరిరక్షించుకొనిన వివేకవతి (ఆమె) - నీళ్ల బిందెలు మోసి నికృష్ట జీవితము గడిపిన 
“అచ్చమ్మ” కొడుకు జనార్ధనరావు. అతడు వారాలు చేసికొని స్వయం కృషితో 
విద్యనభ్యసించి, రైల్వే ఇంజనీయర్‌ “నీతి-నిజాయితీకి” మారు పేరై వ్యవహరించిన 
శీల సంపన్నుడు - ఆదర్శవాది. ఆ డిపార్టుమెంటులో పేరుకొని పోయిన కుళ్లును, 
అవినీతిని సమూలముగా తొలిగించి, న్యాయమును కాపాడుటకు అహర్నిశలు 
పాటుబడిన సత్యసంధుడు (అతడు). శ్రీ ఉప్పల ఈ ఇరువురి జీవితమునకు అధిక 
ప్రాధాన్యత నిచ్చి, ఈ భాగములో సమర్థవంతముగా రచన చేసెను. 


అశ్వద్ధ నారాయణమూర్తి, తీర్ధగిరి జూనియర్‌ అద్వకేట్లు, మదన గోపాలరావు 
సబ్‌ కలెక్టరు. కెప్టెను జనార్దనరావు రైల్వే ఇంజనీయరు. వాసుదేవరావు, వురుఫ్‌ 
అమృతరావు ప్రొఫెనరు - కారు డైవరు - అండరుగ్రౌండు కమ్యూనిస్టు. సీతారాం 
ప్రైవేటు కంపెనీలో ఇంజనీయరు - అతడు అస్సాంలో యుద్ధ కాలమున “మంచాలు” 
నడిపిన తార్చుడుగాడు, కంట్రాక్టరు అయిన అప్పల నాయుడు” కొడుకు. వీరందరు 
“సుభి”ను ప్రేమించి తమ దానినిగా చేసికొనుటకు ప్రయత్నించిన వ్యక్తులు. ఎవరికి 
చిక్కకుండగ తన వ్యక్తిత్వమును, శీలమును పరిరక్షించుకొనుచు, అందరి మధ్య 
చాకచక్యముతో తిరిగిన ప్రజ్ఞాశాలి సుభ- 

“లేడి అయ్యంగార్‌ - సుబ్రహ్మణ్య” ముల ఆదర్శ వివాహము నవలలో ఒక 
ప్రత్యేక మధుర ఖండము, ఆ రెండు పాత్రలను రచయిత చక్కగా పోషించి, కథకు 
మంచి పుష్టిని సమకూర్చెను- 


తెలుంగు నవలా వికాసము 207 


డాక్టర్లు, లాయర్లు, ఇంజనీయర్లు, కాంట్రాక్టర్లు ప్రజాసేవ పేరుతో చేయుచున్న 
దోపిడీ విధానమును రచయిత ఈ నవలలో నేర్పుతో మనముందుంచెను. 


రచయిత ద్వితీయ ప్రపంచ సంగ్రామ కాలమున అక్రమార్జన చేసిన వివిధ 
వ్యక్తులను, పద్ధతులను, ప్రజల ఆంతరంగిక చిత్త వృత్తులను దర్పణములో వలె 
ఇందు ప్రతిబింబింప జేసెను. 


ఇంతటి గొప్ప నవలకు ముగింపు అంత బాగుగా లేదు. దానికితోడు 
ఇంజనీయరింగు సాంకేతికమునకు సంబంధించిన పెక్కు వివరములుండుటచే, అవి 
కథా కథనమునకును, సారళ్యమునకును అడ్డుపడి పాఠకుల పఠనాభిరుచిని తగ్గించి, 
కొన్ని పట్టుల విసుగును కలిగించుచున్నది, గంగా ప్రవాహమువలె సాగిన “వ్యావహారిక” 
రచనలో అక్కడక్కడ అడ్డురాళ్లవలె కొన్ని గ్రాంథిక వాక్యములు దొర్లి రచనకు 
కృత్రిమత్వమును కలిగించినది. 


కీలుబొమ్మలు నవలలోని “అమ్మాయమ్మ”, “అతడు-ఆమె” లోని “ఊర్వళి” 
ఇద్దరు స్వార్థపరత్వనము కవలలు - ఆ ఇరువురు - ఒకరికి మరొకరు తీసిపోని 
అవకాశవాదినులు- 


పాపాయి వయస్సు పన్నెండు సంవత్సరములు. కథా కాలము వ్యంగ్య రూపమున 
దీనితో చూపబడినది - కమ్యూనిస్టు పార్టీ పైన ప్రభుత్వము విధించిన ఆంక్షను 
తొలిగించుటతో కథ ముగిసినది - ఆ నాటి కాంగ్రెసు, కమ్యూనిస్టు ఉద్యమములు 
రెండు ఇందులో వివరింపబడినవి. 

జాగ్రత్‌, స్వప్పు సుషుప్యవవస్థల మూడింటియందును మానవ మస్తిష్మములో 
నిరంతరము చైతన్య రూపమున చెల రేగు విభిన్న భావతరంగములను జేమ్సు జయిస్‌, 
వర్జీనియా ఉల్ఫ, విలన్‌ వాఘ్‌, ఆడ్లర్‌ ప్రభృతులైన పాశ్చాత్య తత్వవేత్తలు మానసిక 
శాస్త్ర దృక్పథముతో పరిశోధించి తతృలితములైన అధిమానసిక స్థితులను నవలా 
రచనలో చొప్పించి మంచి ఫలితములను సాధించిరి. ఆ దృక్పథముతో శ్రీయుతులు 
గోపీచంద్‌, జి. వి. కృష్ణారావు, కుటుంబరావులు తెలుగులో రచనలు చేసి కొంతవరకు 
కృతకృత్యులైరి. దీనిలో పరిణతిని సాధించిన కీర్తి. శ్రీ బుచ్చిబాబునకు దక్కినది. 
ఆయన వ్రాసిన “చివరకు మిగిలేది” మన నవలా లోకమున వినూతన సృష్టియె, 
రచనా శిల్పములో కొత్త తీరు తెన్నులతో యలరారి, ఒక ప్రత్యేకతతో ఉన్న తముగా 


208 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పేర్కొనబడుచున్న్చది. ఇది 1946 వ సంవత్సరమున “నవోదయ” పత్రికలో సీరియల్‌గా 
వెలువడి 1952 వ సంవత్సరమున పుస్తక రూపమున వచ్చినది. తెలుంగులో 
ఇంతవరకు వెలువడిన “మనో వైజ్ఞానిక నవలలలో దీనిది అగ్ర తాంబూలము. “రెండు 
మహా సంగ్రామముల మధ్య కాలంలో, తెలుగునాట కొందరు యువతీ యువకుల 
జీవితం చిత్రితమైంది. ఈ నవలలో.” అన్నాడు, శ్రీ బుచ్చిబాబు తమ నవలకు వ్రాసిన 
సమర్పణలో. 


ఇది పది అధ్యాయముల నవల. రాయలసీమ సర్మారు జిల్లాల ప్రజల మధ్య 
నగల వైషమ్యములు, పరస్పర విరుద్ధములైన భావములు శ్రీ బుచ్చిబాబు హృదయమును 
కలత పరచి, ఇది వ్రాయునట్లు చేసినది. కథానాయకుడైన “దయానిధికి” తన తల్లి 
యందు అపారమైన గౌరవము, ఆమె శీలమును గురించి సంఘములో సరియైన 
అభిప్రాయము లేదు. ఆమెను నలుగురు నాలుగు విధములుగా మాటలాడు 
కొనుచుండుటను విని సహించలేక అతడు సంఘమునుండి విడివడి ఏకాకియై, 
ఏకాంత జీవితమును వెళ్లబుచ్చు చున్నప్పుడు జీవితమునకు అర్ధము ఏమిటి? అను 
ప్రశ్న ఉత్పన్నమై, అతని సత్యాన్వేషణకు, ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు దారి తీసినది. 
ఈ పరిశోధనలో అతడు కనుగొనిన సత్యములు రెండు. ఒకటి పేమించ లేక పోవుట, 
రెండు పెద్దలు చేసిన తప్పిదములకు పిన్నలు బాధ్యులై వారి జీవితములు వికసించ 
వలసిన తీరున వికసించకపోవుట. 


దయానిధి తల్లిని, సుశీల, ఇందిరలు అవహేళన చేసినందువలన వారు, అతని 
నుండి దూరమై అతని జీవిత భాగస్వాములు కాజాలక పోయిరి. అతని తల్లి యందు 
మిక్కుటమైన (ప్రేమను గనబరచిన “అమృతం” అతనికి సన్నిహితురాలై జీవిత 
భాగస్వామిని యెనది. 


దయానిధి తల్లి ఈ నవలలో ఎచ్చటను గనుపించదు, కాని ఆమె చేసిన 
తప్పిదము అతనిని నీడవలె వెన్నాడి, సంఘ విమర్శన రూపమున బహిర్గతమై, అతని 
చిత్తవృత్తిని కలుషిత మొనరించి, ఒక కొత్త జిజ్ఞాపను రేకెత్తించి, అసలైన మానవతను 
గుర్తించునట్లు చేసినది. అంతేగాదు శరీరమునకు, ఆత్మకం గల సంబంధమును, 
ఆపైన ఆత్మజ్ఞానమును పొందుటకు హేతువును నిరూపించి చూపింది. ఆత్మ జ్ఞాన 
సంపన్ననకు సర్వభూతములు సమానమేగదా? అతడు ఈ ఆధ్యాత్మిక, తాత్విక జిజ్ఞాసతో 
విశ్వమానవతను, సర్వమానవ సౌభ్రాతృత్వమును దర్శించుటకు యత్నించెను. 


తెలుంగు నవలా వికాసము 209 


దయానిధి వృత్తి చేత డాక్టరైనను, పరిసరముల ప్రభావము చేత, జీవిత యాత్రలో 
తారసిల్లిన సంఘటనల గొప్ప తాత్స్వికుడై, భావుకుడై, సంకుచిత వాతావరణము 
నుండి బయటపడి, విశాల విశ్వమును దర్శించుటకు, యథార్థ పరిస్థితులను 
గ్రహించుటకు అజ్లులు చాచిన సత్యాన్వేషి - దూరదృష్టితో కూడిన అతని అన్వేషణకు, 
సత్యశోధనకు ప్రోది చేసి తోడ్చడినవే మిగిలిన భూమికలు - ఇవన్నియు అతని 
చుట్టు పరిభ్రమించి వివరణాత్మకమైన పరిశీలనకు తోడ్చడినవి. 


సమ కాలమున సాగుచున్న స్వాతంత్రోద్యమము గూడ దయానిధిపైన ప్రభావము 
వేసినది. పునస్సంధానము నాటి తొలి రాత్రియే దేశ మాత పిలుపు నందుకొని అరెస్టు 
అయిన దేశభక్తుడు అతడు. 


ఈ నవలయాండలి కోమలి, అమృతము, సుశీల, ఇందిర మొదలైన 
వారందరును దయానిధికి ఆత్మీయులు. అయినను అతని హృదయమును అమృతము 
సంపూర్ణముగను, కోమలీ కొంతవరకును చూరగొన గలిగిరి. ఈ నల్గురు స్త్రీల మధ్యన 
అతడు నాలగు స్తంభముల ఆట ఆడినను, అతని చిత్తవృత్తికి సన్నిహితురాలైన కోమలి 
ఒకతియే చివర వరకు అతనితో ఉండిపోగలిగినది. 


“వ్యక్తినీ ద్వేషించుటకన్న వ్యక్తిలోని దౌర్భల్యములను, బలహీనతలను ద్వేషించుట 
మంచిది” అన్న మానవతావాద సిద్దాంతము పైన దయానిధి జీవితము గడచినది. 

శ్రీ బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన కృష్ణమూర్తి, జగన్నాధం, సోమయ్య, 
రెడ్డ మొదలైన వ్యక్తులందరు (ప్రతి వ్యక్తికి సన్నిహితులుగానుండి, అందరితో కలిసి 
మెలిసి జీవించుచున్నట్లు కనుపింతురు. 


పరిసరములలో మార్చు కలగినను, పెద్దల గత చరిత్ర పిన్న వారి అమాయకపు 
జీవితముల పైన, చెరుపుటకు వీలు గాని ముద్ర వేసి, వారి జీవితములు వికసించకుండ 
చేసిన పరిస్థితుల తాకిడిని ఈ నవలలో మానసిక శాస్త్ర దృష్టితో భిన్న కోణములనుండి 
పరిశీలించి, తాత్వికదృష్టితో వానిని విశ్లేషించి శ్రీ బుచ్చిబాబు “దయానిధి” పాత్రలో 
నిక్షిప్తము చే సెను. 

దయానిధి ఈ మహా జీవిత ప్రవాహములో పొందిన అనుభవములతో, 
అనుభూతులతో గ్రహించిన సత్యము ఇది - “మానవునికి కావల్సింది మతాలు, 
దేవుళ్లు, మొక్కుబళ్లు, రాజకీయాలు కావు. మానవుడికి కావల్సింది దయ. అది కొంచెం 


210 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఉన్నా చాలు-?” ఇదే రచనయందలి ఉత్కృష్టమైన ధ్యేయము. ఇది ఆయన మనకు 
అందించిన సర్వకాలీనమైన దివ్య సందేశము. 


ఆధునిక పాశ్చాత్య మానసిక తత్వవేత్తలు వెలువరించిన పెక్కు సిద్ధాంతములు, 
సమస్యలు, “చివరకు మిగిలేది” నవలలో శ్రీ బుచ్చిబాబు సంపుటీకరించి చూపి, 
మన తెలుంగు నవలా సాహిత్యములో నూతనాధ్యాయమును సృష్టించి అనంతర 
రచయితలకు కొత్తమార్గము సుగమము చేసిన మేధావి. ఈ నవలా ప్రాదుర్భావముతో, 
మన తెలుగులో ఒక నూతన శకము ఏర్పడినదని, పెక్కుమంది విమర్శకులు 
ముక్తకంఠముతో వక్కాణించిరి. “తల్లి ప్రభావము కుమారునిపై పడిన రీతిని, దీనిలో 
ఆయన గొప్ప నేర్పుతో ప్రదర్శించి, సర్వకాలీనమైన ఒక ఉత్తమ సాహిత్య సంపత్తిని, 
పెన్నిధిని తెలుగు వారి కందించి, చిరయశస్ముడయ్యెను - 

పై ధోరణి రచనలకు జీవమ పోసిన మరియొక ఉత్తమ మనో వైజ్ఞానిక నవల 
తెలుంగు కథానికా ప్రపంచమున జగాదివ్విటీలను వెలిగించిన శ్రీ రాచకొండ 
విశ్వనాథశాస్త్రి వ్రాసిన “అల్ప జీవి” అనునది. ఇది 1954వ సంవత్సరమున ప్రముఖ 
సాహిత్య మాస పత్రిక భారతిలో ధారావాహికముగా వెలువడి పెక్కుమంది ప్రశంసల 
నందుకొని 1955వ సంవత్సరమున పుస్తక రూపము దాల్చినది. 


భయము, తక్కువ తనము (Inferiority complex) అను రెండు మానసిక 
ప్రవృత్తులను ఆలంబనము చేసి, శ్రీ శాస్త్రి “అల్పజీవి” నవలను వ్రాసెను. ఈ రెండు 
స్వభావముల చుట్టు అల్లుకొనిన కథయే సుబ్బయ్య జీవితము, అదియే అల్పజీవి 
నవల- నవలయందలి ఇతివృత్తము మిక్కిలి అల్పమైనది. కథానాయకుడైన సుబ్బయ్య 
ఒక ఆఫీసు గుమాస్తా తల్లిని తండ్రిని కోలుపోయిన అభాగ్యుడు. అమాయకుడు. 
అతడు తన అంతస్తుకు మించిన జమిందారుల ఇంటి బిడ్డయైన సావిత్రిని వివాహమాడి, 
పిల్లలను కనినను, ఆమెతో పొందవలసిన జీవిత సుఖమును పొందజాలక పోయిన 
వ్యర్థ జీవి. అతడు ప్రతి నిత్యము తన ఇంటి ముందున్న అరుగు పైన గూరుచుండి 
వచ్చి పోవు వ్యక్తులనుచూచుచు, వారిని గురించి మనస్సులోనే అహర్నిశలు ఏవేవియో 
ఊహించుకొనుచు, అంతర్మధన పొందుచుండెడివాడు. 


ఇక సుబ్బయ్య బావమరది వేంకటరావు టోపీలు మార్చుటలో, ఇతరులకు 
వానిని తగిలించుటలో ఘటికుడు. గొప్ప అవకాశ వాది. అతడు సుబ్బయ్య ద్వారా 


తెలుంగు నవలా వికాసము 211 


తన అవసరమునకు గవరయ్య అను కాంట్రాక్టరు వద్ద నుండి ఐదు వందల 
రూపాయలు తెప్పించుకొని తిరిగి ఇవ్వక బాధ పెట్టెను. సుబ్బయ్య ఆఫీసులో గవరయ్య 
పనిని పూర్తి చేయలేకపోయెను. పని పూర్తి కాకపోవుటతో గవరయ్య రెచ్చిపోయి తన 
డబ్బును తిరిగి ఇవ్వవలసినదని సుబ్బయ్యను నిర్బంధింప దొడగెను. అతడు 
నిరాకరించుటతో, గవరయ్య మనుష్యులు అతని పైన దౌర్జన్యముచేసి వేయి 
రూపాయలకు ప్రామ్సరీనోటు వ్రాయించుకొని వెళ్ళిరి. ఇట్టి అసహాయ స్థితిలో వున్న 
సుబ్బయ్యను హృదయమున్న మనోరమ అను వితంతువు ఆదుకొని ఆ గందమునుండి 
తప్పించినది. 


శ్రీ శాస్తి ఈ కథ నంతటిని “సుబ్బయ్య” విచిత్రమైన ఊహలతో, ఆంతర 
సంభాషణలతో జరిగినట్లు చిత్రించి, నవలా కథనమున ఒక కొత్త పంధాను ప్రవేశపెట్టి, 
విలక్షణమైన మార్పులకు మార్గదర్శకుడు అయ్యెను. సుబ్బయ్య పరిస్థితులపట్ల యెంతటి 
కఠిన హృదయునకైనను జాలి కలుగక మానదు. నవలలో కరుణ రసము సర్వత్ర 
జాలు వారు చుండును. 


శ్రీ రాచకొండ వ్రాయనెంచిన “రాజు - మహిషి ప్రేమ - మనిషి దైవం - 
న్యాయం, ధర్మం - సత్యం” పేరుగల నవలలో “రాజు - మహిషి” అనునది ప్రథమ 
భాగము. స్వార్థపరత్వముతో కరుడుగట్టి పోయిన నేటి సమాజమున జీవిత సత్యములను 
వెలికితీసి వెలుగు నిచ్చుటకు శ్రీ శాస్తి అహరహము పొందిన అంతర్మధనయే ఈ 
భాగము. “అవసరం ఉన్న వారికే హక్కు” అన్న సిద్ధాంతమును మూల భూతము 
చేసి దీనిని ఆయన వ్రాసెను. అయన లోతైన ఆలోచనా సరళిని, వ్యంగ్యపూరిత 
ధోరణిని గ్రహించ దలచినచో ఈ వాక్యములను గమనించుడు “ఎంత ఎక్కువ 
సంస్కారం ఉంటే, అంతచిన్న విషయాలు అంత ఎక్కవగా బాధ పెడతాయి” (27 
పే). “అవతలి వాణ్ణి ఆణిచిపారేసి అదే దైవ నిర్ణయమని, దైవ న్యాయమనీ 
సమర్థించడానికి దైవం దొరికినంత వీలుగా ప్రపంచంలో మరేదీ లేదనే విషయం 
భీమసేనరావుగారు ఏనాడో గ్రహించారు” అంటాడు (93 పే.). ప్రవాహ సద్భశమూ, 
జీవ భాషతో నుండు శ్రీ శాస్త్రి శైలి తెలుంగు భాషలో ఒక ప్రత్యేకమైనది. 

“మంచీ చెడూ” “అపస్వరాలు” అను ప్రశస్తమైన నవలలను వ్రాసిన శారద 
అసలు పేరు నటరాజన్‌. అతడు తమిళుడు, తెలుగునాట జీవించి, తెలుగు సరస్వతిని 


212 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆరాధించి, తెనాలిలో హోటలు సర్వరుగా జీవితము గడిపి, సామాన్య తెలుగు ప్రజల 
నికృష్ణ జీవితమును తరిచి చూచి, దానిని ఇతివృత్తము చేసి పై నవలలను 
మనకందించి, అకాలమరణము పాలయ్యెను. 1951, 52 సం.లలో ఆంధ్ర సచిత్ర 
వార పత్రికలో ఈ నవలలు ధారావాహికముగా వెలువడి, ఆ పిమ్మట ఆంధ్ర 
(గంథమాలలో పుస్తకములుగా వచ్చినవి. ఆ నవలలు పత్రికలో ప్రచురింపబడు 
చున్నప్పుడు “శారద” స్తీయా లేక పురుషుడా? అన్న సందిగ్ధము కలిగి, రచయిత 
వివరములను గోరుచు, పెక్కుమంది ఆ పత్రికాధిపతులకు లేఖలు వ్రాసిరి. వివరములు 
తెలిసిన పిమ్మట అందరికి ఆశ్చర్యము కలిగినది. 


నడిమి తరగతి ప్రజల స్థితిగతులను, వారి జీవిత విధానమును వర్ణించు నవల 
“మంచీ-చెడూ”. సంపన్న గృహస్తు, వయస్సు మళ్లిన భద్రయ్య, పేద ఇంటి పిల్ల, 
విద్యావతియైన పద్మను, సుదర్శనము అను అవకాశవాది, స్వార్థపరుని ప్రోద్చలముతో 
ద్వితీయ వివాహమాడి, కొద్ది దినములలో తన సర్వస్వమును గోలుపోయి, నిలవ 
నీడ లేక పరితపించి, మనోవ్యాధితో కన్ను మూసెను. ఆయన మొదటి భార్య 
కుమారుడైన భాస్కరరావు శీల సంపన్నుడు, పినతల్లి పద్మ పన్నిన ఉచ్చులనుండి 
తప్పించుకొని, కుటుంబ గౌరవమును కాపాడుటకు పాటుపడిన ఆదర్శజీవి - 
వివాహమైన మరణమునుండి పద్మ జీవిత సుఖమును కోలుపోయి, పరిస్థితులకు 
తలవొగ్గి పతితయి నికృష్ణ జీవితమును గడిపి, తన అంతస్తునుండి దిగజారి ప్రవర్తించిన 
దురదృష్టవంతురాలు - ఇక సుదర్శనము “స్వార్థము”నకు మారు పేరు. ఆయన 
కుమార్తె సరోజిని, పినతల్లి క్రూర స్వభావమునకు బలియై పోయి, అంగవికలురాలై 
ఆజన్మాంతము బాధపడిన మరొక దయనీయ, విజయవాడలో ప్రతి సంవత్సరము 
జరుగు అగ్ని ప్రమాదములను రచయిత ఇందు, కన్నులకు గట్టినట్లు వర్ణించెను. 


“అవన్వరాలు” నవల దళితజాతి (ప్రజల పరిస్థితులను చిత్రించును. 
విజయవాడలో ఆడునట్టి “కాటన్‌ మార్కెట్టు” నుండి - ఫుట్‌ పాత్‌ పైన జీవించు 
అభాగ్యుల వరకుగల అన్ని వర్ష్ణములవారి, మానసిక స్థితి గతులను, ఆస్థితికి వారు 
దిగజారుటకు కారణభూతమైన పరిస్థితులను, పరిసరముల ప్రభావము మానవుని 
పతనమునకు ఎట్లు దారితీయునది దీనిలో చక్కగా నిరూపించెను - అశేషాంధ్రుల 
ప్రశంసల నందుకొన్న నవలలివి. 


తెలుంగు నవలా వికాసము 213 


“దొరా! నీ బాంచను. నీ పాదాలు మొక్కుత. నీ పియి తింట-” ఈ మాటలు 
ఒకనాటి తెలంగాణపు గ్రామీణ ప్రాంతములో సర్వ సాధారణముగా ప్రతి నోట 
వినిపించినవి. గ్రామ దేవతలైన “జమీందారుల కబంధ హస్తములలో తరతరములుగా 
బంధింపబడి, తినతిండి, కట్టబట్ట, ఉండుటకు ఇల్లు లేక అలమటించి పోయిన 
మూగజీవుల దుస్థితిని, తొలగించి వారి నుద్ధరించుటకు ఆంధ్ర మహాసభ, ఆర్య 
సమాజమునకు చెందిన ప్రగతి శీలురు, ఉత్సాహ వంతులునైన కార్వకర్తలు చేసిన 
మహత్తర కృషి అడుగడుగున నిరంకుశ ప్రభుత్వము నెదిరించుటలో వారు ప్రదర్శించిన 
ధైర్య సాహసములు, అనుభవించిన కడగండ్లు, తత్భలితముగా ప్రజలలో కలిగిన 
జాగృతి, ఆ పిమ్మట 1938 సం. స్టేటు కాంగ్రెసు సంస్థ స్థాపింపబడుట వరకుగల 
కాలమును ఇతివృత్తము చేసి, ఉత్తమ దేశభక్తులైన శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజల 
మనిషి” అను నవలను వ్రాసెను. 


నిజామాబాదు జిల్లా, కామారెడ్డి తాలూకాలో, “దిమ్మగూడె” మను గ్రామమునకు 
దొరయైన రామభూపాలరావు అధికారుల అండతో, సామాన్య ప్రజలను పీడించి 
పిప్పి చేసి, కుతంత్రములతో, కుత్సితపు ఆలోచనలతో వారి ఆస్తులను స్వాధీన 
పరచుకొని, చెప్పుల క్రింది “తేళ్ళ” వలె అణచి ఉంచి, అచ్చట తన ప్రభుత్వమును, 
యభేచ్చగా నెరపిన తీరు ఇందు చిత్రించబడినది - కథా నాయకుడైన కంఠీరవము, 
గ్రామ కాపైన కొమరయ్య, పాలేరైన కనకయ్య, వకీలు వేంకటేశ్వరరావు, చంద్రయ్య 
ప్రభుతులందరును ఆయన దుర్మార్గములకు ప్రత్యక్షముగనో, పరోక్షముగనో 
గురియెనవారే. 


హైదరాలి, వేంకటాచారి, వేంకటాద్రి మొదలైన అవకాశ వాదులు 
రామభూపాలరావు పన్నుగడలను సమర్థించి ఆయనకు కుడి భుజముగా మెలగిరి. 


కంఠీరవము, తండ్రి రఘునాధాచార్యుల మరణానంతరము అన్నయైన 
వేంకటాచార్యుల చేత అవమానింపబడి, స్వగామమును వదలి నిజమాబాదుకు వెళ్ళీ, 
డాక్టరేట్‌ మోహనాచార్యుల ఆశ్రయముతో క్రమముగా పైకివచ్చి, గ్రంథాలయములో 
సభ్యుడై ముఖ్య కార్యకర్తయె సాంస్కృతిక కార్యక్రమములలో పాలుగొనుచు, ఒకనాడు 
తన గ్రామమునకు తిరిగి వెళ్ళినపుడు, హైదరాలి కొందరు ఇత్తెహదుల్‌ ముసల్మీను 
నాయకులతో కలిసి పోలీసు సహాయముతో కొందరు హరిజనులను “మత పరివర్తన” 


214 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పేరుతో మహమ్మదీయులను చేయుచుండగా చూచి సహించ లేక వారిని ఎదిరించి 
మాట్లాడెను. దానితో అతనిని, కొమరయ్యను పోలీసులు అరెస్టు చేసి పెక్కు హింసలకు 
గురి చేసి, కోర్టులో దొంగ కేసు పెట్టిరి. కొమరయ్యను అధికారి ప్రథమ తప్పు క్రింద 
విడుదల చేసి, కంఠీరవమునకు 214 సం.లు కఠిన శిక్షను విధించెను. అతడు 
కొంతకాలము నిజామాబాదు జైలులోను, మరికొంతకాలము హైద్రాబాదు జైలులోను 
కఠినశిక్ష ననుభవించెను. జైలులో “బషీర్‌” అను దొంగతో అతనికి స్నేహము కలిసినది 
- పరిస్థితుల ప్రభావమునకు తల వొగ్గిన “బషీర్‌” దొంగగా మారిన విషాదగాధ ఈ 
నవలకు ప్రాణము, జైలుశిక్ష ముగిసిన పిమ్మట కంఠీరవము అతనితో కలసి తిరిగివచ్చి, 
వేంకటేశ్వర రావు తోడ్పాటుతో దిమ్మగూడెమున రామభూపాలరావు తన తాబేదారుల 
తోడ్పాటుతో చేసిన అక్రమ చర్యలను బహిర్గతపరచి, వారి పాపములకు తగిన శిక్షలు 
పడునట్లు చేసెను. 


కంఠీరవము తల్లి ఆండాళమ్మకుగల మాతృ (ప్రేమ, కొమరయ్య తల్లీ 
అన్నమ్మకుగల వీరత్వము ఇందు చక్కగా వివరించబడినవి. 


పూర్ణ మానవత్వముతో తోటి ప్రజల క్షేమమునకై నిరంతరము పాటుపడిన 
స్వార్థ త్యాగి కంఠీరవము, అతడే ప్రజల మనిషి. ఒక్క మాటలో చెప్పవలెనన్న 
“శ్రీ ఆళ్వారు స్వామియే అతడు. 


ఆనాటి తెలంగాణమున (1) వెట్టిచాకిరి, (2) చీటీలు వ్రాయుట అను 
దురాచారములుండెడివి. వాటిని రూపు మాపుటకు నడచినదే గ్రంథాలయోద్యమము. 
“వెట్టిచాకిరి” పద్ధతినుండి “రైతు కూలి ఉద్యమము” “చిట్టీలు” వాయు 
దురాచారమునుండి వర్తక సంఘముల స్థాపన, ఆ రెండింటికి కేంద్రమై వర్ధిల్లిన ఈ 
“గంథాలయోద్య”మము నుండి (Political Consiousness) వంటి నూతన భావ 
తరంగములతో నిద్రాణమైన తెలంగాణము చైతన్య వంతమైనది. ఈ విషయములను 
ఈ నవల వ్యక్తీకరించినది. 


ఇంతటి మంచి నవలలోను ఒకటి రెండు దోషము లున్నవి - కంధీరవము 
నిజామాబాదులో గ్రంథాలయ కార్యకర్త. ప్రభుత్వము అతని పైన మోపిన దొంగ 
కేసు విచారణలో ఎందరో మేధావులను కోర్టులో అతడు ఎదిరించెను. అంతటి 
విజ్ఞానమును అతడు ఎట్లు అలవరచుకొనినది నవలలో ఎచ్చటను చూపలేదు. అక్కడ 


తెలుంగు నవలా వికాసము 215 


ఎవరి వద్దను విద్యాభ్యాసము చేసినట్లును తెలుప లేదు. నిస్వార్థ కార్యకర్తయైన అతడు 
బంధింపబడి, కోర్టులో విచారణ జరుగునప్పుడు ఆ పట్టణము నందలి ఏ ఒక్క 
వ్వక్తియైనను సానుభూతిని తెలుపకుండునా? ఏ ప్లీడరైనను అతని పక్షమున 
వాదించకండునా! ఆశ్రయ మిచ్చి కాపాడిన డాక్టరు మోహనాచారి యైనను అతని 
పక్షమున పనిచేయక మిన్నక యుండునా? జై లులో అతడు “బషీరు” పైన పోలీసులు 
జరిపిన అత్యాచారములను గురించి స్వయముగా, అడుగుట అంత సమంజసముగా 
లేదు. తానును పోలీసుల అత్యాచారములను, హింసలను చవి చూచినవాడేగదా? 
ఇతర లెవరైనను అతనిని ఆ విషయము అడుగుచున్నట్లు దానిని అతడు విని 
బాధపడినట్లు, అతని పట్ల సానుభూతి ఏర్పడినట్లు చిత్రించినచో నవల మరింత 
సహజ శోభావంతముగా నుండెడిదేమో! కథా కాలమునకు వ్యక్తుల వయస్సునకు 
అంత పొంతన కుదురుట లేదు. అంత చిన్న వయస్సులో ఇంటి నుండి బయలు 
దేరిన కంరీరవము నిజామాబాదులో ఎంత కాలముండెను? ఈ లోపల 
స్వగ్రామమునకు ఒక్కసారి యైనను పోకయుండునా? కొన్ని కొన్ని ఘట్టములలో 
శ్రీ ఆళ్వారు స్వామి తాను అనుభవించిన బాధలను, చవిచూచిన దెబ్బలను వివరించి 
చెప్పుటకు, ఆ కాలపు పరిస్థితులను చిత్రించి చూపుటకు చేసిన తొందరల వలన ఈ 
చిన్న లోపములు కొన్ని దొర్లినవి - తెలంగాణ ప్రాంతపు పరిస్థితులను చిత్రించు 
ఉత్తమ రాజకీయ నవల ఇది. 

శ్రీ స్వామి వ్రాసిన మరొక రాజకీయ నవల “గంగు”. ఇది 1938-48 సం. 
మధ్యన హైద్రాబాదు సంస్థానమున చెల రేగిన రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను, 
సామాన్య ప్రజల స్థితిగతులను, నిరంకుశమైన భూస్వామ్య వ్యవస్థను వివరించును. 
ఆ మహోద్యమమున విజయ సాధనకై ఆంధ్ర మహాసభ, స్టేటు కాంగ్రెసు, కమ్యూనిస్టు 
పార్టీల కార్యకర్తలని ప్రదర్శించిన సాహస కృత్యములను నిరంకుశ ప్రభుత్వపు 
అధికారులు, రజాకారులు దాని నణచుటకు పన్నిన పన్నుగడలు దోపిడీలు, 
గృహదహనములు వివరముగా ఆయన ఇందు చూపెను. 

“గంగు” నవలలోని కథాకథన పద్ధతి, “ప్రజల మనిషి” నవలకన్న మిక్కిలి 
సహజముగా నున్నది. పాత్రల చిత్రణ, సంభాషణలు, వర్ణనలు, విభిన్న సంఘటనలు 
నేర్పుతో మలచబడినవి. ఆనాటి (ప్రజల చిత్తవృత్తులు, ముఖ్యముగా హరిజనులు, 
వెనుకబడిన తదితర దళితజాతి ప్రజలు అనుభవించిన కడగండ్లు, దుర్భర దారిద్ర్యము; 


216 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆ వ్యవస్థనుండి వారిని రక్షించుటకు కార్యకర్తలు చేసిన విఫల యత్నములు, వారు 
అధికారుల దమననీతికి, అహంకార ప్రవృత్తికి చిత్ర హింసలకు ఎరయై పోయిన 
తీరును దీనిలో ఆయన విశ్లేషించి చూపెను. 


“ప్రజల మనిషి” యందలి ప్రజా కంటకుడైన రామభూపాల రావు కన్న ఇందలి 
జగ్గయ్య, వేంకటరావులు సర్వ విధముల “ముక్కు కోసినను మునుపటి మొగుడే 
నయ” మని పించగల ఘటికులు, పండువంటి కాపురములలో చిచ్చు పెట్టి 
పరమానందముతో పాయసములను భక్షించి ఆనంద డోలికలలో ఊగులాడిన పరమ 
నీచులు. ఒక వైపు అధికారుల అడుగులకు మడుగులొత్తి, వారి దయా డాక్షిణ్యములతో 
వారి కనుసన్నలలో మెలగి, వేరొక వైపు తమ గ్రామములలో సింహములై వ్యవహరించి, 
అమాయకుల ధన, మాన ప్రాణములను హరించిన కిరాతకులు. 


నవనీతము, నాగభూషణము, వీర లింగయ్య, రాజ మౌళి వంటి నిస్వార్థ ప్రజా 
సేవకులను, శీల సంపన్నులైన ఉద్యమ కార్యకర్తలను సృష్టించి, మానవత్వముపట్ల, 
మంచిపట్ల వారు చూపిన అవ్యాజమైన (ప్రేమానురాగములను వివరించెను. ఇట్టి 
ఉత్తమ భూమికలతో శ్రీ స్వామి నవలకు ఒక విశిష్టతను చేకూర్చెను. 


“అంతమ్మ” వంటి పతివ్రతను, అభిమానవతినీ, శీల సంపన్నురాలిని సృష్టించి 
నవలకు గొప్పస్ఫూర్తిని కలిగించేను. గంగు, సుజాతలు నవలలో నిర్వహించిన పాత్ర 
చాల ప్రధానమైనది. కీలక మైనది, వారి దేశభక్తి అత్యంత శ్లాఘనీయమైనది. మున్సిఫ్‌ 
హృదయమున్న ప్రభుత్వాధికారి. ఈ అధికారపు “హద్దు” లను అధిగమించలేక, తోటి 
మానవుల పట్ల జరుగుచున్న అన్యాయములను, అక్రమములను చూచి సహించ 
లేక, అంతర్మధనతో అలమటించిన సుస్వభావుడు - “అమీను” నరరూప రాక్షసుడు. 
ప్రజా కంటకుడు. ఉద్యమ కార్యకర్తలను అమానుషమైన పెక్కు హింసలకు గురి చేసి 
అధికారదర్పముతో విర్రవీగి తన మదాంధతను చాటుకున్న వ్యక్తి. చూడండి- 
నవనీతము తనకు ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు అధికార గర్వముతో గోనెసంచిని 
తెప్పించి “ఈ పందిని దాంట్లో కట్టి వేలాడదీయండి. చింతపండోలె నలగ గొట్టండి. 
ఏమైనాకాని చూద్దాం. తెలిసిపోతుంది. నిజాం ప్రభుత్వమంటే ఏమిటో? అని గర్జించెను 
(122 పేజీ, ఈ దృశ్యము ఒక్కటి చాలు, ఆనాటి అకలంక దేశభక్తులపట్ల వారు 
ప్రవర్తించిన తీరును తెలిసికొనుటకు. 


తెలుంగు నవలా వికాసము 217 


విశాల ప్రాతిపదిక పైన ఆనాటి మహోద్యమమును చిత్రించుటకం శ్రీ ఆళ్వారు 
స్వామి పూనుకొని, అసంపూర్తిగా వదలి ఇహయాత్ర ముగించినను, ఇది ఒక 
మహోజ్వల రాజకీయ చరిత్రను గర్భమున ఇముడ్చుకొనిన అసమానమైన అసంపూర్ణ 
కళాఖండము. మానవత్వపు మహనీయునైన విలువలను, లోతులను, అభాగ్యుల కన్నీటి 
గాథలను హృదయ విదారకమైన పరిస్థితులను వివరించి చూపునట్టి రాజకీయ, చారిత్రక 
నవలా రాజము “గంగు” (1965 సం.) 


పై రెండు నవలలు తెలంగాణపు ప్రజల సజీవమైన వాడుక భాషలో నడచినవి. 


పరిస్థితుల ప్రభావమునకు ఎదురొడ్డి నిలచి, అడుగడుగున విషవలయములను 
సృష్టించు నీచులనుండి తప్పించుకొని, అనాథలై పరితపించు స్త్రీల నుద్ధరించుటకు 
నాగవిమల చేసిన కృషిని శ్రీ ఘట్టి ఆంజనేయశర్మ “పునరాగమము” నవలలో 
నిరూపించెను. 


ఒక పడవ ప్రమాదములో నాగవిమల భర్త కేశవమూర్తి మరణించెను, కుమారుడు 
ఆ భీభత్నములో తప్పి పోయెను. సామాన్య కుటుంబమునకు చెందిన ఆమె 
ఆ దుస్సంఘటనతో ధైర్యమును కోలుపోయి, ఏ దుష్టుని చేతిలోనో పడి జీవితమును 
పాడు చేసికొనక “ఆశ్రమ” మును స్థాపించి, పతితలైన స్త్రీలకు ఆశ్రయమును కలిపించి 
వారి శీలమును తీర్చిదిద్ది, అందరి చేత మాతృదేవిగా గౌరవింపబడి తప్పిపోయిన 
ఆమె కుమారుని పునరాగమనముతో కథను మంగళాంతము చేసెను. శీలమునకు, 
సేవాభావమునకు ప్రాధాన్యతనిచ్చి రచయిత దీనిని రచియించెను (1955 సం.) 


రాజకీయ నవలా రచన శ్రీ మహీధర రామమోహనరావుకు ఉగ్గుపాలతో 
అలవడిన విద్య. ఆయన రచనలను చదివిన యెడల కాంగ్రెసు, కమ్యూనిష్టు, సోషలిస్టు 
పార్టీల మూల సిద్ధాంతములతో ఆయనకు గల అభినివేశయు, వానిని అవగహన 
చేసికొనిన విధము వ్యక్తమగును. 


“కొల్లాయిగట్టి లేనేమి నవల ఆయన రచనలకు మేలుబంతి. ఇది 1955 
సం. వెలువడినది. 1921 వ సం. మార్చి 31, ఏప్రియల్‌ 1 వ. తేదీలలో బెజవాడలో 
జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశమునాటినుండి, స్వాతంత్ర్యము 
ప్రాప్తించునంతవరకు, తెలుగు దేశము నందలి ఆర్థిక రాజకీయ, సామాజిక 
వరిన్థితులను దీనిలో వివరించెను. బిటిష్‌ వారిని ఈ దేశమునుండి 


218 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వెళ్ళగొట్టినంతమాత్రమున సరిపోదని, మన సమాజములో పేరుకొని పోయివున్న 
మూఢ విశ్వాసములను, ప్రాచీన నమ్మకములను పారద్రోలి దేశమును సర్వమానవ 
సౌభ్రాతృత్వము వైపు మళ్ళించి, విశ్వమానవ కళ్యాణమును, అభిలషించి పని 
చేసినప్పుడే అది సిద్ధించి, దేశము సౌభాగ్యవంతమగునని ఆయన నిరూపించెను. 
అప్పుడే దేశమున చెలరేగిన అశాంతి దూరమై, కళ్యాణాత్మకమై మనగలదని ధ్వనింప 
జేసెను. కథానాయకుడైన రామనాథం మహాత్ముని పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి, 
వివిధ ఉద్యమములలో పాలుగొని స్వాతంతసిద్ధికై పాటు పడిన దేశభక్తుడు. 
“స్వరాజ్యం” అను వర్ణాంతర స్త్రీని (ప్రేమించెను. అతడు వివాహితుడు. ఆమె వివాహిత. 
అయినను ఆ ఇరువురు ప్రేమించుకొని వివాహమాడిరి. ఇది వర్ణాంతర, వివాహాంతర 
వివాహము. దీనిని సమర్థించు సంస్కర్తలు లేకపోయినను, రామనాథం గురువుగారితో 
“మేము ప్రపంచాన్నే ధిక్కరించి నిలబడతాము మాష్టారు! మేం చేస్తున్నది తప్పుగాడు... 
మా వివాహాన్ని గుర్తించని సమాజాన్ని మేము గుర్తించము” ఆంటాడు, ఇది అతని 
దృఢ వైఖరికన్న తిరుగుబాటుతనమును, సంస్మరణాభిలాషను వ్యక్తము చేయును. 
దీనిలో ప్రేమకు కొంత ప్రాధాన్యత నిచ్చినను, వైయక్తిక వికాసమునకు రచయిత 
ఆధిక్యతను కనబరచెను. గోదావరీ తీరమైన “ముంగండ” దీని కార్యస్థానము. ఇది 
మాలపల్లి వంటి ప్రముఖ రాజకీయ నవల. దక్షతతో శ్రీ మహీధర దీనిని తీర్చిదిద్దెను. 


“మృత్యువు నీడల్లో” నవల తెలంగాణమున నైజం పరిపాలనకు, రజాకార్ల 
చర్యలకు వ్యతిరేకముగా ఆంధ్ర మహాసభ, కాంగ్రెసు, కమ్యూనిస్టు కార్యకర్తలు నడిపిన 
విప్లవమును వివరించును. వారు ప్రభుత్వ దౌర్జన్యములను ఎదిరించుటకు, 
దౌర్జన్యపద్ధతులు అవలంభింపవలసి వచ్చినను వెనుదీయక, తమ నిండు ప్రాణములను 
“పణము”గా పెట్టి ధైర్యముతో పోరాడిన సంగతిని అది వివరించును. 


“ప్రజల మనిషి” “గంగు” నవలలో శ్రీ అళ్వారు స్వామి తెలంగాణములోని 
మారుమూల ప్రాంతములలో చెలరేగిన ప్రజా ఉద్యమమును చిత్రించగా, శ్రీ మహీధర 
వీర తెలంగాణకు సరిహద్దు లైన గుంటూరు, కృష్ణా జిల్లాల పొలిమేర గ్రామములలో 
దవానలమై ప్రజ్వరిల్లిన అవాంఛనీయ సంఘటనలను ఇందు వివరించెను, ఆనాటి 
రాజకీయ సమరముతో సంబంధముగలిగివున్న ప్రతి వ్యక్తి, మృత్యువు నీడల్లో జీవించి, 
అర చేతులలో ప్రాణము నుంచుకొని చరించిన విధమును ఇది వ్యక్తీకరించును. 
రైతు కుటుంబమునకు జెందిన భాగ్యరెడ్డి అను నతడు ఉద్యమ దళములో చేరి, 


తెలుంగు నవలా వికాసము 219 


పీడిత ప్రజల హక్కుల రక్షణకొరకు సలిపిన పోరాటము, ఆ దుస్సంఘటనలను 
ఎదిరించుటలో అతడు ప్రదర్శించిన వీరోచిత పాత్రయే ఈ నవల, చాకలి మంగమ్మ 
ఉద్యమ నిర్వహణలో ప్రదర్శించిన సాహసము పేర్కొనదగినది. కత్తి మీది సాము 
వంటి ఆనాటి కార్యకర్తల జీవిత పరిస్థితులను రచయిత నవలలో చక్కగా వివరించెను. 


విశాలాంధ్ర పత్రిక 1961 సం. నడిపిన పోటీలలో “కత్తులవంతెన” నవల 
(ప్రథమ బహుమతి నందుకొనినది. ఇది ఆంధ్ర దేశములో కమ్యూనిష్టు పార్టీ 
కార్యకలాపములను వివరించు నవల. ఇందలి పాత్రల ద్వారా రచయిత తన 
మనోభావములను వెల్లడించెను. 


“స్వయంవరణం” నవల తెలుగునాట పాతుకొని పోయిన వర్ణ వ్యవస్థను, 
మూఢ నమ్మకములను రూపుమాపి, నవసమాజమును నిర్మించుటకు, వివాహవ్యవస్థలో 
మార్పు ప్రధానమని, వర్ణాంతర, మతాంతర వివాహములు జరిగిసప్పుడే అది 
సాధ్యమని, రచయిత తన అభిప్రాయమును వ్యక్తమొనర్చను. వయస్సు మళ్ళిన పెద్దలు, 
లేత వయస్సులోనున్న యువతీ యువకుల మధ్య గల అంతరములను భావ 
సంఘర్షణలను ఇది వ్యక్తీకరించును. ఈ నవలలో రచయిత పాత్రల మధ్య సంభాషణలు 
ఎక్కువగా నడిపి చర్చా వేదిక వలె కొన్ని చోట్ల భాసింప జేయుటవలన కొంత 
సహజత్వము లోపించినది. 


సంఘము చేత బహిష్మరింపబడి, అనాదరణతో, అవహేళనతో చూడబడుచున్న 
వ్యక్తుల సమస్యలను సదవగాహనముతో పరిశీలించి, వారిపట్ల సానుభూతి చూపి, 
వారికి న్యాయము చేయ సంకల్పించి కథలను, నవలలను వాడిన వర్తమాన ప్రముఖ 
రచయిత శ్రీ బలివాడ కాంతారావు, ఈ క్రింది నవలలు ఆ సత్యమును రుజువు 
చేయుచున్నవి. 


“దగాపడిన తమ్ముడు” గ్రామీణ జీవితమును అచ్చటి ప్రజల విశ్వాసములను, 
వారి సమస్యలను, మనస్తత్వములను చిత్రించుటతోపాటు, జీవన భృతిని అన్వేషించుచు 
పట్టణముల నాశ్రయించు అమాయకులు ఎదుర్శొను చిక్కులను, ధనవంతులు వారిపట్ల 
గనబరచు అవహేళనను, మిక్కిలి సానుభూతితో రచయిత వివరించెను. ఇది ఆంధ్ర 
సచిత్ర వార పత్రికలో వారం, వారం ప్రచురింపబడి, 1961 వ సం. గ్రంథరూపము 
దాల్చినది. 


220 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“మత్స్యగంధి” బొంబాయి సమీప గ్రామ జాలరుల పరిస్థితులను తెలుపు నవల. 
“మహద్బా” జాలరుల కుల పెద్ద. అతని మాటకు తిరుగు లేదు - బాటకు ఎదురు 
లేదు. అతని గారాబుపట్టి “పోనీ” నార్యా అను వానిని ప్రేమించి, అతనితో 
పలాయనము చిత్తగించుచున్నప్పుడు, ఆయన వారిద్దరిని చావచితక పొడవగా, ఆ 
రహస్యము వెల్లడియై కులములో అతనికి తలవంపులైనది. ఒక మంచి సంబంధము 
తండ్రి కూతురునకు తెచ్చినను ఆమె తిరస్మరించినది. “నార్యా చదువుకున్నవాడు - 
వాడికి మీ అమ్మాయి పోని నిచ్చి పెళ్ళి చేయి” అని మహాద్చాతో ఒక పెద్ద చెప్పగా 
“బాగా ఆగుస్తుందని గాడిదకు గుర్రాన్నిచ్చి పెళ్ళి చేస్తారోయ్‌” అని చెప్పిన దృఢచిత్తుడు. 

ఒకనాడు మహద్బా సముద్ర మధ్యమున పెనుతుఫానులో చిక్కుకొని రబ్బరు 
గొట్టము సహాయముతో తిరిగి వచ్చుచుండగా, వేరొకడు ప్రాణాపాయ స్థితిలో నున్నట్లు 
(గహించి, తన గొట్టమును అతనికిచ్చి, తాను ధైర్యముతో ఈదుకొనుచు 
పోవుచున్నప్పుడు ఒక నావ కనుపించగా, ఆశతో దానిని ఎక్కుటకు ప్రయత్నించాను. 
నావలోనున్న 'నార్యా? మహద్బాను గుర్తించి, తన ప్రేమకు అడ్డుపడుతున్న అతనిని 
కాలితో బలవంతముగా తన్నినప్పుడు అతడు ప్రాణములను గోలుపోయెను, నార్యా 
“పోనీని” వివాహమాడి, కుల పెద్దయె స్వేచ్చగా కాలము వెళ్ళబుచ్చుచున్నను, తాను 
చేసిన దోషము పెనుభూతమై వెంటాడుటవలన జరిగిపోయిన కథను పోనీకి తెలుపగా, 
అతని నీచ ప్రవర్తనకు ఆమె హృదయము దెబ్బతిని, మనోవ్యాధితో మరణించినది. 


వాచవులూరించు చిన్న వాక్యములతో, జీవితపు విలువలను, లోతులను 
వ్యక్తముచేయు నేర్చు, కథాకథన దక్షత శ్రీ బలివాడకు సమృద్ధిగానున్నట్లు “మత్స్యగంధి” 
విశదపరచినది. 


“ఇష్టము లేని ఆడది ఇనుప కడ్డీ లాంటిది - దాన్ని వంచడం ఎంత బలమైన 
మగాడికైనా వీలు పడదు” వంటి చురకత్తి వంటి చక్కని ప్రయోగములతో 
రసవత్తరముగా నవల నడచినది. మహద్బా, నార్యా, పోనీల పాత్ర చిత్రణ లోను, 
వారి మనస్సులలోని భావములను వెలికి తీసి చెప్పుటలోను, నిండైన సానుభూతిని 
కనబరచుటలోను, శ్రీ కాంతారావు ప్రదర్శించిన నేర్పు శ్లాఘనీయమైనది. 


“సంపంగి” నవలలోని సంపంగి, నరహరి ప్రియురాలు. ఆ ఇరువురు 
వివాహితులు. నరహరి భార్య సుందరమ్మ, సంపంగి భర్త పరదేశి, వారు అమాయకులు. 


తెలుంగు నవలా వికాసము 291 


మంచి వారు. వారికి ద్రోహము చేసి యథేచ్చగా సంచరించుచున్న ఈ ప్రేమికులపట్ల, 
సానుభూతిని గనబరచుట యెంత మంచి వారికైనను సాధ్యము కాదు. అయినను 
రచయిత వారి పట్ల తాను సానుభూతిని గనబరచుటయేగాక, ఇతరులు కూడ 
సానుభూతితో ప్రవర్తించునట్లు కథను మలచిన తీరు శ్లాఘ నీయ మైనది. 


నరహరి వ్యవహార్త. తనను దేవునికన్న మిన్నగా భావించి ఆరాధించిన 
“సంపంగి” పట్ల అతనికిగల చులకన భావమును, గమనించినచో అతని మనస్తత్వము 
అర్ధమగును. చూడండి - “తన భార్య ఈ తృణీకారం వల్ల సంపంగిలా తయారైతే - 
సంఘంలో తను తలఎత్తుకో తిరగ్గలడా?” (55 వ పేజి), తనతో జీవయాత్ర 
సాగించుచు, తన ఇష్టా నిష్టములకు తలవొగ్గి తిరుగుచున్న సంపంగిని హృదయమిచ్చి 
ప్రేమించలేని వ్యక్తి అతడు - ఇక - సంపంగి కులటయైనను తాను మనసార 
(ప్రేమించిన వ్యక్తికి, తన సర్వస్వమును అర్చించిన తీరు గమనించినచో, స్తీజాతికి 
పురుషులపట్ల గల సహజ (ప్రేమ, ఆగ్టమైన మనస్సు, త్యాగశీలత వ్యక్తమగును. ఇది 
ఈ నవలకు ప్రాణతుల్యము. 

“సుగుణ” ఒక నవలిక. విద్యావతి, గుణవతియైన “సుగుణ” తనను ప్రేమించగల 
వ్యక్తిని వివాహమాడి, తన వ్యక్తిత్వమునకు, ఇష్టానిష్టములకు అనుకూలముగా అతనిని 
మార్చిన సంఘటనయే ఇందలి ప్రధాన విషయము. స్తీ వ్యక్తిత్వ వికాసము ఉమ్మడి 
కుటుంబ వ్యవస్థను సమర్థించునట్టి మరొక నవలిక “అన్నపూర్ణ”. 

1955 వ సం. ఆంధ్ర వారపత్రికలో “సామాన్య కుటుంబజీవితము” అను 
పేరుతో నిర్వహింపబడిన నవలల పోటీలో శ్రీ పోతుకూచి సాంబశివరావు 
“ఉదయకిరణాలు” నవలకు ప్రథమ బహుమతి లభించినది. నడిమి తరగతి ప్రజలు 
దైనందిన జీవితములో అనుక్షణము ఎదుర్కొనుచున్న ఆర్థిక చిక్కులను, మారుచున్న 
కాలమును గుర్తించలేక, సంప్రదాయములు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారముల పేరుతో 
బలియైపోవుచున్న పరిస్థితులను సమర్థతతో ఆయన దీనిలో వర్ణించి చూపెను. 


త్యాగశీలి, భారీబుద్ధిగల అవధాని, తన బావ నరసింహం దుష్ట సహవాసములతో 
తాగుబోతై, జూదరియై ఇల్లుపట్టక తిరుగుచున్నప్పుడు, సహాయపడుటయేగాక, అతని 
హటాన్మరణముతో, ఆ కుటుంబ పరిస్థితులు తారుమారై పోయినప్పుడు సర్వవిధముల 


222 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తోద్పడి, వారి అభివృద్ధికి అతడు సల్పిన కృషియే “ఉదయకిరణాలు” లోని (ప్రధాన 
ఇతివృత్తము. ఆ కుటుంబమును దరి జేర్చుటకు తోడ్పడిన మరియొక నిస్వార్థపరురాలు 
రాధమ్మ, చిట్టిబాబు మరణముతో ఆమెకు మతిచలించి ప్రవర్తించిన తీరు 
హృదయమున్న ప్రతి వ్యక్తిని కదిలించి తీరును. 


ప్రకాశం యువతరమునకు, నవతరమునకు ఆశా జ్యోతి. తన స్థితిని, 
కుటుంబస్థితిని ఆకళింపు చేసికొని ప్రవర్తించిన ధీరుడు, తన అభివృద్ధిని చూచి 
ఈర్ష్యపడిన మేనమామ పరంధామయ్య కూతురు చేమంతి వితంతువైనప్పుడు, ఆమెపట్ల 
జాలి గనబరచి ఆమెను వివాహమాడి అందరిని సంభ్రమాశ్చర్యములతో ఉక్కిరిబిక్కిరి 
చేసిన ప్రగతిశీలియైన మానవతావాది. సోమయాజులు, శీతమ్మలు నరరూప రాక్షసులు. 
వారి గారాబముతో రామలింగశర్మ సర్వవిధముల భ్రష్టుడై చరించిన అవివేకి, చిట్టి 
బాబునకు గల పరోపకారచింతన, స్నేహశీలత్వము నవలకు అలంకార ప్రాయమైనను, 
అతని అకాల విషాద మరణము పఠితల హృదయమును ద్రవింప జేయును. పూబంతి, 
సాంబుల ఆదర్శ (పేమ, రామలింగశర్మతో ఆమెకు జరిగిన వివాహము, దాని విచ్చిత్తి, 
పూబంతి ఈ లోకమునకు ఇచ్చిన కడపటి వీడ్కోలు సందేశము; సాంబు గాడితప్పిన 
విరక్తి, జీవితము తాత్విక చింతన, వైరాగ్య వర్ణన ఈ నవలలో చక్కగా చిత్రించబడినవి, 
నరసింహం భార్య “మాణిక్యం” ఉత్తమ ఆదర్శ గృహిణి. శ్రీ పోతుకూచి 
హృదయసాగరమునుండి వేరొక రూపమున వెలువడిన ప్రతిబింబమే “అవధాని”. 


విభిన్న మనస్తత్వములతో నిండిన పాత్రల సహజ మనోభావములను, అతి 
వాస్తవ దృక్పథముతో వ్యక్తీకరించునట్టి నవల “ఉదయకిరణాలు”. 


శ్రీ పోతుకూచి మరియొక మంచి నవల “అన్వేషణ”. ఇది తెలుగు భాషాసమితి 
వారి ప్రథమ బహుమతి నందు కొనినది. నియత సిద్ధాంతములను, మానసిక 
ఉద్వేగములను, పాత్రల భిన్నగతులకు అనుగుణముగా చిత్రించి, కథా కథన 
విధానములో వినూతన మార్గమును దీనిలో చూపించెను. నవల ప్రారంభించినప్పటి 
నుండి, ముగియునంతవరకు రచనలో ఒక విధమైన తపన, ఆవేదన అంతర్లీనమై 
గోచరించి, హృదయములలో ఉత్మంఠను రేపి, చదివించునట్లు చేయు నేర్పు రచయితకు 
పుష్మళముగా నున్నట్లు సాక్ష్యమిచ్చును. వేశ్యాగహముల వాతావరణమును, నాటక 
సమాజముల స్థితిగతులను దీనిలో చక్కగా వివరించెను. ప్రతి వ్యక్తి జీవితములో 


తెలుంగు నవలా వికాసము 298 


తెలిసియో, తెలియకయో తప్పు చేయుననియు, దానిని సవరించుకొని బాగుపడుటకు 
అవకాశమును కలిగించుట ముఖ్యమనియు, శ్రీ పోతుకూచి నవలలో సందేశ 
రూపమున అందించెను. 


మన నవలాకారులలో శరత్‌ భావముతో రచనలు చేసిన వారిలో శ్రీ కొమ్మూరి 
వేణుగోపాలరావు ప్రముఖుడు. ఆ భావముతో వెలువడిన తొలి నవలలు పిల్ల దొంగ, 
పెంకుటిల్లు, చిన్నక్క మొదలైనవి. మధ్య తరగతి ప్రజల దైనందిన జీవితపు 
వెలుగునీడలను ఇతివృత్తములుగ మలచి 1956-57 సంవత్సరములలో పై నవలలు 
వ్రాసి రచయితగా స్థిరపడిన ఆయన, హౌస్‌ సరన్‌, హారతి, ఒకే పాటకు రెండు 
రాగాలు, వ్యక్తిత్వం లేని మనిషి మొదలైన నవలలు వ్రాసి తాను లోగడ గడించిన 
ఖ్యాతిని స్థిరపరచు కొనెను. వృత్తి చేత శ్రీ కొమ్మూరి డాక్టరైనను సాహిత్య పిపాసతో 
పెక్కు కథలు, నవలలు వ్రాసి తెలుంగు సాహిత్యమును శోభావంత మొనరించిన 
ఇతరులతో తానును భాగస్వామి యగుట హర్షించదగిన విషయము. 


వైద్యవృత్తిని చేయువారు రోగులపట్ల చూపవలసిన దయాదాక్షిణ్యములోను, రోగ 
నిధానము చేయుటలోను, మందుల వాడకములోను, కనబరచవలసిన శ్రద్దాసక్తులను 
విడనాడి విధి నిర్వహణములో ఏమరుపాటుతో ప్రవర్తించినప్పుడు సంభవించు హానిని 
“హౌస్‌ సర్జన్‌” నవలలో శ్రీ కొమ్మూరి వివరించెను. ఇది వైద్యవృత్తికి సంబంధించిన 
లోతుపాతులను తెలుపు నవల. సాంకేతిక సంబంధమైన పద జలముతో, వివిధ 
రోగముల పేర్లతో, చదువరులకు కొంత విసుగు కలిగించినను, ఆ వృత్తికి 
సంబంధించిన మర్శములు కొన్ని దీనివలన తెలియగలవు. 


డాక్టర్‌ మధుకరరావు హౌస్‌ సర్జన్‌ చేయుచున్న అవివాహితుడు. వృత్తిపట్ల మంచి 
అభినివేశము కలిగి సేవా భావముతో ఆ ధర్మమును నిర్వహించుచున్న ఆదర్శ 
యువకుడు. అతని చుట్టు ఎన్నియో పాత్రలు తిరిగినను, అతని అభిమానమునకు 
పాత్రమైనది “నళిని అను నర్సు, “మృదులి అను హౌస్‌ సర్జన్‌. వారిద్దరి మధ్యన 
మధు. 

డాక్టర్‌ మధు తన అనుభవములను ఈ నవలలో ఉత్తమ పురుషలో చెప్పి 
కథను వివరించెను. 


224 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


మధు, మృదుల, నళిని పాత్రలను పోషించుటలో రచయిత మరికొంత శ్రద్ధ 
కనబరచినచో, నవల మరికొంత సజీవ సంపన్నమై, చదువరులను మిక్కిలి ఆకర్షించి 
యుండెడిది. 


ఒక రైలు ప్రమాదములో అత్త “సుశీల”, కోడలు “హరిలీల” మరణించగా, 
తండ్రి, కొడుకులైన ఆది శేషయ్య, శ్రీధర్‌లు పొందిన వియోగ దుఃఖపు పర్యవసానమే 
“హారతి” నవల ఇతివృత్తము. తండ్రి పేకాటకు, కొడుకు తాగుడుకు దాసులై ఇల్లు 
పట్టక తిరుగు చున్నప్పుడు “హారతి” అను యువతి హటాత్తుగా ఆ ఇంటిలో ప్రవేశించి, 
మనుమడు “చిట్టిబాబు” ను ఆకర్షించి, మాతృభావముతో అక్కడ స్థిరపడిపోయి, 
ఎట్టి ఉపన్యాసములు చేయకయే, తన సత్రవర్తనతో తండ్రి, కొమారులను వారి 
వారి దుర్వృత్తుల నుండి కాపాడిన విజ్ఞురాలు. 


“హారతి” నవలలో తెలుగు వాతావరణము కృత్రిమముగా గోచరించును. శ్రీ శరత్‌ 
తన రచనలలో “స్త్రీ” ని మలచినట్లు “హారతి” ని మలచుటకు ప్రయత్నించి 
శ్రీ కొమ్మూరి విఫలుడయ్యెను. శ్రీధర్‌ తాగుడు మైకములో ఒక నర్తకితో జరిపిన 
సంభాషణ దేవదాసు నవలలోని తాగుడు ఘట్టమును గుర్తుకు తెచ్చి, “ఎబ్బెట్టుగా 
నొనరించి, సహజత్వము లోపించునట్లు చేసినది. ఒక్కమాటలో చెప్పినచో అది ఆంధ్ర 
సామాజిక వ్యవస్థను అంతగా ప్రతిబింబించుట లేదు. 

ప్రేమించి పెళ్ళి చేసుకున్న “శివరాం - కమల” ల విచిత్ర దాంపత్యము, 
కళ్యాణి ఆ జీవితములో రేపిన కల్లోలము “ఒకే పాటకు రెండు రాగాలు” అన్న 
నవలలో అతి విచిత్రముగా కనుపించును. ఈ నవలలో శివరాం ఒక తాగుబోతును, 
తన భార్యయైన కమలను మానభంగము చేయవలసినదని ఉసిగొలిపి పంపెను. 
ఇది అసహజముగను, కృతిమముగను ఉన్నది. 


“వ్యక్తిత్వము లేని మనిషి” నవలలో చిత్ర విచిత్రమైన మనసత్వముగల 
వ్యక్తులెందరో కనుపింతురు. వారిలో మృత్యుంజయరావు అల్పత్వము, అతని 
అంతరములో చెలరేగిన భావ సంఘర్షణలు ఎంతయో సహజముగా నుండి, ఆ వ్యక్తి 
కలకాలము పఠితల మనస్సులో నిలచిపోవును, ఇది ఒక ఉత్తమ శ్రేణి నవల. 


మానవ మస్తిష్మములో చెలరేగిన వివిధ భావపుంజములను సూక్ష్మదృష్టితో 
విశ్లేషించి వానికి చక్కని అక్షర రూపము నివ్వగల నేర్పుతో చేయి తిరిగి రచనలు 


తెలుంగు నవలా వికాసము 295 


చేసిన శ్రీ కొమ్మూరి “శరత్‌ మార్కు” నవలల సృష్టి నుండి విడివడి ఇంకను 
శక్తిమంతము, రసవంతమునైన స్వతంత్ర ప్రతిపత్తి గల రచనలను తెలుగు పాఠకులకు 
అందించిన యెడల బాగుగా నుండును. 


“యుగ సంధి” - “వింత ప్రణయముూ నవలలతో తెలుంగు నవలా సాహిత్యమున 
చోటు చిక్కించుకొనిన శ్రీ భాస్మరభట్ల కృష్ణారావు ప్రాచ్య పాశ్చాత్య ఆధ్యాత్మిక, తాత్విక 
భావ సమన్వయముతో “వెల్లువలో పూచికపుల్లలు” అను ఉన్నత శ్రేణి మనో వైజ్ఞానిక 
నవలను 1960 సం.లో ప్రచురించెను. 

“చివరకు మిగిలేది” నవలలోని దయానిధి తల్లీ శీలమును శంకించి, 
సంఘమునకు దూరమై ఏకాంత జీవితము వెళ్ళబుచ్చినను, ఆతనికి ఆమెపట్ల 
అపారమైన గౌరవము, ఆమెను గురించి చులకన చేసి యెవరు మాట్లాడినను 
సహించలేక విలవిలలాడిపోయెను. “అల్పజీవి” నవలలోని సుబ్బయ్యను భయము, 
తక్కువతనము అను రెండు అవగుణములు అసమర్గునిగామార్చినవి, కించిద్భేదముతో 
ఈ రెండు నవలల చిత్తవృత్తుల సమాహృతియే “వెల్లువలో పూచికపుల్లలు” నవల. 
కథానాయకుడైన మధుసూదనరావు తన తల్లి వరలక్ష్మమ్మకు, గ్రామ పెద్దయిన 
రంగనాయకులకు మధ్య అక్రమ సంబంధమున్నట్లు ఆనోట ఆనోట విని వారి 
(ప్రవర్తనను బట్టి ధృవపరచుకొని, ఆమె శీలముపట్ల, నడవడి పట్ల ద్వేషము కలుగగా, 
సంఘము నుండి వేరై తన జీవితము ఆమె వలన అపహాస్యము పాలై పోవుచున్నట్లు 
తలచి, ఒక విధమైన భయము, తక్కువతనము, సంకుచిత మనస్తత్వముతో ప్రవర్తించి, 
తన స్వగ్రామమునకు గూడ వెళ్ళక, హైద్రాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయములో 
ఎం.ఏ. పరీక్షకు చదువుచుండెను. మధు, రామచంద్రయ్య తోడ్పాటుతో పల్లెర్ల గ్రామ 
జాగీర్జారైన ఉమామహేశ్వరావు గృహములో కిశోరు అను బాలునికి ట్యూషను చెప్పుచు, 
ఆ ఇంటిలోగల కుసుమ, నళిని అను యువతులలో ప్రథమమున కుసుమను 
ప్రేమించి, ఆ వెనుక వివాహమాడుటకు అంగీకరించి, స్వేచ్చగా ప్రవర్తించి, ఒక 
నాడు గాఢాలింగనము చేసికొనుచున్నప్పుడు ఆమె రెండు చేతులకు ఉన్న గాజులు 
ఒకేసారి చిట్లిపోవుట, నుదిటిపై నున్న కుంకుమ చెరిగిపోవుటతో, అది అపశకునముగా 
భావించి అతడు తన నిర్ణయమును మార్చుకొనెను. ఇంతలో నళిని తల్లి రాములమ్మ 
మరణించగా దుఃఖములో నున్న ఆమెను ఓదార్చుటకై ఇంటిలోపలికి పోయి, ఆమె 
మనస్సును వశపరచుకొని మధు వివాహమాడెను, ఈ నూతన పరిణామమును 


226 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


గమనించిన కుసుమ హృదయము దెబ్బతిని, మతి భ్రమణము ఏర్పడినది. నళిని, 
మధుల వైవాహిక జీవితము సుఖముగా గడచిపోవుచున్నను, ఆమె రెండవసారి గర్భము 
ధరించి ప్రసవ సమయమున మరణించుటతో కథ విషాదాంతమైనది. 


దీనిలో ఉమామహేశ్వర రావు భోగ జీవితము, రామచంద్రయ్య సంకుచిత 
స్వార్థపరత్వము, కనకాంగి ప్రలోభత్వము, రాములమ్మ వ్యవహారదక్షత, కుసుమ విచిత్ర 
ప్రవృత్తి రచయిత చక్కగా అభివర్ణించెను. 


“వెల్లువలో పూచిక పుల్ల” వలె కొందరు అల్పజీవులు, దుర్చలులు జీవితములో 
సంభవించు పరిస్థితుల ప్రభావమునకు తట్టుకొన లేక, ప్రవాహ వేగములో తమ 
గమనదిశను సైతము గుర్తించలేక ప్రవర్తించు కొన్ని దురదృష్టజీవుల విచిత్ర 
చిత్తవృత్తులను శ్రీ భాస్మరభట్ల ఇందులో కన్నులకు గట్టుగనట్లు చూపెను. యువతీ 
యువకుల స్వేచ్చా విహారములు, వర్ణాంతర వివాహములు, హైద్రాబాదు నగర మందలి 
వివిధ సుందర దృశ్యములు వర్ణించబడినవి. 


తల్లి మరణించిన దుఃఖముతో కృంగిపోవుచున్న నళిని, అదేరోజు మధుతో 
జరిపిన ప్రేమయాత్ర సహజ మానవ ప్రకృతికి, భిన్నముగానున్నది. రచయిత దీనిని 
మరొక సమయమున చూపినచో నవల మరింత నిండుదనముతో శోభించెడిది. 


శ్రీ మంజుశ్రీ తన లోకానుభవములకు, సుందరమైన ఆకృతిని కల్పించి రచనలు 
చేసిన లేఖనీ సంపన్నుడు. (గ్రామీణ సమస్యలను, భిన్న మనస్తత్వముగల పాత్రలను 
వైవిధ్య రీతిలో సృష్టించి 1958 వ సంవత్సరమునుండి జారుడు మెట్లు, జీవిత 
వలయాలు, బుణానుబంధం, నూరు శరత్తులవంటి పెక్కు నవలను వ్రాసెను. 


మంజుశ్రీ “నూరు శరత్తులు” నవలలోని లక్ష్మీపురం అ(గహారము 
పాతసంప్రదాయములను వదలలేక, కొత్త వానిని ఆహ్వానించలేక సందిగ్ధస్థితిలో పడిన 
పల్లెటూరు. ఈ నవలలో లక్ష్మీపురముతోపాటు గుంటూరు, మద్రాసు, శ్రీరంగం, 
హైద్రాబాదు మున్నగు పట్టణముల ప్రసక్తి వచ్చినను, ప్రధానముగా కథ ఆ అగ్రహారము 
నాశ్రయించియే సాగినది. దీనిలో ప్రధాన భూమిక గోపాలాచారి. అతనికి ప్రత్యర్థి 
గ్రామమునసబు రామి రెడ్డి. ఆచారి పతనమునకు ఆర్థిక దుస్థితికి రెడ్డియే కారకుడు. 


ఆచారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు స్వాతంత్ర్య యోధుడు, ఇల్లుపట్టక 
తిరుగుచుండెను. రెండవ వాడు విదేశములలో చదువుకొని అక్కడనే స్థిరపడిన డాక్టరు. 


తెలుంగు నవలా వికాసము 297 


మూడవవాడు ఫోర్తుఫారముతో విద్య ముగించి, శ్రీరంగము చేరెను. దీనితో ఆచారి 
మరీ చితికిపోయెను. 


నవలా కాలమునకు, రామిరెడ్డి కొడుకు. చిన్నపురెడ్డికి జబ్బు చేయుటవలన 
అతడు మనోవ్యాధికి లోనై కుమారుని ఆస్పత్రిలో చేర్చించెను. కుమారునికి వైద్యము 
జరుగుచున్నప్పుడు రామిరెడ్డి తన భార్యపైన గనబరచిన (ప్రేమాభిమానములు ఏ 
కొలతబద్దకు అందనివి. రచయిత తనకు స్త్రీలపట్ల గల అభిమానమును, తన ఇతర 
రచనలన్నిటిలో వలెనే దీనిలోను “రామిరెడ్డి” పాత్రద్వారా వ్యక్తము చేసెను. దయ- 
(ప్రకాశరావుల (పేమకలాపములు నవలకు ఒక నూతనత్వమును కలిగించినవి. 
ముఖ్యముగా “దయ” పాత్ర చిత్రణములో స్తీ మనస్తత్వమును రచయిత దక్షతతో 
వ్యక్తీకరించెను. 


మంజుశ్రీ ఈ నవలలో ఒక పాత్రతో వేరొకపాత్రకు ఎట్టి సాదృశ్యము 
లేకుండునట్లు పెక్కు పాత్రలను కల్పించిన తీరు ప్రశంసనీయమైనది. కానీ వస్త్వెక్యము 
కొంత కొరవడినది, గోపాలాచారి రెండవ, మూడవ కుమారుల కథ ప్రధాన 
ఇతివృత్తమునకు అంత పుష్టినిచ్చుట లేదు. నవలా కాలమున మనకు కనపడు 
రామిరెడ్డికి అతని పూర్వచరిత్రకు పొంతన కుదురుట లేదు. ఒకప్పుడు క్రూరుడైనను 
ప్రస్తుతము అతని స్వభావము తద్భిన్నముగానున్నది. అయినను పల్లెపట్టుల యథార్థ 
జీవనమును విశదీకరించునట్టి నవలలలో “నూరు శరత్తులు” ఎన్నదగిన మంచి 
నవల. 


ఎట్టి డొంకతిరుగుడు లేక అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు ఒడుపుతో 
కథను చెప్పగల సమర్ధులైన కొద్దిమంది తెలుంగు రచయితలలో శ్రీ ఆకుండి 
నారాయణమూర్తి ఒకడు. ఆయన ప్రసక్తి వచ్చిన వెంటనే 1958 వ సం. భారతిలో 
ప్రచురితమైన మళ్ళీ పెళ్ళి, చిట్టి బాబు, భయం, బాబు మున్నగు కథలు గుర్తుకు 
రావడము సహజము, ఆ తరపు యువతీ యువకుల హృదయములను అవి మిక్కిలి 
ఉత్తేజితుల నొనరించినవి. శ్రీ ఆకుండి లేఖినినుండి వెలువడిన “విశ్వనాథం” నవల 
చదివినయెడల అది సత్యమని తెలియగలదు. “విశ్వనాథం” అను పేరుగల యువకుడు 
దీనిలో కథానాయకుడు. అతడు తనకు జీవితములో అవసరమైన వస్తువు లేవియో 
తెలిసివుండియా, బైట పెట్టక తనతో పాటు, ఇద్దరు ముగ్గురు యువతుల జీవితములను 


228 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


అయోమయము చేసిన విచిత్ర సంఘటనయే ఈ నవల. ఇందలి విశ్వనాథం, రాధ 
పాత్రలను రచయిత యెంతయో వైవిధ్య విలసిత మొనరించి, మనకందించెను. 


చెప్పదలచిన విషయములను వాస్తవిక జీవితమునకు చేరువగా నుండునట్లు 
శ్రద్ధవహించి, మధ్యమ తరగతి కుటుంబముల స్థితిగతులను సమర్ధనీయముగా నిర్దేశించి 
వివరించగల నేర్చు శ్రీ పురాణం సూర్యకాశరావునకు కలదు. 1960 వ సం. ఆంధ్ర 
వార పత్రికలో ఆయన వ్రాసిన “జీవనగంగ” ధారావాహికముగా వెలువడి, 1961 
వసం. లో గ్రంథరూపమున వచ్చినది. దీనిలో వయస్సు మళ్ళిన వారి వివాహములను, 
పేరు ప్రతిష్టలకొరకు తమ అంతస్తులకు మించి ధనము వెచ్చించిన గంగాధరం, 
మధుసూధనంవంటి నడిమి తరగతి కుటుంబీకుల జీవన సరళిని బాగుగా ఆయన 
వివరించెను. కుటుంబ నిర్వహణమున బాధ్యతలను గుర్తించి ప్రవర్తించవలసిన 
పురుషులు తద్భిన్నముగా వ్యవహరించిన యెడల ఆ కుటుంబముల లోని స్త్రీలు 
ఎదుర్శొను పలు చిక్కులను రచయిత దీనిలో చక్కగా వివరించెను. స్త్రీ పురుషు లిరువురు 
చదివి తెలిసికొనవలసిన విషయములు దీనిలో చాల వున్నవి. 


మారుతున్న కాలమును, అంతకన్న వేగముగ మారుచున్న మనుష్య ప్రవృత్తులను, 
మార్చు గిట్టక అవిభక్త కుటుంబముల బాధ్యతను నెత్తిన వేసికొని నిరంతరము ఏటికి 
ఎదురీదిన సరస్వతమ్మ విచిత్ర మనస్తత్వమును వ్యక్తీకరించునట్టి నవల శ్రీ పురాణం 
వ్రాసిన “మారే మనుషులు” అనునది. ఇందులో కాల తీవ్రతను, మారుచున్న 
విలువలను గుర్తించి తదనుగుణముగా భార్యను నడచుకొనునట్లు చేయుటకు యత్నించి 
విఫలుడైన ధర్మారావును, సరస్వతమ్మ నీడలో ఉన్నతిని పొందిన వేంకట్రాయుడు, 
కృష్ణ మొదలైన పాత్రలను రచయిత జాతి ప్రతిభావంతముగా చిత్రించెను. కృష్ణ, 
అనూరాధల భగ్న ప్రేమ హృదయమును ద్రవింప జేయును. 


పురాణం వ్రాసిన వేరొక నవల “కాగితపు పల్లకి”. దీనిలో చలపతి తనను 
అన్ని విధముల ఆదరించి మించిన ఎల్లమ్మను అన్న ప్రోద్భలముతో వదలిపెట్టి 
రాధమ్మను వివాహమాడెను. వంచింపబడిన ఎల్లమ్మ తీర్థయాత్రలకు వెళ్ళీనది. రాధమ్మ 
క్షయవ్యాధికి గురియై బాధపడి నప్పుడు చలపతి ఆమెను అధికముగా (్రేమించి 
వైద్యము చేయించు చున్నప్పుడు, విశాఖపట్టణములో ఈ రాజారాంతో స్నేహము 
కలిసి, ఎల్లమ్మ అతని సోదరి అని తెలిసికొనెను. తన తండ్రి వలన పతనమైన 


తెలుంగు నవలా వికాసము 299 


ఎల్లమ్మతల్లి పైనగల జాలితో ఆమెకు సగము ఆస్తి వ్రాసి, దీనికి సంరక్షకుడుగా చలపతిని 
నియమించగా రాధమ్మ కోపముతో పుట్టినింటికి పోయినది. ఎల్లమ్మ మరణవార్త వినిన 
చలపతి మంచముపట్టి బాధపడుచున్నట్లు తెలిసి రాధమ్మ తిరిగి వచ్చుటతో కథ 
ముగిసినది. ఈ నవల ముగింపు, పాత్రలను పోషించిన విధము, శ్రీ పురాణం దక్షతకు 
తగిన స్థాయిలో లేదు. 


తెలుగులో హాస్యము పేరెత్తిన వెంటనే శ్రీయుతులు మొక్కపాటి, భమిడిపాటి, 
మునిమాణ్యిం, ముళ్ళపూడి వేంకటరమణల పేరులు వెంటనే స్ఫురించును. వీరిలో 
శ్రీ వేంకటరమణ శబ్ద, అర్ధ ధ్వనిగతమైన హాస్యముతో, సాంఘిక, సాంసారిక 
రచనలతోపాటు, అతి క్లిష్టమైన రాజకీయ సమస్యలను సైతము అలతి అలతి 
పదములతో, చాకచక్యముగను, చమత్మార జనకముగను, వ్యంగ్యస్ఫోరకముగను, 
భాసించు రీతిలో కథలు, నవలలు వ్రాసి “ముళ్ళపూడి మార్ము సంభాషణలు” అన్న 
పేరును దేశము నలుమూలల స్టిరపరచుకొనిన లబ్ధ ప్రతిష్టడు. ఈయన 
“బుణానందలహరి” నవల యందలి ప్రతి వాక్యము కడుపుబ్బ నవ్వించుచు, మంచి 
హాస్య రస స్ఫూర్తిని కలిగించి గిలిగింతలు పెట్టును. “అబద్దాలకు మనిషే కావాలేమిటి? 
మా ఆడంగులు చాలరూ - మొగనాగుల కోరలు పీకేశారు కాబోసు సుబ్బన్నకి 
పాపం” అన్న కాకమ్మ మాటలు మిక్కిలి భావగర్భితముగను, జాలిగొలుపు నట్టివిగను 
వుండి పాఠకుల హృదయములలో స్థిరముగా గూడు కట్టుకొని నిలచిపోగలవు, 
నాగలక్ష్మి , సుబ్బన్న కాకమ్మ మున్నగు వారందరు, మానవసహజమైన బుణము 
చేయునట్టి గుణమును ప్రోత్సహించిన విచిత్ర పద్ధతి ఇందు హృదయంగమముగా 
చెప్పబడినది. 


ఈయన వ్రాసిన మరియొక మంచి నవల “ఇద్దరు అమ్మాయిలు - 
ముగ్గురబ్బాయిలు”. ఇందలి ప్రధాన ఇతివృత్తము, సామాన్యమైన 'పేమకు 
సంబంధించినదే యైనను, కథను చెప్పిన విధము, సంభాషణలు నడిపిన పద్ధతి, 
సంఘటనలను కల్పించిన శక్తి, ప్రతి మాటలోను గంభీరమైన భావములను ఇమిడ్చి; 
ఆయా పాత్రలు నాటకములలోవలె మన ముందు (ప్రదర్శింపజేసి, విజ్ఞాన 
వినోదములను, నేర్పుతో పరితలకందించెను. ఆధునికులలో తెలుంగు 
హాస్యరసావిష్మరణ చేసిన వారిలో శ్రీ వేంకటరమణ ప్రముఖుడు. 


230 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కుంటి, గుడ్డి, చెవిటి, మూగ, నంగి, నత్తి మున్నగు వికలాంగుల మానసిక 
స్థితిగతులను, వారి విభిన్న సమస్యలను శాస్త్రదృక్పథముతో, సదవగాహనతో, 
సానుభూతితో పరిశీలించి రచనలు చేసిన కొద్దిమంది రచయితలలో శ్రీ శొంఠి కృష్ణ 
మూర్తి ఒకడు. ఆయన వ్రాసిన “మూగ భార్య” నవల 1958 వ సం. లో వెలువడినది. 
ఇది మూగ జీవుల మనో వేదనను, హృదయగత ఆక్రందనను, వివరించును. 


మానసిక శాస్త్ర దృక్పథము, తాత్విక, ఆధ్యాత్మిక చింతన కలిగి, సంసారపక్షమైన 
గ్రామీణ జీవితమునకు ప్రాధాన్యతనిచ్చి, చిన్న చిన్న మాటలతో విపులార్థమును 
ఇవ్వగల నవలలు వ్రాసిన ప్రగతిశీలక రచయిత శ్రీ కందుకూరి లింగరాజు. 1959 
వసం. ఆంధ్ర సచిత్ర వారపత్రిక 'స్వర్ణోత్సవొముల సందర్భమున “గత యాభై ఏళ్ళ 
ఆంధ్ర రాజకీయ, సాంఘిక పరిణామాలను ప్రాతిపదిక” చేసి వ్రాసిన నవలకు 
బహుమతి నిచ్చుటకు నిర్ణయించిరి. శ్రీ కందుకూరి “సమర్పణ” నవలకు ఆ బహుమతి 
లభించినది. దీనిలో సహజ సంపదకు నిలయమైన కోనసీమయందలి ఒక 
అ(గహారమును ప్రాతిపదిక చేసి, సోమయాజులు అను మార్చు గిట్టని ఆహితాగ్నిని 
సృష్టించి, ఆయన ఆలోచనలకు, ఆశయములకు భిన్నముగా ఆయన కుటుంబములో 
చెలరేగిన విప్లవములను, ఆయన మాటకు తిరుగు లేని ఆ అగ్రహారములో చెలరేగిన 
తిరుగుబాటులను చూపి, కాలము ఎంతటి శక్తిమంతులనైనను మార్చగలదని ఆ 
ప్రవాహగతికి ఎదురొడ్డి నిలుచుట మూర్తుల లక్షణమని నిరూపించెను. శారదా చట్టము, 
వితంతు వివాహములు, హరిజన సమస్య, ఆంగ్ల విద్య, స్వాతంత్ర్య పోరాటము వంటి 
సమస్యలు మన మూఢ విశ్వాసములను, ఆచార వ్యవహారములను మార్చి ఆంధ్ర 
దేశ ప్రజా జీవనరంగములో తెచ్చిన విలక్షణమైన మార్పులను ఇందు వర్ణించెను. 
“తాను ఈ అగ్ని జ్వాలలమధ్య మూల విరాట్టు కావలసి వచ్చిం” దని అనుకుంటాడు 
మార్చును ఏమాత్రము సహించలేని రోజులు. “ఈ మూఢ విశ్వాసమన్నది వంశానికి 
రాచకురుపులా తయారైంది” అని అనుకుంటాడు మార్చును గుర్తించిన యాజులు 
కొడుకు అవధాని. 


శ్రీ లింగరాజు మరొక నవల “మనం మిగిలేం”. దీనికి ఆంధ్ర ప్రభ వారపత్రిక 
1963-64 సం. నిర్వహించిన ఉగాది నవలల పోటీలో ప్రథమ బహుమతి 
లభించినది. శ్రీ విశ్వనాథ “పునర్జన్మ” నవలలో వలెనే, ఇదియు పునర్జన్మ సిద్ధాంతమును 
ప్రతిపాదించును. ఆ నవలలో భార్య చిన్నది, భర్త వయస్సుమళ్ళినవాడు. కాగా దీనిలో 


తెలుంగు నవలా వికాసము 231 


భార్య పెద్దది. భర్త, చిన్న వాడు. భర్త నియోగి, భార్య వైదిక కుటుంబమునకు చెందినది. 
ఆ నవలలో ఇరువురు ఒకే శాఖవారు. 


అవధాని ఏకైక కొడుకు రామం, 1934 వ సం.లో, మరణించి, మరల 
స్థితిపరుదైన రామచంద్రయ్య ఇంటిలో రాజుగా జన్మించి, తనను ప్రాణముకన్న 
అధికముగా చూచిన తల్లి మరణముతో, తన వివాహమునకై నిర్దేశింపబడిన అపురూప 
లావణ్యవతియైన “రుక్మిణిని”, తనను భర్తను చేసికొనుటకు సంకల్పించిన 
సుందరాంగియైన “సత్య” ను నిరాకరించి, తాత్విక జిజ్ఞాసతో దేశదిమ్మరియె నిలకడ 
లేని జీవితము గడిపి, నిరంతర అన్వేషణతో, నిర్లిప్తడై తన పూర్వపు తల్లిదండ్రులను, 
భార్య “శాంత” ను అన్వేషించిన కథ ఈ నవల. కుమిలింపు, లోకాయింపు, నిరుకు, 
రువ్వు, రుంజు వంటి మారుమూల శబ్దములు తరచుగా చిత్ర విచిత్ర రీతులలో 
వాడి, గంభీరమైన అర్థములు వచ్చునట్లు చేసిన విధము ప్రశంసనీయమైనది. ఇందలి 
పాత్రలన్నియు సజీవ సంపన్నములై ప్రవర్తించి, ప్రధాన పాత్రమైన “రాజు” చుట్టు 
పరిభ్రమించి, దాని వికాసమునకు తోడ్చడినవి. 

అనుక్షణము మారుతున్న కాలముతోపాటు, మారుచున్న పరిస్థితులను అవగాహన 
చేసికొని తనకు కలిగిన అనుభూతుల (ప్రేరణముతో, ఆలోచనలను రేకెత్తించి, విజ్ఞాన 
సంపత్తిని సమకూర్చి మేధస్సుకు పనికల్పించగల మంచి నవలలు వ్రాసిన ప్రముఖులైన 
ఒకరిద్దరు ఆధునిక నవలా రచయితలలో శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనం ఒకడు. 1958 
సం. నుండి ఆయన విమర్శకుడుగను, కథకడుగను, నవలాకర్త గను తెలుగునాట 
విఖ్యాతుడై, పాశ్చాత్య రచనా రీతులలో అనుక్షణము సంభవించుచున్న పెక్కు మార్పులను 
మానసిక శాస్త్ర దృక్పథముతో విమర్శనాత్మకముగా పరిశీలించి ప్రాచ్య సంస్కృతీ 
సంప్రదాయములకు అనుగుణముగ రచనలు చేసిన మేటి రచయిత. 

ధ్రాయిడ్‌ మున్నగు పాశ్చాత్య తత్వవేత్తలు ప్రతిపాదించిన స్వాప్నిక 
సిద్ధాంతములను “మళ్ళీ వసంతం” అను నవలలో ప్రయుక్త మొనరించి సుప్త చైతన్య 
స్థితిని ఇందులో చక్కగా వివరించెను. డాక్టర్‌ ఊర్మిళ జీవితములో సన్నిహిత 
సంబంధము కలిగివున్న భూషణం, మాధవ్‌, శేఖర్‌ మొదలై న వ్యక్తుల జ్ఞాపకములు, 
తత్సంబంధమైన అనుభూతులు, ఆమెకు కలిగిన ఊహలకు, స్వప్నములకు గల 
సన్నిహిత సంబంధము, అవి ఒక దానితో మరొకటి పెన వేసికొని నడచిన రీతి 


232 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


రచయిత దీనిలో మెలకువతో వివరించి, పాచ్య, పాశ్చాత్య జగత్తులను రెండింటిని 
సన్నిహిత మొనరించి కృత కృత్యుడయ్యెను. 

శ్రీ సుదర్శనం వ్రాసిన “అసుర సంధ్య” మరొక ఉత్తమ మనోవైజ్ఞానిక నవల. 
ఇది భారతి మాసపత్రికలో 1965 సం. జూన్‌ నెలనుండి అక్టోబరు వరకు 
ధారావాహికముగా వెలువడి, 1966 వ సం.లో గ్రంథరూపమున వెలువడినది. 1948 
వ సం. జనవరి 30 వ తేదీనాటి అసురసంధ్య వేళ మహాత్ముని హత్యతో ప్రారంభమైన 
ఈ నవల 1962 వ సం.లో చైనా మన దేశముపైన దురాక్రమణ జరిపినప్పటి 
వరకు గల సుదీర్హ కాలాములో భారత దేశమునను, ఆంధ్ర దేశమునను ఆర్థిక, 
రాజకీయ, సాంమిక, వైజ్ఞానిక రంగములలో సంభవించిన కల్లోలములను, 
తత్సలితముగా ఉత్పన్నమైన పెక్కు పరిణామములను ఇది వ్యాఖ్యానించును. కథా 
నాయకుడైన శ్రీధర్‌ గాంధీమహాత్ముని హత్యావార్త విని పరధ్యానముగా బందరు 
వీధులలో నడచుచుండెను. ఆ వార్త వినిన వేరొక కుర్రవాడు త్వరత్వరగా అదే మార్గము 
వెంట నడచుచు అతనిని డీకొని “గాంధీగారు చచ్చిపోతే స్వరాజ్యం పోదా అండీ-” 
అన్న ప్రశ్నతో బాహ్యస్మృతి కలిగి, అతని హృదయములో ఒక విధమైన జిజ్ఞాస 
బయలుదేరినది. తతృలితముగా అతడు జీవిత రణరంగములో అడుగడుగున 
ఎదుర్శొనిన బాధలతో, అనుభవములతో, అనుభూతులతో, బాహ్య అంతర 
సంఘర్షణలతో, నిరంతర జిజ్ఞాసతో చైతన్యవంతుడై స్వధర్మమును, వైయక్తిక 
విలువలను గుర్తించుటకు తోడ్పడిన వివిధ పరిస్థితులను అవగహన చేసికొనుటకు 
పొందిన తపన ఆ వేదనల ఫలితముగా చైనా దండయాత్రతో అతనిలో చెలరేగిన 
వివిధ ప్రశ్నా పరంపరలకు, కలిగిన ఆత్మ విశ్వాసమునకు “స్వరాజ్యం పోదు. చైనా 
దాడి చేసినా పోదు” అన్న సమాధానమే దీని ఇతివృత్తము. 

శ్రీధర్‌ నడుస్తున్న వ్యవస్థతో సంబంధమును తెంచు కొనలేక, పరిస్థితుల 
(ప్రభావమునకు ఎదురొడ్డి నిలవలేక తనలో తాను సంఘర్షణపడిన సుకుమార 
హృదయుడు. శీల సంపన్నుడు. ఇక అతని మద్రాసు మిత్రుడైన నాగరాజు ఎంతటి 
భంటికులనైనను నిమిషములో పలిటీలు కొట్టించగల చతురుడు, అతని 
స్నేహితురాండ్రయిన మాయలతా, సిసిలియాలు, అతనివలెనే జీవితముపట్ల, 
ఆదర్శములపట్ల నమ్మకము లేక నిర్లక్ష్యభావముతో ప్రవర్తించిన వ్యక్తులు. శ్రీధర్‌ 
వారితో స్నేహము చేసి వారి వెంట తిరిగినను “నీటికి తామరాకుకు గల సంబంధము” 


తెలుంగు నవలా వికాసము 2౨౩ 


వలెనే ప్రవర్తించిన సుగుణ సంపన్నుడు. ఇక నవలలో మిగిలిన చంద్రావతి, మంగమ్మ, 
పద్మమణి, ఓబయ్య, నరసింహులు, తార, రుక్కిణమ్మ పాత్రలు నవలకు మంచి 
పరిపుష్టిని, నిండుదనమును సమకూర్చినవి. 


“చంద్రావతి” వంటి మంచి పరోపకార పరాయణను, ఉత్తమ ఆదర్శ 
(ప్రమమూర్తిని సృష్టించిన శ్రీ సుదర్శనం రచనాశక్తి, ఆలోచనాధోరణి ప్రత్యేకముగా 
ప్రశంసింప దగినది. ఇక “పద్మామణి” పాత్ర నవలకు ఒక ప్రత్యేకతను, ప్రాముఖ్యతను 
కల్పించుచున్నది. నవలలోని స్తీ పాత్రలు సజీవ సంపన్నములై మనతో ఆత్మీయతను 
నెరపుచు హృదయంగమముగా నిలచిపోవుచున్నవి. 


శ్రీధర్‌లోని నిరంతర జిజ్ఞాసకు, స్వధర్మాన్వేషణకు సానుభూతిని గనబరచి, 
ధైర్య సాహసములను కలిగించి, మార్గమును సుగమము చెసి లక్ష్యసిద్ధిని పొందుటకు 
తోడ్చడిన మహోన్నత వ్యక్తి ఆత్మానందస్వామి. రచయిత కథా నాయకుని పాత్రను 
నిర్వహించిన విధము శ్లాఘనీయమైనది. ఈ నవలలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంత 
ప్రజల మనోభావములను రచయిత సూక్ష్మ దృష్టితో పరిశీలించి, సమర్థవంతముగా 
చిత్రించెను. కథను చెప్పుటలో, పాత్రలను ప్రవేశపెట్టి నిర్వహించుటలో, చమత్మార 
యుక్తమైన సంభాషణలు నడుపుటలో, కథకు పుష్టినిచ్చునట్టి సహజ వర్ణనలు చేయుటలో 
శ్రీ సుదర్శనం గనబరచిన (శ్రద్ధ, చూపిన నేర్పు అసదృశమైనది. నేటి తెలుంగు 
నవలా సాహిత్యములో “అసుర సంధ్య” ఒక విలక్షణమైన సృష్టి. 

శ్రీ సింగరాజు లింగమూర్తి వ్రాసిన “ఆదర్శాలు - ఆంతర్యాలు” 1961 వ 
సం. ఆంధ్రపత్రిక నిర్వహించిన నవలల పోటీలో ఉత్తమ రచనగా యెన్నిక చేయబడి 
దానిలో ధారావాహికముగా ప్రచురింపబడి, 1962 సం. లో గ్రంథ రూపము ధరించి 
అశేష జనాదరణ పొందినది. ఇది తెలంగాణమునందలి రాజకీయ పరిస్థితులను, 
రజాకార్ల దురంతములను, వివరించునట్టి ఉన్నత శ్రేణి నవల. దానికితోడు ఎన్నికలకు 
ముందు గ్రామములలో పదవులకొరకు మంచి నీళ్ళవలె ధనమును వెదజల్లుచు, 
విచ్చలవిడిగా సంచరించు పెద్ద మనుష్యుల చిత్రవిచిత్రమైన పోకడలు, భయంకరమైన 
మనస్తత్వములు వివరింపబడినవి, నీతికి, నిజాయతీకి దూరుడై పదవులకొరకు 
ప్రాకులాడిన చలమయ్య, ఆదర్భ జీవియెన రాజారావు, మంచికి మారు పేరై ప్రవర్తించిన 
పోలాయి పాత్రలను రచయిత దక్షతతో తీర్చిదిద్దిన పద్ధతి శ్లాఘనీయమైనది. 


234 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ లింగమూర్తి లేఖిని నుండి వెలువడిన మరొక నవల “ఆకర్షణలో అపస్వరాలు.” 
ఇది 1962-63 సంవత్సరములలో భారతిలో సీరియల్‌గా ప్రచురింపబడి, ఆ పిమ్మట 
పుస్తకరూపమున వెలువడినది. ఇది మధ్యతరగతి కుటుంబములకు చెందిన గుమస్తాల 
జీవిత పరిస్థితులను, ఆశయములను ఆలోచనలను వివరించును. కథానాయకుడైన 
వాసు తండ్రి భూషణం నాటకములలో వేషములు వేసి కీర్తి ప్రతిష్టల నార్జించిన 
కళాతపస్వి. తండ్రివలె గుమస్తాయెన కొడుకు గూడ నాటక కళోద్ధరణకు అహరహము 
చేసిన కృషి, ఎదుర్మొనిన చిక్కులు, చివరకు అతడు సాధించిన ఘనవిజయము 
దీనిలో సమర్థవంతముగా చి(త్రింపబడినది. ఇందలి కథా సంవిధానము, 
పాత్రపోషణము, సంభాషణలు సహజసుందరముగా తీర్చిదిద్దబడినవి. 


శ్రీ సింగరాజు వేరొక నవల “రంగుల మేడ” పలురకముల మనస్తత్వములుగల 
వ్యక్తులు దీనిలో కనుపింతురు. డాక్టర్‌ సుందరం గొప్ప మనస్తత్వవేత్త. తార్మికుడు. 
మానవతావాది. ఆయన విఫల ప్రేమ, ఆదర్శ జీవిత విధానమును రచయిత నేర్చుతో 
కంచె సారించిన తీరు, రంగులను పులిమిన పద్ధతి అద్భుతమైనది. 


శ్రీ లింగమూర్తి ఇంకొక నవల “చిగురించిన విలువ”. బస్‌ కండెక్టరైన మధు 
నిజాయతీపరుడై జీవయాత్ర సాగించి, తీరిక వేళలలో చిత్రలేఖనము ద్వారా ధనార్జన 
చేసి తల్లిని, చెల్లెలిని గుట్టుగా పోషించిన వ్యక్తి. అతనికి శేర్‌ మనోహర్‌ లాల్‌ మూడవ 
భార్య “శోభారాణి” తో స్నేహము కలసి, కొంత కాలము తరువాత ఆ ఇద్దరు 
విడివడడము సంభవించగా దిగులుతో ఆమె దేహయాత్ర ముగించినది. 


“శోభా రాణి” పాత్రను అత్యుత్తమముగా చిత్రించి రచయిత పాఠకుల సానుభూతి 
ఆమెపట్ల ఏర్పడునట్లు వహించిన (శ్రద్ధ ప్రశంసనీయమైనది, “చిన్న కుంచెతో పెద్ద 
బొమ్మలను వేయగలిగిన సామర్థ్యం ఈ రచయితకు సమృద్ధిగా నున్నది-” అని 
“ఆదర్శాలూ, ఆంతర్యాలు” నవలకు వ్రాసిన పరిచయములో శ్రీ గోపీచంద్‌ వ్రాసిన 
పై వాక్యమును గమనించినచో శ్రీ సింగరాజుకుగల రచనా సామర్థ్యము 
అవగతమగును. 


మనస్సులో గూడుకట్టుకొని పోయివున్న భావములను చాకచక్యముగా వెలికి 
తీసి నేర్పుతో రూపకల్పన చేసి నవలల నందించవలెనన్న ఆవేదనగల రచయితలలో 
శ్రీ హరికిషన్‌ ఒకడు. ఆయన 1960 సం. నుండి పెక్కు నవలలు వ్రాసి బహుమతుల 


తెలుంగు నవలా వికాసము 235 


నందుకొనినను, నాలుగు కాలములపాటు జ్ఞాపక ముంచుకొనదగిన మంచి నవల 
ఆయన లేఖిని నుండి ఇంత వరకు వెలువడక పోవడము చిత్రముగానున్నది. 


“పన్నీటిజల్లులు” నవలలో నాయకుడైన కాళిదాసు వివాహమాడనని ఒట్టు 
పెట్టుకొన్న వ్యక్తి. ప్రేమించిన స్త్రీని పొందలేనివాడు రాయలు. ఆ ఇరువురి జీవితములు 
పరస్పర సంబంధము కలిగివున్నవి. రాయలు వివాహమాడిన “సుశీల” యే కాళిదాసు 
పొందిన స్త్రీగా నవలలో చిత్రిత మైనది. రాయలు ఈమెను వదలివేసి “కాంతం” 
అను అమ్మాయిని వివాహమాడెను. సుశీల తన స్వప్రతిభతో సినిమాస్థారై గొప్పగా 
వెలిగి చివరకు తనను అనాదరణ చేసిన భర్తయెన రాయల పాదములవద్ద క్షమాభిక్షను 
కోరుతూ కన్ను మూసినది. కాళిదాసు చనిపోయెను. ఇదీ కథ, నవలలో విశేషము 
లేదు. పాత్రలు అసహజముగా ప్రవర్తించి, అసహజముగానే నిష్మమించినవి. 
సంఘటనలలోగాని, సంభాషణలలోగాని, వర్ణనలలోగాని నూతనత్వమేమీ లేదు. ఇదే 
గమనముగల మరొక నవల “సుమంగళి”. రవీంద్రుడను యువకుడు పలుమంది 
స్త్రీలతో పరిచయము చేసికొని వారి జీవిత విశేషములను ఇందులో వివరించును. 
“సుజాత” అను అమ్మాయి కథ ఇందులో ముఖ్యమైనది. ఆమెపట్ల పఠితలకు 
జాలికలిగినను, ఆమె పతితయిపోవుటకు గల కారణమును రచయిత విడమరచి 
చెప్పకుండుట మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. సుజాత మొదటి భర్త కాంతారావు. 
అతని ద్వితీయ కళత్రము లోలాక్షి రవీంద్రుని స్నేహితుడు నారాయణ. ఆతని చెల్లెలు 
పద్మ, ఆమె భర్త రంగనాధం. వీరి జీవితముల సమాహారమే ఈ నవల. దీనిలో 
తెలుంగు వాతావరణము. అంతగా కనుపించుట లేదు. రచయితకు ఏదో కథ 
వ్రాయవలెనన్న బలమైన ఆకాంక్షకు ఫలితమే ఈ “సుమంగళి నవల అన్నట్లు ఇందు 
గోచరించును. 


శ్రీ హరికిషన్‌ మరొక నవల “ఈడొచ్చిన కోరికలు” ఇది కాలేజీలో చదువునట్టి 
విద్యార్థినీ, విద్యార్థుల సమస్యలను, (ప్రేమకలాపములను ఇతివృత్తము చేసి వ్రాసిన 
నవల. నాయక ప్రతినాయకులైన సుధాకర్‌, అమరనాధుల భగ్న (ప్రేమోదంతము 
దీనిలో వివరింపబడినది. నవల ఎత్తుగడలోను, ముగింపులోను అంత పొందిక 
కుదురుట లేదు. కాని నవలకు రచయిత పెట్టిన పేరు మిక్కిలి సమంజసముగా 
నున్నది. 


236 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నవలా రచనయందలి లోతుపాతులను ఆకళింపు చేసికొని రచనలు చేయుచున్న 
సీనియర్‌ రచయితలలో శ్రీ ముద్దంశెట్టి హనుమంతరావు ఒకడు. ఆయన వ్రాసిన 
“వారసులు” నవలలోని పురుషోత్తము మగసంతతి లేని గొప్ప వడ్డీ వ్యాపారి. ఆయన 
ఆస్తినంతటిని కొట్టివేయ సంకల్పించిన వారందరిని చిత్తుచేసి, ఆయన రెండవ భార్య 
తులశమ్మ పెద్దమ్మ కొడుకు, మాజీ మిలటరీ వ్యక్తి అయిన భాస్మర రావు ఆ ఇంటిలో 
చేరి నేర్పుతో పక్కయింటి అమ్మాయి పద్మ హృదయమును, పురుషోత్తము ఆస్తిని 
చేజిక్కించుకొని తాను వారసుడై అందరి ఆశలను అడియాసలు చేసిన సర్వ సమర్థుడు. 
విచిత్రమైన ముగింపు, (1962). 


“విధి వంచితులు” నవలలో డ్రేమోన్మాదముతో ప్రియులను నమ్ముకొని ఇల్లు 
విడచి వెళ్ళు పడుచు పిల్లలు అనుభవించు అవస్థలను కన్నులకు కట్టునట్లు 
శ్రీ ముద్దంశెట్టి వర్ణించెను, “సరస్వతి” పాత్ర చిత్రణపట్ల పరితలకు సానుభూతి 
జనించునట్లు రచయిత తీర్చిదిద్దిన విధము, ప్రవాహ సదృశమైన రచనా శైలి ఈ 
నవలలో ఉటంకించ దగిన ప్రత్యేక లక్షణము. తమకు నచ్చిన విధముగా ప్రవర్తించి, 
తప్పు చేసిన తమ బిడ్డలపట్ల తల్లిదండ్రులు గనబరచు ప్రేమను, సానుభూతిని నవలలో 
హృదయంగమముగా చిత్రించెను (1968). 

“అహం - అనర్ధం” నవలలో “పార్వతమ్మ” అను స్తీ భర్తయైన వెంకట 
సుబ్బయ్యను, కొడుకైన వాసును, కోడలైన యమునను త్రోసిరాజని, కూతురైన 
నిర్మలను, ఆమె భర్తయైన జగన్నాధమును నమ్ముకొని గృహ యాజమాన్యమును 
చేజిక్కించుకొని ఆమె పోయిన విచిత్రమైన పోకడలను, తత్భలితముగా ఉత్పన్నమైన 
విభిన్న సమస్యలను రచయిత మిక్కిలి వాస్తవముగా చిత్రించెను. స్రీలు గృహయజ 
మాన్యమును కలగి ఉండుట వలన సంభవించు అనర్గములు ఈ నవలలో 
వివరించబడినవి. తెలుంగు కుటుంబముల గృహజీవనము దీవిలో నిండుగా 
కనుపించును. పార్వతమ్మ ప్రప్రధమమున గర్వముతో విశ్చంఖలముగా ప్రవర్తించి, 
మధ్యలో దెబ్బతిని, చివరలో తనను తాను గుర్తించి ప్రవర్తించిన తీరు నవలలో 
చక్కగా వివరించబడినది. మిగిలిన పాత్రలన్నియు సందర్భోచితముగా, తమ హద్దులలో 
ప్రవర్తించి, గుట్టుగా పార్వతమ్మ చెప్పు చేతలలో నడచి, గృహ గౌరవము చెడగొట్టకుండా 
వ్యవహరించినవి. 


తెలుంగు నవలా వికాసము 237 


వివాహములు ఇహలోక సంబంధమైనవి కావని, అవి పరలోక నిర్ణయమును 
బట్టి జరుగుచున్నవని, వానిని మార్చుటకు ప్రయత్నించుట వ్యర్థమని తెలుపునట్టి 
కర్మ సిద్ధాంతమును బలపరచు “దైవ ఘటన” అను వేరొక నవలను శ్రీ ముద్ధంశెట్టి 
రచించెను. సుందరరావుకు, శశిరేఖతో వివాహము నిశ్చయింపబడినను అంతస్తుల 
భేదము అద్దు వచ్చి అది తప్పి పోయి డాక్టర్‌ రామారావుతో నిశ్చయింపబడి మరల 
సుందరరావుతో దైవికముగా వివాహము జరిగినది. నీరజ, రామారావులకు; శేఖరం, 
సునందలకు, జరిగిన వివాహములును ఆ సిద్ధాంతమును బలపరచునట్టివే. 


శ్రీ ఖండవల్లి సాంబశివుడు వ్రాసిన “పాపికొండలు” మధ్యతరగతి ప్రజల 
వైవాహిక జీవితములందలి మిట్ట పల్లములను వివరించు నవల. “... ... 
పాపికొండలవద్ద పడవ ప్రయాణంలాగ అజాగ్రత్తగా వుంటే ప్రమాదానికి గురి అయ్యే 
జీవనయాత్ర గురించి” వ్రాయడం చేత నవలకు ఆ పేరు పెట్టినట్లు ప్రకాశకులు 
తమ ముందుమాటలో చెప్పినది యథార్థము. ఉన్నత విద్యావంతుడు, కళాశాల 
అధ్యాపకుడునైన శ్రీనివాసరావు “శాంత” అను స్త్రీని వివాహమాడి దురాశాపరులైన 
తన తల్లిదండ్రుల కోరిక ననుసరించి అత్తమామల నుండి ధనము లాగుటకై భార్యను 
పుట్టినింటికి పంపి దుర్వ్యసనములకులోనై పాపపంకిలములో కూరుకుపోయి 
కాలగర్భములో కలసిపోయెను. భర్త అనాదరణకు గురియైన శాంత తన సర్వస్వమును 
కోలుపోయినను ధైర్యమును కోలుపోక విద్యావతియై, గాయకురాలై సంఘములో 
సభ్యజీవనము గడిపి తన చరిత్రను శుభ్రజ్యోత్స్నా సదృశ మొనరించుకొనిన శీలవతి 
- చదవదగిన మంచి నవల (1962). 


తెలుంగునాటి పల్లెసీమల జీవనవిధానమును, కులము, మతము, వర్ణముల 
పేరిట సంఘములో పొడచూపు విభిన్న సమస్యలను వివరించు నవల “మా ఘంటం”. 
ఈ నవలా వికాస విమర్శక రచయిత శ్రీ పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు దీని రచయిత. ఈ 
నవలను స్వయముగా తాను సమీక్షించుట కన్న విజయవాడ “ఆకాశవాణి వెలువరించిన 
అభిప్రాయమును” వారి సౌజన్యముతో దిగువ పొందుపరచడమైనది. 


ఇందలి ప్రధాన పాత్ర ఘంటం. ఇందు ఘంటం పరోపకార పరాయణుడుగా, 
“మానవ సేవయే మాధవ సేవగా” భావించిన అసామాన్య వ్యక్తిగా చిత్రింపబడినాడు. 
ఘంటం జన్మించినది బెస్తకులములో”. ఇతని చిన్న నాటనే తండ్రి చనిపోయినాడు. 


238 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


రెక్కాడినగాని డొక్క నిండని కుటుంబము వారిది. తల్లి రంగమ్మ, జన్మస్థానము కృష్ణానదీ 
తీరమున గల శివాపురము, ఇతడు తన గృహమునే పాఠశాలగా భావించి, ఉత్కృష్ట 
(గంథములనే తన గురువులుగానెంచి విశేష విజ్ఞానము నార్జించినాడు. ఇతడు తనపై 
రాలరువ్వినవారినీ, పూలరువ్వువాడు. పారుష్యము ప్రకటించిన వారిపై కారుణ్యము 
చిలకించు కరుణాస్వరూపుడు. ఇరువది ఒక్క సంవత్సరముల వయస్సులోపలనే బుద్ధ, 
రామకృష్ణ, వివేకానంద, బాపూజీ మున్నగు మహా పురుషుల పవిత్ర చరిత్రలను 
పఠించి అందలి సారమును వంట పట్టించుకొన్న లోకోత్తర వ్యక్తి ఘంటం. ఇతడు 
ఆజీవిత బ్రహ్మచారి. ఇతనికి నీలకంఠమను మిత్రుడు కలడు. అతడు బ్రాహ్మణ 
వంశ సంజాతుడు. ఇతని తండ్రి అకారణ దారుణహత్య గావింపబడినాడు. ఈ 
మరణవార్తవిని తల్లి కూడ కృశించి, నశించినది. ఇక ఆ కుటుంబములో మిగిలినది 
నీలకంఠం. అతని చెల్లెలు ఉమ. నీలకంఠమునకు ఘంట మను మిత్రుడుతప్ప, ఆ 
గ్రామమున కన్నెత్తి కనికరించువారు గాని, పన్నెత్తి పలుకరించువారు కాని లేరు. 
మిత్రుడైన నీలకంఠముకు, ఘంటం పరోపకార పారీణతనుగూర్చియు, ధర్మాధర్మములను 
గూర్చియు, స్వర్గ నరకములను, జననమరణములను గూర్చియు బోధించి ఆదర్శ 
మానవుడుగా తయారు చేసినాడు. కృష్ణానది వరద పెల్లుబికి గ్రామసీమలను 
పొట్టబెట్టుకొన్నతజి ఎన్నియో ప్రాణులను కరుణతో కాపాడినారు. ఆ గ్రామములోని 
దుర్మార్గులు. వీరిరువురిపైన అనేకా భాండములను వేసి, శిక్ష విధింప జేసినను వానిని 
శాంతి సహనములతో అనుభవించినారేకాని ప్రతిక్రియకు సన్నద్దులు కారైరి. 
“ప్రదర్శనీయమైన వాక్కు దర్శనీయమైన రూపము ఏదియో యొక నిందకు 
పాల్పడుచుండును......” అను విషయము వీరి యెడల సార్థకమైనది. “ఎద్దు 
ఈనినదనగా గాటకట్టి వేయమను” వారేకాని, అందలి సామంజస్యమును 
పరిశీలించువారు లేరైరి. అసూయాపరులు మూఢ విశ్వాసములను, ముసుగులో 
ఆమాయకుల మనసుల మభ్యపెట్టి వీరిననేక కష్టనష్టములకు గురి చేసినను, 
బాధాసహిష్టత వలననే ప్రత్యర్థుల హృదయములను మార్చి వేచినారు వీరు. నాడు 
వెలివేసిన వ్యక్తులే అనంతరము ఆ గ్రామమునకు వెలుగుబాట చూపించినారు. 
గ్రామస్తుల నందరను సన్మారమున నడిపించి, గ్రామమును స్వర్గధామముగా చేసినారు. 
ఘంటం ప్రపంచమున ఆస్తికతా భావము ప్రభ్రష్టమగుచున్నందులకు వనటజెంది, 
అమరలింగేశ్వర పదాబ్ద ధ్యాన పూజా మహోత్సవమందు నిమగ్చుడైనాడు, నేటి 


తెలుంగు నవలా వికాసము 239 


నవలలన్నియు కామవిలాసములకు, ప్రేమకలాపములకు ప్రాముఖ్యమీయగా, ఆ 
సుడిగుండమునుండి ఈ రచయిత బైటబడి మానవ ధర్మసూత్రములను 
పోషింపవలెనను సత్సంకల్పము కలవారై, తన ప్రపంచానుభూతికి రూపకల్పన చేసి 
“ఘంటం” అను పాత్ర ద్వారా సందేశమునంద జేసినారు. అసలైన సిసలైన తెలుగు 
నుడికారపు పసందు వీరి నవలా రాజములో అచ్చు (గుద్ది నట్లుండును. 


జేమ్సు జాయిస్‌, మొరేవియా, లారెన్సు వంటి పాశ్చాత్య నవలా రచయితల 
రచనలలోని శిల్పమును, ఇంపు సొంపులను జీర్ణించుకొని నవలల వ్రాసినవాడు 
శ్రీ వినుకొండ నాగరాజు. నేటివరకు వెలువడిన ఆయన నవలలలో, కొంత వరకు 
అచ్చటచ్చట ఆ రచనారీతులు ప్రతిబింబించినను; మరి కొంత శ్రద్ధవహించి ఆ 
వాతావరణము నుండి విడివడి చక్కని, చిక్కని తెలుంగుదనముతో వాచవులూరించ 
గల నవలల నందిరించగల ప్రతిభ ఆయన కలముకున్నట్లు ఆయన రచనలు విశద 
పరచును. 

సువర్ణ నవలలోని “సువర్ణ” న్యాయశాస్త్రము నభ్యసించి, గొప్ప ఉద్యోగము 
చేయుచున్న వ్యక్తిని వివాహమాడిన అందగత్తె, తాను పెండ్లి చేసుకొనిన భర్త తనకు 
తగినవాడు కాడని భావించి, తనను కాంక్షించుచున్న ఎందరినో ఉన్నత 
విద్యాసంపన్నులైన అధికారులను, స్ఫురద్రూపులైన యువకులను నిరాకరించి, తన 
తండ్రివద్ద బానిసయై బ్రతుకుచు, తన అంతస్తుకు తగని వ్యక్తియెన “తాతబ్బాయిని” 
వివాహమాడినది. కారణము - “అతని ఉక్కు లాంటి తొడలు, సుడి తిరిగి మెలితిరిగిన 
పిక్క లలో గల ఆకర్షణ - పచ్చి శృంగారముతో నిండిన వర్ణనలు అధికముగా 
నవలలో ఉన్నను, ఆంధ్ర ప్రాంతములోని ఏజన్సీ ప్రాంతము కథా స్థానమగుటయే 
గాక, అచ్చటి సహజసుందరమైన ప్రకృతి వర్ణనలు నవలకు మంచి దీప్తినిచ్చినవి 
(1962). 


శ్రీ నాగరాజు మరొక నవల “త్రాగుబోతు”. దీని కథానాయకుడు తాగుబోతైన 
మాదిగ లింగడు. అతని మనస్తత్వమును, విచిత్రమైన అనుభూతులను ఆయన దీనిలో 
వివరించెను. ఇది ఒక ప్రయోగాత్మక నవల. లింగడి ఏక పాత్రాభినయమై కథ 
నడచినను, పిచ్చమ్మ, వెంకమ్మల పాత్ర చిత్రణములో రచయిత చూపిన శ్రద్ధ 
ప్రశంసనీయమైనది. 


240 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


భారత దేశము పైన చైనా 1962 వ సం. లో దండయాత్ర జరిపినది. 
దేశమంతయు ఒక్కటీయై శత్రువును ఎదిరించినప్పుడు, దేశభక్తితో శ్రీ వినుకొండ 
“ఆచరణలో త్యాగమునకు సిద్ధముకండు” అను దివ్యసందేశముతో “నన్ను పిలిచింది” 
అన్న దేశ భక్తి ప్రపూరితమైన నవలను వ్రాసెను, ఇందులో చైనా బలమదాంధతతో 
కన్నులు కానక, శాంతి మార్గమున విశ్వ శ్రేయస్సును, సహ జీవనమును కాంక్రించు 
భారత దేశము పైన అకారణముగా దండయాత్ర సలిపిన విధమును వివరించెను. 
రామినీడు, సుబ్బారావు, కుమారివంటి వారిలో ప్రతిబింబితమైన దేశభక్తిని, ఆన్నారావు 
వంటి దేశద్రోహి, విదేశభక్తుని కథలో రచయిత మలచిన తీరుఎన్నదగినది. 


ఈ సమస్య పై వెలువడిన మరియొక ఉత్తమ నవల శ్రీ మాధురి వ్రాసిన 
“విముక్తి”. దీనిలో శ్రీ నెహ్రూ అలీన విధానమే సక్రమమైనదని రచయిత రుజువు 
చేసెను. ప్రజలు యుద్ధ సమయమున పెక్కు రంగములలో జాగరూకులై ప్రవర్తించి, 
యుద్దావసరములకు కావలసిన వివిధ వస్తువులను సేకరించుటకు తోద్పడవలసిన 
రీతిని దీనిలో వ్యక్తముచేసెను. వరదరాజులు, జైన్‌ లవంటి దేశద్రోహులను ఒక 
కంట కని పెట్ట తగిన గుణపాఠము నేర్పిన విధము, రాజ్యలక్ష్మివంటి దేశభక్తురాలు 
ప్రదర్శించిన ధైర్యసాహసములు ఇందు చక్కగా వివరింపబడినవి, చైనా దండయాత్ర 
సమయమున ప్రజలు ఇచ్చిన చేయూతను మన సైనికులు ఎత్తైన ఆ పర్వత శ్రేణులలో 
శత్రువులను ప్రతిఘటించుటకు సలిపిన త్యాగనిరతిని “శ్రీ మాధురి” సముచితరీతిలో 
ఇందు చిత్రించెను (1963). 


మారుచున్న కాలగమనమును గుర్తించక ఎదిరించుట మూర్చుల లక్షణము 
అయినను సంకుచితబుద్ధిగల స్వార్థపరులు ఆప్రయత్నమును విరమించరన్న 
విషయమును నిర్ధారణ చేయుటకు, నిస్వార్థ ప్రజా సేవకులు తమకు సంభవించిన 
కష్ట నష్టములను లెక్కించక విజయలక్ష్మి ని చేజిక్కించుకొనునంతవరకు పట్టినపట్టు 
విడువక నిరంతరము జరిపిన విప్లవమును శ్రీ తొర్లపాటి కృష్ణమూర్తి తన 
“కాలప్రవాహము” అను నవలలో నూతన రచనా రీతిలో, మధురమైన భాషలో 
సహజ సంఘటనలతో నుండునట్లు నిరూపించెను. కథానాయకుడైన “రాజు” 
(గామసేవకుడుగా ఒక క్రొత్త గ్రామములో ప్రవేశించి, అభ్యుదయ భావములుగల 
మరికొందరు క్రింది తరగతి యువకులను కూడగట్టుకొని, ఆ ఊరిని బాగు చేయుటకు 
యత్నించినప్పుడు మునసబు, కరణము, సుబ్బయ్య, చెట్టి అను నలుగురు అభ్యుదయ 


తెలుంగు నవలా వికాసము 241 


నిరోధకులు అడుగడుగున వారి ప్రయత్నములను చిత్తు చేసినను, అకుంఠిత 
కార్యదక్షతతో వారు ఆగ్రామమును స్వర్గధామముగా మార్చిరి. ఎన్నికలలో చెలరేగిన 
కక్షలతో మునసబు, రాజును, అతని అనుచరులను హత్య చేయించి తన పగను 
సాధించినను, చివరకు అతని కుమారుడే విప్లవ సంఘమునకు ప్రతినిధియె నిలచి 
యెదిరించెను. దానితో అతని ఆటకట్టి విప్లవము వర్ణిల్లినది. “నీరజ” రాజు చెల్లెలు. 
బాల వితంతువు. ఆమె మెడికల్‌ కాలేజీలో చదువుచు జీవితములో అనుభవించిన 
కష్ట పరంపరలు, పొందిన చిత్తచాంచల్యము, డాక్టరు మూర్తి చేసిన చికిత్సతో ఆమె 
బాగుపడుట, ఆమెలో వచ్చిన పరివర్తనము దీనిలో చక్కగా వివరింపబడినది. ఇది 
విప్లవ పంధాను సమర్థించు సరికొత్త నవల (1962). 


“జీవన్మృతులు”, “చిత్రశాల” మున్నగు నవలలతో 1962 వ సం. నుండి 
రచన సాగించుచున్న శ్రీ మేఘశ్యాం క్రమముగా 1971 వ సం. ఆంధ్ర ప్రభ వారపత్రిక 
నిర్వహించిన ఉగాది నవలల పోటీలో “లహరి” నవలకు ప్రథమ బహుమతిని పొంది 
పలువురి మన్ననలందుకున్న యువ రచయిత. “జీవితాలకు గాని, ఆ జీవితాల్లోని 
కొన్ని భాగాలు ఒకటై ఏర్పడిన నవలకు కానీ ముగింపు లేదు” అని ఒక విధమైన 
నిర్వచన పరిధిలో, ఆలోచనలు రేకెత్తించు రీతిలో నడచిన నవల ఇది. మానసిక 
శాస్త్ర ధృక్పథముతో నిండిన జీవితపరిశీలనమే ఇందలి ముఖ్య ఇతివృత్తము. ఈ 
నవలలో ప్రధాన వ్యక్తులు నలుగురు. డాక్టరు రవి, అతని భార్య అనూరాధ, రామ్‌ 
అతనిని మించిన విజయ - వీరి పరస్పర విచిత్రమైన మానవ మానసిక స్థితిగతులను 
చిత్రించుటలో రచయిత కనబరచిన శ్రద్ధ గమనించదగినది. డాక్టర్‌ రవి లక్ష్యరహితమైన 
భ్రష్టయోగ జీవితము, అస్థిమితమైన ఆలోచలు ఎవరికి తెలియని దూరతీరములలో 
ఇహలోక యాత్ర సమాప్తము చేసిన తీరు చదువరులకు అతని యందు సానుభూతి 
ఏర్పడునట్లు చేయును, అనూరాధ త్యాగశీలత, విజయ భగ్నపేమ నవలలో చక్కగా 
చిత్రింపబడినది. కొత్త పొంతలు తొక్కిన కొత్త రీతి రచన ఇది. 


శ్రీ అర్జువ వ్రాసిన “కామ నేత్రం” వెండి తెర నవల వంటిది. దీనిలో చౌక 
బారు సినిమాలో విలన్‌ పాత్రధారియైన “విశ్వం” అను వ్యక్తి విశ్చంఖల ప్రవర్తన, 
నీతి బాహ్యమైన అతని కామకలాపములు వర్ణింపబడినవి. పెక్కు మంది స్త్రీలను 
వంచించిన అతడు “మందాకిని” అను స్త్రీతో చెంపదెబ్బ తిని, శీలవతియైన తన 
వదిన మణిని కాంక్షించి విఫలుడై, ఆమె ఇచ్చిన విషముతో జీవయాత్ర ముగించిన 


242 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


(భ్రష్టజీవి. మణి తనకు జరిగిన అవమానమును ఇతరులతో చెప్పుకొనక ఆత్మహత్య 
చేసికొనుట కొంత ఎబ్బెట్టుగానున్నది, చెప్పుకొనతగిన విశేషము దీనిలో 
కనుపించకపోయినను రోడ్ల పైన ప్రమకలాపములు సాగించువారికి ఇది గుణపాఠము 
నిచ్చును (1968). 


వర్ణాంతర వివాహములను బలపరచు నవల శ్రీ మిత్రశ్రీ “త్యాగహృదయులు”. 
కాపుకులమునకు చెందిన భూషణం కూతురు కమల, హరిజనుల పెంపకములో 
పెరిగిన సుధాకర్‌ అను వ్వక్తిని ప్రేమించి వివాహమాడినది. చివరకు ఆమె అతడు 
మేనత్త కొడుకని తేలినది, గ్రామ పురోహితుడైన వియ్యన్న పంతులు కుమారుడు 
శివం హరిజన బాలికమైన కళ్యాణిని వివాహమాడెను. ఈ వర్ణ సాంకర్యమును సహించ 
లేక పంతులు కాశీకి వెళ్ళిపోయెను. రచన చక్కగా సాగినది (1968). 


కవి, నవలా రచయితయైన శ్రీ శీలా వీరరాజు చిత్రకారుడుగూడ నగుట గొప్ప 
విశేషము. ఆయన నవలలోని పాత్రలు చిత్రపటములందలి బొమ్మలవలె కన్నులకు 
గట్టును. ఆయన వ్రాసిన “వెలుగు రేఖలు” నవల శారద” అను ఒక ఆదర్శ స్త్రీ 
జీవితమును చిత్రించును. చిన్నతనములో “సుందరము” అను నతడు ఆమెను మించి, 
మోసము చేసి పలాయనము చిత్తగించినప్పుడు చిత్త ధైర్యమును గోలుపోక వేరాకనిని 
వివాహమాడినది. విధి వక్రించి ఆతడు చనిపోయినను అధైర్యపడక సంఘ సేవ 
చేయుచు జీవించుచున్నప్పుడు, ఆమె ప్రథమ (ప్రేమికుడైన సుందరము యుద్ధములో 
చేయి పోగొట్టుకొని తిరిగివచ్చినప్పుడు అతనిని ఆదరించుటయే గాక, అతని 
సోదరీమణుల వివాహము కొరకు ఎన్నియో త్యాగములు చేసినది. అయినను అతడు 
కొంత కాలము పిమ్మట ఆమె అండదండలతో జీవించుటకు ఇష్టపడక ఒక 
ఆశ్రమములో కొంతకాలము గడపినను మనశ్శాంతి పొందజాలక “నిశ్చలమైన 
జీవితాన్ని గడపాలంటే అండగా ఆదుకొనే ఒక తోడు కావాలి” అన్న నగ్నసత్యమును 
గుర్తించి, తిరిగి ఆమె వద్దకు వచ్చెను. శారద శీలమును, త్యాగనిరతిని, సుగుణములను 
రచయిత ఆదర్శప్రాయముగ తీర్చిదిద్దెను (1962). 

మాధురీ సంపన్నమైన “మైనా” శ్రీ “శీలా” వ్రాసిన మరియొక నవల. “సాయి 
బాబా” అను కానిస్టేబులు ఒక శానిటోరియములో క్షయరోగిగా జీవితము గడిపి, 
రచయితకు తన జీవితములో సంభవించిన కొన్ని విచిత్రమైన విషయములను 


తెలుంగు నవలా వికాసము 2483 


తెలుపును. శ్రీ వీర రాజు ఆ విషయములకు తన బుద్ధి వైభవమును, లోక జ్ఞానమును 
మిళితము చేసి ప్రవాహ సదృశమైన భాషతో, విభిన్న సంఘటనలను కల్పించి, 
సాయిబాబా జీవితములో మలుపు, మలుపుకు మధ్య నడచిన చిత్ర విచిత్రమైన సన్ని 
వేశములను; స్వేచ్చను పరిరక్షించుకొనుటకు అతడు సలిపిన పోరాటములను, జరిపిన 
గడైమకలాపములను, తగిలిన ఎదురు దెబ్బలను, వన్నిన పన్నుగడలను, 
ద్విగుణీకృతోత్సాహముతో సాధించిన విజయములను ఇందులో దక్షతతో చిత్రించెను, 
ఇది రచయిత చిత్తశుద్ధితో చేసిన ప్రయోగాత్మక రచన. సాయిబాబా పాత్రను 
ఆలంబనము చేసి మిగిలిన పాత్రలు నడచినవి. “తెలుగులో నీరసమైన బ్రతుకులే 
తప్ప ప్రపంచవ్యాప్తమైన ఇతివృత్తంగల జీవితాలే లేవు అనేవారికి సాయి బాబా జీవితం 
ఒక సమాధానం” అన్న రచయిత వాక్యములు కొంతవరకే తను ఇందులో 
ప్రతిబింబించుచున్నవి (1965). ఆంధ్రపదేశ్‌ సాహిత్య అకాడమి వారి బహుమతి 
నందుకున్న నవల ఇది. 


శ్రీ శీలా మరియొక మంచి నవల “కాంతిపూలు.” దీనిలోని “దాలమ్మ” 
హృదయమున్న స్తీ. పరోపకార పరాయణశీలి. ఈ నవలయందలి వర్ణనలు, 
వాక్యనిర్మాణ పద్ధతి ప్రశంసింపదగినవి- “ఇంటా బయటా చీకట్లు సన్నని ఉల్లిపొరలా 
అలముకున్నాయి. ఆరిపోతున్న దీపం ఆఖరి మంటలాగ మరీ ఎర్రగా 
మండిపోతోతుంది. చీకటి వెనక ఆకాశం. గదిలో తామర పువ్వు గర్భంలోలాంటి 
పల్చటి కాషాయరంగు కాంతి పరచుకుంది. క్రమక్రమంగా ఆ రంగుమీద బూడిదలాంటి 
లేత నలుపు రాలి, మెల్ల మెల్లగా చిక్కపడి మసిబొగ్గులాంటి, కంటి పాపలాంటి, 
హంతకుడి మనసులాంటి, పాపంలాంటి చీకటి వ్యాపించింది. ఎప్పుడో ఆది దంపతుల 
పాపంతో పుట్టిన రాత్రి ఆ గదిలో నల్ల కలువలా విచ్చుకుంది.” (18 వ పేజి.) 


“కుర్రాడు లాగిపారేసిన మొక్కలా కాలం తీరకుండానే వాడిపోయినట్లు అతని 
ముఖం వడలిపోయింది-” (10 వ పేజి). 


గ్రామీణ జీవితము నందలి ఒక విధమైన మందకొడితనమును, వ్యక్తులలో 
పేరుకొనిపోయిన స్తబ్దతను నిరూపించి చూపునట్టి నవల శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తి 
వ్రాసిన “బ్రతుకు బాట”. చిత్ర విచిత్రమైన గతులలో జీవితమునకు అలవాటు పడిన 
“నారాయణ” అను యువకుడు ఒక గ్రామములో ఉపాధ్యాయుడైన రామయ్య 


244 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కుమారుడు. నియమ విరుద్ధమైన జీవితములో సంభవించు పరిస్థితులవలన తాను 
పొందిన అనుభవములు, అతనిని మనిషిగా మార్చి, తనను తాను తెలిసికొనునట్లు 
చసివపీః ఆమార్చు ఫలితముగనే అతడు ఆ గ్రామములో ఉపాధ్యాయుడై, క్రమముగా 
ఉన్నత పరీక్షలకు చదివి, పై మెట్టును చేరుకొనవలెనను బలమైన ఆకాంక్ష అతని 
హృదయములో స్థిరపడుటతో నవల సమాప్తమైనది, మంచికథలు పెక్కు వ్రాసి 
విఖ్యాతుడైన శ్రీ దక్షిణామూర్తి ఈ నవలను పకడ్బందీగా చివర వరకు ఒడుదుడుకులు 
లేకుండునట్లు సాఫీగా నడిపెను (1963) 


సరస సంభాషణలతో పరితలకు బెత్సుక్యమును కలిగిలించు, “అభావంలో 
అబల” అను నవల శ్రీ ఇసుకపల్లి లక్ష్మీనరసింహశాస్త్రి రచించెను. యథార్థ జీవిత 
పరిస్థితులను దినగండము నూరేండ్ల ఆయుర్దాయముగ సాగుచున్న నేటి మన 
మధ్యతరగతి కుటుంబముల పరిస్థితులను ఆయన దీనిలో వివరించెను. 
కథానాయకియైన “మాలతి” భర్త యెవరికి చెప్పకుండ యెటో పారిపోయెను, ఆమె, 
అత్త ఆడ బిడ్డల పోరుకు తట్టుకొన లేక వేరు కాపురము పెట్టి జీవరాత్ర 
వెళ్ళబుచ్చుచున్నప్పుడు పెద్ద సుస్తీ చేసినది. అపరేషను కొరకు ఆస్పత్రిలో చేరిన 
పిమ్మట ఆమె పరిస్థితి యేమి జరిగినది తెలుపకుండ రచయిత కథను ముగించెను. 
ఈ లోపున దేశాంతర్గతుడైన భర్త తిరిగివచ్చెను. ముగింపు కొంత అపరిషృతముగా 
కనుపించినను వాస్తవ పరిస్థితులను చిత్రించుటలో, సంఘటనలను కల్పించుటలో, 
వర్ణనలు చేయుటలో రచయిత చూపిన శ్రద్ధ సమర్ధనీయ మైనది. 


శ్రీ రావూరి భారద్వాజ వ్రాసిన పెక్కు నవలలలో “మంజరి” అను సినీ తారను 
నాయికను చేసి వ్రాసిన “పాకుడు రాళ్ళు” నవల ఉత్తమ శ్రేణికి చెందినది. “మంజరి” 
నీతి నియమములను రెండింటిని విడిచి పెట్టి అతి సామాన్య పరిస్థితినుండి ఒక 
మెట్టు తరువాత మరొక మెట్టును అధిరోహించి, చిన్న నాటక సమాజములో 
సామాన్యమైన వేషములు వేయుట నుండి సినీరంగములో శిఖరాగ్రమును చేరుకొని, 
సన్మాన పరంపరలతో ఖండాంతర ఖ్యాతి నార్జించి ఉక్కిరి బిక్కిరియైనను, శరీర 
సౌందర్యము, ఆకర్షణ తగ్గిపోయినపిమ్మట ఆ సమాజములో కలిగిన నిరాదరణముతో 
ఆమె కృంగి కృశించిపోయిన దౌర్భాగ్య జీవితమును, విషాద మరణమును హృదయము 
ద్రవీభూతమగునట్లు ఆతి సహజముగ నుండు రీతిలో కథను మలచిన తీరు 
చెప్పుకొనతగినది, పాకుడు రాళ్ళపైన నడక అతికష్టముమీద కొంత సాగినను అది 


తెలుంగు నవలా వికాసము 245 


ప్రమాదభూయిష్టమైనదని ధ్వని పూర్వకముగా వివరించెను. నవల ఎత్తుగడ, ముగింపు, 
దానికి తోడు ఇతివృత్తమును ప్రతిబింబింప జేయనట్లు దానికి పెట్టిన పేరు, పాత్ర 
చిత్రణ, సంభాషణలు అన్నియు రచయిత దీనిలో సార్థక మగునట్లు చేసెను. శ్రీ రావూరి 
మరొక ప్రఖ్యాత నవల “జలప్రళయం”. ఇది అంతర్జాతీయ రాజకీయములలో ముఖ్య 
ముగా చంద్రలోక యాత్రలో రష్యా, అమెరికాలు పడుచున్న పోటీని, అందులో రష్యాది 
పైచేయి యైనట్లు రచయిత - వ్యంగ్యముగా వివరించి చెప్పిన విజ్ఞానాత్మకమైన చక్కని 
నవల. 

ఈ మధ్య వెలువడిన నవలలో శ్రీ తాళ్లూరి నాగేశ్వరరావు “కొత్త ఇల్లు” 
పేర్కొనదగినది. ఆంధ్రప్రభ వార పత్రిక నడిపిన కీలక సంవత్సర ఉగాది నవలల 
పోటీలో దీనికి ప్రథమ బహుమతి వచ్చినది. పాత కొత్తలమధ్య జరిగిన సంఘర్షణ 
దీనియందలి ఇతివృత్తము. ధర్మయ్య పాత్ర తరమునకు, సంప్రదాయమునకు ప్రతినిధి. 
అప్రతిహతముగా తన కళ్ళముందు లోకముతోపాటు తన ఇంటియందు జరుగు 
మార్పులను చూచి సహించలేక కుమిలిపోయిన వ్యక్తి తన కుమారునిలో, మనుమనిలో, 
మనుమరాండ్లలో కొత్తరంగులలో చిగురించిన వినూతన భావములు, సంసారాభిలాష, 
ఆయనకు గిట్టలేదు. మారుచున్న కాలము ననుసరించి ఒక కొత్త ఇల్లును, కొత్త 
నమూనాలో నిర్మించుటగూడ ఆయనకు నచ్చలేదు. తన తాత తండ్రులు కట్టించిన 
పాత ఇంటి యందే తానును కళ్ళు మూయుటకు ఆయన సంకల్పించెను. కుమారుడు 
రఘురామయ్య మౌనముగా తండ్రి మాటకు ఎదురు చెప్పకయే కొత్త ఇల్లు నిర్మించి, 
ఎన్నికలలో పాలుగొని, పెక్కు అధికార పదవులను చేజిక్కించుకొని అన్యాయముగా 
ప్రజలను పీడించి లక్షలు గడించెను. మనుమడు దుర్గాప్రసాద్‌ డాక్టరు పరీక్షలో 
ఉత్తీర్ణుడై “షిరీన్‌” అను అమ్మాయితో మతాంతర వివాహము చేసికొనెను. కూతురి 
బిడ్డ “సుమతి” రాజ బాబు అను వ్యక్తిని వర్ణాంతర వివాహము చేసికొనినది. 
వితంతువైన తన కుమారుని బిడ్డ “వసంతలక్ష్మి” భాస్మర రావను వానితో మరొక 
పెండ్లి చేసికొనినది. ధర్మయ్యకు తన ఇంటిలో జరిగిన ఈ మార్చులన్నియు 
హృదయముమీద సమైట పెట్టె మనస్సును సంక్షోభ పరచినవి. కొత్త ఇంటిలో గృహప్రవేశ 
మహోత్సవము జరగనున్న సమయమున కుమారుడు తండ్రిని అక్కడికి రావలసినదని 
బ్రతిమాలినప్పుడు నేను ఆ ఇంటి మొహము చూడను - నేను పాతవాణ్ణి. మా నాన్న 
తనువు ఈ ఇంటిలోనే వెళ్ళమారింది. నా తనువు గూడ ఈ పాత ఇంటిలోనే 


246 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వెళ్ళమారనివ్వు.... ఏ అన్యాయము జరుగుతున్నా నోటితో ఖండించడమే కాని, అది 
జరగకండా ఆపుదల చేయలేని దుస్థితికి గురి కావలసివచ్చింది. తరాన్ని నిలుపలేక 
పోయానన్న దిగులే నా గుండెలో గూడుకట్టి కట కట పెడుతోంది-” అని చెప్పి 
శ్రీమన్నారాయణుని కబురందుకొని ఇహయాత్ర ముగించిన పట్టుదలగల వ్యక్తి. పాత్రను 
పూర్తిగా విడనాడజాలక, కొత్తను హృదయ పూర్వకముగా స్వాగతము పలుకలేక 
రఘురామయ్య దీనిలో తన బాధ్యత యెంతవరకో (గ్రహించలేక మనస్సులో 
కుమిలిపోయినను కొత్త ఇంటిలో గృహషప్రవేశమైన వెంటనే గుండెనొప్పి వచ్చి 
స్పృహతప్పి ఆ గండమునుండి బయటపడిన పిమ్మట కొడుకు దుర్గాప్రసాద్‌ రావుతో 
“కొత్త నీరు వచ్చి పడుతూవుంటే, పాత నీరు అందులో ఐక్యమై సహకరించడం 
సహజ ధర్మం కదా!” అంటాడు కాలగమనమును గుర్తించిన ఆయన. గ్రామీణ 
జీవితములో క్రొత్త పాతలమధ్య జరిగిన సంఘటనలు అద్భుతముగా దీనిలో 
ప్రదర్శింపబడినవి. క్షణక్షణము మారుచున్న ఈ నవ సమాజమున ప్రగతి పధమున, 
ఎందరు అడ్డగించినను, ఆగక ఉజ్వలమైన భవిష్యత్తు వైపు యెట్టుల ప్రయాణము 
సాగించు చున్నది, శ్రీ తాళ్ళూరి దీనిలో ప్రతిభావంతముగా వివరించెను, పెక్కుమంది 
పఠితల హృదయమును ఆకట్టుకొనిన మంచి రచన ఇది. 


“తాలి మజిలి” నవలిక 1962 సం. జూన్‌ భారతిలో వెలువడినప్పుడు పలువురి 
దృష్టిని ఆకర్షించిన రచయిత శ్రీ ఆదివిష్ణువు, మధ్యతరగతి కుటుంబమునకు చెందిన 
“రఘు దీనిలో కథానాయకుడు, అతడు కాకినాడలోని ఒక ఆఫీసులో ఉద్యోగియె 
జీవితపు తొలిమజిలీలో పొందిన అనుభవములను, అనుభూతులను పూసగుచ్చినట్లు 
ఉత్తమ పురుష ఏక వచనములో చెప్పెను. పూర్వపరిచితులైన ఒక స్త్రీ, స్నేహితముతో 
అతనికి సంభవించిన ఆపదలు, అపవాదులు ఇందు చి(త్రితములు. “మనసులో 
మధించుకొన్నది కాయితం మీద పెట్టడం నేర్చి...” అని తొలి మజిలికి వారి మిత్రులు 
శ్రీ పాంచజన్యం వ్రాసిన మాటలు యథార్థములని ఈ నవల రుజువు చేసినది. 
“మనిషి మిధ్య” అను ఈయన మరొక నవల ఆంధ్ర వారపత్రిక నవలల పోటీలో 
బహుమతి నందుకొనినది. శంకరం ఇందలి నాయకుడు. అతడు తనకు 
పరిచయమున్న కొందరు వ్యక్తుల చిత్ర విచిత్రమైన జీవితములను దీనిలో 
ఏకసూత్రగథితము చేసి మనకందించెను. పైకి సభ్యతకొరకు, పరువు కొరకు, కుటుంబ 
గౌరవముకొరకు భార్యాభర్తలై అన్యోన్య ప్రేమలు వుట్టిపడునట్లు ప్రవర్తించి చిరునవ్వులు 


తెలుంగు నవలా వికాసము 247 


చిందించినను, వారి హృదయాంతరాళములలో మండుచున్న అగ్నిగోళములు వారి 
జీవితములను దహింపజేసి, నిస్సారవంత మొనరించిన సత్యములను ఆయన తన 
మిత్రుడు శంకరం, అతని భార్య సుజాత జీవిత గాథలలో వివరించెను. మరొక 
విచిత్రమైన కథ శంకరం అన్న నిరంజనముది. అతడు (ప్రేమించిన యువతిని 
వివాహమాడి, మామగారి ఆఫీసులో మేనేజర్గా వ్యవహరించినను మనసులో ఏర్పడిన 
అంతస్తుల భేదము అతని హృదయమును కృంగతీసినది. ఇట్టివే అతనితో కలసి 
పని చేయుచున్న మరి కొందరి జీవిత రహస్యములను అందులో తెలిపెను. 
మెరియుచున్న దంతయు బంగారము కాదని, జీవితము ఒక మిధ్యా నాటకమని 
ఇందలి బోధము. రచయిత పాత్రలను చిత్రించిన తీరు, కథలను వివరించిన పద్ధతి 
మెచ్చుకొనదగినది. “స్నేహము” అన్న మరియొక నవలలో స్నేహము యొక్క 
విలువలను, కాలేజీ జీవితములో తొణికిసలాడుచుండు మాధుర్యమును, తీయని 
కలలను ఆయన కన్నులకు కట్టించెను. 


చైనా దురాక్రమణను నిరసించుచు వ్రాసిన మరొక నవల శ్రీ యర్రం చంద్ర 
శేఖరం “ఆనందనిలయం”. సరిహద్దు ప్రాంతములలో ఎత్తైన పర్వతముల పైన ప్రతికూల 
వాతావరణములో దేశభక్తులైన సైనికులు సలిపిన వీరోచిత పోరాటమును, ప్రజలు 
దేశముకొరకు వస్తురూపమునను, ధనరూపమునను సలిపిన త్యాగములు ఇందు 
వివరించెను. దీనిలో రమేశ్‌, జానకి, రఘు, శారదల (ప్రేమకలాపములు ఫలోన్ముఖములై 
తారాస్థాయి చేరుకొన్నప్పుడు చైనా యుద్ధము వచ్చినది. దానితో వారు నిర్ణయించుకొనిన 
తమ వివాహములను వాయిదా వేసి, తమ కర్తవ్యమును నిర్వహించుటకు దేశ భక్తితో 
సరిహద్దులకు పోయి ధైర్యసాహసములతో పోరాడి, శత్రువులపై విజయమును 
సాధించిన పిమ్మట తిరిగి వచ్చి వివాహమాడుటతో కథ సుఖాంతమైనది. రచయిత 
పకడ్బందీగా కథను ముగించెను - శ్రీ చంద్రశేఖరం మరొక నవల “మల్లెలు - 
ఎ(ర్రగులాబీలు”. ఇది ఆంధ్ర సచిత్ర వార పత్రికలో (1971) నుండి ప్రచురింపబడి 
ఆపిమ్మట గ్రంథ రూపము దాల్చింది. మల్లెపూవువంటి స్వచ్చమైన మనస్సు గల 
శారద నవలలో నాయిక. పాఠకుల మెప్పుల కుప్పలనందు కొనిన మరొక యువతి 
నీరజ. సుందరం (పేమ కొరకు శాంత, నీరజలు తాపత్రయపడిన విధమును ఆయన 
చక్కగా వర్ణించెను. రామం ఆదర్శజీవితము, వ్యవహార దక్షత, పరోపకార బుద్ది, 
పిన్న పెద్ద భేదము పాటించక అందరితో కలసి మెలసి తిరిగిన పద్ధతి నవలలో 


248 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


విస్మరించుటకు వీలులేనిది. స్వార్థ ప్రవృత్తికి, నిస్వార్థవృత్తికి, చదువుకు, సంస్మారమునకు; 
గల అంతరమును వివేచనా దృక్పథముతో యోగశీలకముగా రచయిత దీనిలో చక్కగా 
పరామర్శించెను, ఈ రచయిత మరొక మంచి నవల *గూడు చేరిన పక్షులు”, ఆంధ్ర 
సచిత్ర వార పత్రికలో ఇది సీరియల్‌గా ప్రచురింపబడి పలువురి ప్రశంసల నందుకొనిన 
ఉత్తమ రచన. దీనిలో కథను విలక్షణమైన పద్ధతిలో చెప్పెను. 


నవలా ప్రక్రియలో మాండలికములను, ముఖ్యముగా జానపదుల పలుకుబడిని, 
ఆద్యంతము నవలలో వాడి పరుగురి మెప్పు పొందిన ప్రఖ్యాత రచయిత శ్రీ పోరంకి 
దక్షిణా మూర్తి. ఆయన తన “వెలుంగు వెన్నెల గోదావరి” నవలలో ఉభయ గోదావరి 
మండలములందు వ్యవహారములోనున్న ఒక విధమైన “యాస” భాషను ప్రయోగించి 
కృతకృత్యు డయ్యెను. అదేవిధముగ “ముత్యాలపందిరి” అను నవలను ఆద్యంతము 
తెలంగాణ జానపదుల వ్యావహారిక భాషలో వ్రాసెను. ఇందు చేనేతవృత్తికి చెందిన 
పద్మసాలీ కుటుంబముల జీవిత చిత్రణము కడురమ్యముగ నున్నది. “ఉయ్యాల వాడ” 
గ్రామము ఈ కథా కేంద్రము, లక్ష్మయ్య, భావనా బుషి బావ బావమరదులు. 
ఒకరిని అదృష్టము వరించగా మరొకరిని దురదృష్టము వెన్నాడినది. లక్ష్మయ్య కూతురు 
ముత్యాలు. భావనాబుషి కొడుకు చంద్రయ్య, అంతస్తుల భేదము ఆ ఇరువురు 
గాఢముగా (ప్రేమించుకొనినను వివాహము కాకుండ చేసినది. ముత్యాలు పుట్టినరోజు 
పండుగకు చేయించిన ఉంగరమును చంద్రయ్య తన వేలికి పెట్టుకొని ఎక్కడనో 
పారవేసి, ఆ భయముతో గ్రామము విడిచి పారి పోయెను. లక్ష్మయ్య తన కుమార్తె 
ఇష్టమునకు వ్యతిరేకముగా “రాములు” అను ఒక అనామకునితో ఆమెకు పాణి 
గ్రహణము జరిపెను. భావనాబుషి ఆ దిగులుతో మరణించెను. దేశాంతర్గతుడైన 
చంద్రయ్య తన కులవిద్యలో మంచి ప్రావీణ్యము గడించి తిరిగి ఇంటికి వచ్చెను. 
తండ్రి మరణించుట, ముత్యాలుకు వేరొకనితో వివాహము జరుగుటకు వగచి, తన 
(పేమ నంతటిని గూడు కట్టునట్లు ముత్యాల పందిరితో ఒక చీరెను సిద్ధము చేసి, 
ముత్యాలుకు కానుకగా సమర్పించుటకై ఆమె అత్త వారింటికి పోవుచుండగా, ముత్యాలు 
భర్త చేత మోసగింపబడిన “లక్ష్మి ” అను లంబాడి స్రీవలన అతని నిజస్వరూపమును 
తెలిసికొని, తనను అతడు మోసగించినందులకు ప్రతీకారముగా ఆమె అతనిని 
మాయము చేసిన సంగతిని గ్రహించి, ఆ ఊరు వెళ్ళెను. ముత్యాలు ఏకాకియై 
జీవించుచున్నప్పుడు చంద్రయ్య అక్కడికి వచ్చుటతో ఆమెలో దాగివున్న ప్రేమ 


తెలుంగు నవలా వికాసము 249 


పెల్లుబికినను, సంఘమునకు వెరచి, ఆమె ఆత్మహత్య చేసికొనినది. దానితో కథ 
దుఃఖాంతమైనది. చంద్రయ్య, ముత్యాలు పాత్రల పోషణములో శ్రీ పోరంకి చూపిన 
నేర్చు, వారిపట్ల జాలి కలుగునట్లు కథను మలిచిన తీరు మెచ్చుకొనతగినది. శ్రీ పోరంకి 
వాడిన తెలంగాణ జానపదుల వాడుక భాషకు ఒకటి రెండు వాక్యములు వాచవి. 
“ఒక్క నానబండమీద సెయ్యపెట్టి నిల్చున్నడు - కాని దగ్గు ఎక్కువయితనే వున్నది - 
అట్లనే దగ్గుత, దగ్గుత బండమీద తలవాల్చిండు” - మరొక చోట “ఒక దిక్కు నక్కలు 
కూస్తున్నయి... ఇంకొక దిక్కు బాజాలినొస్తున్నాయి” అంటాడు. 


శ్రీ పోరంకి “నీడలు జాడలు” నవలలో 1919 సం. నుండి నడచిన భారత 
స్వాతంత్రోద్యమము, రజాకార్ల దురంతముల, చైనా, పాకిస్తానులు సలిపిన యుద్ధములు 
వివరింపబడినవి. లక్ష్మీనారాయణ, పద్మారావు, రంగారావుల విభిన్న దృక్పథములతో 
నడచిన జీవితములను వివరించుటలో రచయిత మిక్కిలి కృతకృత్యుడయ్యెను. 


మానసికశాస్త్రపు పరిచితిని ఉపయోగించి జగరూకతతో మంచి నవలలు వ్రాసిన 
రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు - “పిడికెడు ఆకాశం” ఒక ఉత్తమ నవల. 
దీనిలో పరిస్థితుల ప్రభావమునకు తలవొగ్గి పతనమైపోయిన “సీత” దుర్భర 
జీవితముపట్ల రచయిత సానుభూతిని గనబరచుచు ఆ పాత్రను పోషించిన తీరు 
ప్రశంసనీయమైనది. గోపాలం, నాగరాజు, మాధవరావు, గుర్నాధం మొదలైన 
వారందరు సీతను గొంతులోతు ఊబిలోనికి దింపి, కొద్ది భేదముతో ఒకరి తరువాత 
మరొకరు వీలైనన్ని కాట్లు వేసి, శరీరము నిండా మచ్చలు పడునట్లు చేసి, మానసిక 
బాధలకు గురి చేసి, అతుకుల బొంతగా మారిన అమె వ్వథాకులిత జీవితమును 
ద్రష్టలై చూచినవారే! హృదయమును స్పందింప జేయుగల చైతన్యవంతమైన పాత్రలతో 
నడచిన ఈ నవల ఒక మధుర జీవన (స్రవంతి. 


శ్రీ మారుతీరావు లేఖని నుండి వెలువడిన ఇంకొక ఉత్తమ మనో వైజ్ఞానిక 
నవల “మళ్ళీ రైలు తప్పిపోయింది”. బడిపంతులు కొడుకైన చంద్రునిలోని 
న్యూనతాభావము, (Inferiority complex) (గామ మోతుబరియైన కాంతయ్య కూతురు 
వలజకు గల ఆధిక్యతా భావము (superiority complex) దీనిలో ప్రతిభా 
సమున్నతముగా శ్రీ గొల్లపూడి వ్యక్తపరచిన పద్ధతి పేర్కొనదగినది. “సిరి మోకాలొడ్డి” 
నిలిచినవాడు చంద్రుడు - తనను మనసిచ్చి ప్రేమించిన వలజ ప్రేమను చూరగొనలేని 
అసమర్థుడు - అదృష్టహీనుడు - కాగా ఆమెలో దాగివున్న శృంగార వాంఛలను తన 


250 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


యుక్తి చాతుర్యముతో, ఆధునిక నాగరికతా ప్రభావముతో ప్రకో 
స్వాధీనపరచుకున్న అదృష్టవంతుడు రంగరాజు. 


ల 
09 

es 
ఖు 
29 


చంద్రుడు ఎదిగి పెద్దవాడై తన అంతస్తుకు తగిన తులసిని వివాహమాడి, 
ఇస్మాయిల్‌ అను మిత్రుని సహాయముతో హైద్రాబాదులో ఉద్యోగము సంపాదించి, 
ఒక కూతురును కని, ఆమెను వివాహము చేసి సుఖముగా జీవయాత్ర సాగించు 
చుండగా, కాగుచున్న పాలు కాళ్ళమీద పోసికొని తులసి అవిటిదైనప్పుడు, బాగు 
చేయించుటకు రాయవేలూరు వెళ్లుచూ, అల్లుడు కూతురుకొరకు విజయవాడ ప్లాటు 
ఫారముమీద ఎదురుచూచుచుండగా చంద్రుని పాత్ర స్నేహితులైన వలజ, రంగరాజులు 
కలసినప్పుడు, గత స్మృతులు గుర్తుకు రావడముతో, కథ ప్రారంభమై, ఆ ఇరువురు 
వెళ్ళిన రైలుకు ప్రమాదము సంభవించడముతో కథ ముగిసినది. పల్లకి వెళ్ళుతూ 
చివరిసారి చంద్రునితో “మళ్ళీ రైలు తప్పి పోయింది” అన్న వాక్యమునే రచయిత 
నవలకు పేరుగా పెట్టుట సమంజసముగానున్నది. కథను కట్టుదిట్టముగా మలచి, 
వాచవులూరించు భాషతో నడచిన “మళ్ళీ రైలు తప్పి పోయింది” నవల గొప్పది. 


“వెన్నెల కాటేసింది” శ్రీ గొల్లపూడి మరొక నవల. దీనిలో కథకుడు, సుబ్బులు 
అనే అమ్మాయి, ముఖ్యపాత్రలు, కథకుడు సుబ్బులును యేమించినను, తన 
మనోభావములను ఆమె ముందు పెట్టలేని పిరికివాడు. ఇక సుబ్బులు వేరొక అరవ 
యువకుణ్ణి ప్రేమించి, తల్లిదండ్రులు అభ్యంతరము పెట్టినప్పుడు తాతగారి ఇంటికి 
వచ్చి మన కథకుణ్ణి మించినట్లు నటించి, యుక్తితో తన ప్రేమను సఫలము 
చేసికొననది. అసలు కథ ఈవిధముగా సాగుచున్నప్పుడు రచయిత కథను మరొక 
22 సంవత్సరములు ముందుకు నెట్టి, సుబ్బులుకు జన్మించిన కొడుకు ఎం.బి; బి.యస్‌; 
చదువుచు ఒక పంజాబీ పిల్లను ప్రేమించినప్పుడు కొడుకు ప్రేమకు అభ్యంతరము 
తెలిపి, తనకు పూర్వపరిచితుడైన కథకునితో తన విఫల ప్రేమగాథను చెప్పించినది. 
ఇది విన్న కొడుకు (ప్రేమించిన వ్యక్తిని దక్కించుకోడానికి ఏం చెయ్యాలో తెలీక సత 
మత మౌతూవుంటే - నీకథ చెప్పించి నాకు మేలే చేశావు, ఆ అమ్మాయిని తీసుకొని 
నేను వెళ్ళిపోతున్నాను” అని నిషమించినప్పుడు సుబ్బులుకు కడివెడు కన్నీరు 
మాత్రమే మిగిలినది. ఈ పెద్దలైనవారు తమ సమకాలిక సంప్రదాయమును కాలదన్ని 
తమకు నచ్చిన మార్గము ననుసరించి నడచినప్పుడు, తమ సంతతియే ఆ పని 
చేసినయెడల అద్దు పెట్టు హక్కు వారికి వుండదు” అని నిరూపించు నవల ఇది. 


తెలుంగు నవలా వికాసము 251 


సామ్యవాదముపట్ల ఆదరణ కలిగి రచనలు చేసిన ప్రగతిశీలి శ్రీ కోసరాజు 
శేషయ్య - అయన తన 'పల్లివాసి” నవలలో ఆద్యంతము కమ్యూనిస్టు సిద్ధాంతములకు 
ప్రాధాన్యతనిచ్చి, గ్రామీణ వాతావరణమును అందులో ప్రతిబింబింపజేసెను. కరణము, 
మునసబు చెరి ఒక పార్టీకి ప్రతినిధులు. లక్ష్మి శ్రామికజీవులకు ప్రాతినిధ్యము వహించి 
వారి అభ్యున్నతికి పాటుపడిన యువతి. సుశీల బ్రాహ్మణ వితంతువు. వర్ణ విభేదమును 
పాటించక ఒక క్రిష్టియనును, కమ్మయువకుని వరుసగా (ప్రేమించినది ఆమె, పెక్కు 
సంఘటనలకు ఆకరమైన ఈ నవలలో వస్తెక్యము, సాహిత్య విలువలు తగ్గి, అక్కడక్కడ 
కొన్ని బూతులుండి, నవలయందు జీవత్వములో లోపింప జేసినది. ఐనను బహుళ 
ప్రయోజనమును సాధించునట్టి శ్రీ కోసరాజు మరొక నవల 'లాడ్జింగులో ఒక రాత్రి”. 
ఘరానాపద్ధతిలో పట్టణములలో “లాడ్జింగుల పేరుతో సాగుచున్న వ్యభిచార పద్ధతిని, 
ఆ సుడిగందములో పడికొట్టుకొనిపోవుచున్న అభాగ్య యువతుల జీవితగాధలను, 
వారు ఆపరిస్థితులకు దిగజారిపోయిన పరిస్థితులను, రచయిత దీనిలో వివరించెను, 
కథానాయకుడైన మోహనరావునకు ఒక లాడ్జింగులో కనకం, తార అను ఇరువురు 
స్త్రీలతో పరిచయమైనది. కనకం తనకు పరిచయమున్న కరణంగారి కూతురు. ఇక 
తార తన స్నేహితుడు (ప్రేమించి వివాహమాడిన వధువు - ఆ ఇరువురిని పై అధికారుల 
సహాయముతో ఆ నరక కూపమునుండి రక్షించి కనకము, నాగేశ్వరరావులకు 
వివాహము జరిపి, తారను ఆమె భర్త మరల స్వీకరించునట్లు చేసి, రచయిత కథను 
ప్రగతిశీలకమైన ఉదార వైఖరితో ముగించెను, మోహనరావు మానవతావాద దృక్పథము 
ఆదర్శపాత్రముగ చిత్రించబడినది (1966). 


“గద్వాల చీరి రచనతో గొప్ప నవలా రచయితయై తెలుంగునాట స్థిరపడిన 
శ్రీ పన్యాల రంగనాథరావు వెలువరించిన మరొక ఉత్తమ నవల “ఒకే రక్తం ఒకే 
స్పర్శ.” దీనిలో “నిజాయితీ ఎంత గొప్పదయినా, హిపోక్రసీకున్నంత బలం దీనికి 
లేదు” అని చెప్పి, ఆ విషయమును రచయిత బలమైన నిదర్శనములతో సవలయందు 
చొప్పించెను. ఢిల్లీ విశాఖ పట్టణము, మద్రాసు నగరములలో తెలుంగు జీవన 
స్రవంతిని, మనము తిలకించుచున్న ఈ (ప్రపంచము కన్న భిన్నమైన ప్పినీ 
ప్రపంచమును, అందలి వొడుదుడుకులను వివరించు మధుర (స్రవంతి ఈ నవల. 
చిన్న తనముననే తల్లి ప్రేమకు కరవైన చలపతి, అందరు తెలుంగు యువకులవలెనే 
ఉద్యోగాన్వేషణలో ఢిల్లీ చేరి శ్రీమతి గుమ్మిడిదల దుర్గాబాయి నడుపుచున్న ఆంధ్ర 


252 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


విద్యాసంస్థలో నిస్వార్థ బుద్ధితో కార్యదర్శిగా పని చేసిన ఆదర్భవాది. తండ్రి మరణ 
వార్తతో అతడు విశాఖకు పోయి, అక్కడ పినతండ్రి రామమూర్తితో అవమానింపబడి, 
తన తండ్రి చేరదీసిన పినతల్లిని, ఆమె కూతురు అనసూయను వెంటతీసుకొని ఢిల్లీకి 
బయలు దేరుచుండగా బాల్యమిత్రుడైన చక్రపాణి ఆదరణకు వారు పాత్రులై, ఆ పిమ్మట 
ఢిల్లీకి చేరి మిత్రుల ప్రోద్బలముతో “సంస్కార నాటకములో అన్నా చెల్లెండ్రు 
అద్భుతముగా పాత్రధారణ చేసి, పేరుప్రతిష్టలను గడించుట, అనసూయను ప్రేమించిన 
చక్రపాణి ఆ నాటకమును ప్రచ్చన్నముగా చూచి, తాను మద్రాసులో తీయుచున్న 
సినిమాలో వారిని నటించుటకు ఆహ్వానించెను. వారు అతని వెంట అక్కడికి వెళ్ళి 
అతడు తీసిన “ప్రతీకారము” సినిమాలో నటించి, దానిలో ఎదురైన పెక్కు చిక్కులను 
అధిగమించుట, “కోయపిల్ల” సినిమాలో అనసూయ హీరో పాత్రను ధరించుట, 
చక్రపాణి దర్శకత్వము, వెంకటచలం, సత్యం, కుమారప్పలవంటి పయోముఖ 
విషకుంభముల విచిత్ర ప్రవర్తన; చలపతి, చక్రపాణి, అనసూయల హృదములలో 
రేగిన కల్లోలములు, మనస్ఫర్థలు, యథార్థ పరిస్థితి బయటపడి నప్పుడు, ఆ ముగ్గురి 
హృదయములు తేటపడిన విధము, ఇందులో చూపబడినది. రామమూర్తి, భార్య 
చేసిన పొరపాటుకు పశ్చాత్తాపపడినప్పుడు “స్వార్థానికి గెలుపు ఎప్పుడు కూడా 
తాత్మాలికమే తల్లీ!” అని అన్న అన్న మాటలకు అనసూయ తన అన్న విషయములో 
వెంకటచలం మాటలతో పొరపాటుపడి అతనిని అనుమానించినందుకు ఆమె 
నోటినుండి పశ్చాత్తాపముతో వెలువడిన ఈ మాటలు చూడండి- “దేముడంటి ఈ 
అన్నయ్యనేనా పరిపరివిధాల భావించింది...” అంటుంది ఎంతో ఉద్వేగముతో. చలపతి 
శీలము, అతని నిస్వార్థ ప్రజాసేవ నవలకు జీవము. మారన్న ఒక పనిమనిషి, 
హృదయమున్న తెలుగువాడు. నిజాయితీతో తన విద్యుక్త ధర్మమును నెరవేర్చిన కర్తవ్య 
పరాయణుడు. 


నవలలు వ్రాయుటయందును, వానికి తగిన పేర్లు పెట్టుటయుందును, 
రసవత్తరముగా వానిని తీర్చిదిద్దుట యందును, పెక్కు యథార్థ విషయములను, 
నగ్న సత్యములను నీతులవలె బోధించక, పొందికగా నవలలో అతుకునట్లు తగిన 
శ్రద్ధ్దవహించి రచన చేసినవాడు శ్రీ వీరాజి. “ప్రేమకు పగ్గాలు” నవలలో ప్రేమకు 
గల హద్దులను, ఆ హద్దులు పరిమితికి అనుగుణ్యముగా భాస్మరం, పద్మావతి, సురేఖ 
మున్నగు వివిధ వ్యక్తుల జీవితములతో ముడివడిన ప్రేమను రచయిత చక్కగా 


తెలుంగు నవలా వికాసము 258 


నిరూపించెను. “నేను నిన్ను (ప్రేమించడం వల్ల నా పిన్నికి కష్టం. నా చెల్లెలికి పెళ్ళి 
అవదు. నీ కుటుంబానికి గల అప్రతిష్ట ఒక అద్దు” అని తనను హృదయ మిచ్చి 
ప్రేమించిన పద్మావతికి చెప్పలేని అసమర్య్దుడు భాస్మరం. అటులనే పినతల్లి 
జానకమ్మతోను తన (ప్రేమను చివరవరకు చెప్పలేక, తన ప్రేమను పగ్గాలతో బిగించు 
కొనెను. ఇక సురేఖ తన మిత్రురాలైన పద్మావతి, భాస్మరమును (ప్రేమించుచున్నట్లు 
(గ్రహించి, తనకు భాస్మరమునకు దొడ్డమ్మ వివాహము స్థిరపరచినను నిరాకరించి 
స్నేహితురాలిపట్ల జెదార్యమును ప్రకటించి తన (ప్రేమకు తానే పగ్గాలు వేసి 
బిగించుకొనిన ఆదర్శ యువతి. ఈ ముగ్గురి మధ్య ఏర్పడిన ప్రేమలు, వాటికి అద్దు 
పడిన విభిన్న సమస్యలు, అంతస్తుల తారతమ్యములు, వాటివలన కలిగిన అఖాతములు 
దీనిలో వివరింపబడిన తీరు మెచ్చుకొనతగినది. 


“ఇద్దరం ఒకటే” శ్రీ వీరాజి రచనలలో గణింపదగిన మరొక మంచి నవల. 
యోవన ప్రాంగణములో అడుగిడిన యువతీ యువకులు పోవు నట్టి విచిత్రమైన 
పోకడలను, విభిన్నమైన ప్రవర్తనలను నేర్పుతో రచయిత దీనిలో చిత్రించెను. మంజుల 
కళాశాల విద్యార్థిని. మనోహరమూర్తి అదే కళాశాలలో ఉపన్యాసకుడు, ఆ ఇరువురి 
మధ్య ఏర్పడిన పేమ, అంతస్తుల భేదము ఆ (ప్రేమికుల మధ్య వచ్చిన గొడవలు, ఆ 
గొడవల మధ్య చిత్రవిచిత్రమైన పద్ధతులలో కథ సాగిన తీరు ప్రశంసనీయమైనది. 
హృదయమిచ్చి డ్రైమించగల జానకి మంజుల ముఖ్య స్నేహితురాలు. జానకి, 
మంజులల స్నేహానుబంధము, ఆత్మీయత, నవలలో ఉన్నత స్థాయి నలచుకొనీనద్‌, 
ఈ నవలలోని “మధురిమ” పాత్ర పాఠకుల హృదయములలో కలకాలము నిలచి 
వుండగలట్టిది. ప్రవాహ సదృశమైన శైలితో, సరస సంభాషణలతో, విచిత్రమైన 
వర్ణనలతో నడచిన ఉత్తమ న్రేణి రచన ఇది. 

మాలికమైన సూత్రముల అవగహనముతో చక్కని రచనలు చేయుచున్న 
రచయితలలో శ్రీ నండూరి విఠల్‌ పేర్కొనదగినవాడు. “కాలకన్య” అనునది ఆయన 
రచించిన అద్భుత నవలాఖండము. మనిషి జీవితంమీద కాలానికున్న తిరుగులేని 
అధికారం ఎటువంటిదో ఇందలి. కథలో చెప్పటానికి ప్రయత్నించాను” అని రచయిత 
నవలకు ముందు వ్రాసిన “పాఠకునికి రచయిత లేఖ” అన్న విన్నపము నందలి 
వాక్యముపై విషయమును స్పష్టపరచుచున్నది. ఈ నవలలో కరుణాకరం, వసంత; 
రాజారావు, కళ్యాణి; మున్నగు వారిమధ్య నడచిన (ప్రేమగాథలను చివర వరకు 


254 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


బిగువు చెడకుండగ పాఠకులకు ఉత్మంఠతను కలిగించుచు రచయిత నేర్పుతో కథను 
మలచెను. ప్రతి చిన్న నన్నివేశము దృగ్గోచరమగునట్లు చూవుటయేగాక, 
సంభాషణలుగూడ సహజ సుందరముగా రూపొందింపబడినవి. 


“ఏమో ముత్తెం - నాకు చాలా విసుగ్గావుంది. ఆ దేముడిచ్చిన ఐశ్వర్యంతో 
అందరికీ సహాయం చేద్దామనే ప్రయత్నించా. నేను పెట్టిన అన్నం విషంగా మారి 
చివరకు నన్నే దహిస్తుందిరా” అని కరుణాకరం తన బాల్యమిత్రుడైన ముత్తెంతో 
అన్న మాటలతో, అని అమృత హృదయము, పరోపకార బుద్ధి, మంచిపట్ల, 
మానవతపట్ల అతనికి గల మమత, కృతఘ్నులవల్ల అతడు పొందిన బాధలు వ్యక్తము 
కాగలవు. (234 పేజి). 


స్వార్థమునకు మారుపేరై విశ్చంఖలముగా ప్రవర్తించిన వరదాచార్యులు చివరకు 
పొందిన అధోగతిని, గ్రామీణ జీవితములో అడుగడుగన స్వార్థపరులైన పెద్దలు, 
నిస్వార్థపరులైన కార్యకర్తలపట్ల, వారి సాంఫికాభి వృద్ధికి సంబంధించిన 
కార్యకలాపములపట్ల గనబరచు ఈర్వ్యాసూయలను, ప్రగతి మార్గమునకు కలిగించు 
అడ్డంకులను రచయిత ఇందులో చక్కగా వివరించి “ధర్మము” నకు కలుగు 
విజయమును నిరూపించి చూపెను. విశ్వపతి మాష్టరు ఆయన ధర్మపత్ని గౌరమ్మ 
పాత్రలను రచయిత విశిష్టరీతిలో పోషించిన పద్ధతి ఎన్నటికి మరచి పోలేనిది (1968 
సం.). శ్రీ నండూరి విఠల్‌ పోసిన మరొక ఉత్తమ నవల “మనిషి”. “మనిషికి తన 
భవిష్యత్తు తెలిసినచో ఎట్లుండునో వివరించు” నవల ఇది - ఉత్తమ పురుషలో 
కథను రచయిత వివరించెను. పార్థసారథి అందమైన నాడు కాకపోయినను, ఒక 
విధమైన ఆకర్షణ శక్తి కలవాడు కనుకనే అతనిని మోహిని, హెలెన్‌, కళ్యాణి, వైదేహి, 
సుమబాలలు మోహించినను, తాను ఇరువది తొమ్మిదవ ఏట చనిపోవుదునని 
తెలిసినవాడు గనుక ఎవరికి అందకుండగ తెగిన గాలిపటమువల సంచరించి, 
జీవితములో ఎన్నో మలుపులు చవిచూచిన వ్యక్తి - ఇన్ని మలుపులు, తిరిగిన 
అతనిలోను మళ్ళీ బ్రతుకవలెనను కాంక్ష్మ లోకము నంతటిని తనది చేసికొనవలెనను 
కాంక్ష నిండుగా కలిగిన వాడు - చివరకు మరణము తప్ప లేదు. తన భవిష్యత్తు 
తెలిసిన సారథి జీవితములో పొందవలసిన అనందమును పొందలేదు, గనుక అది 
తెలియకుండగా వుండుటమే మంచిదేమోననిపించును. శ్రీ నండూరి విఠల్‌ రచించిన 
ఈ నవల గూడ చక్కని గాడిలో నడచిన కమనీయ రచన. 


తెలుంగు నవలా వికాసము 255 


“నిశిత పరిశీలన, మానవ అంతరాంతరాల్లోకి తొంగి చూడగల ప్రతిభ, అధో 
జగత్సహోదరుల జీవితాన్ని ప్రతిబింబించగల సామర్ధ్యమూ రచయితకున్నాయి” అని 
శ్రీ తాడిగిరి పోతరాజు “మట్టిబొమ్మలు” నవలకు ప్రకాశకులు వ్రాసిన పరిచయ 
వాక్యములతో పూర్తిగా ఏకీభవించుట కష్టమైనసు, కొంతవరకు సత్యమని దీనిని 
చదివినవారు గ్రహించగలరు, ఇది 1967 వ సం. ఆంధ్రపత్రిక నిర్వహించిన ఉగాది 
నవలల పోటీలో ప్రథమ బహుమతి నందుకొని, 1967 వ సం. నవంబరులో 
గ్రంథరూపము ధరించినది. పల్లెపట్టులు స్వర్గధామములని అభివ్యక్తీకరించు కాలము 
అంతరించినది. నేడు పల్లెలలో కుత్రిమ వ్యవహారములది పై చేయి, “ఆదర్శ ప్రవర్తన 
గల వ్యక్తులు అధోగతి పాలై అవమానములకు గురికాక తప్పదు” అను సత్యమును 
దీనిలో మాష్టరు పాత్రద్వారా రచయిత హేతుపూర్ణముగా రుజువు చేసెను. “ప్రేమ- 
పెళ్ళీ” అను ఈ రెండు సమస్యలకే నేటి రచయితలవలె ఈ రచయిత గూడ అధిక 
ప్రాధాన్యము నిచ్చినట్లు పైకి కనుపించినను, విభిన్న సంఘర్షణలు, సమస్యలు కల్పించి, 
వాటికి పరిష్మారమార్గములను చూపుటలో ఆయన గనబరచిన వైవిధ్యము పై లోటును 
కప్పి పుచ్చి నవలకు మంచి “హుందా” తనము నిచ్చు చున్నది. న్యాయపక్షము 
నవలంభించిన మాష్టరు, శివ రావయ్య ఆ(గ్రహమునకు, అచ్చమ్మ బెదిరింపులకు 
గురియె, ఉద్యోగము పోగొట్టుకొనినను, పెద్దకూతురు. శారద మధుతో లేచి పోయినను, 
చిన్న కూతురు భానును ప్రసాదు తిరస్మరించినప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకొనినను, 
ఆ వూరి ప్రజలు మట్టి బొమ్మలై చూచిరేగాని ఆ అన్యాయమును ఎదిరించి వేలెత్తి 
చూపరైరి. ఈ దుస్సంఘటనలన్నియు మాస్టరు జీవితమును కదలించి మతి 
చలించునట్లు చేసినవి. కథ విషాదాంతమై ముగిసినది. నవల చదువుటకు ఇంపైన 
భాషలో నడచినది. 


వాస్తవమైన విషయములను ప్రజలముందుంచుటకు ఎట్టి భయసంకోచములు 
లేక రచనలు చేసినవ్యక్తి శ్రీ గొల్లపూడి నారాయణ. “పాతరోజులు” నవలలో 
“పరిపాలని అన్న పేరుతో ప్రజలను - అందున, నోరు లేని అమాయక ప్రజలను 
పీడించి పిప్పి చేయుచున్న ప్రభువుల ఆగడములను, వారి దురహంకార పూరిత 
దుష్ట వ్యూహములను యథాతథముగా ఆయన చిత్రించెను. ఇందులో అమాయకులు 
క్రమముగా తామనుభవించు దుర్భరమైన బాధలనుండి బయటపడి వెలుంగు వైపుకు 
ప్రయాణమును సాగించిన తీరును మిక్కిలి నేర్పుతో వివరించెను. అధికారులు విధించిన 


256 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


జుత్తు పన్ను చెల్లించలేక బాధపడుచున్నప్పుడు, ఆ అధికారులే తనిఖీకి రాగా అప్పుడు 
పుట్టిన ఆ బిడ్డను కుండలో పెట్టి గడ్డివామి చాటున దాచి వుంచి “నా బిడ్డ పుట్టగానే 
చచ్చిపోయింది” అని నవమాసములు మోసిన కన్న తల్లి అన్న హృదయ విదారకమైన 
మాటలివి. శ్రీ నారాయణ తన మరొక నవల “వైకుంఠంలో కల్లోలం”లో మన 
పురాణములపట్ల, దేవతలపట్ల మనకుగల మూఢ విశ్వాసములను, నమ్మకములను 
వ్యంగ్యధోరణిలో విమర్శించి, ఆధునిక విజ్ఞానశాస్త్ర సహాయముతో మానవుడు 
దేవతలపైన సాధించిన ఘన విజయములను వివరించెను. (మేన్‌ ౫ యాంటిమేన్‌) 
మానవుడు ౫ మహా విష్ణువుల మధ్య జరిగిన విచిత్ర సంఘర్షణ దానితో దేవతల 
పైన మానవుడు గడించిన విజయము తెలుపబడినది. 


ప్రతిభావ్యుత్పత్తులు రెండును సమృద్ధిగా కలిగి నవలలు వాయుచున్నవాడు 
శ్రీ రంధి సోమరాజు. ఆయన వ్రాసిన 'సౌందర్యమూ - సౌశీల్యమూ' నవలను 
పరామర్శించిన యెడల ఆవిషయము మనకు ద్యోతకమగును. జీవితమార్గములో 
గాడితప్పిన ఒకానొక స్రీవలన ఒక యువకుని జీవితములోను, అతనివలన ఆమె 
జీవితములోను కలిగిన పరివర్తనములను అంశములతో ఈ నవలయందలి 
ఇతివృత్తము రూపొందించ బడినది. ఈ నవలలో రాజమహేంద్రవర పట్టణముయొక్క 
సౌభాగ్యములను, దానినంటి ప్రవహించుచున్న గోదావరీ నది అపూర్వ సౌందర్యమును 
ఆయన ప్రతిభాపూర్ణముగా చేయితిరిగిన చిత్రకారునివలె చిత్రించెను (1962). 
శ్రీ సోమరాజు మరొక ప్రథమ శ్రేణి నవల “దుఃఖితులు”. భద్రం అను ఒక ఆదర్శ 
చిత్రకారుని జీవితమును రచయిత భిన్న కోణములనుండి పరిశీలించి, అతని 
ఆలోచనలకు అనుగుణమైన ఆశయసిద్ధికొరకు అతడు పడిన పాట్లను, అవి సిద్ధించక 
విసిగి వేసారి తన జన్మభూమిని విడిచి ప్రాన్సుకు పోయి అక్కడ అజ్ఞాత జీవితము 
గడిపి అనామకుడిగా కన్ను మూసినను, ఆపిమ్మట అతడు చిత్రించిన చిత్రములకు 
అధికమైన ప్రశస్తి, ఆదరణ లభించి అమితమైన డబ్బు, అఖండమైన కీర్తి లభించినది. 
అతని పేర ఒక చిత్రకళాశాలను నిర్శించినప్పుడు భార్య జమున అచటికి వెళ్ళి 
అతని శిలా విగ్రహమును ఆవిష్మరించుచు మరణించినది, కథ విషాదాంతమై 
ముగిసినను, ఆ అమరశిల్పి జీవితగాథను రచయిత మిక్కిలి నేర్పుతో మలచి, 
తెలుగువారికి శోభాసమన్విత మైన నవలారాజము నందించి కీర్తిని గడించుకొనెను. 
ఇది ఒక వినూతన పద్ధతిగల రచన. 


తెలుంగు నవలా వికాసము 257 


శ్రీ దేవరకొండ చిన్నికృష్ణశర్మ పెక్కు నవలలు వ్రాసిన ప్రసిద్ధ రచయిత. ఆయన 
“స్నేహలత” నవలలోని “అప్పి” తక్కువ కులమునకు చెందినదైనను ఉత్తమురాలు. 
భర్త (త్రాగుబోతై చెడ్డగా తిరిగినను సహించి మంచిమార్గమున పెట్టుటకు 
ప్రయత్నించినది. ఆమె తన తమ్ముడు గోపీ బాల్యముననే ఇంటి నుండి వెళ్ళిపోయి 
జాతీయ ఉద్యమములో చేరి జైలుశిక్ష ననుభవించి, దేశసేవ చేసి, గోపాలకృష్ణుడై 
ఇంటికి తిరిగివచినప్పుడు రత్తి అనే అమ్మాయిని పెండ్లి చేసి ఆమెను రత్నావళిగా 
మార్చి వేసినది. జాతీయ పాఠశాలను స్థాపించుట, రాట్నము వడకుట, హిందూ 
ముస్లిముల ఐక్యతకు పాటుపడుట మున్నగు గాంధేయ నిర్మాణాత్మకమైన 
కార్యక్రమములకు ప్రాధాన్యతనిచ్చెను. ఇందలి అప్పి పాత్ర చిత్రణము బాగుగానున్నది 
(1962). ఆయన మరొక నవల “మధూక కుసుమాలు”. రాము’ అను బాలుడు 
చిన్నతనములో కౌసల్యాదేవి, రాఘవరావను తన తల్లిదండ్రుల నుండి తప్పిపోయి 
ఒక బీద బ్రాహ్మణ దంపతులకు లభించి అక్కడ దినదిన ప్రవర్ధమానుడగుచుండగా 
ఆ దంపతుల మరణానంతరము ఒక సంపన్న గృహస్తురాలైన రాజ్యలక్ష్మీదేవి వద్దకు 
చేరుటయు, తనకు మల్లవిద్య నేర్పిన భైరవశాస్తి వలన ఆమెకు అపాయము 
సంభవించనున్నదని గ్రహించి, ఆమెను రక్షించటము, శాస్త్రి దుస్తంత్రములతో అతడు 
పోలీసులకు పట్టుపడటము, అన్యాయముగా జైలుశిక్ష ననుభవించటము, అక్కడ అతడు 
పడిన పాట్లు, శిక్ష ననుభవించినపిమ్మట విడుదల, మరల వివిధరకములైన బాధలు 
సహించుచు, పరోపకారచింతనతో చేసిన ఉత్తమ కార్వక్రమములు, మేనమామ 
కూతురు జయశ్రీతో జరిగిన వివాహముతో, కథ సుఖాంతముగా ముగిసినది. “మానవ 
సేవయే మాధవ సేవి అని భావించిన తాము జీవిత చిత్రణము ఆదర్శప్రాయమైనది. 


శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య “ధ్రువ తార” నవల తెలుంగు నవలా వికాస 
సాహిత్యములో ఒక ధృవతార వంటిది. “కాళిదాసు” అను ఒక సామాన్య 
ఉపాధ్యాయుడు తన భార్యను గోలుపోయి వివాదభూయిష్టమైన విధుర జీవితమును 
గడిపినను, అతని చుట్టుకున్న పిల్లలు వారి చదువు సంధ్యలు, ఆట పాటలు అతని 
జీవితమునకు ఒక విధమైన దీప్తిని, ఆనందమును ప్రసాదించగలిగినవి. ఆయన 
మంచితనము, సత్రవర్తన సహ ఉపాధ్యాయులలోను, అల్లరి పిల్లలలోను గొప్ప 
మార్చును, స్ఫూర్తిని ప్రసాదించగలిగినవి, ఈ నవలలోని వర్ధనమ్మ ప్రదర్శించిన 
వలపు. ఆమె విషాద మరణము హృదయములను కదలించి వేయగలట్టివి. కాళిదాస 
పాత్ర సృష్టి విషాద, జెదార్య త్యాగభావముల సమ్మేళనమై గోచరించుచున్నది. 


258 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నవలా రచనమున ఒకప్రత్యేక టెక్నిక్‌ సాధించిన వ్యక్తి, శ్రీ అవసరాల 
రామకృష్ణారావు, “సంపెంగలూ - సన్నజాజులు” నవలలో ప్రసాదరావు, మంజుల, 
అన్నా - చెల్లెలు. ఆ ఇరువురు ఆదర్శప్రాయముగా ఒకరి అభివృద్ధికి మరొకరు, 
ఒకరి ఆశయసిద్ధికి మరొకరు పాటు పడుచు తమవలె ఉన్నత భావసంపన్నులైన 
మంగళను, ప్రసాదరావు; రామమోహనరావును మంజుల వివాహమాడి జీవిత 
మాధుర్యమును నిండుగా అనుభవించిరి, ఆ రసవత్తర ఘట్టములలోని కొన్ని విశషముల 
సంపుటీకరణమే ఈ నవల. రచయిత తన రచనా సామర్థ్యముతో దీనిని సుందరాతి 
సుందరముగా మలచెను, ఈ రచయితచే మరొక ఉత్తమ కళాఖండము “అది పశ్చ- 
ఇది జవాబు”. “మనకు తెలిసినదే దుఃఖమనీ, మనం ఎరిగినదే కష్టమనీ” భావించి 
అది ప్రశ్నగా బాధపడటము లోక సహజము. మనము కనీవినీ ఎరుగని కరుణామయ 
గాథ కళ్ళముందు నిలబడి “ఇది జవాబు” అని వివరించినప్పుడు ఆశ్చర్యపడటమూ 
సహజమే. ఆ నగ్నసత్యమునే దీనిలో కర్తవ్యనిష్టాగరిష్టులు, ఉత్తమ దేశభక్తులునైన 
మిలటరీ డాక్టర్‌. విజయకుమార్‌, సిగ్నలింగ్‌ ఆఫీసర్‌ శ్రీ కృష్ణమూర్తి వ్యధాకులితమైన 
తమ తమ జీవితగాథలను, వ్యధలను ఉత్తమ పురుషలో చెప్పుకొనిపోయిరి, దీనిలో 
వ్యాసమూర్తి పైకి అల్లరిపిల్లవాడై కనుపించినను పరోపకార చింతనగల పరమ 
పవిత్రుడు. సరళ జీవనమూ, సచ్చింతనమూ రెండును అతని దివ్యాభరణములు. 
అతడు డాక్టర్‌ విజయకుమార్‌తో కర్తవ్యమును బోధించుచు అన్న మాటలు చూడుడు 
- “అమ్మ అంటే మీ అమ్మ సుభద్రమ్మ” అని కాదు - “నీకు నాకు అందరికీ అమ్మ, 
మన అమ్మలందరికీ అమ్మ, మనల్ని కని, కనిపెట్టే మన దేశం. మన భారత మాత, 
మనదీ ఒక జాతి అనీ, మనకీ ఒక సంస్కృతీ ఉందనీ తలెత్తి మనం నలుగురిలో 
చెప్పుకోవలసిన మన పుణ్యమూర్తి, మన ఆర్యభూమి, అమ్మ ఆపదలో వుండి నిన్ను 
పిలుస్తోంది” (55 పేజి). గీతి మరొక మహోన్నత ఆదర్శ యువతి, హృదయమున్న 
తెలుగుల ఆడపడచు. కనుకనే ఆమె తండ్రితో అన్న మాటలు చూడండి - 
“వియత్నాంలో యుద్దం మరీ ఘోరరూపం దాల్చిందట...” అని అక్కడి ప్రజలకు 
సంభవించిన కష్టనష్టములను చూచి విలవిలలాడిపోయినది (59 పేజి). ఇక 
శ్రీ కృష్ణమూర్తి (పిచ్చిబాబు) మారుతల్లి విజయలక్ష్మి . మొదటిలో అందరూ మారుతల్లుల 
వలె పైకి కనుపించి ప్రవర్తించినను నిండైన మానవత్వమున్న స్తీ. తన మారు కొడుకును 
కన్న కొడుకుకన్న మిన్నగా భావించినను, హృదయకుహారములో యేమూలనో 


తెలుంగు నవలా వికాసము 259 


దాగియున్న పేమ భావమును పైకి వ్యక్తము చేసి అపహాస్యము పాలు గాక, అక్కడనే 
నలిపివేసి అతని అభివృద్ధికి, ఉన్నతికి మార్గముకల్పించి తనకు తానే తెర నుండి 
నిష్మమించి అతని మార్గమును సుగమము చేసిన ఆదర్శ (ప్రేమమూర్తి. ఆమె చివరిసారి 
వ్రాసిన ఈ లేఖను చూడండి - “నేను మళ్ళీ జన్మిస్తాను. నా బ్రతుకు పండేలాగ. నా 
మనసు నిండేలాగ నిన్ను కంటాను. నాకు ఆశ్రయమిచ్చిన ఈ చల్లని నీటిలోని 
అనంతకోటి బిందువుల్లో కలసి నశించిపోను...... ఈ పిచ్చి వాడికి ఈ వెర్రి అమ్మ 
ఎప్పుడూ ఉంటుంది-” నీ పిన్ని (182 పేజి). ఇందలి పాత్రలన్నియు సజీవ 
సంపన్నములై తాము కదలుతూ ఇతరులను కదిలించివేయగల, కలచివేయగల 
సమర్థములైనవి. ప్రతి సన్నివేశము, ప్రతి సంఘర్షణ, (ప్రతి వాక్యము నవనీతము, 
భావగర్భితము. 


కథనానుశీలమై, ఒదిగివచ్చు భాషాధికారముతో, మనస్తత్వ పరిశీలనముతో 
రచనలు చేయగల నేర్చరి శ్రీ వి యస్‌. అవధాని. ఈయన పెక్కు నవలలు వ్రాసినను 
అవి నాలుగు కాలములపాటు జ్ఞాపక ముంచుకొనదగినవి కాకుండుట కొంత 
ఆశ్చర్యమును కలిగించును. “చారుమతి” అన్న నవలలో చంద్రం, చారుమతి, శాంతం, 
మోహనరావు, లిల్లీ మున్నగు వారి ప్రేమకలాపములు అపహజముగా నున్నవి. 
“చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళకు మతిస్థిమితం ఉండదు” వంటి మాటలు 
పాత్రల నోటితో చెప్పించినను, స్రీపురుషు లిరువురు సమాన విద్యాగౌరవములతో 
చెట్టా పట్టాలు పట్టుకొని ప్రగతిపథమున ముందుకు సాగిపోవుచున్న ఈ కాలమునకు 
సరిపడునట్టివి కావేమో! ఈయన మరొక నవల “ఇంటిదొంగ” లోని శాస్తి క్రమశిక్షణా 
రాహిత్యమునకు మచ్చుతునక. ఇక ఆయనతో పరిచయము కలిగించుకొనిన 
స్తీలందరును ఆ కోవకు చెందినవారే. విశ్చంఖల ప్రవృత్తికి ఇది మరొక ఉదాహరణ. 
ఆయన వేరొక నవల “ప్రాణాంతక ప్రణయం”. దీనిలోని ఇతివృత్తము విడ్డూరమైనది. 
భావ నారాయణ మొదటి భార్య కొడుకు నారాయణ పదునాలు గేండ్ల వాడుగా 
నున్నప్పుడు, పద్దెనిమిది సంవత్సరముల అన్నపూర్ణ తండ్రికి రెండవ భార్యగా ఆ 
ఇంటికి వచ్చినది. కొంత కాలమునకు భావనారాయణ మరణించగా, పినతల్లి అన్న 
పూర్ణ, నారాయణకు లీలావతి, రూపాదేవి, మున్నగు వారితో వివాహము జరుపుటకు 
ప్రయత్నించినను, అవి విఫలమైపోయి, అన్నపూర్ణ నారాయణకు అక్రమ సంబంధము 
ఏర్పడినది. దానికి రచయిత ఒక పరిష్కార మార్గమును చూపియుండిన బాగుగా 


260 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నుండెడిది, సాంఘిక సమస్యలపట్ల నూతన దృక్పథమను పేరిట, ఆయన ననలా 
కథనమున ప్రవేశ పెట్టిన సన్నివేశములు కృత్రిమములై సహజత్వమును కోల్పోయినవి. 


తెలంగాణా ప్రజల తరతరములుగా అనుభవించిన కడగండ్లను, ప్రముఖముగా 
1946-48 సం.ల మధ్య ఆనాటి నిరంకుశ ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నడచిన 
వీరోచిత పోరాటమును చిత్రించుచు పెక్కు గద్యపద్య రచనలు వెలువడినను 
నవలారూపమున ఆ మహోద్యమమును చిత్రించిన మొదటి రచయిత బహుశః 
శ్రీ బొల్లిముంత శివరామకృష్ణయే కావచ్చునని ఆయన వ్రాసిన “మృత్యుంజయులు” 
నవల ద్వితీయ ముద్రణకు (1968 సం) ముందుమాటలలో శ్రీ తుమ్మల 
వెంకట్రామయ్య చెప్పినది సత్యమనిపించును. దాని ప్రథమ ముద్రణ 1947 
సంవత్సరము గనుక ఆ దృష్టితో చూచినచో శ్రీ ఆళ్వారుస్వామి, శ్రీ మహీధర, శ్రీ దాశరథి 
రంగాచార్యులు మున్నగు రచయితలు ఆ ఉద్యమము గురించి వ్రాసిన నవలలకన్న 
ముందే ఇది వెలువడినది. ప్రభుత్వ అండదండలతో, తన తాబేదారుల కుతంత్రములతో 
దేశముఖు వెంకట రామనారాయణరెడ్డి తన గ్రామములో పేదపజల పైన 
దౌర్జన్యకాండను సాగించినప్పుడు బీదరైతైన మల్లా రెడ్డి, అతని కుమారులైన నర్సిరెడ్డి, 
ఎల్లా రెడ్డి ఆంధ్ర మహాసభలో కార్యకర్తలై అటు ప్రభుత్వ యంత్రాంగమును, దేశ 
ప్రముఖులను, వారి చెప్పుచేతలలో వ్యవహరించినవారిని ధైర్య సాహసములతో 
ఎదిరించి ప్రజా ఉద్యమమును నడిపి, ఆ నిరంకుశ అధికారుల చేతిలో నర్సిరెడ్డి 
ప్రాణములను వదిలును. ఈ సంఘటనను వాస్తవముగా రచయిత చిత్రించెను. మల్లా 
రెడ్డి భార్య రాములమ్మ ఆ దుర్మార్గుల చేతులలో అనుభవించిన హింసలు వర్ణనాతీతము. 
ఆనాడు జరిగిన మానభంగములను, దోపిడీలను, గృహదహనములను, అమాయక 
ప్రజలు పడిన పాట్లను రచయిత దీనిలో చక్కగా వివరించి చూపినను, దీనిలో వాడిన 
భాష, కొన్ని సంఘటనలు వాస్తవమునకు అంత సన్నిహితముగా లేకుండుట 
గమనార్హము. 


బొంగరం గిర్రున తిరుగుతుంటే చిన్న పెద్ద భేదము లేకుండగ అందరికి 
ఆనందము కలుగుట సహజము. దాని వడి తగ్గి కిందపడిన వెంటనే మనస్సు 
చివుక్కుమని బాధ కలుగుటకూడ సహజమే. మనిషి బ్రతుకును బొంగరముతో పోల్చి, 
తాత్విక అనుశీలనముతో శ్రీ రావులపాటి సీతారామారావు “బ్రతుకు బొంగరం” నవల 
వ్రాసి, ఆంధ్రప్రభ తృతీయ బహుమతిని గెలుచుకొన్న యువ రచయిత. సుకుమార 


తెలుంగు నవలా వికాసము 261 


హృదయుడైన రవిచంద్ర దీనిలో ప్రధాన భూమిక. అతడు కళాశాలలో అధ్యాపకుడు, 
అతడు విధివంచితుడై, ఒంటరి జీవితములో పొందిన అనుభవములు, పరిస్థితుల 
ప్రభావము అతని హృదయముపైన వేసిన గాఢమైన ముద్ర, వానితో ఏర్పడిన అతని 
చిత్తవృత్తుల చక్రభమణమే ఈ ననలా కథనము. “మూగ యువతి” అతని జీవిత 
భాగస్వామిని యైనది. వివాహమునకు పూర్వము ఆమె మూగయని తెలియదు. అతని 
వైవాహిక జీవితము అగాధములో పడిపోయినది. హృదయమునకు తగిలిన బలమైన 
ఈ గాయముతో ఇల్లు వదలి, పెక్కు ప్రయాణములు చేసి చివరకు నాగపూరు చేరి 
అక్కడ అసిస్టెంటు కలెక్టరై ఎందరితోనో పరిచయము కలిగినను హృదయ తాపము 
చల్లార లేదు. అతడు అన్వేషించిన “శాంతిని” పొందజాలక ఉద్యోగము వదలి 
తిరుపతికిపోయి, శ్రీ స్వామి సన్నిధిన బిచ్చమెత్తుకొనువారి ప్రక్కన కూరుచున్నప్పుడు 
“వీణ” తో వచ్చిన అతని తండ్రియే అతనికి ఐదు పైసలు ముష్టి వేసినప్పుడు తండ్రిని 
గుర్తించి “నాన్నా!” అని అరవడము “వీణ” అతని పాదములపై పడటముతో కథ 
ముగిసినది. ఆసిస్టెంటు కలెక్టరు చేసిన రవిచంద్ర ముష్టివారి ప్రక్కన కూర్చొనుట 
సంభవమా? శ్రీ రావులపాటి విశాల ప్రాతిపదిక పైన నిర్మించిన ఈ నవల అందమైన 
దైనను, దానిని ఉత్తమ రచనగా తీర్చిదిద్దుటకు చేసిన ముగింపు ప్రయత్నము కొంత 
అసహజముగ నున్నది. 


నవీన్‌ వ్రాసిన “అంపశయ్య” జేమ్సు జాయిన్‌, వర్జీనియా ఉల్ఫులు నవలా 
సాహిత్యములో ప్రయుక్తము చేసిన Stream of consciousness Technique (చైతన్య 
(స్రవంతి) ననుసరించి తెలుగులో వెలువడిన ప్రయోగాత్మకమైన నవల. ఈ పద్ధతి 
రచనలలో ప్రతివ్యక్తి పెక్కు విషయములతో నిండిన బాహ్యప్రపంచమునుండి వేరై, 
తన లోనికి తాను చొచ్చుకొనిపోవలెనన్న అంతర్జష్టిని, జిజ్ఞాసను (ప్రేరేపించును. 
జాయిస్‌ “యులీసిస్‌” నవలలో కథాకాలము పదునెనిమిది గంటలు కాగా, నవీన్‌ 
అంపశయ్య పదహారు గంటలలో ముగిసినది. కథానాయకుడైన రవి తెల్లవారు 
రూమున నిద్రలేచినప్పటినుండి అతడు రాత్రి పడుకునువరకు జరిగిన విభిన్న 
సంఘటనాత్మక భావ పరంపరలను రచయిత నేర్ప్చతో కూర్చి, చిత్రించెను, అమ్మ 
స్మృతితో కలలో నుండి మేల్మొనిన రవి ఆలోచనలతో మొదలై న ఈ కథ మరల అదే 
అమ్మ స్మృతితో నిద్రకుపకమించుటతో ముగియును. ఇది ఒక విశిష్టమైన ఎత్తుగడ 
- విచిత్రమైన ముగింపు, వ్యక్తి పరముగా ప్రారంభమైన ఇది, విభిన్న సమస్యలకు, 


262 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సంఘర్షణలకు తావలమైన సంఘపరముగా ముగియుట గమనించదగిన ప్రత్యేక 
లక్షణము. విద్యాదానము చేయవలసిన విశ్వవిద్యాలయములలో అధ్యాపకులలోను, 
విద్యార్థులలోను పెరిగిపోవుచున్న అవినీతిని, కుళ్ళును యిది చక్కగా విశదీకరించును. 
కలవారికి లేనివారికి మధ్య పెరిగిపోవుచున్న అంతరములను శ్రీశైలం, రెడ్డిని ఒక 
కక్ష్యకు; రవి, వేణులను వేరొక కక్ష్యకు ప్రతీకలు చేసి నేర్పుతో రచయిత విషయమును 
వివరించెను. “కిరణ్మయికి” రవిని తన్మయత్వపరచగల చతురతను, శృంగార 
సంబంధమైన భావనను కలిగించ గల నేర్పును రచయిత మెలకువతో నిర్వహించిన 


విధము అత్యంత ముదావహ మైనది. 


“అంపశయ్య” నవల ఇతివృత్త సేకరణకు, కథాకథన శిల్ప విధానమునకు, 
నిస్సంశయముగా ఒక నూతన ప్రయోగము అని చెప్పవచ్చును. శ్రీ నవీన్‌ ఇందు 
కృతకృత్యుడు. 

“గాలివాన” కథానికతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించుకొనిన శ్రీ పాలగుమ్మి 
పద్మరాజు మానసిక శాస్త్రములో అనుక్షణము మారుతున్న పరిణామములను అవగహన 
చేసికొని ఇటీవల నవలారచన కుపక్రమించిన సమర్థుడు. ఆయన వ్రాసిన “నల్ల 
రేగడి” గ్రామీణ జీవితమును అందలి వెలుంగు నీడలను వివరించు సాంఘిక నవల. 
సహజ సంభాషణలతో, ఉదాత్తమైన ఇతివృత్తముతో, నిండై నమానవత్వముతో 
తొణికిసలాడుచున్న ఈ నవల ఈ మధ్య వెలువడిన వానిలో చెప్పుకొనదగినది. 


శ్రీ పద్మరాజు “బ్రతికిన కాలేజి” హాస్యభరితమైన నవల. ఇది ఆంధ్రప్రదేశ్‌ 
మాసపత్రికలో సీరియల్‌గా 1965 లో ప్రచురింపబడి, 1967 లో గ్రంథముగా 
(ప్రకటింప బడినది. నవలలోని మిష్టర్‌ చింతా, పట్టూ ఇద్దరూ స్నేహితులు, కల్యాణి, 
రాధ అక్క చెల్లెండ్రు, ఆ నలుగురి మధ్యన నడచిన కథయే ఈ నవల. జ్ఞాపక 
ముంచుకొనదగిన మరి రెండు పాత్రలు కామన్న శాంతమ్మలు, మిష్టర్‌ చింతా 
ఎంతటివారి నైనను ఇట్టే పల్టీ కొట్టించగల సమర్ధుడు. ఇతరులకు చెప్పినది 
చెప్పకుండగా, ఎన్నియో విషయములు చెప్పి, వారు చెప్పినది తాను వినకుండగా 
తప్పించుకొని తిరిగిన వ్యక్తి. నవలలో ఈ పాత్ర ప్రముఖమైనది. శ్రుతి మించని 
హాస్యముతోపాటు, పాత్రల మనోచిత్రణములో రచయిత నేర్పును కనబరచెను. 


తెలుంగు నవలా వికాసము 26౩ 


“రామరాజ్యానికి రహదారి” శ్రీ పాలగుమ్మి వ్రాసిన మరొక సాంఘిక నవల. 
దాస్యశ్చంఖలములన విచ్చేదించుటకు భారత దేశమునందలి ఇతర ప్రాంతములవారితో 
పాటు స్వాతంత్రోద్యమములో తెలుంగువీరులు చేసిన త్యాగములను, వారి ఆదర్శ 
జీవితములను వర్ణించుటకు రచయిత ఏర్పరచుకొనిన బృహత్తర ప్రణాళికలో ఇది 
ప్రథమ సోపానము. దీనిలో ఆనాటి ప్రజల మనస్తత్వములు, త్యాగనిరతి, చిత్తశుద్ధి, 
నిరాడంబర జీవితము, పలు కోణములనుండి పరామర్శింపబడినవి. ఇందలి 
పంతులుగారు, సుబ్బన్న శాస్త్రి, సుబ్బరాజు, నాయుడుగారు, డాకూ, కథకుడు గోపాలం, 
భార్య సీతమ్మ, కొడుకు రంగడు అందరు నిత్యము సమాజములో మసలుచున్న 
వ్యక్తులుగ కనుపింతురు. 1930 సం. జనవరి 26 వ తేదీన ఒక గ్రామ ప్రజలు 
పూర్ణ స్వరాజ్య స్థాపనకు దీక్ష బూనుటతో కథ ప్రారంభమై, ఆ మహా సంగ్రామములో 
పెక్కుమంది దేశ భక్తులు అనుభవించిన బాధలు శక్తిమంతముగా ఇందు 
చిత్రింపబడినవి. పంతులుగారు ఉద్యమ నిర్వహణలో కార్యకర్తలను కూడగట్టుకొని 
పని చేసిన విధము, సుబ్బరాజు ఉప్పుసత్యాగ్రహ సమయమున ప్రదర్శించిన 
ధైర్యసాహసములు చదువరులకు ఒడలు పులకరింప జేయును. 

అమెరికన్‌ తత్వవేత్తయెన జాన్‌ డ్యూయీ భావముతో “ఇహపరాలు” వంటి 
గొప్ప నవలను అందించిన రచయిత శ్రీ వాసమూర్తి. గిరిధర్‌, సుశీల, సీతాపతి, 
సుందర రావులు ఇందు ముఖ్య పాత్రలు. గిరిధర్‌ మిగిలిన పాత్రలకు వారధి. “మంచీ 
- చెడూ” రెంటి మధ్య కొట్టుమిట్టాడిన అవివాహిత యువకుడు. “కర్తవ్వము - 
కోరికల” మధ్య అనుక్షణము నలిగిపోయిన వ్యక్తి. ఇక సుశీల పాశ్చాత్య నవలా 
పతనముతో విశ్చంఖలముగా ప్రవర్తించి ఏటికి ఎదురీదిన కౌముకి, ఇట్టి విచిత్ర 
ప్రవృత్తిగల స్తీ బహుశః ఏ సమాజములో ఉండదేమో! కథా సంబంధమైన నవల 
సాధారణ నిర్వచనములకు అందక, పెక్కు సిద్ధాంతములకు ఆకరమైన ఒక చర్చా 
వేదికయె నడచిన సరికొత్త రచన ఇది. (1965). ఆయన వేరొక నవల “కోనేరు - 
సెలయేరు”. ఇది మధ్యతరగతి జీవితములకు, సమస్యలకు దర్పణము, తెలుగు 
పాఠకుల మన్ననల నందుకొన్న ఉత్తమ శ్రేణి రచన (1968). 


నవలా రచనమునందు సిద్ధహస్తుడనిపించుకొనిన రచయిత శ్రీహితశ్రీ. 
“సామాన్యుని కామన” ఆయన రచనలలో పేర్మొనదగినది. స్వార్థపరులు తమ 
స్వయోజనముల కొరకు చేసెడి సమ్మెలు, కుట్రలు ఇందులో చిత్రితమైనవి, శ్రీనివాస్‌ 


264 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


స్పిన్నింగ్‌ మిల్సు యజమాని శ్రీనివాసరావు పెట్టుబడిదారి మనస్తత్వము లేని ఆదర్శవాది. 
అయినను స్వార్థపరుల దుశ్చింతనలకులోనై ఆడినమాట తప్పినను, మానవత్వముతో 
ప్రవర్తించిన ఉదారుడు. ఇక నవలలో రెండవ వాడు ఆనందరావు. ధర్మమును అంటి 
పెట్టుకొని నడిచి విఫలమనోరధుడైనవాడు ఆయన. రేఖ, వర్మ, గీత ఒకే మూస 
నుండి ఒకే రూపముతో వెలువడిన వేరు వేరు స్రీమూర్తులు. కథా పథకములో, 
పాత్ర చిత్రణములో వైవిధ్యమును గనబరచిన ఆయన వాక్యనిర్మాణపద్ధతిలో మరికొంత 
శ్రద్ధ గనబరచిన బాగుండెడిది. ఐనను ఇది ఒక ఉత్తమ శ్రేణి రచన (1968). 


దుర్గానంద్‌ తాను వ్రాసిన “రంగపతి” నవలలో 'తెలుంగుదనము అంటే ఏమిటి?” 
అన్న ప్రశ్నను వేసుకొని దానికి సమాధానముగా పోతరాజు వంశస్తుడైన రంగపతినీ, 
అతని కుటుంబములోని వ్యక్తులను తీసికొని వారిలోని వైవిధ్యమును అభివ్యక్తము 
చేయుచు, తద్వారా తెలుంగు దేశములోను, తెలుగువారి నాగరికతలోను, 
సంస్మారములోను, సభ్యతలోను అనుక్షణము ఏర్పడిన మార్పులను దీనిలో వర్ణించెను. 
ఆయుర్వేద వైద్యుడైన రంగపతి ఆ విద్యను తన మనుమనిలో పునఃప్రతిష్ట చేయుటకు 
చేసిన విఫల యత్నము, పాశ్చాత్య నాగరికతవలన మన గ్రామీణ జీవితములో ఏర్పడిన 
అనర్థములు ఈ నవలలో వర్ణితములు. 


సంస్కృతాంధ్రములయందు అభినివేశముగల విద్వద్రచయిత శ్రీ ఉషశ్రీ. 
“ప్రేయసి - ప్రియంవద” నవలికలు రెండును అందుకు తార్మాణములు. బావ 
మరదళ్ళమధ్య యేర్పడిన విచిత్ర (పేమ సంబంధమును, సరస సంభాషణలను, 
చతురోక్తులను భావగర్భితముగా రచయిత ఇందు వివరించెను. “ప్రేయసి” నవలికలోని 
కళ్యాణలక్ష్మి తన బావను మనసార (ప్రేమించినను వెర్రిబాగుల అక్కయ్యకు ద్రోహము 
చేయలేక అన్న స్నేహితుడైన రామనాధమునకు ద్వితీయకళత్రమై అతనిలో దాగియున్న 
కళాకౌశలమునకు మెరుగులు దిద్దిన వివేకవతి. ఆమె తండ్రి సీతారామశాస్త్రి 
నైష్టికుడైనను హృదయమున్న సంస్మారి. “మనం బతుకుచున్న సమాజానికి 
అనుకూలంగా మనం మారలేకపోతే, ఎంత మేధావులమూ, సంపన్ను లమూ అయినా 
నవ్వులపాలు అవుతాం” అని గుర్తించగల సమయజ్ఞడు ఆయన. “ప్రియంవద” 
నవలికలో పద్మావతి ఒక చైతన్య స్రవంతి. బావ శంకర రావును హృదయ పూర్వకముగా 
డ్రేమించినను తనవ్యక్తిత్వమును నిలుపుకొన్న జాణ ఆమె. ఈ నవలికలోని ప్రతి 


తెలుంగు నవలా వికాసము 265 


మలుపూ చమత్మార ధురీణమై మధురవచో గుంభనలతో, విరాజమానమగుచున్నది. 
నిండైన అనుభవముతో, చక్కని శైలితో రచనలు చేయగల నేర్పరి శ్రీ ఉషక్రీ. 


శ్రీ ప్రోలాప్రగడ సత్యనారాయణమూర్తి రచించిన “సంఘము చేసిన మనిషి” 
స్వాతంత్రానంతరము వచ్చిన సాంఘిక పరిణామములను భిన్నకోణములనుండి 
పరిశీలించుచున్నది. రాజకీయ భావము, పై నుండి కిందివరకు అన్ని అంతస్తులలోను 
ప్రవేశించి ప్రతి చిన్న సమస్యపైన అది వేయుచున్న ముద్రను; దాని పరిధికి లొంగని 
సమస్యలు లేవనియు అట్టి పలు సమస్యలను రచయిత ఈ నవలలో చిట్టిబాబు పాత్ర 
చిత్రణ ద్వారా నిరూపించెను. పల్లెటూరి అమాయకుడైన చిట్టిబాబు. క్రమముగా 
పెరిగి పెద్ద వాడై పెక్కు అధికార పదవులను చేజిక్కించుకొని వింతపోకడలు పోయి, 
చివరకు ఎన్నికలలో పరాజయముపొంది తిరిగి యథాపూర్వ స్థితికి చేరిన విధమును 
ఆయన నేర్చుతో దీనిలో వివరించెను. పదవులకొరకు నేటి ప్రజలు వడు 
తాపత్రయములను, కీర్తి కొరకు వారు పోవు పోకడలను శ్రీ పోలాప్రగడ ఇందు 
చక్కగా వివరించెను. ఈ నవలలో పాత్రచిత్రణము, విషయ వ్యక్తీకరణము 
ప్రశంసనీయమైనది. నేటి పల్లెజీవితపు కలుషిత వాతావరణము ఇందులో చక్కగా 
వివరింపబడినది. “దీపశిఖ” “కైకేయి” నవలలలోను ఆయన మధ్యతరగతి ప్రజల 
జీవితములందలి విభిన్న సమస్యలను చక్కగా వివరించెను. 

శ్రీ ఎమ్వీయల్‌ వ్రాసిన “నిన్న స్వప్నం - నేడు సత్యం” నవల నేటి 
విద్యారంగమున జరుగుచున్న అస్తవ్యస్తమైన మార్పులను, కాని అనర్థములను 
వివరించుచున్నది. స్వార్థపరులు విద్యారంగమున ప్రవేశించి నేటి యువతరపు 
కోరికలను, ఆశలను, ఆశయములను వమ్ము చేయుచు తమ ఇచ్చవచ్చినట్లు వేదికలపైన 
ఉపన్యాసము లిచ్చుచు వెనుక ముందులు ఆలోచించక కేవలము యువకులను 
మాత్రమే విమర్శించు పద్ధతి ఇందులో వివరింపబడినది. రమణి పొంగిపొరలుచున్న 
నేటి యువతరపు నూతన భావ పుంజములకు ప్రతీక. పెద్దలు తమ బాధ్యతలను 
తాము గుర్తించక, తమ పిల్లల పెంపకము విషయములో తగిన శ్రద్ధ వహించక 
దారుణముగా ప్రవర్తించుచున్న పద్ధతిని అతడు నిశితముగా విమర్శించెను. 
శ్రీ ఎమ్వీయల్‌ యథార్థ పరిస్థితులను ఎట్టి జంకుగొంకులు లేక ఇందులో వివరించెను. 
యువతీ యువకులు అవశ్యము చదవ తగిన మంచి నవల. 


266 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ విభావసు సామాజిక వ్యవస్థలో మార్చును వాంఛించి “పూజాఫలం” నవల 
వ్రాసిన ప్రగతిశీలక రచయిత. అనంతలక్ష్మి, అనూరాధ ఇద్దరు తమతమ భర్తల చేత 
వంచింపబడి, తమ దురదృష్టమునకు చింతించి కృంగి కూలారిపోక, కలసివచ్చిన 
అదృష్టముతో అనంతలక్ష్మి భాస్మరమును; అనూరాధ డాక్టర్‌ మహమ్మద్‌ డేవిడ్‌ గోపీని 
వివాహమాడి జీవిత మాధుర్యమును అనుభవించి, సుఖజీవనము చేసిరి. ఇది 
సంస్మరణాత్మక మైన నవల (1971). 


ప్రముఖ కథారచయిత శ్రీ మధురాంతకం రాజారాం “కారణభూతుడు” 
“మరీచిక” అను రెండు ఉత్తమ నవలికలను వ్రాసిన దిట్ట. “కారణభూతుడు” 
నవలికలో రచయితయిన 'కారణభూతుడు” ఒక పట్టణములో సృష్టించిన భయంకర 
వాతావరణమే అందలి కథ. “నాగరికత అంటే ఏమిటి?” అన్న ప్రశ్నకు రచయిత 
తెలిపిన సమాధానమే “మరీచిక”. “నగరములలో వున్నదంతయు నాగరికత కానట్లే, 
పల్లెలలో ఉన్నదంతయు అనాగరికత కాజాలదు” అన్న సత్యమును నిరూపించు నవలిక 
ఇది. ఏది సరియైన నాగరికతయో గ్రహించలేని శోభ తన జీవితమును అయోమయ 
స్థితికి దిగజారునట్లు చేసికొనినట్లే, నాగరికత యొక్క నిర్వచనమును తెలిసికొనిన 
ప్రకాశం గూడ జీవిత వాంఛలను పరిపూర్తి చేసికొనలేని అభాగ్యుడు. ఆ ఉభయుల 
జీవితముల చిత్రీకరణమే 'మరీచికి నవలిక. ఈ నవల ద్వయమునందు పాత్ర చిత్రణ, 
కథాకథనము, సంభాషణలు, ఎత్తుగడ, ముగింపు అన్నియు చక్కగా నడచినవి. 


శ్రీ కె.ఆర్‌.కె. మోహన్‌ తన “వక్రించిన సరళ రేఖలు” నవలలో ఏదియో 
మానవాతీతమైన అతీంద్రియశక్తి ఒకటి ఆయా ఘటనలకు అనుగుణముగా నడిపించు 
చున్నదను సత్యమును, సుందర రామయ్య, వేంకట్రావు, శాంతమ్మ పాత్రల ద్వారా 
చూపెను, కర్మ సిద్ధాంతమునకు ప్రాధాన్యతనిచ్చి వ్రాసిన నవల ఇది. ఇందు పెక్కు 
పుణ్య క్షేత్రముల మాహాత్మ్యమును ప్రయత్న పూర్వకముగ చొప్పించుటవలన 
నవలయందలి బిగువు కొంత సడలినట్లు కనిపించును. 

శ్రీ పి.వి. కృష్ణమూర్తి వ్రాసిన “బంధమూ - అనుబంధమూ” నవల చలనచిత్ర 
పరిశమలోగల అవకతవకలను కరదీపికవలె ఎత్తిచూపును. అధికారులు, 
కోటీశ్వరులునైన దర్శకులు, నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు స్వార్థ బుద్ధితో నటీనటులను 
తమ చేతి కీలుబొమ్మలుగా మార్చుకొను పద్ధతి ఇందులో వివరించబడినది. 


తెలుంగు నవలా వికాసము 267 


ఆత్మాభిమాన సంపన్నులైన దయానిధి, శ్రీలేఖలు వారినుండి పొందిన బాధలను, 
పడిన కష్టనష్టములను రచయిత ఇందు వివరించెను (1968). ఆయన మరొక 
నవల “రాగి-యోగి”. దీనిలో భాజగోపాలం బాల్యముననే తండ్రిని గోలుపోయి తల్లితో 
గురునాధమను లాయరు ఆశయములో పెరిగి, ఆయన కుమార్తె ఆశాలతను (ప్రేమించి, 
ఆమెచే తిరస్మరింపబడి, జీవితముపై విరక్తి జనించగా స్వామి విజయానంద భారతి 
ఆనందాశ్రమములో చేరి “కుమారగిరి” అన్న పేరుతో వైరాగ్య జీవితమును గడిపెను. 
ఈ పాత్రచిత్రణయందు గనుపించు సహజ మానసిక పరిణామము ఆశాలత పాత్రలో 
లోపించినది. లాయరు కుమార్తియెన ఆశాలత నర్తకిగా, సినీతారగా, ఫస్టుక్లాసు 
మేజస్ట్రీటు భార్యగా, ఆశ్రమవాసినిగా మారుటలోగల హేతువులను రచయిత ఇందులో 
కట్టుదిట్టముగా వివరించజాలకపోవుట చిత్రము. కథాకథన పద్ధతిగూడ కొంత కొర 
వడినది. 

“చంద్రునికో నూలుపోగు” అను ననలను శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ 
రచించెను. ఇది కళాకారుల జీవిత సమస్యలను తరచిచూచి వ్రాసిన ఉత్తమ రచన, 
రచయితకుగల చక్కని లోకానుభవము, సుసంపన్నమైన శైలీసంవిధానము రెండును 
నిండుగా కలిగివున్న ఈ నవల చదువులకింపైనది. 


శ్రీ మురళీధర్‌ “అంతుపట్టని మనిషి” నవల గురుశిష్య సంవాదకరూపమైన 
వ్యంగ్యస్ఫోరక అవహేళనాత్మక రచన. ఇది సులభ వ్యావహారికభాషలో రచింపబడి 
యుండి, ప్రతి సన్నివేశము, సంఘటన హృదయమును రంజింపజేయుచుండును 
(1971). 


“రసపతాకిమనదగిన కరుణమును అంతట (ప్రసరింప జేయునట్టిది 
శ్రీ కొండముది శ్రీరామచంద్రమూర్తి రచించిన “కరుణ” అను నవల. ఒకానొక 
విద్వత్‌ కుటుంములో పొరపాటువలన అనుజన్ములై వారి మధ్య జరిగిన వివాహము 
వలన ఉత్పన్నమైన పరిస్థితులను, అసభ్యతకు తావు లేకుండునట్లు కరుణ 
రసభరితముగా రచయిత ఇందు చిత్రించెను. నడిమి తరగతి ప్రజల జీవితసమస్యలు 
నిశిత దృష్టితో ఇందు వివరింపబడినవి. 

శ్రీమాన్‌ తిరుమల నల్లాన్‌ చక్రవర్తుల వేంకట వరదాచార్యులు తన 
“మాతృజ్యోతి” నవలలో క్షీణించిపోవుచున్న పూర్వ సంప్రదామలను, ధర్మములను, 
ఆచార వ్యవహారములను, సభ్యతానాగరికతలను చక్కగా వివరించెను. 


268 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ చంద్రమౌళి “అన్న పూర్ణ” నవలలో కాళీపాద్‌ అను చిత్రకారుని విషాదభరిత 
జీవిత కథను, చిత్రకారుడుగా అతడు సంఘములో నిలద్రొక్కుకొనుటకు ఎదుర్శొనిన 
వివిధ సమస్యలను, సంఘటనలను, శక్తిమంతముగా చిత్రించెను. కుముద్వతి, 
సుమిత్ర, ఎమిలియాలు కాళీపాద్‌ జీవితములో (ప్రవేశించి కలుగజేసిన ప్రభావమును 
రచయిత బాగుగా నిరూపించెను. ప్రచురణకర్తలు వ్యాపార దృష్టితో గంథకర్తలకు 
స్వల్ప ప్రతిఫలమునిచ్చి వారి అమూల్యమైన (గ్రంథములను తాము తీసుకొని 
కుబేరులైనట్లే, చిత్రకారుల నుండియు అతి విలువైన చిత్రములను స్వల్ప 
మూల్యమునకు తీసుకొని ఐశ్వర్యవంతులైన విధమును నేర్పుతో చిత్రించెను. ఈ 
నవల కరుణరసాత్మకమైన మరొక కళాఖండము. 


“శ్రీదేవి” నవలకు లభించిన బహుమతితో కీర్తి కౌముదిని విస్తరించుకొన్న 
రచయిత శ్రీ రంగధామ్‌. ఆయన వ్రాసిన మరొక నవల “ధన మూల మిదం జగత్‌”. 
తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేని, అంతస్తుల భేదమును అధిగమించలేని 
“శర్మ” అను యువకుడు రాగిణి, లత, లక్ష్మి, ఆమె స్నేహితురాలై న మరొక లతను 
ప్రేమించి ఎవరిని వివాహమాడక, ఎవరితోను కలసి జీవించలేక చిత్రమైన జీవితమును 
గడపిన అతని పరిస్థితిని రచయిత దీనిలో వివరించెను. ఈ నవలలో ఫ్యాక్టరీలకు 
సంబంధించిన సమస్యలు, కార్మికుల కష్టనిష్టురములు విపులముగా చర్చించబడినవి. 
ఈ నవల పరితలకు కొంత విసుగును కలిగించునట్టిదిగానున్నది. 


1961 వ సం.లో విశాలాంధ్ర ప్రచురణాలయ సంస్థ పక్షమున “ఆంధప్రదేశ్‌లో 
వచ్చిన, వస్తున్న బహుముఖ పరిణామాలను” చిత్రించుటకు నవలల పోటీని నడిపిరి. 
ఆ పోటీలో శ్రీ గంగినేని వెంకటేశ్వరరావు రచించిన “పాము - నిచ్చెన” అను 
నవలకు ద్వితీయ బహుమతి లభించినది. జీవితము నందలి ఇతర దశలకన్న విద్యార్థి 
దశలో మిట్టపల్లములు అధికము. అత్యంత ప్రధానమైన ఈ దశలో “జీవిత 
వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు- లేదా పాముకరచి 
అధోలోకానికి చేరనూవచ్చును-”. అత్యంత ప్రధానమైన ఈ యవ్వనదశయందలి 
వెలుంగునీడలను ప్రతిభాసమున్నతముగా శ్రీ గంగినేని దీనిలో వివరించెను. ఉత్తరముల 
ద్వారా ఈ నవలను ఆమూలాగ్రము నిర్వహించుట ఇందలి కొత్తదనము. ఇందు 
రాజకీయ, సాంఘిక, వైజ్ఞానిక పరిస్థితుల వివరణముతో పాటు విద్యార్థినీ విద్యార్థుల 
కళాశాలల జీవితములందలి పలువిషయములను, విద్యార్థి వసతి గృహములలో 


తెలుంగు నవలా వికాసము 269 


జరుగుచున్న అవకతవకలను, ప్రేమ - పెండ్లి” వరకట్నములు; ఉన్నత విద్యా 
సముపార్ణనములో ఏర్పడు అడ్డంకులను విమర్శనాదృష్టితో ఆసక్తికరముగా నుండునట్లు 
మలచి ఈ రచయిత తెలుగు నవలా వికాస సాహిత్యపథమున ఒక నూతన మార్గమును 
త్రాక్కెను. పెక్కు పాత్రలతో భిన్న ప్రదేశములనుండి నడచిన ఈ నవల కథా కథనము 
కుంటువడని విధముగా ఉత్తర ప్రత్యుత్త్రరములను నడపి, పెక్కు మనోగత రహస్యములు, 
వర్ణనల, వానియందు ప్రతిబింబించునట్లు రచించెను, ఈ పద్ధతిలో నవలారచనము 
అత్యంత క్లిష్టమైనను రచయిత తన శక్తినంతటిని ఉపయోగించి అది రసవత్తరముగా 
నుండునట్లు చేసెను. అందరు చదవదగిన ప్రక్రియావిలసితమైన రచన ఇది. 


వ్యక్తులు వ్యక్తిగతమైన 'స్వంతి ఆస్తి కలిగియుండుట వలన సామాజికముగా 
సంభవించు అనర్ధములను సామ్యవాద దృక్పథమున కీ.శే. పొన్నలూరి రాధాకృష్ణమూర్తి 
“అస్తి” నవలలో సిద్ధాంతపరముగా చర్చించెను. ఇది, ఆర్థిక సంబంధమైన విలువలను, 
సంఘమునందలి ఎక్కువ తక్కువలను వివరించునట్టి రచన (1967). 

శాస్త్రీయమైన విజ్ఞానాధికృతితో శ్రీ వరిగొండ రామచంద్రరావు “ఆవేదన” అన్న 
ఉత్తమ మనో వైజ్ఞానిక నవలను రచించెను - ఉత్తమ నటుడు, ప్రముఖ గాయకుడు, 
చలనచిత్రములో ప్రధాన భూమికను నిర్వహించి, గొప్ప ఖ్యాతి నార్జించిన “మోహన్‌” 
అను అభాగ్య యువకుని విషాదభరితమైన విచిత్ర జీవితగాథ ఇది. నవల ప్రారంభించి 
నప్పటినుండి ముగియునంతవరకు “ఏమి జరుగ నున్నదో” నను జెత్సుక్యము పరితలకు 
అనుగుణము కలిగి తీరును. అతని సాంఘిక జీవితము ఎంత శోభావంతమై 
భాసించినదో, వ్యక్తిగత జీవితము అంత దుఃఖభూయిష్టమై హృదయ విచారకముగా 
పరిణమించినది. తొందరపాటుతో కూడిన అతని పొరపాటు వాగ్దానము, అన్న 
రంగారావు ప్రోద్బలము రెండును కలసి సుమతితో అతనికి వివాహము జరిగినది. 
“రీటా” అను వేరొక నర్తకి ఇతనిపై అభాండములు వేసి అవమానములపాలు చేసి 
నను తనకుగల శారీరక లోపమును బయట బెట్టక, లోలోననే తనకు తాను తీరని 
పరితాపము ననుభవించి, చివరకు తనను తానే శిక్షించుకొనెను గాని, ఇతరులను 
పల్లెత్తియెన నిందించని సాధుస్వభావుడు. ఈ నవలలో శ్రీ రామచంద్రరావు “లైంగిక 
సుఖము”నకు నోచుకోనని మోహన్‌ మానసిక క్షోభను, విశ్చంఖలవర్తియై మితి లేని 
కామదాహముతో విచిత్రముగా (ప్రవర్తించిన రీటా? హృదయమును, మనసిచ్చి 
ప్రేమించి వివాహమాడిన మోహన్‌ తనకు అందక దూరమై సంచరించినను, తన 


270 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


భర్త యథార్థ స్థితిని అతని మరణానంతరము ఉత్తరముద్వారా తెలిసికొన్నను, 
యెంతమాత్రము తొందరపడక భవిష్యజన్మలో నైనను అతడే తన భర్తకావలెనని 
కోరుకొనిన ఉదారశీలగా రచయిత చేసిన “సుమతి” పాత్ర చిత్రణము శ్లాఘా పాత్రము 
నవలలో అంతస్తుల భేదములు, మానసిక పరిస్థితుల చిత్రణము ఉచితరీతిలో 
వర్ణింపబడినవి (1969). 


1960 వ సం. లో శ్రీ తారాశంకర బెనర్జీ మున్నగు ప్రముఖ వంగ రచయితలు 
ఆరుగురు కలసి ఒక నూతన పంధాలో “నాగరిక” అను నవలను సరికొత్త రీతిలో 
వ్రాసిరి. ఇది ఒక గొలుసుకట్టు రచన. తెలుగులో సుప్రసిద్ధ రచయితలైన శ్రీయుతులు 
పురాణం సుబ్రహ్మణ్యశర్మ, గొల్లపూడి మారుతీరావు, కొమ్మూరి వేణుగోపాల రావు 
మగ్గురును కలసి “ఇడియట్‌” నవలను ఆ దృక్పథముతో ప్రయోగాత్మకముగా రచించి, 
ఆంధ్ర జ్యోతిలో ధారావాహికముగా 1968 సం.లో ప్రచురించిరి. 1969 లో అది 
(గంథరూపము ధరించినది. దానిలో విశాఖపట్టణములో రైల్వేరన్నింగ్‌ స్టాఫ్‌లో పని 
చేయుచున్న రావు; రంగూను నుండి తిరిగివచ్చి అక్కడనే స్థిరపడిన డాక్టర్‌ 
పానకాలరావుల కుటుంబముల రెంటికి సంబంధించిన కథ నిబద్దింపబడినది. రావు 
తన ఇంటిలో అందరికి స్వేచ్చనిచ్చి అనుభవము మీద అన్ని వివరములు వారే 
తెలిసికొనగలరని ప్రవర్తించిన ఆదర్భవాది - “రావు భార్య రంగమ్మ మతిస్థిమితము 
తప్పిన వ్యక్తి - ఇక ఆయన కూతురు శ్యామల, పెద్దకొడుకు కృష్ణ, రెండవకొడుకు 
మోహన్‌; ఆయన చెల్లెలు, ఆమె బిడ్డ ఇంటిలో సంపూర్ణ స్వేచ్చ ననుభవించి యధేచ్చగా 
ప్రవర్తించిన వ్యక్తులు. మిక్కిలి పేదవాడైన పానకాల రావు బాల్యమున శమంతకమణి 
అను వేశ్య సహాయముతో పైకివచ్చి ఆమె పెద్ద కూతురు పుష్పను వివాహమాడి, ఒక 
కూతురును కని మరణించగా ఆమె చెల్లెలు “కనకలత” ను రెండవ భార్యగా చేసికొనిన 
వ్యక్తి, ఆ వుభయ కుటుంబములు ఆర్థిక సంబంధమైన చిక్కులు లేనట్టివి. ఆ 
కుటుంబముల కలయికకు మోహన్‌, కుసుమల ప్రేమ వివాహము కారణభూతమైనది. 
ఈ నవలలోని శ్యామల, జగదంబ, మొదలగు పాత్రలన్నియు కలుపుగోలుతనము, 
సదవగాహనము గలవారై నజీవసంపన్నములే మసలినవి. అరకులోయ 
సౌందర్యమును, అక్కడి ప్రజల జీవన సరలీనీ, రచయితలు చక్కగా వివరించిరి. 
విశాల ప్రాతిపదికతో నవలను శ్రీ పురాణం ప్రారంభించగా, చక్కని మానసిక శాస్త్ర 
దృక్పథముతో శ్రీ మారుతీరావు కొంతవరకు నడిపెను. దానిని శ్రీకొమ్మూరి తనకుగల 


తెలుంగు నవలా వికాసము 271 


లోకానుభవముతో ముగించెను. ఈ నవలలో ప్రారంభమునకున్న నిండుదనము 
ముగింపు లోపించినది. గొలుసుకట్టురీతిలో నడచిన సరికొత్త ప్రయోగాత్మక రచన 
ఇది. తెలుంగు నవలా సాహిత్య వికాస ప్రగతిలో కుసుమించి, నూతన గుబాళింపులతో 
పలువురి దృష్టిని ఆకర్షించిన సుందర సుమ మాల ఇది. 


తెలంగాణా ప్రజా పోరాటమును పృష్ట భాగము చేసి వ్రాసిన మరొక నవల 
శ్రీ దాశరథి రంగాచార్యులు “చిల్లర దేవుళ్ళు”. కమనీయమైన తెలంగాణ మాండలిక 
భాషలో ఇది నడచినది. ఇందు ఆ నాటి భూస్వామ్య వ్యవస్థను, నిరంకుశప్రభుత్వ 
విధానములను, రాజకీయ, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక సంబంధమైన పెక్కు 
నిగూఢ విషయములను రచయిత కళ్ళకు కట్టునట్లు వర్ణించెను. కీ.శే. ఆంధ్ర పితామహ 
శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులను నవలలోని ప్రధాన పాత్ర దర్శించి, 
వారివలన పొందిన ఉత్తేజముతో నైజం ప్రజావ్యతిరేక విధానములను, జాగీరుదార్ల 
నిరంకుశ పోకడలను, నిరుపేద ప్రజలు అనుభవించిన కడగండ్లను, గ్రామములలో 
నడచిన వెట్టిచాకిరి మున్నగు వానిని ధైర్యముతో యెదిరించి పోరాడిన సంఘటనలను 
వివరించెను. ఇది రసబంధురమై, చరిత్రకందని యెందరో త్యాగధనుల అపార 
త్యాగములను వివరించిన సాహితీసంపన్నమైన ఉత్తమ నవల. దీనికి ఆంధ్ర ప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ బహుమతి గూడ లభించినది. 


శ్రీ ఇచ్చాపురపు జగన్నాధరావుచే రచింపబడిన “జీననవలం” నవల 
సామాన్యులందరికన్నను ఆత్మాభిమానము అధికముగా కలిగివున్న “రామదాసు” అను 
యువకుని గురించి చెప్పినట్టిది. ఆశించిన జీవిత మాధుర్యమును పొందలేక, ఉన్న 
దానితో తృప్తిగా బ్రతక లేక అతడు ఆత్మహత్యకు సిద్ధ పడినప్పుడు “రాధ” అన్న 
ధనికుల పిల్లను వివాహమాడి బాగుపడిన కథయే ఇందలి ఇతివృత్తము. ఈ నవల 
ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అన్నియు చక్కగా సాగినవి. సరళమైన వాడుక భాషలో 
వుండి పలువురి మెప్పులను పొందిన రచన ఇది (1972). 


శ్రీ చామర్తి దుర్గాప్రసాద్‌ “అలకాపురి” ఒక క్రొత్త పంధాలో సాగిన నవల. 
ఇందలి ప్రధానపాత్ర అయిన రాఘవయ్య సమాజములో గూడుకట్టుకొనివున్న 
నిమ్నోన్నతములను రూపుమాపి ఆదర్శప్రాయమైన ఒక కొత్త జీవితమును ప్రారంభించ 
నెంచి, రెండు కొండలమధ్యనగల ఒక నిర్మానుష్య ప్రదేశమునందలి బంజరు భూమిలో 
ఒక గుడిసెను వేసుకొని వ్యవసాయమును ప్రారంభించెను. అతని కృషికి కొండయ్య, 


272 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వెంకటస్వామి తోడ్చడిరి. ఆ ఒక్క గుడిసెయే కాలక్రమమున పెరిగి, పెరిగి ఒక పెద్ద 
ఊరైనది. అదియే అలకాపురి. రాఘవయ్య నిర్మించుకొనిన ఆశలకు, ఆశయములకు 
వ్యతిరేకముగా, అతడు ఊహించిన సమసమాజ నిర్మాణమునకు వ్యతిరేకముగా 
సంఘములో వెనుకటి పరిస్థితులే తలఎత్తినవి. “మార్చు సహజము” అన్న సత్యమును 
రచయిత దీనిలో చక్కగా నిరూపించెను. రాఘవయ్య, కొండయ్య, వెంకటస్వామి, 
వేదవతి, సావిత్రి వంటి ఉత్తమ ఆదర్శపాత్రమైన వ్యక్తులను రచయిత నవలలో 
సృష్టించినను యథార్థ జీవితములో అట్టివారు కనుపించరేమో! ఈ నవల తరముల 
మార్చునందలి అంతరములను చూపునట్టిది (1972). 


శ్రీ కలువకొలను సదానంద “గాడిద బ్రతుకులు” నవలలో ఎదుగుబొదుగు 
లేనట్టి మధ్యతరగతి ప్రజల జీవిత సమస్యలను చిత్రించెను. ఇది అవహేళనాత్మక 
రచన. 'గాలిగాడు, చలువ గుర్రం అను రెండు గాడిదలు తమ యజమాని పెట్టు 
బాధలకు తట్టుకొన లేక ఆత్మహత్య చేసికొని, యమలోకములో తమ గతజన్యకు 
సంబంధించిన కర్మఫలము ననుభవించుటకై యముని అనుగ్రహముతో మరల 
భూలోకములో రాజశేఖరం, చంద్రశేఖరం, అను పేర్లతో తండ్రి కుమారులై జన్మించిరి. 
గజలక్ష్మి రాజశేఖరం భార్య, గయ్యాళిగంప. ఆమెకు చంద్రశేఖరం మాత్రమేగాక, 
వన మోహిని అను విశ్చంఖలవర్తినియైన మరొక కుమార్తె యున్నది. చంద్రశేఖరం 
తనకు జోడైన ఒక అమ్మాయిని వివాహమాడగా, వనమోహిని తనకు నచ్చిన 
వెంకటపతిని పెండ్లి చేసికొనినది. ఆ ఇంటిలో అన్ని విషయములలోను ఆడవారిది 
పై చేయి, సంసారము నరక ప్రాయముగా మారినది. రాజ శేఖరం, చంద్ర శేఖరం 
ఈ పరిస్థితిని భరించ లేక తీర్థయాత్రలకు బయలు దేరి వెళ్లిరి. ఆ ఇంటిలో ఆడవారికి 
కావలసిన డబ్బు, తదితర సుఖములు లభించనందున వారు విలవిల లాడిపోవుచున్న 
సమయమున తండ్రి కొడుకులు తీర్థయాక్రలనుండి తిరిగి రాగా ఆ ఇంటి స్త్రీలు 
తమ భర్తలను ఆప్యాయతతో ఆహ్వానించి గౌరవించిరి. స్తీ మనుగదకు, అభివృద్ధికి 
పురుషుల అండదండలు అవసరమని నిరూపించునట్టి నవల ఇది. చిత్తూరు జిల్లా 
రచయితల సహకార సంఘపక్షమున ప్రచురింపబడినది (1972). 

కృష్ణా జిల్లా రచయితల సహకార సంఘ పక్షమున శ్రీ సి. నరసింహారావు 
వెలువరించిన ఆరు నవలలలోను “సంఘర్షణ” నవల పేర్కొనదగినది. ఇది పల్లెసీమల 
నవీన సరళిని, సమస్యలను సవిమర్శకముగా చిత్రించునట్టిది. నవల లోని శ్రీపతి, 


తెలుంగు నవలా వికాసము 278 


రంగారావులవంటి సంస్మారయుతమైన ఉన్నత పాత్రలతో పాటు, ఆ గ్రామము నందలి 
పాపయ్య, చలమయ్య మున్నగు పాత్రలలో పేరుకొనివున్నకుళ్ళును, స్వార్థ చింతనను, 
కుట్ర ఆలోచనలను రచయిత ప్రశంసనీయముగా చిత్రించెను (1972). 


పెక్కు రచనలు చేయుచున్న నేటి నవలా యువ రచయితలలో శ్రీ రాఘవ 
పేర్మొనదగినవాడు, ఆయన “గృహిణి” నవలలోని శివానందం గొప్ప శీలవంతుడు. 
ఉదార స్వభావుడు. అతడు తన చిన్ననాటి గురువైన దుర్గయ్య తన కుమార్తె వరలక్ష్మి 
వివాహము కొరకు ప్రయత్నించుచున్నప్పుడు ఆయనతోపాటు తానును ప్రయత్నించి 
తగిన సంబంధము లభించనందున ఆమెను తానే వివాహమాడి గురుభక్తిని వ్యక్తపరచిన 
ఆదర్శవాది, శివానందం పాత్రపోషణలో రచయిత చూపిన బెచిత్యము ప్రశంసింప 
తగినది. ఆయన మరొక నవల “దిగంతాలకు అవతల” ఇందు మధ్యతరగతి ప్రజల 
జీవన సమస్యలు వర్ణింపబడినవి. ఈయన వేరొక నవల “శిఖరాలు... సెలయేళ్లు”. 
నేటి యువకుల ఆశలను, ఆశయములను, తత్సాధనలో వారు పొందిన జీవన 
వైఫల్యములను భిన్న కోణములనుండి విభిన్న దృక్పథములతో చూపించుటకు రచయిత 
మంచి కృషి సలిపెను. కథానాయకుడైన సుందరం ఉన్నత శిఖరమువంటివాడు. 
కొండశిఖరమును తమదిగా చేసికొనుటకు, దానిని లోబరచుకొనుటకు పెక్కు 
సెలయేళ్ళు నిరంతరము ప్రయత్నించి, దాని దృఢత్వమును సడలించలేక తమకు 
తామై తప్పుకొని పాయలై ప్రవహించినట్లే, యెందరో స్త్రీలు పెక్కువిధములుగా 
నుందరమును గేమించి తమవానినిగా చేనికొనుటకు వయత్నించి 
విఫలమనోరధులైరి. సుందరములోని కళాహృదయము ఈ (ప్రేమ కలాపములకు 
లొంగక, అనుక్షణము పొందిన స్పందనను, ఆవేదనను, ఆ తాకిడికి అతడు 
ధీరోదాత్తుడై నిలచిన విధమును రచయిత దక్షతతో ఇందు వివరించెను. 


పై నవలలతోపాటు ఈ క్రింద పేర్కొనబడిన నవలాకారుల రచనలుగూడ 
తెలుంగు నవలా వికాస సాహిత్య చరిత్రకు వన్నె చిన్నెలు సమకూర్చుటలో కొంతవరకు 
తోడ్చడినవి. 


సర్వశ్రీ సి. శేషగిరి “వికసించని కుసుమాలు”; జనమంచి రామకృష్ణ “విరిగిన 
కలలు”; పి.వి. సుబ్బారావు “ఆమె చెప్పింది”; పల్లంపాటి వెంకటసుబ్బయ్య 
“దూరతీరాలు”; గంథం యాజ్ఞవల్యశర్మ “వెలుంగులో వెలది”; రావి శ్రీమన్నారాయణ 


274 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“రేడియో సిలోన్‌”; మురయా “చిత్రకారుడి భార్య”; బాలశౌరి రెడ్డి “జీవనసూత్రం”; 
వీరమల్లు రామకృష్ణ “పెద్దకోడలు”; ఓగేటి శివరామకృష్ణ “మరది”; దోనేపూడి రాజారావు 
“ధర్మలోగిలి సామవేదం జానకి రామశర్మ “ధన్యజీవి”; దర్చా రాంషా “కామేశ్వరి 
కథ”, “ఉరి తీసిన ఉంగరం”; సి. అశ్వద్ధ “మూసిన తలుపులు”; అరవింద “పగిలిన 
ప్రతిమ”; చిట్టిబాబు “చిత్రమైన జీవితం”; నూతలపాటి గంగాధరం “కాగితం పులి”; 
శ్రీ గోరా శాస్త్రి “సెలవుల్లో”; పసుపులేటి మల్లిఖార్జున రావు “సమాంతర రేఖలు”; 
విడియాల చంద్రశేఖరరావు “వెన్నెలనీడ”; పి.వి. రాజమన్నార్‌ “శ్రుతి తప్పిన రాగం”; 


రావూరి సత్యనారాయణ రావు “నెలవంకి); పడాల “అల్లూరి సీతారామ రాజు”. 


పైన పేర్కొనబడిన నవాలా రచయితల రచనలే కాక, నా సమీక్షకు అందని 
మరెందరో రచయితల రచనలు తెలుంగు నవలా భానూదయ కాంతిపుంజమున 
కలసియున్న శాంతికిరణములే. అనంతమైన కాలము నందు, నా వక్తవ్య పరిమితిని 
దృష్టియందుంచుకొని, ఈ గ్రంథమునకెక్మని రచయితల మేలిరచనలకు, రచయితలకు 
నా ప్రత్యయ పూర్వక మైన శుభాభినందనములు తెలుపుచు, ముందటి ప్రకరణములో 
రచయిత్రుల నవలా సాహిత్యకృషిని వివరింతును. 


తెలుగు నవలా స్వర్ణయుగ సంక్రాంతిని 
ముత్యాల రంగవల్లులతో తీర్చిదిద్దిన రచయిత్రులు 2 


నవ్యాంధ్ర సాహిత్యయుగ ప్రవక్తయైన శ్రీ వీరేశలింగం పంతులు జీవితాంతము 
యే మహిళాభ్యున్నతికై కలలుకని అహర్నిశలు పాటుపడియుండెనో, ఆయన ఆ కోరిక 
దేశమునకు స్వాతంత్ర్యము లభించిన పిమ్మట సర్వవిధములుగా ఫలించినది. 
పురుషులవలె నేడు స్రీలును సాహిత్య సంబంధమైన విభిన్న ప్రక్రియలలో రచనలు 
చేయుచు వారితో సరిసమానముగా గౌరవమును పొందుచుండుట సర్వులకు విదితమే. 
నవలా సాహిత్యప్రక్రియలో వారి కృషి నేడు వసంతారామమై ప్రకాశించుచున్నది, 
ఈనాడు యే దిన, వార, మాసపత్రికలను తిప్పిచూచినను, పురుషులకన్న స్త్రీల రచనలే 
రాసిలోను, వాసిలోను అత్యధికముగా కనుపించి కనువిందు చేయుచున్నవి, ప్రతి 
సంవత్సరము పత్రికలు నిర్వహించు నవలల పోటీలలోను వారికిగూడ పెక్కు 
బహుమతులు లభించుచున్నవి. దీనికి మనము ఆనందించి ఇంకను వారి నుండి 
ఉత్తమ రచనలను ఆశించుచు, హృదయపూర్వక సుస్వాగతమిచ్చి గౌరవించవలసినదే. 


తెలుంగు నవలా వికాసము 275 


Stereotype రచనలు స్త్రీల లేఖనినుండి అత్యధికముగా వెలువడుతున్నపనియు, 
కొతదనము (2౫6౦0౧ అంతగా కనుపించుట లేదనియు ఒక అభిప్రాయము 
వారిరచనలపట్ల ఉన్నది. శతజయంత్యుత్సవము జరుపుకొనిన మన తెలుగు నవల 
“ఇంకను మైనారటీ తీరినదా? లేదా?” అన్న సంశయమును కొందరు సాహితీపరులు 
వెలిబుచ్చుచున్న ఈ తరుణమున రచయిత్రుల రచనలలో మాత్రము లోపమున్నను 
పరిగణన లోనికి తీసికొనవలసిన అవసరము లేదేమో! 


భారత జాతీయోద్యమము, మహాత్ముని నిర్మాణ కార్యక్రమములు రచయితలను 
ఆకర్షించినట్లే మన తెలుగు రచయిత్రులను గూడ మిక్కుటముగా ఆకర్షించినవి. 
ఆ (ప్రభావము వారి రచనల పైనను బహుముఖములుగా పొడసూపినది. 


మహిళాభ్యుదయమునకై శ్రీమతులు గుమ్మిడిదల దుర్గాబాయి, ఉన్నవ 
లక్ష్మీబాయమ్మ, కొండా పార్వతి, కడప రామసుబ్బమ్మ, భారతీదేవి రంగా, సూర్యదేవర 
రాజ్యలక్ష్మమ్మ, సూర్యదేవర అన్నపూర్ణమ్మ, మాడపాటి మాణిక్యాంబ, బూర్గుల 
అనంతలక్ష్మి, సంగెం లక్ష్మీ బాయమ్మ, రంగమ్మ ఓబుల రెడ్డి, ఆరుట్ల కమలా దేవి, 
ఎల్లాప్రగడ సీతాకుమారి, మాగంటి అన్నపూర్ణ మున్నగువారు స్వాతంత్రోద్యమ 
కాలమునను, ఆ పిమ్మటను ప్రత్యక్ష పరోక్షముగా సలిపిన కృషి ప్రశంసనీయమైనది. 
దానికితోడు ప్రభుత్వమును స్వాతంత్ర్యము సిద్ధించినది పిమ్మట స్త్రీ జనాభ్యుదయమునకై 
ప్రణాళికల ద్వారా ప్రత్యేకమైన శ్రద్ధను చూపుచున్నది. దిన, వార, మాసపత్రికలు 
ప్రతిసంవత్సరము వేల సంఖ్యలో బహుమతులను ప్రకటించి పోటీలను నిర్వహించి 
ఉత్తమ నవలా సాహిత్య సృజనకు తోడ్చడుచుండుటవలన మహిళలు అధిక సంఖ్యలో 
ఆ పోటీలలో పాలుగొని ఉత్తమ నవలా సృజనమున పురుషుల కంటే వారే ముందడుగు 
వేసిరను కొండొక భావము పాఠక సామాన్యమున ఏర్పడినది. శ్రీమతులు ఊటుకూరి 
లక్ష్మీ కాంతమ్మ, కాంచనవల్లి కనకాంబ, కనపర్తి వరలక్ష్మమ్మ, చావలి బంగారమ్మ, 
చిలకపాటి సీతాంబ, కత్తా సుబ్బలక్ష్మమ్మ, సీరము సుభద్రాంబ, పిల్లలమర్రి సుశీల, 
బుర్రా సూరమాంబ, నాళం సుశీలమ్మ, న్యాపతి కామేశ్వరి, చెలికాని చెల్లాయమ్మ, 
జూలూరి తులశమ్మ, దేశిరాజు భారతీదేవి, నేమాని భారతీరత్నాకరాంబ, (గ్రంథి 
మాణిక్యాంబ, చుండూరు రమాదేవి, బండారు అచ్చమాంబ, పులవర్తి కమలాదేవి 
మున్నగు విదుషీమణులలో కొందరు ఇతర సాహిత్యకియలతోపాటు నవలా సాహిత్య 
ప్రగతికిని చేసిన సేవలు ప్రశంసనీయమైనవి. అంతియే గాక పెక్కు సంస్థలు, పత్రికలు 


276 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


మహిళల సాహిత్యాభివృద్ధికి ప్రత్యేక కృషి సలుపుచు, సృజనాత్మకమైన రచనలు 
వారినుండి వెలువడుటకు దోహదము చేయుచున్నవి. 

మన తెలుగు సమాజములో చేవగల సారవంతమైన భాషలో పెక్కు నవలల 
వ్రాసి స్తీ పురుషులలో లైంగిక భావ విప్లవమును రేకెత్తించి తెలుంగు నవలా సాహిత్య 
జగత్తులో నూతన దృక్పథమును సృష్టించిన ప్రతిభాశాలి శ్రీ చలం అన్న సంగతిని 
లోగడ తెలిపియుంటిని. ఆయన కుమార్తెయే సారీస్‌. ఆమెయు తండ్రితోపాటే ఆ 
మహోద్యమములో భాగస్వామిని స్వాతం(త్రను సిద్ధించుటకు పూర్వమే పెక్కురచనలు 
చేసి మహిళాసమాజ వికాసమునకు అహర్నిశలు పాటుపడిన విప్లవ రచయిత్రి. గొప్ప 
మేధావిని. ఆమె వ్రాసిన “అనావీలర్‌”, “జీవన రాగం” రెండు నవలికలు 
చదివినయెడల ఆ విషయము యథార్థమని తెలియగలదు. పాత్రపోషణములోను, 
సంభాషణలు నడపుటలోను, విషయవ్యక్తీకరణలోను తండ్రి హృదయమును 
పుణికిపుచ్చుకొనిన తనయ ఆమె. తండ్రితోపాటే ఆమెకు రచనా రంగమునుండి 
తప్పుకొని అరుణాచల మహా క్షేత్రమున యోగనిష్టలో నిమగ్నుడై యున్న శ్రీరమణుని 
చరణముల నాశ్రయించి ఆధ్యాత్మిక చింతనతో కాలము గడుపుచున్న యోగజీవిని 
ఆమె. 


స్వాతంత్ర్యము సిద్ధించక ముందు నుండియే కలము చేపట్టి, నేటివరకు రచనలు 
విరివిగా చేయుచున్న విదుషీమణి శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి. “పండుగ 
బహుమతి” అన్న కథల సంపుటితో పలువురి దృష్టిని ఆకర్షించి “దరి జేరిన ప్రాణులు” 
అన్న ఉత్తమ నవలా సృష్టితో ఆమె సాహిత్య శిఖరాగమును చేరుకొనినది. ఇందు 
పారంపర్యముగా వచ్చుచున్న వివాహవ్యవస్థకు సంబంధించిన పెక్కు విషయములు 
చర్చించి, ఒకనాటి పెండ్లి నూరు సంవత్సరముల పంట యనీ అది సక్రమముగా 
జరిగినయెడల యెట్టి యిక్కట్టులు సంభవించనేరవని, అది అస్తవ్యస్తమై 
పరిణమించినప్పుడు స్తీ, పురుషుల ఇరువురి జీవితములలోను కొద్ది హెచ్చు తగ్గులతో 
ఆర్పుటకు వీలుకాని మంటలు రగులుకొని హృదయములను దహింపజేయు చుండునని 
రచయిత్రి నేర్పుతో ఇందు వివరించెను. ఈ నవలలోని 'నిర్మలి తాను చేయని తప్పుకు 
జీవితాంతము అనుభవించిన శిక్షను, పొందిన హృదయ వేదనను, పాఠకుల 
మనస్సులను కలచి వేయునట్లు, హృదయమున్న ప్రతివ్యక్తి ఆమెపట్ల నిండైన 
సానుభూతిని ప్రకటించి, రెండు కన్నీటిబిందువులు కార్చునట్లు రచయిత్రి కథను 


తెలుంగు నవలా వికాసము 277 


చక్కగా మలచినది. ఇక ఆమె భర్త రమణ పరిస్థితుల తాకిడికి తట్టుకొని నిలువ లేని 
వట్టి పిరికివాడు. 


భర్భ పరిత్యక్తలైన స్రీలు సమాజములో పొందు అవమానములను, 
అవహేళనలను శ్రీమతి సరస్వతీ దేవి మిక్కిలి నేర్పుతో, సానుభూతితో ఇందు 
చిత్రించినది. మంగళ సూత్రమును మెడలో ధరించిన స్తీ సంఘములో యెట్లు 
ప్రవర్తించినను, పుత్రవతియైనను గౌరవింపబడుచున్నదనియు, అది లేని స్తీ యెంతటి 
ఉత్తమురాలైనను; గుణ వంతురాలైనను, సంతానవతియైనచో కాకులను, గద్దలను 
పొడిచినట్లు పొడిచి హింసించుచున్నదను సత్యమును రచయిత్రి ఇందులో చక్కగా 
ప్రతిష్టించినది. 

అనాథ బాలికల సంరక్షణ, నర్సింగ్‌ హోంను నడుపుట, మహిళా సంఘములు, 
ఆ సంఘ సభ్యుల కార్యమములు ఇందు బాగుగా వివరింపబడినవి. ఈ నవలలో 
అందరిని ఆకర్షించి, అందరి మన్ననలను పొందిన మరొక వ్యక్తి, వెంకట్రామయ్య. 
ఈ నవల ప్రతివ్యక్తి చదవతగినది. 


ఆంధప్రభ సచిత్ర వారపత్రికలో ప్రతి వారము ప్రచురితమగు “ప్రమదావనం”, 
“వంటా - వార్పూ” మున్నగు మహిళలకు సంబంధించిన (ప్రత్యేక శీర్షికలలోనేగాక, 
“వింతలు - విడ్డూరాలు” “జవాబులు” మొదలైన విజ్ఞానాత్మకమైన పెక్కు రచనా 
ప్రక్రియల ద్వారా తెలుంగుపఠితలకు సుపరిచితురాలైన సీనియర్‌ రచయిత్రి శ్రీమతి 
మాలతీ చందూర్‌, ఆమె రచనా సంవిధానము పలువురు రచయితలను ఆకర్షించి 
రచనలు చేయునట్లు పోత్సహించినది. 


శ్రీమతి మాలతీచందూర్‌ వ్రాసిన “చంపకం - చెద పురుగులు” నవల 
ఉద్యోగము చేయు ఒక మహిళ ఎదుర్శొనిన బాధలను, చిక్కులను వర్ణించునట్టి రచన. 
“మేఘాల మేలి ముసుగు” ఆమె మరొక నవల. అరుణగిరి, రోజారాణి, విశాల 
ముగ్గురిమధ్య నడచిన విచిత ప్రేమగాధయే ఇది, కారు ప్రమాదములో రాజమ్మ 
పొందిన విషాద మరణము పఠితలను కదలించి వేయును. “లావణ్య” ఆమె వ్రాసిన 
ఒక నవలిక. ఈ నవలికలోని లావణ్య, సుందర రామయ్య అను ధనవంతుడైన ఒక 
వ్యాపారి ఏకైక కుమార్తె. ఆమె తన తండ్రి వద్ద పని చేయుచున్న రాఘవేంద్రరావను 
యువకుని ప్రేమించి, తన అభిజాత్యముతో తిరస్మరింపబడినది. ఈ సంగతి తన 


278 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


భార్యవలన తెలిసికొనిన సుందర రామయ్య కోపముతో అతనిని ఉద్యోగమునుండి 
తీసి వేయగా, అతడు వేరొక చోటికి పోయి కాలము వెళ్ళబుచ్చుచున్నప్పుడు లావణ్య 
మరల అతనివద్దకుపోయి, అతని కుటుంబముతో సన్నిహిత సంబంధమును 
ఏర్పరచుకొని, మరల తన తండ్రితో చెప్పి అతనికి వేరొక ఉద్యోగమిప్పించినది. 
లావణ్య తనను (ప్రేమించుచున్నట్లు తెలిసికొనిన రాఘవేంద్రరావు ఆమెనుండి తప్పుకొని 
తిరిగినను, తాను తన మేన కోడలు సుశీలను (్రేమించినట్లు తెలియపరచినను 
వినక ఆమె అతని వెంటబడినది. అతడు ఆమెను గట్టిగా మందలించినప్పుడు భగ్న 
(ప్రేమతో తన బావను వెంటతీసికొని విదేశములకు వెళ్ళుటతో కథ ముగిసినది. ఈ 
కథలో కొత్తదనమేదియును లేదు. వివిధ సాహిత్య రచనలతో చేయితిరిగిన ఈ రచయిత్రి 
లేఖిని నుండి కొన్ని నవలలు వెలువడినను నవలా సాహిత్య వికాస చరిత్రదృష్టా 
అవి ఒక స్థాయిని అందుకొనినట్లు కనిపించదు. నవలలకు ఆకర్షణీయమైన సరికొత్త 
పేర్లు పెట్టుట యనునది ఈమెకుగల ప్రత్యేక నైపుణ్యము. 

“నికృమైన మంచి నీలమొక్కటే చాలు అన్న శ్రీ వేమన్న సూక్తికి సాదృశ్యముగ 
కీ.శే. రాలైన శ్రీదేవి వ్రాసిన ఒకే ఒక్క నవల “కాలాతీతవ్యక్తులు” తెలుగు నవలా 
కుటుంబమునకు శోభను చేకూర్చినట్టిదనుటలో సందేహము లేదు. నిండైన మనవత్వపు 
అవగాహనముతో, దూరదృష్టితో రచింపబడిన ఈ నవల నవలా సాహిత్య వికాస 
చరిత్రలో ప్రముఖ స్థానము వహించుచు కలకాలము నిలచివుండగల మణిపూస. ఈ 
నవల ఆద్యంతము సరస సంభాషణములతో, చక్కని సన్నివేశములతో సొంపైన 
తెలుగు భాషలో నడచినది. ఇందు ఇందిర, కళ్యాణి, వైదేహి, కృష్ణమూర్తి, ప్రకాశం, 
రామానాయుడు మున్నగు స్తీ పురుష పాత్రలు పెక్కు ఉన్నను, అందరిని ఆకర్షించగల 
అందముతోపాటు, చిత్ర విచిత్రమైన పోకడలతో, సరస సంభాషణలతో తాను 
కదలుతూ, ఇతరులనుగూడ తన వెంట కదిలించగల జాణతనముతో పాఠకులను 
ముగ్గులను చేసి ప్రవర్తించిన విచిత్రమైన పాత్ర ఇందిర. ఆ పాత్రను చుట్టియే కథ 
నడచినది. ఒక కంపెనీలో స్టెనోగా పని చేయుచున్న ఆమె తన శరీర సౌందర్యాకర్షణతో 
కృష్ణమూర్తి, ప్రకాశంవంటి వారితో తిరిగి చెడ్డ పేరు తెచ్చుకొనినను, కించపడక 
స్వతంత్రబుద్ధితో స్వేచ్చగా ప్రవర్తించిన ధీరురాలు. తన మనస్సు చెలరేగిన భావములను 
యెట్టి జంకు గొంకులును లేక నిర్భయముగా బయట పెట్టిన ప్రజ్ఞాశీలిచూడండి జ 
“నా ఇల్లు నేను కట్టుకుంటుంటే ప్రక్కనుంచి నడిచి వెళ్ళేవారి నెత్తిమీద ఇటుకలు 


తెలుంగు నవలా వికాసము 279 


పడ్డాయంటే నేనేం చెయ్యగలను? ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకు నడవాలి” అంటుంది. 
మరొక సందర్భమున “నామీద నాకే జాలి లేనప్పుడు ఇంకొకళ్ళను గురించి ఎక్కడ 
ఆలోచించను? దేనికైనా ఒక లిమిట్‌ ఉంటుంది. అది దాటాక విరక్తి అనే పెద్ద 
మైదానంలో అన్ని అభిమానాలు ఇంకిపోతాయి” అంటుంది వేదాంతధోరణిలో. 
ఒకానొక సందర్భములో ప్రకాశంతో ఈ ప్రపంచంలో ఒకరికోసం ఒకరు ఏదీ 
చెయ్యరు. ఎవరికోసం వారే చేస్తారు. నువ్వు వెన్నెముక లేని మనిషివి. తోమగా 
తోమగా గట్టి పడతావనుకున్నాను, నువ్వసలు పుట్టుకతోనే సగం మనిషివి. బీటలు 
వేసిన వ్వక్తిత్వం నీది” అంటుంది ఆమె. వాడిగల బాణములకంటెను, విచ్చు 
కత్తులకంటెను పదునైన మాటలతో ఎదిరి పాత్రల గుండెలను గుచ్చి రోషమును, 
ఆవేశమును పుట్టించు రీతిలో. స్రీలందరివలెనే ఇందిర గూడ గతస్మృతులకు 
సంబంధించిన ఆలోచనలతో బుర్ర బద్దలు చేసికొనక, భవిష్యత్తు పైన అచంచలమైన 
ఆత్మవిశ్వాసముతో బ్రతికిన ఆశావాది. తెలుంగు నవలా సాహిత్య చరిత్రలో ఇందిర 
ఒక వైవిధ్య విలసితమైన, విచిత్రమైన పాత్ర. సంఘ దృష్టిలో దిగజారి పోయిన 
కళ్యాణిని డాక్టరు చక్రవర్తి ప్రేమించుట విచిత్రముగానున్నది. ప్రథమమున కళ్యాణి 
ఒంటరి జీవితమును చూచి మిక్కిలి జాలిని, సానుభూతిని గనబరచిన ఇందిరయే 
ఆమెకు ప్రకాశం చేయూత లభించిన పిమ్మట అసూయతో ప్రవర్తించిన తీరు స్త్రీ 
సహజమైన మానసిక వృత్తిని చక్కగా వ్వక్తము చేసినది - “కాలాతీతవ్వక్తులు” అందరూ 
చదవతగిన మధుర కళాఖండము. ఆద్యంతము జాగరూకతతో చిత్రించబడిన ఉత్తమ 
నవల. 


పెక్కు సంవత్సరములు ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ధారావాహికముగా 
వెలువడిన “ఊహాగానం” శీర్షిక కింద సుసంపన్నమైన భావపరంపరలతో ఆంధ్ర 
ప్రజానీకమును ఉత్తేజపరచిన “లత” యే శ్రీమతి తెన్నేటి హేమలత. “పథవిహీన”, 
“మోహనవంశి”, “మహానగరంలో స్త్రీ “ఎడారి పువ్వులు”, మున్నగు ఇరువది ఐదు 
నవలలను వ్రాసి పెక్కుమంది రచయితలను, పఠితలను ఆకర్షించి నవలా రచయిత్రిగా 
ఆమె స్థిరపడినది. కొంత కాలము శ్రీ చలం సాహిత్య సృష్టికి అనంతర వారసురాలై 
ఆయనవలెనే స్త్రీ పురుషుల స్వేచ్భావృత్తికి, ప్రణయ భావములకు ఆధిక్యతనిచ్చి రచనలు 
చేసినను, ఆ పిమ్మట ఆయన కక్ష్యనుండి విడివడి స్వతంత్ర ప్రతిపత్తిగల ఆలోచనలతో 
తాత్విక, ధార్మిక పరమైన అన్వేణషముతో నేడురచనలు చేయుచున్న విదుషీమణి. 


280 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పదునైన భాష, నిశితమైన ఆలోచన, పాత్రోచితమైన సంభాషణలు ఆమె కథన దక్షతకు 
మేలి ఆభరణములు. 

లత తాను వ్రాసిన “ఎడారి పువ్వులు” నవలలో స్తీ పురుషుల స్వేచ్చా ప్రేమకు 
ప్రాధాన్యతనిచ్చి విజయవాడను కథా కేంద్రము చేసినది. ఆ పట్టణ వాతావరణము 
ప్రజల స్థితిగతులు అందు వాస్తవముగ చిత్రింపబడినవి. పెక్కు పాత్రలతో నిండిన 
ఈ నవలయందలి వ్యక్తులందరును నీతి - అవినీతి; ప్రేమ - వివాహము; సెక్సు 
మున్నగు విషయముల రాద్ధాంత సిద్ధాంతములతో, ఘర్షణలతో నలిగిపోయిన విచిత్ర 
పరిస్థితులు వర్ణింపబడినవి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తిని కలసినయెడల సెక్సుకు 
సంబంధించిన చర్చలే తప్ప మరే విషయములు వారి ప్రసంగములలో కనుపించుట 
లేదు. వీరి సెక్సుకు నీతి, అవినీతి, ధర్మము, అధర్మము, ధనము, అంతస్తుల 
భేదములగూడ అడ్డుపడుట లేదు. నవల ఆద్యంతము సెక్సుతో నిండిపోయినది. 
ఒక్క పార్వతి తప్ప - రాజు, సత్యవతి, డాక్టర్‌ మధుసూదన రావు, కామాక్షి సునంద, 
శివరావు, లీల, చిత్రకారుడు శంకరరావు మున్నగు వారందరును ఆ సుడిగుండములో 
పడి సెక్సుకు దాసులై చిత్రవిచిత్రముగా ప్రవర్తించినవారే. ఆమె నవలలన్నిటిలో 
ఉన్నత స్థాయి నందుకొని నది “మోహనవంశి”. రాధాకృష్ణుల దివ్య పేమ తత్వమును 
పవిత్ర శృంగార భావములను అత్యున్నత స్థాయిలో ఆమె ఇందు చిత్రించినది. 
రాధాకృష్ణుల దివ్య (ప్రేమను గురించి ఆమె చెప్పిన ఈ మాటలు మన తెలుగు 
సాహిత్యజగత్తులో చిరస్థాయిగా ఉండునట్టివి, చూడండి - “ఆ మహాసంయోగానికి 
మొదలు, చివర్లు లేవు కాలా కాలాలు లేవు. నీతి అవినీతులు లేవు. అది ఒక 
దివ్యానుబంధం. మాటలకు, చేతలకు అందని ఒక మహానుభవం” అని, “రాధ” 
పేరు చెపితే లతకు మిక్కుటమైన (పేమ ఉన్నట్లు ఈ నవల చదివినయెడల 
తెలియగలదు. అదే ఈ (క్రింది వాక్యముల ధృవపరచును “నా ఆలోచనలకి, 
ఆంతర్యానికి, అనుభవానికి, ఆవేదనకి అన్నిటికీ ప్రతిరూపం రాధ” అని చెప్పి, ఈ 
రాధ నేనైతే?” అని తనను తాను ప్రశ్నించుకొని ఆ కోర్మెను తీర్చుకొనుటకే దీనిని 
వ్రాసితినని ఆమె ప్రత్యుత్తరమిచ్చిన, నవలలో రాధకన్న కృష్ణునికే ఆమె అధిక 
ప్రాధాన్యత నిచ్చినది. “స్తో మనుగడకు పురుషుని ఆవశ్యకతను ధ్వనిపూర్వకముగా 
ఆమె ఈ నవలలో వ్యాఖ్యానించినది, ఈ నవలలో రాధా తత్వ వివేచనమును దివ్య 
సౌరభము గుబాళించెడి “రాధ” పాత్ర చిత్రణము అపురూపము, శ్రీమతి హేమలత 


తెలుంగు నవలా వికాసము 281 


పొందిన దివ్య హేమ భావోన్మీలనమే రాధ పాత్ర సృష్టిగా గమనించగలము. ఇందలి 
ప్రతి భావ ప్రసారమును, రచయిత్రి పొందిన మహత్తర అనుభూతి చేత శబలితమే. 


నేడు తెలుంగులో అచ్చగుచున్న అత్యధిక పత్రికలలో, పందెము వేసుకొని “నీవా 
- నేనా” అనునంత శరవేగముతో ఒకరికన్న మరొకరు ముందుకు దూసుకొని 
పోవుచున్నట్లు కథలూ, నవలలు వాయుచున్న ప్రసిద్ధ రచయిత్రులు శ్రీమతులు ముప్పాళ 
రంగనాయకమ్మ, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవులు. వైవిధ్య విలసితము, 
సుసంపన్నము, కథాకథన దక్షతగల వారి రచనలు వర్ధిష్ణువులైన పెక్కు మంది 
రచయితలను, రచయి(తులను ఆకర్షించి విరివిగా రచనలు చేయునట్లు 
పోత్సహించుటయేగాక, ఆవి తెలుగు నవలా వికాస ప్రగతికి ప్రత్యూష సుగంధ 
పవనములై మంచి పటుత్వమును శక్తిని సమకూర్చినవి. 


శ్రీమతి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తాను సృష్టించిన పాత్రలను తన గుప్పిటలో 
నుంచుకొనక, వాటికి కావలసిన స్వేచ్చా స్వాతంత్ర్యములనిచ్చి, హృదయములో నున్న 
తన బాధలను, గాధలను యథేచ్చగా వెలికి చెప్పుకొనునట్లు చేసినది. ఆమె వ్రాసిన 
పెక్కు నవలలలో ఈ సత్యము గోచరించును. ఆమె నవలలలో కథాకథనము, 
పాత్రచిత్రణము సన్ని వేశముల కల్పనము, సంభాషణలు చక్కగా నడచినవి. “కృష్ణ 
వేణి” ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక నడపిన పోటీలో ప్రథమ బహుమతి నందుకొనిన 
రచయిత్రి ప్రథమ నవల. దీనిలో కథ ఉత్తరములరూపమున ఆద్యంతము నడచినది. 
కృష్ణవేణి చూపులతోనే వివాహితుడైన మాధవును (ప్రేమించి, అతనికి ఉత్తరములు 
వ్రాసి స్వేచ్చగా సంచరించినది. కొంత కాలమైన పిమ్మట అతడు “అరుణ” అను 
అమ్మాయితో తనకు వివాహముజరిగిట్లు తెలిపెను. దానితో ఆమె పరిస్థితి తారుమారు 
కాగా, ఆమె అన్న ప్రోత్సాహముతో ఆమెకు శ్యామ సుందర్‌తో వివాహము జరిగినను, 
అటు మాధవు ప్రేమను తిరస్మరించలేక, ఇటు శ్యామసుందర్‌ (ప్రేమను కాదనలేక 
తికమకపడినది. మాధవ్‌కు, కృష్ణవేణికి మధ్య నడచిన ప్రేమ లేఖలు శ్యామసుందర్‌ 
కంటపడినవి. అంతటితో ఆ సంసారములో అగ్ని రగుల్మొనినది, నేర్పుతో రచయిత్రి 
ఈ కథను మలచినది. శ్రీమతి రంగనాయకమ్మను రచయిత్రిగా స్థిరపరచిన నవల 
“బలిపీఠం”. వర్ణాంతర, మతాంతర వివాహములను వానివలన కలుగు అనిష్టములను 
రచయిత్రి దీనిలో నేర్పుగా చిత్రించినది. కథానాయిక “అరుణ” బ్రాహ్మణ యువతి. 
విద్యాధికురాలు. అభ్యుదయ భావములు గలది. కరుణాశ్రమములో మానవసేవకు 


282 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


జీవితమును అంకితము చేసి పని చేయుచున్న “భాస్మర్‌” అను హరిజన ఆదర్శ 
యువకుని ప్రేమించి పెండ్లి చేసికొనినది. ఆ ఇరువురు కొంత కాలము కాపురము 
చేసి సంతానవంతులైనను, వారి దృక్పథములు, ఆలోచనలు, పూర్వ సంస్కారములు, 
భేదించి క్రమముగా ఒకరినుండి మరొకరు దూరమై పెక్కు మానసిక వ్యధలకు గురియై, 
పెద్ద సుడిగుండములో చిక్కుకొని, తర్క వితర్మములమధ్య నలిగిపోయిరి. వివాహమునకు 
పూర్వమున్న వారి ఆదర్శములన్నియు తల్లకిందులై పోయినవి, అరుణ ఆ దిగులుతో 
గుండెజబ్బుకు లోనై భాన్మర్‌ చేతిలో తన అసువులను బాయుటతో కథ 
విషాదాంతమైనది. కొందరు ఆదర్శముల పేరుతో తాత్మాలికోద్రేకములకు లోనై 
వర్ణాంతర వివాహములు చేసికొనినను, అవి శాశ్వతముగా వారిని బంధించి వుంచజాల 
వనియు, సంప్రదాయము, సభ్యత, నాగరికత, అడ్డుగోడలై నిలచి వారి 
మనస్తత్వములను భేదింప జేయుననియు రచయిత్రి దీనిలో వ్యంగ్యస్ఫోరకముగా 
తెలిపినది. సంఘము దాని చిత్ర విచిత్రమైన పోకడలు దీనిలో చక్కగా వివరింప 
బడినవి. 


“పేక మేడలు” నవలలో భానుమతి, రాజ శేఖరముల మధ్య జరిగిన వివాహము, 
అది విచ్చిత్తి అయిన విధము, భాను విషాద మరణము, బాగుగా వివరింపబడినవి. 
ఈ నవలలో రచయిత్రి “భానుమతి” పాత్ర చిత్రణములో చూపిన నేర్చు 
శ్లాఘనీయమైనది. పల్లెపట్టులయందలి యాథార్థ స్థితిగతులను, సమస్యలను, 
సంకుచితస్వభావములను చిత్రించు నవల “ఇదేనా న్యాయం” అనునది. ఇది శంకరం 
అను పేద విద్యార్థి జీవితమును యథాతథముగా, వాస్తవ దృక్పథముతో చిత్రించు 
నవల. ఇక “కూలిన గోడలు” నవల పిల్లల మనస్తత్వము, పెద్దల మనస్తత్వముతో 
పోటీ పడినప్పుడు సంభవించు అనర్థ్ధములను, యథార్థ విషయములను మానసిక 
శాస్త్ర దృక్పథముతో శోధించి వ్రాసిన నవల. ఇది చక్కని, చిక్కని నిండైన రచన. 
పిల్లల మనస్తత్వమును “మధు పాత్ర లోను, పెద్దల మనస్తత్వమును 'విశ్వనాధను” 
పాత్రలోను ఈ నవలలో శ్రీమతి రంగనాయకమ్మ అద్దములో వలె ప్రతిబింబింప 
చేసినది. 


జీవితముపట్ల, రచనలపట్ల ఒక సక్రమ దృక్పథముతో కథలు, నవలలు 
వ్రాయుచున్న రచయిత్రి శ్రీమతి కోడూరి (అరికెపూడి) కౌసల్యా దేవి. ఆమె వ్రాసిన 
“చక్రభ్రమణము” నవలకు ఆంధ్రప్రభ వారపత్రిక ఉగాది నవలల పోటీలో ప్రథమ 


తెలుంగు నవలా వికాసము 283 


బహుమతి లభించుటతో ఆంధ్ర దేశము నాలుగు చెరగుల ఆమె కీర్తి విస్తరించినది. 
చలనచిత్ర నిర్మాతలు “డాక్టర్‌ చక్రవర్తి” అన్న పేరుతో చలనచిత్రముగా దీనిని మలచిరి. 
ఈ నవలలో డాక్టర్‌ చక్రవర్తి అతని భార్య నిర్మల; రవీంద్రుడు, అతని భార్య మాధవి 
ప్రధాన భూమికలు. ఆ నాలుగు పాత్రల విచిత్రమైన మానసిక స్థితిగతులను రచయిత్రి 
దక్షతతో ఇందు ప్రదర్శించి కథను సుఖాంతము చేసినది. “సంసారచక్రం” నవలలో 
చలపతి, రామారావు అను ఇరువురు మధ్య వయస్కులు. తమ ప్రథమ భార్యలను 
గోలుపోయిన పిమ్మట సంతానవంతులైనను భద్రమ్మ రమ అను వారిని తమ జీవిత 
భాగస్వాములనుగా చేసికొని వారితో గడపిన జీవితము ఇందు వర్ణింపబడినది. చలపతి, 
సుభద్రమ్మల జీవితము నందలి ప్రతి మలుపును, ఆ మలుపులలో సంభవించిన 
చిత్ర విచిత్రమైన పరిణామములను రచయిత్రి నేర్పుతో మనముందుంచినది, రచయిత్రి, 
రమ జీవితము ఆదర్శవంతము, ఆనందపదమునై నెగడిన తీరును శ్లాఘాపాత్రముగా 
వివరించినది. 


“ప్రేమనగర్‌” నవలలో ఒక జమిందారు గారి చిన్నబ్బాయికి, ఒక ఏయిర్‌ 
హోస్టెస్‌కు మధ్య ఏర్పడిన ప్రేమ అంతస్తుల భేదముతో విఫలము కాగా, ఆ యువకుడు, 
ఆ యువతి (ప్రేమకు ప్రతీకగా ఒక అపూర్వమైన “ప్రేమనగర్‌” ను నిర్మించెను. 
దానిలో ఆ ఇరువురు భగ్న (ప్రేమికులు మానవకల్పితమైన వివాహబంధమునకు, 
సాంసారిక సుఖమునకు అతీతులై మానవ సేవకు, లోక కళ్యాణమునకు తమ 
జీవితములను అంకితము చేసిన విచిత్ర ప్రమోదంతమును వివరించును. ఆమె 
“కళ్యాణమందిర్‌” నవల సంసార జీవితమునందలి ఒడుదుడుకులను చిత్రించును. 
“కల్యాణి” అను పేరుగల యువతి తన అంతస్తుకు మించిన ప్రకాష్‌ అను ఉన్నత 
ధనిక కుటుంబమునకు చెందిన యువకుని (ప్రేమించి అతనితో స్వర్గసుఖములను 
అనుభవించుచున్నప్పుడు, మైత్రేయి అను వేరొక యువతితో అతనికి సంబంధము 
ఏర్పడి, చివరకు ఆ ఇరువురు వివాహము చేసికొనుటతో 'కళ్యాణి” జీవితము నరక 
తుల్యమై, విషాదాంతముగా కథ ముగిసినది. శ్రీమతి కౌసల్యాదేవి “ధర్మచక్రము” 
నవల దేశభక్తికి సంబంధించినది. సత్వ, ధర్మారావు ఆను భార్యాభర్తలకుగల దేశభక్తిని, 
వారు సాధించిన ఘన విజయమును రచయిత్రి నేర్పుతో వివరించినది. దేశ భక్తులైన 
ఆ ఇరువురు ప్రప్రథమమున ఎదుర్మొనునట్టి చిక్కులను, కష్ట నష్టములను వారు 
చివరకు పొందిన విజయములను ఇది చక్కగా నిరూపించును. 


284 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“అది నారీదృక్పథము”, “ప్రశ్నావళి”, “పుస్తక విమర్శ” మున్నగు శీర్షికలతోనే 
గాక మహిళలకు సంబంధించిన పెక్కు వ్యాసములతో ఆంధ్ర దినపత్రిక, సచిత్ర 
వార పత్రిక, భారతి మాసపత్రికలలో తరచుగా వ్యాసములు వెలువరించుచు, 
అక్షరాస్యులైన వారందరికిని సుపరిచితురాలైన విదుషీమణి, సీనియర్‌ రచయిత్రి శ్రీమతి 
కె. రామలక్ష్మి, నవలా రచన ఆమె కొంత ఆలస్యముగా ప్రారంభించినను, వ్రాసినవి 
అందరికి సులభముగా గ్రాహ్యమగునట్లు సరస సంభాషణలతో విభిన్నమైన సన్ని 
వేశములతో, విచిత్రమైన సంఘటనలతో నుండునట్లు ఒక లక్ష్యముతో నవలలు 
వాయుచున్న రచయిత్రి ఆమె. కథను ప్రారంభించుటలోను, చక్కగా దానిని 
నడుపుటలోను, ముగింపులోను ఒక ఆరోహణావరోహణ క్రమముతోపాటు శాస్త్రీయ 
దృక్పథము గూడ కలిగివున్న నవల ఆమె వ్రాసిన “హృదయం చిగిర్చింది” అనునది. 
పద్దెనిమిది మాసములు అత్తవారింటిలో కాపురము చేసి, ఒక పాపనుగూడ కని 
వితంతువై తిరిగి పుట్టింటికి చేరిన రమ తన జీవితమును నిస్సారము చేసికొనక, 
సుందరం బావ ఇచ్చిన చేయూతతో మరల కాలేజీలో చేరి, చదువు ప్రారంభించి 
హాస్టలులో వుండి, తన రూమ్మేటు సరళ సహకారముతో లెక్చరర్‌ రామారావును 
వలచి, వలపింపజేసి వివాహమాడి తన జీవితమును పూలవాటికగా మార్చుకొనిన 
వివేకవతి. ఉన్నత విద్యా సంపన్నుడు, గొప్ప ఉద్యోగియెన రామారావు, రమ 
వివాహితయని, ఒక పాపను కని మాతృమూర్తి యెనదనీ తెలిసియు ఆమెపట్ల జాలి 
గనబరచి, విశాల దృక్పథముతో, సానుభూతితో వ్యవహరించి వివాహమాడిన తీరు 
మిక్కిలి ఆదర్శవంతమైనది. తమ దాంపత్య జీవితముపట్ల ఏవగింపుతో వ్యవహరించిన 
వారిని చూచి ఈర్ష్యపడక ఈ విశాల ప్రపంచములో విభిన్న మనస్తత్వములు కలిగిన 
వారుందురనియు, వారికి భయపదక తాము నమ్మిన సిద్ధాంతములకు అనుగుణముగా 
వ్యవహరించిన చాలునని, “ముందు బాట సుగమంగా ఉండాలంటే మనం పడ్డ 
మనళ్లోశాన్ని మరచిపోవా” లని గ్రహించిన దూరదృష్టిగలవాడు రామారావు. అతడు 
ఆశాజీవి. రామారావు, రమ పాత్రలను రచయిత్రి బాగుగా పోషించినది. “లలిత - 
మోహను”ల మధ్య ఏర్పడిన ప్రేమ అంతస్తుల భేదముతో విచ్చిత్తియైన విషయమును, 
లలిత వెంకట్రామయ్యర్‌ అను లాయరు, అతని మిత్రుడు బలరామ శాస్తి మున్నగువారి 
సహాయముతో, ఆమె తన అత్తయ్య ఆస్తికి వారసురాలైన విధమును వివరించుచు 
రచయిత్రి “ప్రేమించు ప్రేమకై” అన్న మరొక నవలను వ్రాసినది. ఈ నవలలో 


తెలుంగు నవలా వికాసము 285 


సంఘటనలు, వాతావరణము అంత బలమైనది కాకపోయినను రచయిత్రి కథను 
నేర్పుతో వివరించిన తీరు ప్రశంసనీయ మైనది. ఆమె వ్రాసిన “చీకటి దారి”, “చిన్న 
వదిన” రెండు నవలికలు. చీకటి దారిలోని “భారతి”, చిన్న వదినలోని “లక్ష్మి ఇరువురు 
మంచి వారు. వారికి దగ్గరి పోలికలుండి తోటి వారి అభివృద్ధికి పాటుపడిన 
విశాలహృదయులేయైనను భారతి తన మంచితనముతో ఆడపడచు శశిరేఖ జీవితమును 
రక్షించ లేకపోగా, లక్ష్మి నేర్పుతో సంస్మారబద్ధమైన తన తెలివి తేటలతో తన మరదలు 
శ్యామల ప్రేమను ఫలోన్ముఖమగునట్లు చేయుటలోను, గయ్యాళిగంపయైన పెద్ద వదినను 
మార్చుటలోను చూపిన ప్రతిభ మెచ్చుకొనతగినది, భారతి, లక్ష్మి పాత్రలను శ్రీమతి 
రామలక్ష్మి చక్కగా నిర్వహించినది. 

స్త్రీ పురుషుల హృదయములను సూక్ష్మ దృష్టితో పరిశీలన చేసి ప్రణాళికా 
బద్ధముగా నవలలు వ్రాయగల రచయిత్రులలో శ్రీమతి ద్వివేదుల విశాలాక్షిది అందె 
వేసిన చేయి. ఆమె వ్రాసిన “గ్రహణం విడిచింది” నవల ఉత్తమ పురుషలో నడచినది. 
భర్తను కోలుపోయిన భారతి, ధనాశతో తన చుట్టు మూగిన బంధుమిత్రులను చూచి, 
అనుమానించి వెలుగును అన్వేషించుచూ, సంఘమునకు దూరముగా వెళ్ళీ సర్వసంగ 
పరిత్యాగులైన సన్యాసుల వెంట తిరిగి, వారిలోను గూడు కట్టుకొనివున్న ధనాశకు 
ఆశ్చర్యపడి, కోరిన మసశాంతిని అక్కడ పొంద లేక, తిరిగి ఇంటికి చేరి సంఘముతో 
సంబంధము పెట్టుకొనుటతో ఆమెలో గొప్ప మార్పు వచ్చినది. భర్భ విహీనలై 
ధనవంతులైన వితంతువులు సంఘములో పొందు అవమానములను, అవహేళనలను, 
మనో వేదనలను రచయిత్రి దీనిలో సహజధోరణిలో వర్ణించినది. ఈ నవలలో “భారతి” 
పాత్ర చిత్రణము మెచ్చుకొనతగినది. ఆమె మరొక మంచి నవల “వారధి”. ఒక 
పల్లెటూరిలో “శివయ్య - మీనాక్షి” అను ఆదర్శ దంపతులు తమకున్న ఆస్తి నంతటిని 
పోగొట్టుకొని, తమ మారు తమ్ముడైన వరదరాజులను కన్న కుమారునికన్న మిన్నగా 
చూచుకొని, ఉన్నత విద్యావంతునిగా నొనరించి తాము కష్టములపాలై పోయిరి. ఇక 
వరదరాజులు పట్టణములో రాఘవయ్య అను ధనవంతుని కూతురైన “అనూరాధ” 
ను వివాహమాడి తన అంతస్తుకు, హోదాకు మించిన భోగముల ననుభవించుచుండగా, 
అనూరాధ గర్భవతియై ప్రసవ సమయమున అకస్మాత్తుగా మరణించుటతో అతనికిని, 
ఆ ఇంటికి సంబంధము తెగిపోగా మరల తన అన్న వదినెలను చేరుకొనెను. 
విశాలహృదయులైన వారు తమ గతము నంతటిని మరచిపోయి, అతనిని 


286 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆప్యాయతతో ఆదరించిరి. పల్లె పట్టుల సహజ జీవన సరళిని, వారి 
డ్రేమాభిమానములను రచయిత్రి దీనిలో చక్కగా చిత్రించినది. గోపాలమునకు భార్య 
కావలసిన గోమతి పరిస్థితులు వక్రించుటతో గోవిందునకు భార్యయై జీవిత 
మాధుర్యమునకు దూరురాలై, కృంగి, కృశించి ఆవమానముతో, అనుమానముతో 
జీవయాత్రను చాలించిన ఆమె కథను శ్రీమతి విశాలాక్షి “గోమతి” నవలలో నేర్చుతో 
మలచినది. ఇది (ప్రతి వారు చదవతగిన నవల. 


శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి తన హృదయ కుహారమునుండి వెలువడిన 
భావపరంపరలను నిరాఘాటముగ వాస్తవమునకు చేరువగ నుండునట్లు చేసి, తాను 
సృష్టించిన ప్రతి పాత్రయందును వైవిధ్యము గోచరించునట్లు రూపకల్పనము చేయగల 
ప్రతిభావంతురాలు. ఆమె వ్రాసిన నవలలన్నియు బహుజనాదరణను పొందినవే. 
అట్టి ఉత్తమ గ్రేణి నవలల వరుసలో ఎన్నదగిన రచన “సెక్రటరీ”. దీనిలో వ్యక్తులు 
వివిధ ప్రజాసంస్థల పేరుతో చేరి గుత్తాధిపత్యమును వహించి, తమ స్వార్థములకొరకు 
వాని నెట్లు వినియోగించుకొందురో, వివరించుటయేగాక, తామే సర్వస్వముగా 
వ్యవహరించుచు తోటి మానవులపట్ల యెట్లు ప్రవర్తింతురో చక్కగా రచయిత్రి ఇందు 
ఆవిష్కరించినది. ఉద్యోగములు చేయు స్త్రీలపట్ల పై అధికారులు కనబరచు కపట 
(ప్రేమలను, స్వార్థ చింతనతో కూడిన సంచిత దృష్టిని వారి వికటాట్టహాసములను, 
పటాటోపములను నేర్పుతో పాఠకులముందుంచినది. “స్రీలు” జీవిక కొరకు 
ఉద్యోగములు చేయుచు అనుభవించు మానసిక వ్యధలను, హృదయవిదారకమైన 
వారి పరిస్థితులను సానుభూతితో పరిశీలించినది. ఆమె మరొక నవల “ఆరాధన”. 
దీనిలో “అన్నపూర్ణ అను మూగపిల్ల జీవితమును, ఆమె విచిత్రమైన మనఃప్రవృత్తిని 
రచయిత్రి బహు చమత్మారముగా చిత్రించినది. ఈ మూగపిల్ల “ఆనంద్‌” అను 
యువకునికి రెండవ భార్యయై కాపురము చేయుచుండగా అత్త ప్రోద్బలముతో తన 
భర్త మరొక అందమైన స్త్రీని వివాహమాడనున్నట్లు, తనకు ఘోరమైన అన్యాయము 
జరుగ బోవుచున్నట్లు తెలిసియు తొణకక, గంభీరముగా ప్రవర్తించిన ధీరురాలు. 
రచయిత్రి అన్నపూర్ణ హృదయములోని మూగ బాధను, రంపపు కోతను 
సమర్థవంతముగా చిత్రించినది. ఆమె తన సత్ప్రవర్తనతో, సచ్చీలముతో, 
సేవాభావముతో భర్భ హృదయమును గూర్చి మూడవ పెండ్లి జరుగకుండగ చేసినది. 
దీనితో కథ సుఖాంతమై వరలినది. మన తెలుగు కుటుంబములలో సర్వసాధారణముగా 
చెలరేగు పంతములను, పట్టింపులను, హెచ్చుతగ్గులను అంతస్తుల భేదములను, 


తెలుంగు నవలా వికాసము 287 


వానివలన సంభవించు అనర్థములను చర్చించునట్టి, మరొక ప్రథమ (శ్రేణి నవల 
శ్రీమతి యద్దనపూడి వ్రాసిన “మీనా”. దీనిలో పట్టణ వాతావరణమునకు, 
నవనాగరికతకు కృష్ణవేణిని, గ్రామీణ జీవితమునకు “మీనాక్షి” ని ప్రతీకలు చేసి 
రచయిత్రి ఈ నవలను చిత్రించినది. హనుమంతరావు, సారథి, కృష్ణ, సుందరి, 
మున్నగు పాత్రలను మలచి చూపుటలో రచయిత్రి ప్రదర్శించిన నేర్చు, ప్రతిభ 
శ్లాఘాపాత్రమైనది. 

శిల్ప సౌందర్యవిలసితమగు రీతిలో కథను మలచి నవలలు వ్రాయుటయందును, 
వానికి తగిన పేర్లు పెట్టుట యండును కడు శ్రద్ద్ధ్దవహాంచు రచయిత్రి 
శ్రీమతి సి. ఆనందారామం. ఆమె వ్రాసిన “ఏది సత్యం - ఏదసత్యం” అను నవల 
ఆ సత్యమును ధృవపరచును. మారుతున్న నేటి కాల పరిస్థితిని, సామాజిక వ్యవస్థను 
గుర్తించ లేక ఊహాలోకములో విహరించి ఆకాశ హర్యములను నిర్మించుకొని యథార్థ 
పరిస్థితులను గుర్తించలేక కన్న కలలు, కల్లలై పరిణమించినప్పుడు కలుగు 
పరితాపములో, ఆ వేదనలో ఏది సత్యమో? ఏది అసత్యమో గుర్తించ లేక కుమిలి, 
కుళ్ళిపోయిన “కళ్యాణి, మౌళి” అను (ప్రేమైక జీవుల జీవితములను వారి హృదయ 
పరితాపములను భిన్న కోణములనుండి పరిశీలించి, వివరించిన నవలయే ఇది. 
సంప్రదాయబద్ధమైన వివాహవ్యవస్థయందలి పవిత్రతను, ఆదర్శ నారీధర్మమును 
నిరూపించి చూపుటకు “కళ్యాణి” పాత్రను ప్రతీకగా చేసి రచయిత్రి కథను మలచిన 
విధము అత్యంత శాఘనీయము. ఆదర్శము పేరున “మౌళి” తనను తాను 
వంచించుకొనుటయే గాక, ప్రేమించి వివాహమాడిన భార్యనుగూడ వంచించిన 
దూరదృష్టి లేని అసమర్థుడు - అవివేకి. విభిన్న ప్రవృత్తుల కలయిక యైన ఈ 
జంటకు సంబంధించిన కథను, అతి వాస్తవ దృక్పథముతో, మానసిక శాస్తాను 
శీలనముతో, యోగాత్మకముగా రచయిత్రి నవలను చిత్రించి కృతకృత్యురాలైనది. 
ఆమె మరొక నవల “నిశ్శబ్ద సంగీతం”, దీనిలో కుసుమ జీవితము ద్వారా రచయిత్రి 
“స్త్రీ సమాజమును ధిక్కరించుటవలన సంభవించు అనర్గములను వివరించినది. 
మాధవరావు, జానకి, సరళల మధ్య నడచిన (ప్రేమానుబంధమును రచయిత్రి 
చతురతతో చూపినది, పై రెండు నవలలలోను రచయిత్రి ప్రేమకన్న సంప్రదాయ 
బద్ధమైన వివాహమే ముఖ్యమైనదని నిరూపించినది. ఆమె ఇంకొక నవల “ఆత్మబలి”. 
దీనిలో ఆమె “శోభ - ఉమ” అను అక్క చెల్లెండ్ల భిన్న ధోరణిలో నడచిన విచిత్ర 


288 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ప్రవృత్తులను ప్రయోగాత్మకముగా రచించినది. నేటి సమాజమును గురించి ఆమె 
చేసిన ఈ వ్యాఖ్యానము ఆమెకు గల భావ తీవ్రతను తెలుపుటయేగాక తెలుంగునవలా 
సాహిత్య చరిత్రలో ఒక మణిపూసయై అడుగడుగున ఆలోచనలను రేకెత్తించును. 
చూడుడు. “ఏంటీ సమాజం? పోలేక, పోలేక పోయే పాతకాలపు అత్యాచారాల 
గీష్మతాపానికి, రాలేక, రాలేక అతి మెల్లగా వచ్చే సంస్మారయుత సభ్య సమాజానికీ 
నడుకు, అందంగా, ఆకర్షణీయంగా ఆశలూ, భయాలూ కలబోసుకొని విరిసిన ఈ 
సంధ్యారాగంలో విజ్ఞానములవరించుకొని, సంస్కారం సంతరించుకొని, పరిపూర్ణ 
వ్యక్తిత్వాన్ని పొంది దాని విలువలను గుర్తించిన స్తీ ఎంత కాలమీ అయోమయంలో 
తడుముకులాడాలి” అని. 


కథా కథనములో చెప్పుకొనదగిన విశేషముగాని, పాత్రల మనస్తత్వమును 
వ్యక్తపరచుటలో నేర్చుగాని అంతగా లేకపోయినను, ఉత్సాహముతో రచనలు 
చేయుచున్న రచయిత్రి శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి, అమె రచించిన “అర్థాంగి” 
నవలలో డాక్టర్‌ హరీష్‌ మంజుల, శంకరం, పద్మావతి, జానకి మున్నగు వారికి 
సంబంధించిన కథ నిక్షిప్తము చేయబడినది. మంజుల, పద్మావతి పాత్రలు కొంతవరకు 
వాస్తవమునకు సన్నిహితముగా నున్నని. పద్మావతి, జానకి ఇరువురిలో పద్మావతి 
తన ప్రవర్తనద్వారా నిజమైన అర్జాంగిగా రుజువు చేసికొనినది. ఆమె మరొక నవల 
“నిరీక్షణ”. తల్లిచాటున పెరిగి పెద్దదైన రాధ అత్త ఇంటిలో యెట్టి సుఖమునకు 
నోచుకొనకయే, భర్తను పోగొట్టుకొని పుట్టింటికి చేరి అక్కడ గూడ అన్న ప్రకాశముతోను, 
వదిన కామాక్షితోను, తమ్ముడు ఆంజనేయులతోను, నానా ఇక్కట్ల పాలై, ఆమె రైలు 
కిందపడి ఆత్మహత్య చేసి కొనుటకు సిద్ధపడినప్పుడు వేణుగోపాలరావు అను వ్యక్తి 
చేత హటాత్తుగా రక్షింపబడి, చివరకు అతనినే వివాహమాడినది. ఒక రచయిత్రి 
తనతోటి స్రీపట్ల చూపునట్టి సానుభూతి, దయ, ప్రేమ కొంతవరకు దీనిలో 
గోచరించును. ఈ నవలా ద్వయము లో జ్ఞాపకముంచుకొనగల సంఘటన లేవియు 
అంతగా లేవు. 


ఆంధ్ర ప్రదేశ్‌ మాసపత్రికలో వెలువడిన “అడవి మల్లెలు” నవలతో శ్రీమతి 
వాసిరెడ్డి సీతాదేవి పలువురి దృష్టి నాకర్షించి, “సమత” నవల రచనతో రచయిత్రిగ 
స్థిరపడినది. పొందిక లేని జీవిత విధానములో “సమత” కొరకై అర్రులు చాచిన 
ప్రయోజనముండదని, పరస్పర అవగహాన, ఆలోచనాశక్తి కలిగివున్న యెడల సమత 


తెలుంగు నవలా వికాసము 289 


అన్నిట సిద్ధించగలదని, దర్పముతో, అహంకారముతో, మిడి మిడి జ్ఞానముతో 
అందరిని తూలనాడినయెడల, అవమానములకు గురియై, అపహస్యములపాలై, 
అపనిందలతో దుఃఖభూయిష్టమైన జీవితమును గడపవలసివచ్చునను సత్యమును 
రచయిత్రి ఈ నవలలో అరుంధతి పాత్ర ముఖమున చాటినది. అరుంధతి యొక్క 
స్వేచ్చాప్రవృత్తి, విశ్చంఖలత్వము ఆమె శీల వినాశనమునకు హేతువై చివరకు ఆమెను 
ఈ భౌతిక ప్రపంచము నుండి వేరగునట్లు చేసినది. ఆమెలో ప్రవేశించిన అవధులు 
లేని ఆధికార వాంఛ మహోత్తమురాలైన అత్త శాంతమ్మ నుండి వేరగునట్లు చేసినది. 
యోగ్యుడైన తన భర్త సీతాపతి ప్రేమను కాదని, వెర్రి వ్యామోహముతో రాజు రావును 
చేపట్టి తన సర్వస్వమును గోలుపోయినది. ఈ నవలలో శాంతమ్మ పాత్ర 
ఆదర్శ్భయుతమైన ఒక జీవన స్రవంతి. శ్రీమతి సీతాదేవి రచించిన “మట్టిబొమ్మలు” 
అను మరొక నవల ఆంధ్ర ప్రభ దినపత్రికలో ప్రచురితమైనది. దీనిలో గ్రామీణ 
జీవితము, పట్టుదలలు, పంతములు, మమతాభిమానములు, స్పర్థలు సహజముగ 
వివరింపబడినవి. ధనికుడైన బలరామయ్య తండ్రి భద్రయ్య వద్ద, వెంకయ్య పాలేరై 
పని చేసి కొంత భూమిని సంపాదించెను. అతని కొడుకు సాంబయ్య మట్టి మనిషి, 
అతని కొడుకు వెంకటపతి జడుడు, లౌకిక ప్రవర్తనగల కనకయ్య సాంబయ్యకు 
మంత్రి. నమ్మిన బంటు. భూస్వామియిన బలరామయ్య తన కుమార్తె వరూధినిని 
వెంకటపతికిచ్చి వివాహము చేసెను. ఆమె గొప్ప సౌందర్యవతి. రామనాథమను 
వేరొక యువకుని ప్రేమించి యథేచ్చగా తిరిగి చివరకు దిక్కుమాలిన చావు చచ్చినది. 
వెంకటపతి త్రాగుబోతై తన యావదాస్తిని గోలుపోయి, తన కొడుకు రవి ని తన 
తండ్రివద్దకు పంపెను. రవి గొప్పవిప్లవకారుడు. తాత, మనుమల మధ్య నడచిన 
సంభాషణలు సమయోచితముగా నున్నవి. సన్నివేశకల్పనము, సంభాషణా చాతుర్యము, 
కథనకుశలతగల రచయిత్రిగా శ్రీమతి సీతాదేవికి ఉజ్వల భవితవ్యము గలదు. 
చక్కని భావస్ఫూర్తితో, ప్రీ సమస్యల అవగాహనతో నవలలు వ్రాయుచున్న 
రచయిత్రి శ్రీమతి కొలిపాక రమాదేవి. ఈమె రచించిన “ఏటి వొడ్డున నీటిపూలు” 
నవలకు ఆంధ్రప్రభ వారపత్రిక కీలక సంవత్సర నవలల పోటీలో ద్వితీయ బహుమతి 
లభించినది, చారుమతి, పద్మ, శ్రీదేవి బాల్య స్నేహితురాండ్రు. వారి స్నేహాను 
బంధములు వయస్సుతో దినదినాభివృద్ధినందినను, అవి వైవాహిక జీవితముతో మూడు 
మార్గములై చీలిపోయినవి. ప్లీడరు గుమస్తాయైన తండ్రి సూర్యారావు దేహయాత్ర 


290 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చాలించుటతో విద్యావతియైన చారుమతి ఉపాధ్యాయినియై తండ్రి గౌరవ ప్రతిష్టలు, 
కుటుంబ మర్యాదలు చెడకుండగ గంపంత సంసారమును నెత్తిన వేసికొని తన 
అనుజన్ముల నందరినీ పైకి తీసికొనివచ్చుటకై అడుగడుగడగున ఆమె ఎదుర్శొనిన 
చిక్కులను, చేసిన త్యాగములను రచయిత్రి దీనిలో సమర్థతతో చిత్రించినది. ఇక 
పద్మకు మాధవరావుతో వివాహము జరిగినను, అతడు తల్లి కాంతమ్మ చేతిలో 
ఆటబొమ్మయై ప్రవర్తించి, అందాలబరణియైన పద్మను ఆదరించ లేక అసమర్థతతో 
ప్రవర్తించగా, దుఃఖముతో, హృదయ వేదనతో ఆమె పుట్టిన ఇంటికి చేరుకొనినది. 
శ్రీదేవికి హనుమంత రావుతో వివాహము జరిగి, వారి జీవితము మూడు పూవులు 
ఆరు కాయలై వర్ధిల్లినది. 


స్త్రీ సహజమైన వాంఛలు చారుమతిని ఎడ తెగక వెంటాడినను ఏమార్చు లేనిది 
తన జీవితమేనని ఆమె నిరాశ, నిస్పృహలతో తన చుట్టు అనుక్షణము జరుగుచున్న 
మార్పులను చూచి కృంగిపోయినను, తన త్యాగములతో పాఠకుల సానుభూతిని 
చూరగొనగలిగినది, ఆమె జీవితపు ప్రతి మలుపులోను కథ రసవత్తరముగా నడచినది. 
ఆమె తన జీవితములో కొంత మార్పు రాగలదన్న ఆశతో తనకన్న పెద్ద వాడైన 
“భగవతి” బావను వివాహమాడుటకు అంగీకరించుటతో కథ విచిత్రముగా ముగిసినది. 
స్త్రీలకు పురుషుల ఆలంబనము అవసరమన్న సత్యమును, రచయిత్రి వయస్సు ముదిరిన 
వారైన రామారావుతో భానుమతికి, భగవతి బావతో చారుమతికి, శంకరముతో పద్మకు 
వివాహములు జరిపి నిరూపించినది. 


నాణమునకున్న బొమ్మ - బొరుసులో, బొమ్మను చూచి ఆనందించుటకు ప్రతి 
వ్యక్తి ప్రయత్నించును. అటులనే, ఈ జీవితమునకు సంబంధించిన వెలుంగు నీడలలో 
వెలుంగు కోరి దానికొణకు పరుగిడుదురు. ఇది లోక సహజము. మానవ సహజము. 
ఈ చిత్త వృత్తి ననుసంధించియే మన రచయితలు, రచయిత్రులు తమ రచనలు 
చేసియుండిరి. శ్రీమతి గంటి (శిఖా) వెంకటరమణ అందరివలె గాక, తద్భిన్నముగా 
తన నవలలలో జీవితములో సంభవించు సుఖములను గాక కష్టములను, వెలుగును 
గాక చీకటిని ప్రదర్శించి చూపుటకు పూనుకొని తన ప్రయత్నములో చాలవరకు 
కృతకృత్యురాలైనది. ఆమె “మొగిలిపొదలు” నవల యందు ఈ విషయము 
ప్రతిపాదితమైనది. ఈ నవలలోని గోపాలము జీవితము, చెడును ఆశ్రయించి దాని 
చుట్టు పరిభ్రమించినది, శ్రీనివాస్‌, సరస్వతి అను ఇరువురు పిల్లలను వదలి అతని 


తెలుంగు నవలా వికాసము 291 


మొదటి భార్య లోక యాత్ర ముగించినది. అతడు సుభద్ర అను మరొక యువతిని 
ద్వితీయ భార్యగా స్వీకరించి తానును తెర నుండి నిష్మమించెను. భర్త మరణానంతరము 
సుభద్ర యథేచ్చగా విహరించినది. గోపాలం కూతురు సరస్వతి క్షయవ్యాధికి గురియై 
కన్ను మూసినది. కొడుకు శ్రీనివాస్‌ రాజేశ్వరి అను అమ్మాయిని వివాహమాడినను, 
ఆమె అతనిని వదలి వేరొకని (ప్రేమలో చిక్కుకొనినది. దుష్ట ప్రవర్తనకు నిలయమైన 
ఆ కుటుంబపు స్థితిగతులను, చెట్టుకొకరు, పుట్టకొకరునై ప్రవర్తించిన తీరును ఇందులో 
రచయిత్రి నేర్పుతో మనముందుంచినది. ఈ కోవకు చెందినదే ఆమె మరొక నవల 
“ప్రగతి మధ్య మనిషి”. శ్రీమతి వేంకటరమణ నవలా రచయిత్రిగా మంచి పేరు 
తెచ్చుకొనుచున్న వర్ధమాన రచయిత్రి, ఆమె నవలలు తెలుంగునవలా వికాస చరిత్రలో 
మరొక కోణమును స్పృసించుచున్న విశిష్టమైనవి. 


సామాజిక స్థితిగతులను ఆధారము చేసికొని ఆసక్తికరమైన సాంఘిక నవలలు 
వ్రాయగల బహుకొద్దిమందిలో శ్రీమతి ఐ.వి.యస్‌. అచ్యుతవల్లి ఒకరు. ఆమె తన 
“కొడిగట్టిన దీపాలు” అన్న నవలలోని వ్యక్తులు, తోటి వ్యక్తుల మనస్సులను 
గ్రహించలేక (ప్రవర్తించుటవలన కలిగిన అనర్భములను, చిక్కు సమస్యలను 
చిత్రించినది. ఇందలి కొన్ని పాత్రలు పరిస్థితులకు అనుగుణ్యముగా నడచుకొని 
గమ్యమును చేరుకొనగా, మరికొన్ని పాత్రలు కొడిగట్టిన దీపాలై, కాంతి విహీనమై 
మిగిలిపోయినవి. సంగీత సాహిత్యములపట్ల ఆసక్తిగల విశ్వనాథమునకు పల్లెటూరి 
అమ్మాయియైన దేవకి భార్యయైనది. అందచందములను చూచి ఆనందించలేని 
అయోగ్యుడైన మహేశమునకు యశోద పెండ్లామై నరకయాతనలు అనుభవించినది. 
వర్ణవిభేదములను పాటించక (ప్రేమకు ప్రాధాన్యతనిచ్చి మంగళను వివాహమాడి, 
సర్వ సుఖములను చూరగొనిన దీరుడు చలపతి. కులమునకు తక్కువైనను, 
గుణములలో మిన్నయైన నారాయణ బాల వితంతువైన రమణ హృదయమును 
చూరగొనజలకపోవుట నవలకు పెద్దలోటు. ఈ నవలలోని చలపతి - మంగళల 
జీవితముల పైన ఎట్టి కొడిగట్టక కాంతివంతమై ప్రకాశించినవి. నారాయణ, రమణలకు 
వివాహము జరిపి, కథను సుఖాంతము చేసినచో బాగుగానుండెడిది. ఆమె మరొక 
నవల “ఇదేక్కడి న్యాయం”. తండ్రిని కోలుపోయిన మాలతి అను అమ్మాయి ఉద్యోగము 
చేసి తన తోబుట్టువులను పైకితీసికొనివచ్చుటకై పడిన (శ్రమను, ఆమె తన 
వివాహానంతరము గూడ వారి అభివృద్ధికై కట్టుకున్న భర్త రామనాధమును, కన్నపిల్లలైన 


292 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


గిరిజ, రేవతి అను వారిని సైతము విడిచిపెట్టి పుట్టింటికి చేరినది. ఎవరి అభివృద్ధికొరకై 
మాలతి అహరహము కృషి చేసినదో, వారే చివరకు తనను అవహేళన చేసినప్పుడు 
మిక్షిలి ఖేదపడినది. ఈ నవలలో మధ్యతరగతి కుటుంబముల కష్టసుఖములు చక్కగా 
ప్రతిబింబిచుచున్నవి. 

స్త్రీ పాత్రలకిచ్చినంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను పురుష పాత్రలకివ్వక 
పోయినను, కథా కథనములో మంచి ఉద్వేగముతోపాటు, లోతైన భావములతో నిండిన 
వైవిధ్యవిలసితమైన నవలలు వ్రాయు సమర్థతగల రచయిత్రి పరిమళా సోమేశ్వర్‌. 
ఆమె “సుగంధి” నవలలో నిండైన భావ పరిపక్వత, కథాకథన దక్షత వ్యక్తమగును. 
సుగంధి బాల్యమునుండి తన భవిష్య జీవిత భాగస్వామినిగురించి కనిన కలలు 
ఫలించక, ఒక అతి సామాన్యుడు తనకు భర్తగా లభించుటలో కలలకు, యథార్థ 
జీవితమునకుగల అంతరమును తెలిసికొనగలిగినది. ఐనను తన కలల నమ్మకములను 
విడిచి పెట్టలేక చికాకుతో వర్తించి, చివరకు తన అన్న వదినెల, స్నేహితురాండ్రు, 
వారి భర్తలమధ్య చెలరేగిన ఘర్షణలను, ఆంతరంగిక కల్లోలములను చూచి ఆమె 
తన హృదయమును విశాలపరచుకొని పరిస్థితులను అదుపులోనికి తెచ్చుకొని చక్కగ 
ప్రవర్తించుటకు నిశ్చయించుకొనునంతలో భర్త మోహన్‌ కేన్సర్‌ వ్యాధితో కన్ను 
మూసెను. ఆమె సాఫల్యరహితమైన పేమ దుఃఖాంతమై అట్లే నిలచిపోయినది. ఈ 
నవలలో పురుషపాత్రలైన మోహన్‌, కృష్ణమూర్తి, స్తీ పాత్రల ఛాయలై ప్రవర్తించిరేగాని, 
పరిపూర్ణ వ్యక్తిత్వము గలవారై మనజాలరైరి. ఈ రచయిత్రి “తప్పటడుగులు” నవలలోని 
డాక్టర్‌ రవీంద్ర, “నర్తకి” నవలలోని కృష్ణకాంత్‌ స్రీ భూమికలైన మెహరున్నీసా, 
సుజాతల వ్యక్తిత్వము ముందు లొచ్చై బ్రవర్తించినవారే. 

శ్రీమతి మాదిరెడ్డి సులోచన వ్రాసిన “సంధ్య” నవలకు నవలాలక్షణములు 
అంతగా ఒదగకపోయినను వెండి తెర నవలను పోలియున్నదనవచ్చును. నాయిక 
యైన సంధ్యాదేవి తన విధ్యుక్త ధర్మములను చక్కగా నిర్వహించు సెకండరీ గ్రేడు 
ఉపాధ్యాయిని, తోటి ఉపాధ్యాయుల అసూయా ద్వేషములకు గురియెనను చలించక 
సైన్సు శాస్త్ర ఉపాధ్యాయుదైన శ్రీరామ్‌ సహాయముతో బి. ఏ; పరీక్షకు చదువుచున్నప్పుడు 
ఆ ఇరువురి హృదయములు యేకమైనవి. అవివాహితయైన సంధ్యాదేవి వద్ద 
పెరుగుచున్న 'రవి అను అనాథ బాలుడు శ్రీరామ్‌ ప్రేమకు, గతములో ప్రకాశ్‌ 
ప్రేమకు వలెనే కొంత ఆటంకమైనప్పుడు అథైర్యపడక తన గత చరిత్రకు 


తెలుంగు నవలా వికాసము 293 


సంబంధించిన విషయమలుగల వాత ప్రతిని” అతనికిచ్చినది. అది పఠించిన పిమ్మట 
అతని హృదయములో నాటుకొనిన అనుమానము దూరమైపోయి ఆమెను 
ఏడుకొండలవాని సన్నిధిలో వివాహమాడును. ఈ నవల అంతయు ఫ్లాష్‌ బేక్‌లో 
నడచినది. 


శ్రీమతి తురగా జానకీరాణి “వేయబోవని తలుపు” నవలలో ఆలోచనలను 
రేకెత్తించగల కొన్ని సన్నివేశములున్నవి. కమల ప్రవర్తన నింద్యమైనదైనను ఆమె 
పట్ల పఠితలకు సానుభూతి కలుగును. కామాక్షి రాధలు వరసకు అక్కా చెల్లెండైనను, 
పెండ్లి సంబంధము విషయములో ఒకరినొకరు అపార్థము చేసికొని ప్రవర్తించినను, 
చివరకు ఆ ఇద్దరు అసలు సమస్యను అర్థము చేకొని ఒక్కటెపోయిరి. నవలలో 
స్వభావ సిద్ధమైన వాస్తవిక చిత్రణమున్నది, కామాక్షిలో స్రీసహజమైన ఆవేశము, 
అసూయ మున్నగు గుణములున్నను నిండైన హృదయముతో సమస్యలను అర్థము 
చేసికొని ఆదరించగల గొప్ప హృదయమున్నది కనుకనే ఆమె ప్రప్రథమమున తన 
సవతి తల్లి కమల, తండ్రి గతించిన చాల కాలమునకు దారితప్పి ప్రవర్తించి గర్భవతియై 
కుమారునిగని, ఇహలోక యాత్ర చాలించినను, అనాథగా బ్రతకవలసిన ఆ పిల్లవానిని 
నిండు హృదయముతో ఆదరించినది. ఈ నవలలో చక్కని మనస్తత్వ చిత్రణము 
ఉన్నది. కామాక్షి హృదయమున్న యువతి. గ్రామీణ, పట్టణ వాతావరణములు 
రెండింటికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులు చక్కగా 
చిత్రింపబడినవి. అందరు చదవదగిన నవల. 


శ్రీమతి డొక్కా కమలాశంకర్‌ రావు చాల కాలము నుండి ఆంగ్ల, ఉర్దూ భాషలలో 
రచనలు చేయుచున్న రచయిత్రి. తెలుగులోను వీరు లోగడ కొన్ని కథలు ప్రాసినను 
“పాలనురుగుల్లో పంచదార” నవలలో కథా కథనములో గాని, సన్నివేశ కల్పనములో 
గాని, పాత్ర చిత్రణములో గాని గమనించతగిన ప్రత్యేకత కనుపించుట లేదు. ఇద్దరు 
స్నేహితురాండైన యువతులు ఒక అందమైన అబ్బాయిని (ప్రేమించగా, అందులో 
ఒకరి ప్రేమ ఫలవంతమై వివాహమునకు దారి తీయగా, మరొకరి (పేమ విఫలమై 
చివాట్లతో ముగిసినది. కొత్తదనము లేని మామూలు (ప్రేమ కథ ఇది. సరియైన వాక్య 
నిర్మాణముగూడ లేక పేలవమైన భాషలో నడచినది. చేయితిరిగిన ఈ రచయిత్రి 
పాల నురుగుల్లో పంచదారను సమ్మిళితము చేసి మరికొన్ని మంచి నవలలలు వ్రాయ 
ప్రయత్నించి కృతకృత్యురాలు కాగలడని ఆశించుదము. 


294 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీమతి హజరా వ్రాసిన “జీవన మాధురి” నవల రచయిత్రి ప్రథమ ప్రయత్నము, 
భాష పైన ఆమెకు తగినంత అధికారము లేకపోయినను కథను కొంతవరకు సొంపుగా 
వివరించగలిగినది. సుశీల, శారద యిరువురు బాల్య స్నేహితురాండ్రు. ఆ ఇరువురు 
మాతృవిహీనలై సవతి తల్లులవలన బాధలుపడినవారే. సుశీల తన అన్న రామం 
వెంట మద్రాసుకు పోయి అతని సహాయముతో బి.ఏ; పరీక్షలో ఉత్తీర్ణురాలై తన 
కాళ్ళపైన తాను నిలబడిన ధీరురాలు. ఇక శాంత లోగడ భారతి అను అమ్మాయిని 
ప్రేమించి, ఆమె మరణించుటతో మనోవ్యాధికిలోనై కాలము వెళ్ళబుచ్చుచున్న శేఖర్‌ 
అను వానిని వివాహమాడి, కొంతకాలము భర్త నిరాదరణకు గురియై చివరకు తన 
మంచితనముతో, ఓపికతో, సచ్చీలముతో భర్త హృదయమును చూరగొని జీవన 
మాధుర్యమును సంపూర్ణముగా అనుభవించగలిగిన వివేకవతి. ఆ బాల్య 
స్నేహితురాండ్రిరువురు తమకు సంభవించిన కష్టములను, ధైర్యముతో యెదురొని 
జీవిత మాధుర్యమును చవి చూచిరి. కష్ట సహిష్టుత యనునది యెట్టి అవాంతరముల 
కైనను అధిగమింప జేయునను నీతిని రచయిత్రి ఈ నవలలో చక్కగా వివరించినది. 


శ్రీమతి రేవనూరి శమంత మధ్యతరగతి కుటుంబముల జీవనసరళిని, అందలి 
ఒడుదుడుకులను గ్రహించి, రచనలు చేయుచున్న రచయిత్రి. “రత్న కంబళి” నవలలో 
ఆమె బలరామయ్య అను వ్యక్తి కుటుంబ పరిస్థితిని వివరించినది. ఆయనకు ముగ్గురు 
పిల్లలు. చదువు ఆబ్బని రఘు మాతామహుల ఆస్తికి వారసుడై మన్ను మిన్ను గానక 
సర్వ దుర్గుణములను అలవరచుకొని, స్నేహలత అను వేశ్య వలలో చిక్కుకొని 
సర్వస్వమును గోలుపోయి హంతకుడై చివరకు జైలు శిక్షను సైతము అనుభవించిన 
ఆ భాగ్యుడు. రెండవ వాడైన ఆనంద్‌ తండ్రి ఆర్థిక దుస్థితిని గ్రహించి రాఘవ రెడ్డి 
సహాయముతో డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై స్వార్థ చింతనగల జగన్నాధరావు కూతురు, 
మనోరమను వివాహమాడి కలసివచ్చిన అదృష్టముతో వ్యవహరించిన వ్యక్తి 
బలరామయ్య తన ఆర్థిక ఇబ్బందులలో కూతురు కమలను రెండవ పెండ్లివానికిచ్చి 
వివాహము చేయగా, కృష్ణ అను పిల్లవాడు జన్మించిన పిమ్మట అతడు ఇహలోకయాత్ర 
చాలించుటతో ఆమె ధైర్యమును గోలుపోక తన కుమారుని విద్యావంతునిగా 
నొనరించుటకై పెక్కు (శ్రమలుపడి, పరపంచల నాశ్రయించినది. కృష్ణ పెద్దవాడై, 
తన తల్లి పద్మనాభము ఆశయముతో బ్రతుకుచుండుటవలన చెలరేగిన అపవాదుకు 
విచారపడి, తల్లితో ఆవిషయమును ముఖాముఖిగా చెప్పలేక ఒక ఉత్తరమును వ్రాసెను. 


తెలుంగు నవలా వికాసము 295 


ఆత్మాభిమానముగల కనుల ఆవేదనతో కుమిలిపోయి, ఆత్మహత్య చేసికొనినది, నవల 
అంతటిలోను ప్రముఖముగా అందరికిని కనుపించునది కమల. ఆమె హృదయ 
విదారకమైన చరిత్ర పఠితల మనస్సులలో నిలచిపోవునట్టిది. రాఘవ రెడ్డి సేవా 
భావముతో, ఆ హృదయముతో బలరామయ్య కుటుంబమును పెక్కు చిక్కు సమస్యలలో 
ఆదుకొనిన త్యాగి. స్నేహలత వేశ్య. సంగీత, సాహిత్య నృత్యకళలలో మంచి 
అభినివేశము కలిగివుండి తన అపురూప సౌందర్యముతో, వాకృమత్కృతితో డబ్బు 
చేసికొనిన నెరజాణ. బలరామయ్య ఆర్థిక దుస్థితి ఇందు చక్కగా వివరింపబడినది. 
ఈ నవలలో ఎత్తుగడ, ముగింపు రెండును చక్కని సమన్వయముతో కుదిరినవి. 


శ్రీమతి కె. రాధాదేవి “శిథిల సౌధం” నవల వివాహ వ్యవస్థకు, వ్యక్తి ధర్మానికి 
మధ్య ఉత్పన్నమైన సంఘర్షణను వివరించి, వ్యక్తుల పట్ల సానుభూతిని చూపుటకు 
ప్రయత్నించి, ఆ ప్రయత్నములో విఫలమైనది. శళి, వేణుకు మధ్యగల అనుబంధము 
లైంగిక వాంఛాతీతమైన పవిత్రతతో నిండినది. తన తండ్రి శళిని, భానుమూర్తి కిచ్చి 
వివాహము చేసినప్పుడు యెదురు చెప్పక అంగీకరించినది. ఆ పిమ్మట ఆమె వెనుకటి 
వలె వేణుతో వ్యవహరించుటకు భర్త, అంటే వివాహ వ్యవస్థ అడ్డమని భావించి, ఆ 
ఆడ్డును తొలగించుకొనుటకు యెట్టి ప్రయత్నము చేయకయే భర్తను నిందించినది. 
ఈ నవలలో మాధవి మరొక యువతి. ఈమె నరేంద్రబాబును ప్రేమించినది. అతడు 
ఆమెవద్దకువచ్చి వివాహమాడవలసినదని కోరగా తిరస్మరించినది. శశి, మాధవి తమ 
తన ఆలోచనలకు, ఆదర్శములకు తగినట్లు కార్యసాధన కుపక్రమించక తమలో 
తామే మధనపడి తమ పండువంటి నిండైన జీవితములను పాడు చేసికొని తాము 
నిర్మించుకొనిన ఊహా నాధములు తమ కన్నులముందే శిథిల సౌధములై, 
కళావిహీనములై పోవుచున్నప్పుడు ద్రష్టలై, ప్రవర్తించిరే గాని, కర్తవ్య పథమును 
అన్వేషింపజాలరైరి. దీనికి పరిచయ వాక్యములలో శ్రీ సంజీవదేవ్‌ అన్నట్లు ఈ 
హృదయానుభూతి, ఆవేదన రెండును ఇందులో ఇమిడివున్నవి. 


'నవనాగరిక భావాల ప్రభావం చిత్రించే నవల శ్రీమతి రేవనూరి సువర్ణ రచించిన 
“ఆచలం - చంచలం” అని, ఆ నవల ప్రచురణకర్తలు వెలిబుచ్చిన అభిప్రాయము 
కొంత అతిశయోక్తితో కూడినదని పఠితలకు బోధపడును. దీనిలో చెప్పుకొనతగిన 
నూతనత్వముగాని, నవ నాగరిక భావముల భావముగాని గోచరించుట లేదు, కథలో 
సెక్సుకు అధిక ప్రాధాన్యముండుటచే, రచయిత్రికి ఇంకను సరియైన భావ పరిపక్వత, 


296 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


లోకానుభవము సిద్ధించినట్లు తోచదు, పద్మ, రాధ అను అక్కా చెల్లెళ్ళ (పేమగాథలకు 
సంబంధించిన ఈ కథలో, రాధ తన అక్క భర్త మాధవరావుతో స్వేచ్చగా తిరిగి 
గర్భవతియై, తనకు కాబోవు భర్త స్థితిమంతుడైన కృష్ణకాంత్‌కు ద్రోహము చేయలేక 
హుస్సేన్‌ సాగరులో ఆత్మహత్య చేసికొనినది. కృష్ణ కాంత్‌ రాధపైనగల వ్యామోహముతో 
వివాహము మాని ఆజన్మాంతము (బ్రహ్మచారిగా గడిపెను. అతి సామాన్యమైన కథ 
ఇది. 


శ్రీమతి వేదుల శకుంతల “శారద రాత్రుల” నవలలో అసహజత కొంత 
కనుపించినను చివరంట చదివించగల రచన. చాలకాలము పిమ్మట జన్మించిన 
శంకరముపట్ల అన్నదమ్ములకు అనాదరణ కలుగవచ్చునేమోగాని, తల్లిదండ్రులకు 
ప్రేమ లేదనుట లోకసహజము కాదేమో! తల్లిదండ్రుల మరణానంతరము శంకరమును 
అతని సోదరులు సరిగా చూడకపోవుటవలన (బ్రతుకు దెరువుకై ఇంటినుండి 
బయటపడి, లలితక్క ఇంటికి చేరి, శారదను మించి వివాహమాడెను. ఇందలి కథా 
వస్తువు స్వల్పమైనదైనను రచయిత్రి నేర్పుతో నవలను మలచిన విధము మాత్రము 
మెచ్చుకొన తగినది. 

క్రీ శే. బుచ్చిబాబు ధర్మపత్ని శివరాజు సుబ్బలక్ష్మి భర్త సహచర్యముతో చక్కని 
లోకానుభవమును గడించుకొని పెక్కు కథలు వ్రాసి, ఆయన మరణానంతరము 
“అదృష్ట రేఖ” అన్న నవలను వ్రాసినది. ఇది ఆమె ప్రథమ ప్రయత్నము. నవల 
యందంతటను ఆవిషయము స్పష్టముగా కనుపించుచున్నది. దీనిలో ఆమె కొంత 
కాలమునుండి ఆంధ్ర దేశములో మధ్యతరగతి ప్రజలు యెదుర్శొనుచున్న వైవాహిక 
సంబంధమైన చిక్కులను, అనాదీయమైన ఆచార వ్యవహారముల వలన ఉత్పన్న 
మగుచున్న సమస్యలను చిత్రించినది. గుర్తుంచుకొనదగిన విశేషము లేవియు లేని 
నవల ఇది. 


“ప్రేమగుడ్డి” దను సార్వజనీనమైన నానుడిని శ్రీమతి పొల్మంపల్లి శాంతా దేవి 
“పూజా సుమం” అను నవలలో ఆచరణాత్మకముగ ప్రతిపాదించినది. అంజన సంపన్న 
కుటుంబములో జన్మించిన విద్యావతి. ఆమె కృష్ణ తనను ప్రేమించుచున్నది, లేనిది 
తెలిసికొనకయే గాఢముగా (ప్రేమించినది. తండ్రికి ఆమె ప్రేమ నచ్చక, వాడి పేరెత్తిన 
యెడల కాల్చి చంపివేయదునని బెదిరించి, నీలకాంత్‌తో ఆమెకు పెండ్లి చేసెను. 


తెలుంగు నవలా వికాసము 297 


శోభనమునాటి రాత్రియే అంజన భర్తతో తన పాత (ప్రేమనుగురించి తెలిపింది. 
విశాల హృదయుడైన నీలకాంత్‌ అంజనితో ఒకే ఇంటిలో కలసిమెలసి యున్నను 
యెట్టి బహీనతలకు తావివ్వక ఆమె ప్రియుని అన్వేషించి, తీసికొనివచ్చి వారిద్దరికి 
వివాహము చేయ నిశ్చయించెను. పిరికివాడు, అసమర్భుడైన కృష్ణ, నీలకాంత్‌ కంట 
పడకుండగ తిరుగుచున్నను, ఒకనాడు హటాత్తుగా అతనికి కనుపించెను. నీలకాంత్‌ 
అంజన (ప్రేమను గురించి చెప్పినప్పుడు ఎన్టీ భార్యను నేనేం చేసుకుంటాను?” అని 
ప్రశ్నించెను. నీలకాంత్‌ సంకోచపడక అంజన (ప్రేమను వివరించి, కొంత డబ్బుగూడ 
ఇత్తుననీ ఆశజూపుటవలన వివాహమునకు అంగీకరించెను. ఇది తెలిసికొనిన అంజన 
మనస్సు కోపముతో, ద్వేషముతో నిండిపోయి, తన సౌఖ్యము కొరకు నానా పాట్లు 
పడుచున్న నీలకాంత్‌ పట్ల ఆమెకు గాఢమైన అనురాగ మేర్చడినను, అప్పటికే పరిస్థితులు 
చేయిజారిపోవుటతో, తన హృదయములో కృష్ణపట్ల స్థిరపడిన వ్యతిరేక భావమును 
అతనితో చెప్పుకొనలేక కుమిలిపోయినది. దానితో ఆమె జీవితము విషాదాంతమై 
ముగిసినది. చదువు, సంస్కారము, గౌరవ మర్యాదలు లోపించిన కృష్ణను, గుడ్డిగా 
ప్రేమించిన అంజనకు విశాలహృదయుడైన నీలకాంత్‌ భర్తగా లభించుట మిక్కిలి 
అదృష్టము. ఆతని ప్రేమను దక్కించుకొనజాలక పోవుట ఆమె దౌర్భాగ్యము. చక్కని 
భాషలో రచన చక్కగా సాగినది. 


శ్రీమతి ఎ. శ్యామలా రాణి రచించిన “హరిణి” నవల చక్కని గాడిలో నడచినది. 
బాల్యముననే మాతృ విహీనయైన హరిణి, తన తల్లిపైనగల అనుమానముతో తండ్రి 
ప్రజల సారాయుడై అనాదరణ చేయగా, తనలోని కోరికలను చంపుకొని జీవచ్చవమై 
కాలము వెళ్ళబుచ్చుచున్నప్పుడు, ఆ కన్న తండ్రియే మరల తీరని కార్యముతో 
కురూపియైన గణపతిని భర్తగా కట్టబెట్టినప్పుడు మౌనముగా అంగీకరించిన పవిత్ర 
హృదయ. ఆమె అత్తవారింటిలోను అవే కష్టములు అనుభవించినది. వదిన రోహిణి, 
హరిణి హృదయములో అణిగియున్న నిగూఢశక్తిని వెలికి తీసి, చైతన్యవంత మొనరించి 
ఆత్మహత్యనుండి కాపాడినది. ఆమె వెలిగించిన జ్ఞానజ్యోతితో హరిణి తనను తాను 
సంబాళించుకొని, కన్న కూతురు రేఖ తనవలె అన్యాయములకు, అక్రమములకు 
గురికాకుండునట్లు తీర్చిదిద్దుకొనినది. రచయిత్రి కథా నిర్వహణమును చక్కని 
మెలకువతో కొనసాగించినది. హరిణి, రోహిణి పాత్రల చిత్రణము ఉదాత్త గాంభీర్య 
విలసితముగ కనుపించును. 


298 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వైవాహిక వ్యవస్థకు ప్రాధాన్యమునిచ్చి కుమారి నందుల సుశీలాదేవి “సరళీ 
స్వరాలు” అను నవలను రచించినది, యువతీ యువకులు ప్రేమించి పెండ్లి 
చేసికొనుట, కొన్ని అవాంఛనీయమైన పరిస్థితులు యేర్పడుటతో అవి విచ్చిత్తి యగుట 
మరల వారు కలసికొనుట - దానితో ఏర్పడిన చిక్కు సమస్యలు, అవి పరిష్కరించు 
లోపల మరికొన్ని సమస్యలతో పఠితల హృదయతంత్రులను స్పందించునట్లు చేసి 
రచయిత్రి కథను వివరించినది. ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసికొనలేని మాధురి, 
ప్రేమించిన వ్యక్తిని చేరి సుఖముగా సంసారయాత్ర సాగించ లేని పద్మజ, ప్రేమించిన 
వ్యక్తిని వివాహమాడి, పిల్లల తల్లియె ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన విజయ, తన 
వ్యక్తిత్వమును గౌరవించగల సమర్భునికొరకు నిరంతరము అన్వేషణ సలిపి, 
అపజయముల మధ్య అనుమానములతో అలమటించిపోయిన శారద మున్నగువారి 
విభిన్న జీవిత సమస్యలను రచయిత్రి మన ముందుంచినది. ఈ నవలలోని పాత్రలు 
స్పష్టముగా పైకి చెప్పుకొనుటకు వీలులేని తమ హృదయగత వేదనలను, మూగ 
బాధలను తామే భరించి, అలజడితో, అశాంతితో కాలమును వెళ్ళదీసిరి. వారి 
దయనీయ పరిస్థితులపట్ల ప్రతి వారికి సానుభూతి జనించునట్లు రచన సాగినది. 


శ్రీమతి బీనాదేవి వ్రాసిన “పుణ్యభూమి కళ్ళు తెరు!” అను నవల, తెలుంగు 
దనమును ప్రతిబింబించు మానసిక విశ్లేషణాత్మకమైన రచన. నవలలోని ప్రధాన 
భూమికలైన సింహాచలం, రాజమ్మ దంపతులిరువురు శ్రమజీవులు. తమ 
మనుగడకొరకు, జీవితముతో హోరాహోరీగా పోరుసలిపి, ఉన్న కాస్త ఆస్తిని కోలుపోయి, 
అక్కడ నిలువ లేక, ఏదిక్కు తోచక, చివరకు పుట్టిన ఊరు వదలి పట్టణము చేరుకొని 
అక్కడకూడ విధి చేత వంచితులైన వారి కష్టాల కడలియే ఈ రచన. జబ్బునపడ్డ తల్లి 
మందులకొరకు, ఆమె మరణానంతరము చేయవలసిన కర్మలకొరకు ఉన్న ఆస్తి 
నంతటిని పోగొట్టుకొని కోర్టులపాలై చివరకు ఇక్కడికి చేరిన సింహాచలం రిక్షా నడిపి, 
రాజమ్మ కలవారి ఇండ్లలో పనిపాటలుచేసి జీవించుచున్నప్పుడు, గోరుచుట్టుపై 
రోకలిపోటన్నట్లు ఒక ఎన్నికల పోట్లాటలో సింహాచలం కాలు విరిగి మూలన పడగా, 
రాజమ్మ తమ జీవిక కొరకు పడరాని పాట్లుపడి పెక్కు అవమానములకు గురియై, 
చివరకు ఒక దొరను హత్య చేసినదన్న నేరముపైన జైలుశిక్ష అనుభవించుచు, అక్కడ 
కన్న కొడుకు కొరకు ఆమె పడిన క్షోభ ప్రతి వ్యక్తిని కదలించి వేయగలదు. కాల్చి 
వేయగలదు - కన్న కొడుకును, అవిటి భర్తను కుక్కలను తరిమినట్లు ఆ ఊరినుండి 


తెలుంగు నవలా వికాసము 299 


స్వార్థపరులు తరిమిరన్న వార్త విన్న ఆ ఇల్లాలి హృదయములో నిండుకొని పోయిన 
బాధను ఎవరు వర్ణించగలరు? డబ్బే సర్వస్వముగా భావించి, అది ఉన్నవారికే 
అన్ని సౌకర్యములు సమకూర్చుచున్న ఈ రోజులలో రాజమ్మ వంటి దౌర్భాగ్యులను 
గురించి యోచించుటకు తీరిక యెవరికున్నది? అయినను ఆశావాది, దూరదృష్టి, 
మానవతాదృష్టిగల రచయిత్రి నవల ముగింపులో అన్న ఈ మాటలలో ఈనాటి వ్యవస్థ 
యేనాటికైనను మారకతప్పదన్న ఆశాభావము, ఆశా జ్యోతియై మనముందు 
నిలచివుండును. చూడుడు - “ఈ దేశం ఏ కొత్త దేముడు వచ్చినా గుండె విప్పి 
అందులో (ప్రతిష్ట చేసింది. ఏ కొత్త మతంవచ్చినా చేతులు చాచి ఆహ్వానించింది. 
కాబట్టి కొత్త సిద్ధాంతాన్ని ఆమోదిస్తుంది” అని. ఉత్తమ స్థాయినందుకొనిన నవల 
ఇది. 


“విధివంచితులు” నవలలో డి. కామేశ్వరి అందని ఆదర్శములను చిత్రించుటకే 
అభూత కల్పనలను కొన్నింటిని చేసినను, పరితలకు ఆసక్తికరముగ కథను వివరించిన 
పద్ధతి ప్రశంసనీయమైనది. పైకి వివరించి చెప్పుటకు వీలుపడని మానసిక 
సంఘర్షణలతో ఉక్కిరి బిక్కిరియైపోయిన సుజాత, పార్వతి అను వారిరువురు విధికి 
ఎదురు తిరిగి, దాని తాకిళ్ళను తట్టుకొనలేక క్రిందుమీదై, అపహాస్యముల పాలైపోయిరి. 
ఆ ఇరువురిలో ఒకామె ఆత్మహత్యకు పాల్పడగా, మరొకామె చైతన్యవిహీనురాలై 
లోకములో మిగిలిపోయినది. పార్వతి, సుజాత చేయూతతో ఉన్నత విద్యావతియైనను, 
ఆమెలో సంస్కారము, సభ్యత లోపించుటతో కన్నుగానక ప్రవర్తించి కట్టుకున్న భర్త 
ప్రకాశమునకు దూరమై పెక్కు ఇడుమలకు గురియెనది. ఇక సుజాత సున్నితమైన 
మనస్తత్వము కలదగుటవలన పరిస్థితులను అవగాహన చేసికొనలేక, ఎదురు తాకిళ్ళను 
తట్టుకొన లేక మోడువలే మిగిలిపోయినది. ప్రకాశము, అభిమానము, ఆవేశము 
గలవాడైనను, దూరదృష్టి లోపించినవ్య క్తి. అతడు పార్వతిని కాదని మరొక వివాహము 
చేసికొనినను, రెండవ భార్యతోను జీవన మాధుర్యము చవిచూడలేకపోయెను. 
ప్రకాశంపట్ల రచయిత్రికి ఎక్కువ సానుభూతి వున్నట్లు కనుపించదు - చదవ తగిన 
నవల. 

సరళమైన భాషలో కొత్త భావములను హృదయంగమముగ చొప్పించుచు రచనలు 


చేయగల సమర్గురాలు శ్రీమతి పిల్లలమర్రి వేదవతి, వివాహమనునది సంఘములో 
ఒక వర్గము వారు తమ బ్రతుకుదెరువునకై స్వార్థ బుద్ధితో యేర్చరచిన వ్యవస్థ యని 


800 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


భావించి, దానిని త్రోసి రాజనగలందులకై హే మ, సరళ అను అధునాతన నాగరిక 
యువతు లిరువురు తమ ఇండ్ల నుండి పారిపోయి, అనుక్షణము తమ మనుగడకై 
వారు ఎదుర్శొనిన చిక్కులను రచయిత్రి “విధివిధానం” అను నవలలో వ్యక్తపరచినది. 
ఆ ఇరువురు జీవితములో తాము నమ్మిన వ్యక్తుల వలనను, సంఘము వలనను, 
గడించిన అనుభవములతో, యెదురు తాకిళ్ళతో ఆ వ్యవస్థ యొక్క పవిత్రతను, 
ఆవశ్యకతను గ్రహించగలిగిరి. ఇది ఒక ప్రయోగాత్మకమైన చక్కని నవల. 


చెప్పుకొనదగిన విశేషము కథలో మృగ్యమైనను ఒక చిన్న ఇతివృత్తమును 
ఆధారము చేసి శ్రీమతి గోళ్ళమూడి లలిత “పాప నవ్వింది” అను నవలను నేవళముగా 
వ్రాసినది. దానిలో పట్టభద్రురాలైన కమల ఒక శ్రీమంతుల ఇంటిలో తల్లి చనిపోయి, 
తండ్రి విదేశములలో ఉన్నప్పుడు మాధురి అను చిన్న పిల్ల పెంపకపు బాధ్యతలు 
స్వీకరించి, అచిరకాలముననే ఆ పిల్ల నాయనమ్మ, రాజేశ్వరీ దేవి మనస్సును చూరగొని, 
ఆ ఇంటిలో తాను ఒకతియై జీవితము గడుపుచున్నప్పుడు ఆ పిల్ల తండ్రి శ్రీపతి 
విదేశములనుండి తిరిగి వచ్చి ఆతడు లోగడ తన భార్యవలన దెబ్బతినినవ్యక్తి యగుట 
వలన ఇంటిలో స్వేచ్చగా ప్రవర్తించుచున్న కమలను నమ్మక ఆమెను అనుమానముతో 
చూడదొడగెను. తన పట్ల ఇంటి యజమాని ప్రవర్తన సరిగా లేనందున కమల ఆ 
ఇల్లు వదలి వెళ్ళిపోయినది. మాధురి, కమల కానరానందున దిగులుతో మంచము 
పట్టినది. కమల సత్ర్రవర్తనను, సచ్చీలమును తెలిసికొనీన శ్రీపతి మరల ఆమెను 
ఆహ్వానించెను. తిరిగివచ్చిన కమల పట్ల శ్రీపతికి క్రమముగా అభిమాన మేర్చడి, 
ఆమెను తన జీవిత భాగస్వామినిగా స్వీకరించుటతో కథ సుఖాంతమై ముగిసినది. 


అస్తి, అంతస్తులు, కులమతములు, మనిషికి, మనిషికి అద్దు తెరలై నిలచి 
ప్రగతిని నిరోధించుచున్న విధమును వివరించి, అవి రూపుమాసినచో సమాజము 
పొందగల వికాసమును, ప్రగతిని, వివరించి మంచి లోతైన ఆలోచనలు మేధస్సులో 
చెలరేగునట్లు కథను నడిపించగల సమర్భురాలు శ్రీమతి కె. వసుంధరా దేవి. ఆధునిక 
నాగరికతవలన సంభవించు అనర్థములను, అనూహ్యమైన కొన్ని విచిత్ర 
పరిణామములను, పరిశీలనా దృక్టథములో రచయిత్రి తన రచనలలో పొందుపరచినది. 
“మతము మనస్సులకు అడ్డుపడి స్త్రీ, పురుషుల ఆదర్శ ప్రేమలను మార్చజాలి దన్న 
సత్యమును “ఆదర్శాలు -అనుబంధాలు” నవలలోను; “పవిత్ర (పేమకు” కులము 


తెలుంగు నవలా వికాసము 301 


అడ్డుపడదన్న విషయమును “రాగోదయం” నవలలోను రచయిత్రి హృదయంగమముగా 
వివరించినది. 


చదువరుల మనస్సును, హృదయమును కదిలించి, కరిగించగల నవల 
యలమంచిలి రూన్సీలక్ష్మీ వ్రాసిన “గాజుబొమ్మ”. హిమబిందువు హృదయ 
విదారకమైన విషాద గాథయే ఈ నవల, ఆమె తన బావ వేణుగోపాలును మనసిచ్చి 
ప్రేమించి వివాహమాడినది. అకస్మాత్తుగా అతడు తన దేహయాత్ర చాలించుటతో, 
అతని పవిత్ర ప్రేమకు చిహ్నముగా తన “డైరీ” ని మిగిలించిపోయెను, విషాద 
భరితమైన వియోగ దుఃఖముతో కుమిలి, కుళ్ళిపోవుచున్న హిమబిందువు జీవితములో 
శ్యామసుందర్‌ అను యువకుడు ప్రవేశించి, ఆమెను గాఢముగా ప్రేమించి తన 
తల్లిదండ్రులను, ఆమె తల్లిదండ్రులను చొప్పించి ఏడుకొండలవాని సన్నిధిలో ఆమెను 
వివాహమాడినను, ఆమె హృదయ సామ్రాజ్యము పైన చోటును సంపాదించుటకు 
అతడు చేసిన విఫల యత్నములను రచయిత్రి నేర్పుగా నవలలో వివరించినది. 
శ్యామ సుందర్‌ ప్రేమావేశములో ఆమె శరీరమును వశపరచుకొన గలిగినను, 
హృదయమును తనదిగా చేసికొనజాలక విఫల మనోరధుడై (ప్రవర్తించిన తీరును 
రచయితి చక్కగా వివరించినది. కరుణ రసము జాలువారునట్లు కథను చిత్రించి, 
ప్రతి మలువులోను కొత్తదనమును గనబరచి, నవలను సాగించిన తీరు 
ముదావహమైనది. పాత్రల మానసిక చిత్రణలో రచయిత్రి కడు శ్రద్ధ వహించి అందరి 
మెప్పులను ఆమె పొందగలిగినది. ఈ నవలకు 1972 వ సం. ఆంధ్ర ప్రభ వారపత్రిక 
ఉగాది నవలల పోటీలో ద్వితీయ బహుమతి లభించినది. ఈ రచయిత్రి మంచి 
నవల “రాగమయి”. రాగమయియైన “భానుమతి” పాత్ర చిత్రణలో రచయిత్రి 
కనబరచిన శ్రద్ధ ప్రశంసా పాత్రమైనది. 


శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి వ్రాసిన “విధి విన్యాసాలు” నవల ఆంధ్ర 
ప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురిత మైనప్పుడే పలువురి మెప్పుల కుప్పల నందుకొని, 
అది “తాశిల్దారుగారమ్మాయి” పేరుతో సినిమా రూపమున వెలువడి యెందరి దృష్టినో 
ఆకర్షించినది. ఆమె మరియొక నవల “అపశ్రుతులు”. దీనిలో ఉత్తమ దంపతులైన 
శ్రీనివాసరావు, రమ ఒకరి స్వభావము మరియొకరికి సరిపడక విడిపోయిరి. రమ 
తన కన్న కూతురు రాధను తన స్నేహితురాలికి అప్పగించి జీవితమునుండి విముక్తి 
పొందినది. రాధ పెరిగి పెద్దదైన పిమ్మట రామకృష్ణ అనువానిని (ప్రేమించి వివాహమాడి 


802 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నను అతడు తన మేనత్త కొడుకని తెలియదు. రామకృష్ణ ఉన్నత విద్యకై విదేశములకు 
వెళ్ళెను. రాధను ఆదరించిన పుణ్యదంపతులు కన్ను మూయుటవలన, వారి 
కుమారుడైన విశ్వనాధన్‌ తాను నడుపుచున్న హోటలులో దిగిన శ్రీనివాసరావునకు, 
రాధను తార్చుటకు యత్నించెను. కాని శ్రీనివాసరావునకు ఆమె కథ వినిన పిమ్మట 
పుత్రికా వాత్సల్యమేర్చడి, ఆమెను తన ఇంటికి తీసికొనిపోయి తనవద్దనే ఉంచుకొనెను. 
అక్కడ సుఖముగా ఆమె కాలము వెళ్లబుచ్చుచున్నప్పుడు రామకృష్ణ అక్కడికి తిరిగి 
వచ్చి రాధ తన భార్య అని వెల్లడించుటతో కథ సుఖాంతమైనది. 


“లలిత” నవలలో శ్రీమతి జయలక్ష్మి “లలిత, సుధాకర్‌” దంపతుల కథను 
ఆలంబనము చేసి, కుటుంబ జీవితములలో సంభవించు కలతలను, సుఖదుఃఖములను 
మిక్కిలి జాగరూకతతో వివరించినది. సుధాకర్‌ ఇద్దరు పిల్లలు పుట్టిన పిమ్మట వేసెక్టమీ 
చేయించుకొనుట, ఆ పిమ్మట భార్యా వియోగము సంభవించుటతో, వెసెక్టమినిగురించి 
యెవరికి తెలుపకయే లలితను మరల వివాహ మాడెను. ఆ పిమ్మట అతడు పెక్కు 
దుర్వసనములకు లోనై, ఆర్థిక ఇబ్బందులతో బాధపడు చున్నప్పుడు, విద్యావతియైన 
లలిత గూడ ఉద్యోగము చేసి భర్తకు తోడ్చడుచుండగా ఆమె గర్భవతియైనది. ఈ 
సందర్భములో సుధాకర్‌ అక్కా చెల్లెళ్లు, లలితను నానా మాటలు అని అవమానపరచిరి. 
దానితో ఆమె తన స్నేహితురాలై న విమల ఇంటికి పోయి కాలము గడప దొడగినది. 
విమల నేర్పుగా సుధాకర్‌ను పిలచి, వేసెక్టమి కొన్ని సందర్భములలో సరిగా పని 
చేయదని డాక్టర్లే అంగీకరించినట్లు తెలిపి, లలిత శీలవతియని నచ్చచెప్పి, ఆ ఇద్దరిని 
ఏకము చేసినది. లలిత పాత్ర చిత్రణములో రచయిత్రి కనబరచిన (శ్రద్ధ, సుధాకర్‌ 
పాత్ర విషయములో చూపలేదు. ఆ పాత్రకు నవలలో ఉండవలసిన నిండుదనము 
లేదు. ఈ రచయిత్రి మరికొంత (శ్రద్ధతో వ్యక్తులను నిశితముగా పరిశీలన చేసి రచనలు 
చేసినచో ఆమెకు మంచి భప్యత్తుగలదని చేప్పవచ్చును. “కుటుంబ నియంత్రణ” 
వలన కలుగు లాభ నష్టములు, అనర్థములు రచయిత్రి నేర్పుతో ఈ నవలలో 
చిత్రించినది. 


శ్రీమతి యస్‌. రమాదేవి వ్రాసిన “తల్లీ బిడ్డలు” నవల మానవ మానసిక 
వృత్తులను చిత్రించునట్టి చక్కని రచన. కన్న తల్లి దుష్ప్రవర్తనను ప్రత్యక్షముగా చూచిన 
అన్నా చెల్లెలు యొక్క చిత్ర విచిత్ర మనో భావములను, వారి జీవితములో తారసిల్లిన 
విభిన్న సంఘటనలను కన్నులకు కట్టునట్లు ఇది వ్యక్తపరచును. చివరకు రచయిత్రి 


తెలుంగు నవలా వికాసము 303 


ఎన్ని లోపములున్నను మాతృ (ప్రేమను మించినది వేరొకటి లేదు. నిత్య సత్యమును 
ఇందులో చక్కగా ధృవపరచినది. శేషగిరి పాత్ర చిత్రణలో ఆమె కనబరచిన నేర్చు 
ప్రశంసనీయమైనది. 


కుమారి పండా శమంతకమణి “వసంత రాజీయం” నవలలో ప్రాచీన 
ఆలంకారిక సంబంధమైన అష్టవిధ నాయికా లక్షణములను ఆధునిక సమాజమునకు 
సరిపడునట్లు “వసంత” అను యువతికి అన్వయించుచు వ్రాసినది. రాజ శేఖరము 
నాయకుడు. వివాహానంతరము ఆషాఢ మాస ప్రవేశముతో ఆ నూతన దంపతులు 
విడిపోయిరి. వసంత గర్భవతియై మాతృమూర్తి యగునంతవరకు జరిగిన ఈ కథలో 
ఎనిమిది ప్రకరణములకు క్రమముగా స్వాధీన పతిక, అభిసారిక మున్నగు నామములనే 
యుంచి (ప్రతి స్తీయందును అవస్థా భేదములతో అంతర్నిగూఢమై అణగియున్న ఈ 
లక్షణములను చమత్మారముగా, రసము చిప్పిలునట్లు రచయిత వివరించినది. ప్రాచీన, 
అర్వాచీన సాహిత్యముల రెంటికి పొంతన చేకూర్చు నవల వంటి నవల ఇది. “వసంత 
రాజీయ” మను నొక ప్రాచీన కావ్యము ఈ రచనకు తనను ప్రోత్సహించినట్లు రచయిత్రి 
తెలుపుకొనినది. అష్టవిధ నాయికా లక్షణములను ఒకే నాయికలో చొప్పించి చూపుట 
ఒక నూతన ప్రయోగము. 1972 తరుణ మాసపత్రికలో ఇది ప్రచురితము. 


వంగ రచయితలు ప్రారంభించిన గొలుసుకట్టు రచనా పద్ధతి ననుసరించి 
శ్రీయుతులు పురాణం, గొల్లపూడి, కొమ్మూరి ఈ మువ్వురు “ఇడియట్‌” నవలను 
వ్రాసిరి. అట్లే రచయిత్రులును ప్రయోగాత్మకముగా కొన్ని నవలలు వ్రాసిరి. నవలను 
కొన్ని ఖండములుగా విభజించి, ప్రతి ఖండమునకు ఒక శీర్షిక నుంచి “సప్తపది” 
నవలను శ్రీమతులు ఇల్లెందుల సరస్వతీ దేవి, మాలతీ చందూర్‌, దుర్గాకుమారి, కె. 
రామలక్ష్మి, మున్నగు విదుషీమణులు పూరించినను అది వారి ప్రతిభకు తగినట్టు 
లేదు. ఇట్టిదే మరొక నవల “అపరాజిత” దీనిని శ్రీమతులు సి. ఆనందారామం, 
తురగా జానకీరాణి, వాసిరెడ్డి సీతాదేవి, నాయని కృష్ణకుమారి సంయుక్తముగా 
రచియించిరి. ఈ నవల మాధవి, శ్యామల, రాధ, రాజారావు మున్నగువారి ప్రేమ 
కలాపములతో ప్రణయ లేఖలతో, ఉపన్యాస పరంపరలతో అతుకుల బొంతగా 
తయారైనది. “షణ్ముఖప్రియ” వేరొక నవల. దీనిని శ్రీమతులు సరళా దేవి, ఉమా 
దేవి, రంగనాయకమ్మ, సులోచనారాణి, అచ్యుతవల్లి, వాచస్పతి మున్నగు రచయిత్రులు 
రచియించిరి. ఈ నవలలో కథానాయిక యైన 'దేవసేని విద్యావతి, ధనవంతురాలు. 


304 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆమె జీవితముతో సంబంధమున్న వివిధ వ్యక్తుల మనస్తత్వములను దర్శించుటలో 
ఈ రచయితులు చూపిన నేర్చు, కథను నడుపుటలో గనబరచిన శ్రద్ధ 
ప్రశంసనీయమైనది. 


తెలుంగు నవలా వికాస సాహిత్య చరిత్ర కెక్కదగిన పై రచయిత్రుల రచనలతో 
పాటు అన్ని విధముల సరిపోలగల ఈ క్రింది రచయిత్రుల రచనలను నామ 
మాత్రముగా స్మరించి విడిచిపెట్టితిని - శ్రీమతులు వీరపనేని సరోజనీ దేవి 
“చక్రభ్రమణం”; కోమలా దేవి “ఆరాధన”, పుట్టవర్తి తులజ “ధీర సమీరే”; సుమతి 
“కుంతల”; మునుపల్లె సరోజినీదేవి “బహుకుటుంబి”; కె. సువర్చలా దేవి “ఆఖరి 
మజిలి”; ఎ. రాధారాణి “అన్వేషి”; శ్యామలా జయరామి రెడ్డి “వాసన లేని పూలు”; 
చెరుకూరి రమాదేవి “బాంధవ్య బంధితులు”; పవని నిర్మల (ప్రభావతి “మనుషులు - 
మమతలు”, నాయని కృష్ణకుమారి “గౌతమి”; కొత్త లక్ష్మీరఘురాం “ధన్యజీవులు”; 
డి. ప్రమీలాకుమారి “తెగిన తీగెలు”, జి. సుందరమ్మ “సుడిగాలి”; ఎస్‌. రూన్సీరాణి 
“మంచికోరే మనసు”, కుమారి సరస్వతీరావు “మరో మలుపు”; కుమారి పద్మావతి 
“మహోదయం”; మున్నగునవి. 


తెలుంగు నవలా భారతికి - 
నేపధ్యభూమికలై వెలుగొందిన అనువాద, అనుసరణములు-క8 


ఆది కవి నన్నయ నాటినుండి నేటివరకు తెలుగు వాజ్మయమున వివిధ సాహిత్య 
ప్రక్రియలలో యేదియో ఒక రూపమున అనువాదములు, అనుసరణములు జరుగుచు, 
మన సాహిత్వసంపద దిన దిన ప్రవర్ణమానమగుచున్న విషయము సర్వ విదితమేగదా! 
కుంఫినీ పాలనము దేశమున స్థిరపడిన పిమ్మట మన సాహిత్య క్షేత్ర పరిధి 
విశాలతమమై విశ్వ సాహిత్య క్షేతముతో మనకు సన్నిహిత సంబంధమేర్చడి, అయా 
దేశ సాహిత్యములలో నిత్య నూతనముగా సంభవించుచున్న మార్పులతో అవినాభావ 
సంబంధమేర్చడి, ఆయా సాహిత్య ఛాయలలో మన సాహిత్యము సుసంపన్న మగుచు 
వచ్చినది. ప్రధానముగా మన తెలుగు నవల ప్రపంచ సాహిత్యముతో సన్నిహితత్వమును 
యేర్పరచుకొని, ఆయా సాహిత్యముల భావముతో రూపురేఖలు దిద్దుకొనుచు నవ్య 
వసంతారామమై వర్ధిల్లుచున్నది. ఇరువదియవ శతాబ్దారంభము నుండి తదితర సాహిత్య 
ప్రక్రియల వికాసమునకు తోడ్చడినబ్లే, స్వాతంత్ర్యము లభించిన పిమ్మట ఈ నవలా 


తెలుంగు నవలా వికాసము 805 


సాహిత్యప్రక్రియలో అనువాద భారతికి విశేషముగా తోడ్చడినది “ఆంధ్రపత్రికాధిపతు” 
లేనని చెప్పినచో అది అత్యుక్తి యెంతమాత్రము కాజాలదు. “అది ఒక మహోజ్వల 
మహాయుగం - వల్లకాటి అధ్వాన్నశకం; వెల్లివిరిసిన విజ్ఞానం - బ్రహ్మజెముడు, 
అజ్ఞానం; ఆశాకుసుమాలు పుప్పించిన ఆ మధుర వసంతం... నైరాశ్యపు చలి గుబుళ్ళు 
యీచుకున్న శిశిరాస్యం; సర్వసంపత్సమృద్ధి - సర్వతో ముఖక్షామం; సూక్ష్మంగా 
చెప్పాలంటే - నేటి పరిస్థితికి నకలుగా వుంది నాటి పరిస్థితి” అట్టి విషాదభూయిష్టమైన 
విషమ పరిస్థితిని కన్నులకు కట్టునట్లు చిత్రించుచు ఆంగ్ల నవలా ప్రపంచ నిర్మాతయైన 
శ్రీ చార్లెస్‌ డికెన్సు వ్రాసిన “టేల్స్‌ ఆఫ్‌ టూసిటీస్‌” అను నవలను “రెండు 
మహానగరాలు” అన్న పేరుతో శ్రీ తెన్నేటి సూరి చేసిన అనువాదము ఆంధ్ర సచిత్రవార 
పత్రికలో ధారావాహికముగా ప్రచురితమై, తెలుంగు ప్రజల ఆదరాభిమానములను 
చూరగొనినది. లండన్‌, పారిస్‌ నగరముల రెండింటిని ఏకము చేసి సాగిన ప్రణయ 
బలిదాన గాథయే ఈ నవల. ప్రసిద్ధ ప్రెంచి నవలా కారుడైన అలెగ్జాండర్‌ డ్యూమా 
రచించిన “కాంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో” నవలను, శ్రీ సూరంపూడి సీతారాం ఆంధ్ర 
సచిత్ర వారపత్రికలో సరళమైన వాడుక భాషలో మహా ప్రతిభావంతముగా వ్రాసి 
ప్రకటించెను. మరొక విశ్వ విఖ్యాత (ఫ్రెంచి నవలా రచయిత శ్రీ విక్టర్‌ హ్యూగో 
రచించిన “నాటర్‌ డాం” నవలను, “ఘంటారావం” అన్న పేరుతో శ్రీ తెన్నేటి సూరి 
చేసిన అనువాదము అందరి దృష్టిని ఆకర్షించిన మంచి నవల. శ్రీ సెరివాన్‌ టెజ్‌ 
వ్రాసిన “డాన్‌ క్విక్‌ సేటొ నవలను శ్రీ విశ్వాత్ముల నరసింహమూర్తి, రమ్యమైన 
వాడుక భాషలో అనువదించెను. డాన్‌ క్విక్‌ సేట్‌ సలిపిన విచిత్ర దండయాత్రలు 
కడుపుబ్బ నవ్వించి ఒక విచిత్ర లోకమును సృష్టించినవి. ఈ నవలలన్నియు 
ఆంధ్రగ్రంథమాల పక్షమున పుస్తకరూపమున పునర్శ్ముద్రితములైనవి. విశ్వ విఖ్యాత 
రష్యన్‌ నవలా రచయితయైన శ్రీ లియో టాల్‌స్థాయి రచనలన్నియు దాదాపు 
తెలుగులోనికి అనువదింప బడినవి. ఆయన రచనలలో ప్రథమ శ్రేణి రచనగా 
పేర్కొనబడిన “ఆనా కెరినినా” నవలను ఆంధ్ర విశారద శ్రీ తాపీ ధర్మారావు 
అనువదించెను. ఈ అనువాదము మూలమునకు వన్నె తెచ్చునట్టిది. ఆయన మరొక 
విశ్వవిఖ్యాత నవల “వార్‌ అండ్‌ పీస్‌” అనునది. దీనిని “సమరము -శాంతి” అన్న 
పేరుతో శ్రీ రెంటాల గోపాలకృష్ణ, శ్రీ బెల్లంకొండ రామదాసులు అనువదించిరి. ఈ 
అనువాదము సరళ సుందరమై నడచినది. “ఇవాన్‌ ఇలియచ్‌ మృతి” అన్న టాల్‌స్థాయి 


806 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


మరొక నవలను శ్రీ పి. గణపతిశాస్త్రి భారతి మాస పత్రికలో ప్రకటించెను. ఈ చిన్న 
నవల టాల్‌ స్థాయి రచనా ప్రతిభను చక్కగా ద్యోతకము చేయుచున్నది. శ్రీ రోమారోలా 
వంటి విఖ్యాత నవలా రచయిత మన్ననలను పొందిన రచన ఇది. “పాశ్చాత్య ధనికవర్గ 
ప్రజల జీవితములను ఇది ప్రతిబింబించు” చున్నది. దీని అనువాదములో శ్రీ గణపతి 
శాస్తిగనబరచిన శ్రద్ధ ప్రశంసనీయమైనది. భారతిలో ప్రచురితమైన మరొక ఉత్తమ 
నవల ఆల్ఫాంజ్‌ డాడె వ్రాసిన “శాఫో”. దీనిని శ్రీ వి. డి. ప్రసాదరావు సజీవమైన 
తెలుంగు భాషలో అనువదించెను, ఈ నవలలో పాత్రపోషణము, సంభాషణలు చక్కగా 
సాగినవి. ఇది అనువాదమైనను స్వతంత్ర రచనవలె హాయిగా సాగిపోయినది. 
విశ్వవిఖ్యాత రప్యన్‌ రచయిత శ్రీ టాక్టినీవ్‌ (Fathers and Sons) నవలను తెలుగులోనికి 
“తండ్రులు కొడుకులు” అన్న పేరుతో ఇరువురు అనువాదములు చేసిరి. ఆ రెంటిలో 
శ్రీ పాలగుమ్మి పద్మరాజు మూలము ననుసరించి అనువాదము చేసెను. ఇది చక్కని 
తెలుంగు నుడికారపు సొంపుతో నడచి, ఆంధ్ర వారపత్రికలో ధారావాహికముగా 
వెలువడినది - మరియొక రష్యన్‌ రచయిత శ్రీ ఎల్మర్‌ గ్రీన్‌ వ్రాసిన “దక్షిణ పవనం” 
నవలను శ్రీ మహీధర జగన్మోహనరావు తెలుంగు చేసెను. ఇది స్టాలిన్‌ బహుమతి 
నందుకొనిన నవల. దీనిలో ఫిన్లేండు దేశమునకు సంబంధించిన ప్రజల జీవిత 
విధానము నిబంధింపబడినది, రష్యాకు, ఫిన్లేండుకు జరిగిన పోరాటములో 
భూస్వాముల కబంధ హస్తములనుండి సామాన్య ప్రజలకు విముక్తి లభించి, వారు 
శాంత జీవనము నెరపుటలో కథ సమాప్తమైనది. 

శ్రీ చకోవ్‌స్కీ వ్రాసిన “ది లైట్‌ ఆఫ్‌ - ఎ - డిస్టెంట్‌ స్టార్‌” నవలను ప్రముఖ 
పత్రికా రచయిత శ్రీ రెంటాల గోపాలకృష్ణ “పేమజ్యోతి” అన్న పేరుతో చేసిన 
అనువాదము మిక్కిలి రమణీయమైనది. ఇది పేరుకు ప్రేమజ్యోతి యైనను మామూలు 
ప్రేమకథ కాక, ఉదాత్తరీతిలో నడచిన అమలిన శృంగార గాథ. మధురాతి మధురమైన 
సజీవ స్రవంతి. ఈ నవలయందలి “జవ్యలోవ్‌” పాత్ర పట్ల ప్రతి పఠిత జాలితో 
రెండు కన్నీటి బిందువులు రాల్చగలడు. ఇక “ఓల్గా” పాత్ర మన హృదయమును 
కలచి వేసి, మనను మరొక లోకములో విహరించునట్లు చేయగలడు. ఈ నవలలో 
రష్యా ప్రజల జీవితము, సమాజ పరిస్థితులు, చిత్ర విచిత్రమైన వారి మనస్తత్వములు 
వర్ణింపబడినవి. ఏదో ఒక దినపత్రికలో “ఓల్గా” చిత్రపటమునుచూచి “జవ్యలోవ్‌” 
ఆమె పట్ల తన అనురాగమును పెంచుకొని, ఆమె అన్వేషణములో నిరంతరము 


తెలుంగు నవలా వికాసము 807 


పరితపించి, తన జీవిత మాధుర్యమును మరచిపోయి (ప్రవర్తించిన తీరు, 
ఆ (ప్రేమైకజీవిపడ్డ ఆవేదన, ఆందోళన, రచయిత ఈ నవలలో ఉదాత్త రీతిలో 
చిత్రించెను. శ్రీ రెంటాల గోపాలకృష్ణ రచనలోని మూల తత్వమును జీర్ణించుకొని 
దీనిని అనువాదమువలెగాక, ఒక స్వతంత్ర రచనవలె కథను కొనసాగించెను. ప్రతి 
వారు అవశ్యము చదవదగిన నవల ఇది. 


ప్రముఖ అమెరికన్‌ నవలా రచయిత్రి శ్రీమతి విల్లా కేతర్‌ వ్రాసిన నవలను ఈ 
“పేమగాథ” అన్న పేరుతో శ్రీ ఎన్‌.ఆర్‌. చందూర్‌ అనువదించెను. రచయిత్రి 
ముఖ్యముగా రోమన్‌ కేథలిక్‌ మత ప్రభావముతో ఈ నవలను వ్రాసినది, సౌత్‌ వెస్ట్‌ 
ప్రాంతము నందు మత ప్రచారము చేయుచు జీవించుచున్న ఒక ఫ్రెంచి మిషనరీ 
జీవితమును ఆమె ఈ నవలలో చక్కగా వర్ణించినది. మరొక ప్రముఖ అమెరికన్‌ 
నవలా రచయిత శ్రీ గ్లేడీస్‌ హెస్టీ కరోల్‌ వ్రాసిన “ఏజ్‌ ది యర్‌ టర్న్స్‌” కు శ్రీ చందూర్‌ 
చేసిన వేరొక అనువాదము “మాతా - భూమాతా!” అనునది. దీనిలో రెండు 
విషయములు ప్రముఖముగా చిత్రింపబడినవి. ఒకటి అమెరికాలోని పల్లెవాసుల జీవిత 
విధానము, రెండు ఒక సంవత్సర కాలములో ఆ దేశపు వాతావరణములో 
బుతుబద్ధమైన, ప్రకృతి పరమైన మార్పు. ఈ నవలయందలి ఇతివృత్తము సంవత్సరము 
కాలములో ముగిసినది. దీనిలో పాత్రల వ్యక్తిత్వము కన్న ప్రకృతియొక్క మహత్తర 
తత్వమును నిరూపించి చూపుటలో రచయిత చూపిన నేర్చు అత్యంత ప్రయోజన 
కరమైనది. అమెరికాయందు పల్లెప్రజలు తమ పొలములలో, ఇండ్లలో ప్రవర్తించు 
పద్ధతిని రచయిత బహు చమత్మారముగా వివరించెను, మార్మ్‌షా, జెన్‌, లిజ్‌ పాత్రల 
చిత్రణములో రచయిత కనబరచిన నేర్చు ప్రశంసనీయము, ఈ నవల కొంత వరకు 
అమెరికనుల నాగరికతా విశేషములను చిత్రించు దర్బణమువంటిదనవచ్చును. 


జపాను దేశపు నవలాకర్త శ్రీ ఒసాముడాజ్‌యె వ్రాసిన నవలను “అస్తమయం” 
అన్న పేరుతో శ్రీ పర్వతనేని గంగాధరరావు చేసిన అనువాదము మిక్కిలి ప్రశంసమైనది. 
ఇందులో తనవారందరిని కోలుపోయి మరల వివాహమాడుటకు అవకాశము లేని 
యవ్వనవతియైన ఒక వితంతువు మాతృమూర్తి కావలయునన్న ఆశతో పడ్డ తపన, 
ఆరాటము దీనిలో సమర్థవంతముగా వర్ణింపబడినది. చ సంఘ వ్యవస్థ అడుగడుగున 
తనకు అద్దుపడి హింసించినదో, ఆ వ్యవస్థను కూకటి వేళ్ళతో కూలదోయవలెనన్న 
ఆకాంక్షతో, ఆ వేదనతో ఆమె వట్టి మూర్చుడైన ఒక రచయితను పేమించి, అతనివలన 


808 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఒక కుమారుని కనినది. తన బిడ్డను గురించి ప్రశ్నించినవారికి ఆమె ఇచ్చిన 
సమాధానము యెంత లోతైనదో చూడుడు - “అస్తమించే ఈ వ్యవస్థకు నేను గుర్తు 
- రాబోయే నూతన తరానికి గుర్తు నా బిడ్డడు-” అంటుంది ఆమె భావిపైన తనకు 
గల ఆశతో, బిగువైన నిండు రచన. హృదయమును కదిలించగల నవల 


శ్రీ లూయిస్‌ ఛార్లెస్‌ రాయర్‌ (ఫైంచి నవలను శ్రీ కె. దేశపతి రావు 
“మన్మధరాజ్యం” అన్న పేరుతో తెనిగించెను. ఉత్తమ జాతి స్తీ పురుష సంపర్మమువలన 
ఉత్తమ వీరులు జన్మించగలరన్న ఆశతో శ్రీ హిట్లర్‌, వీరులైన సైనికోద్యోగులకు 
బలిస్టులు, ఆరోగ్యవంతులునైన యువతులకు మధ్య శారీరక సంబంధమును కల్పించి 
వారి ద్వారా తన ఆశయములను నెరవేర్చుకొనుటకు చేసిన యత్నములను పృష్ట 
భాగము చేసి, శ్రీ రాయర్‌ ఈ నవలను వ్రాసెను. కాని రచయిత తన హృదయములోని 
ఆశయమును ఇందులో చక్కగా నిరూపించ జాలకపోయెను. ఉత్తమ ప్రేమకు లైంగిక 
సంబంధ మొక్కటే మూలము కాదని, బలమైన ఆత్మీయత, అనురాగము అనవసర” 
మని వెర్ష్నర్‌, హెడ్విగ్‌ల ప్రేమోదంతముల ద్వారా అమూల్యమైన నిత్య సత్యమును 
రచయిత ఈ నవలలో వెల్లడించెను. ఆంగ్ల కథక చక్రవర్తియైన శ్రీ సోమర్సెట్‌ మామ్‌ 
ప్రపంచ ప్రజలందరికిని సన్నిహితుడు, ఆయన వ్రాసిన “ది రేజర్‌ హెడ్ట్‌” నవలను 
శ్రీ పియల్‌. బాబు “ఆసిధార” అన్న పేరుతో అనువదించెను. “లారీ” అను పాశ్చాత్య 
యువకుడు తన దేశములో జీవితమునకు సంబంధించిన సమగ్రమైన పరిజ్ఞానమును 
గ్రహించజాలక, విజ్ఞాన తృష్ణతో భారత దేశమునకు వచ్చి, ఈ పవిత్ర భూమిలో 
పొందిన అనుభూతి, వేదాంతపర మైన ఆత్మజ్ఞానము ఇందు చక్కగా వివరింపబడినది. 
అనువాదము సరళ సుందరము. 

రప్యన్‌ రచయిత శ్రీ వ్లాడిమర్‌ “దుడిస్ట్‌ నెఫ్‌” నవలను “జ్యోతిర్చిందువు” అన్న 
పేరుతో శ్రీ బి. వి. సింగరాచార్య చేసిన అనువాదము మూలానుసారియై చక్కని 
రీతిలో సాగినది. ఒక రష్యన్‌ విజ్ఞాన శాస్త్రవేత్త కర్తవ్య నిర్వహణములో జీవితము 
వెళ్ళబుచ్చుచున్నట్లు భావించి, తొందరపాటుతో (ప్రవర్తించి చివరకు తాను ఏమియు 
చేయునట్లు గ్రహించి పశ్చాత్తాప పడిన విధమును రచయిత చక్కగా వివరించెను, ఈ 
నవలలో నేటి రష్యన్‌ జీవిత విధానముతోపాటు మానవ జాతి నాగరికతా 
పరిణామమునుగురించి, దాని భవిష్యత్తును గురించి చక్కని వ్యాఖ్యానములు 


తెలుంగు నవలా వికాసము 809 


చేయబడినవి. (ఫ్రెంచి భాషలో శ్రీ అనటోల్‌ ఫ్రాన్సు వ్రాసిన “ధాయిన్‌” నవలను, 
శ్రీ రెంటాల తెనిగించెను. అనువాదము ఫ్రెంచి నుండి గాక, ఆంగ్లమునుండి జరిగినను, 
ఇది సరళముగను, ఆకర్ష వంతముగను ఉన్నది. నగర వేశ్య, నర్తకి, సౌందర్యరాసి 
యైన ధాయిస్‌ నైతిక పతనమును, ఆమె పతనమునకు హేతుభూతమైన కారణములను 
శ్రీ అనటోల్‌ ఫ్రాన్సు అద్భుతముగా మలచెను. మూల రచనయందలి సౌందర్యమును, 
సునిశిత భావ పరంపరలను తెలుగు వారికి అందించుటకు శ్రీ గోపాలకృష్ణ పడ్డ 
శ్రమ ఇందులో ఫలించినది. 


శ్రీమతి మురాసఖి జపాను భాషలో వేయి సంవత్సరములక్రింద వ్రాసిన 
“గెంజిగాథ” నవలను డా॥ శ్రీమాన్‌ నండూరి రామకృష్ణమాచార్య గ్రాంథిక భాషలో 
పరివర్తనము చేసినను, అది ఆంధ్ర సరస్వతికి ఒక అమూల్యాలంకారమని 
అంగీకరించక తప్పదు. గెంజి రాకుమారుని శృంగార జీవితమును చిత్రించు నవలయే 
“గెంజి గాథ”. దీనికి జపాను దేశ చరిత్ర నేపథ్యము. “గెంజిగాథియందలి పాత్ర 
లన్నియు ఒక నాడు మహోజ్వలముగా వెలుగొందిన సజీవ మూర్తులే. ఇందు ఏదియు 
కల్పితము కాదు. శృంగారము ఈ నవలకు ప్రాణము. సర్వస్వమూ, చక్రవర్తి 
ప్రియురాలైన “కిరీట శోభ” ఏకైక పుతుడు “గెంజి”. ఈ అపురూప సౌందర్యమూర్తి 
బాల్యముననే మాతృవిహీనుడై, తండ్రి ఆదరాభిమానములతో పెరిగి పెద్దవాడై గడిపిన 
శృంగార జీవిత రస పేటికయే ఈ నవల - రచయిత్రియెన మురాసఖి, కథానాయిక 
యిన మురాసఖి ఇరువురూ ఒకరేమో యను నంత భ్రాంతి చదువరులకు కలుగును. 
ఇది ఒక రసఖండము. 


భారతీయుడైన ప్రొఫెసర్‌ శ్రీ హుమాయూన్‌ కబీరు వ్రాసిన ఆంగ్ల నవలకు 
“నరులు - నదులు” అన్న పేరుతో శ్రీ పాలగుమ్మి పద్మరాజు చేసిన అనువాదము 
మెచ్చుకొన తగినది. వంగ రాష్ట్రము నందలి నిరాధారులైన కొందరు ముస్లిములు 
పద్మావతీ నదీతీరమునకు వలసపోయి, అక్కడ బంజరు భూములను సంపాదించి 
శారీరక కష్టముతో చమటోద్చి పైకి వచ్చిన విధము, ఆపిమ్మట వారిలో వారికి 
ఉత్పన్నమైన చిరుతగవులు, క్రమముగా అవి చిలికి చిలికి అభివృద్ధియే వారిని 
అధోగతికి తెచ్చిన తీరును అస్టర్‌ మియా, నాజూమియా, అను ఇరువురు ప్రాణ 
స్నేహితుల కథల ద్వారా రచయిత ఇందు చక్కగా వర్ణించెను. ఆపిమ్మట పద్మావతి 


310 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నదికి వచ్చిన వరదలు వారి సర్వస్వమును హరించుటతో తిరిగి వారు దేశద్రిమ్మరులై 
వలసపోయిన విధమును చక్కగా రచయిత ఇందు చిత్రించెను. 


భారతీయ ఆంగ్ల నవలా రచయితలలో అగ్రేసరుడైన శ్రీ ఆర్‌. కె. నారాయణ్‌ 
“గైడ్‌” నవలను “మార్గదర్శి” అన్న పేరుతో శ్రీ మల్లాది నరసింహశాస్రిభాషాంతరీకరణ 
మొనరించెను. భారతీయుల సామాజిక జీవిత విధానమును, సంస్కృతీ సభ్యతలను, 
నాగరికతావైభవములను, ఆచార వ్యవహారములను, పాశ్చాత్యులకు తన నవలల 
ద్వారా విశదము చేసి చూపిన రచయిత శ్రీ నారాయణ్‌. ఆయన లేఖిని అంగ్రములో 
నడచినను స్వీకరించిన ఇతివృత్తములు భారతీయాత్మను, మూల తత్వమును 
ప్రతిబింబింప జేయును. ఈ నవలలో “రేల్వే రాజు” అను ఒక సామాన్య వ్యక్తి 
జీవితమును, ఆ జీవితముతో ముడివడిన స్థితిగతులను పఠితలకు ఉత్మంఠ కలుగునట్లు 
రచయిత వివరించెను. ఈ రోజు తన జీవిక కొరకు ధరించిన విచిత్రమైన వేషములను 
చివరకు అతడు మహా విచిత్ర పరిస్థితులలో ఈ తెర నుండి నిష్మ్రమించిన తీరును 
ప్రతిభా సముజ్వలముగా రచయిత చిత్రంచెను. ఈ నవల విశ్వసాహిత్యమునందలి 
పెక్కు భాషల లోనికి పరివర్తనము పొందినది. శ్రీ నరసింహశాస్త్రి తెలుంగు సేత 
గూడ మూలమునకు వన్నె తెచ్చునట్లున్నది. 


పైన తెలిపిన నవలనేగాక విశ్వ విఖ్యాతి నార్జించిన ఈ క్రింది నవలలను 
సైతము అనువదించి మన తెలుంగు సాహిత్యమును సుసంపన్న మొనరించిన 
అనువాదకులు. ప్రకాశకులు అభినందనీయులు. సర్వశ్రీ విక్టర్‌ హ్యూగో “బీదల 
పాట్లు”; మాక్సిం గోర్కీ “భయస్తుడు” “ముగ్గురు మిత్రులు” “అమ్మ”; గైడీ మపాసా 
“కన్నీరు”; ఎమిలీ జోలా “కళంకం” “నానో; జాన్‌ ఆస్టిన్‌ “అహం - అసూయ)”; 
ధోరే “నవనాగరికతకు దూరంగా” జాక్‌ లండన్‌ “ప్రకృతి పిలుపు” బెస్తామిజోజో 
“అధికారపిపాసన”; స్టోవోమిర్‌ రావిక్‌ “దీర్హ యాత్ర” జార్జి ఇలియట్‌ “అనురాగం”; 
ఫాంటస్‌ “దేశం ఏమైంది?” మున్నగునవి. 

విశ్వసాహిత్యసంబంధమైన అసంఖ్యాక నవలలను అనుభవజ్ఞులైన పెక్కుమంది 
అనువాదకుల చేత భాషాంతరీకరణము చేయించి, తెలుగు వారికి ఆ మధుర కళా 
ఖండముల నందించిన విశాలాంధ్ర ప్రచురణ సంస్థ, దేశికవితా మండలివారి కృషిని 
ఇచ్చట స్మరించుట సమంజసము. 


తెలుంగు నవలా వికాసము 311 


మన అనువాదకులు విశ్వసాహిత్యమునుండి వలెనే, భారతీయ భాషలనుండియు 
శ్రీ వీరేశలింగం పంతులు నాటి నుండి, నేటివరకు కోకొల్లలుగా నవలలను 
భాషాంతరీకరణను చేసి ఆంధ్ర భారతికి అపూర్వ శోభలను సమకూర్చిరి. అది 
నుండియు వంగ నవలా రచయితల ప్రభావము తెలుంగు రచయితల పైన విశేషముగా 
(ప్రసరించియున్నట్లు లోగడనే తెలిపి యుంటిని. కనుకనే భారతీయ నవలా 
చకవర్తులనదగిన శ్రీయుతులు బంకించంద్ర, రవీంద్ర, శరశ్చంద్రుల నవలల 
నెన్నింటినో తెలుగులోనికి పరివర్తనము చేసికొని ఆ మధుర స్రవంతిలో తనివితీర 
ఓలలాడిరి. అప్పటికిని వారికి సంతృప్తి కలుగక ఆ మహారచయితల పెక్కు 
(గంథములకు ప్రచురణ కర్తలు ఐదేసి, ఆరేసి అనువాదములను గూడ చేయించి 
ప్రచురించిరి. పై ముగ్గురి నవలలను తర్జుమా చేసి, ప్రజా హృదయములను రంజింప 
జేసిన వారిలో సర్వశ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, స్వామి శివశంకరులు, త్రిపురారిభట్ల 
వీర రాఘవస్వామి, శతావధాని వేలూరి శివరామశాస్త్రి, చక్రపాణి, బొందలపాటి 
శివరామకృష్ణ, శకుంతలా దేవి మున్నగు వారు పేర్కొనదగిన ప్రముఖులు. ఇవిగాక 
మిగిలిన కొన్ని ప్రముఖ ఆనువాదములను ఇచ్చట వివరింతును- 


విశ్వసాహిత్యము నందలి ఉత్తమ శ్రేణి రచనల సరసన నిలుపదగిన నవల 
ఒరియా భాషలో శ్రీ గోపీనాథ మహంతి వ్రాసిన “అమృత సంతానం”. బహుముఖ 
ప్రజ్ఞాశాలియైన శ్రీ పురిపండా అప్పలస్వామి మధురమైన వ్యావహారిక భాషలో దీనిని 
అనువదించెను. ఒరిస్సా రాష్ట్రము నందలి దక్షిణ ప్రాంతపు కొండకోనలలో నివసించు 
అనాగరిక 'కోదు” జాతి ప్రజల జీవన సరళిని అది చిత్రించును. ఆ జాతి ప్రజలు 
నిత్యము పులితో పోరాడుచు, అప్పుడప్పుడు కనబడు ఫారెస్టుగార్డునకు లంచమిచ్చి 
అతనిని వెడల నడుపుచుందురు, ధర్తినీమాత (ధరిత్రీమాత) ధర్ము (సూర్యుడు) భీమ 
దేవుడు (వర్ష దేవత) మున్నగు దేవతలను పూజించి, తృప్తి జెందునట్టి జాతి అది. 
మర్యాద, మాటనిలకడ వారి సొమ్ము. ప్రతి గ్రామమునకు ఒక సావోతా కుల పెద్ద 
ఉండును. అతని మాటకు, బాటకు తిరుగు ఉండదు. నిష్పక్షపాతమైన తీర్చ్పులనిచ్చి 
ప్రజా హృదయములను చూరగొను చుండును. స్తీ పురుషులిరువురు స్వేచ్చా ప్రవృత్తితో 
జీవించుటకు తగిన వీలున్న జాతి అది. శ్రీ మహంతి ఈ (ప్రజలను భిన్న 
ధృక్కోణములనుండి పరిశీలించి, పరామర్శించి, సానుభూతితో చిత్రించెను. ఈ 
నవలయందలి ప్రకృతి వర్ణనలు అత్యద్భుతమైనవి. నవలలో రాజు తమ్ముడు - 'కోదు”. 


312 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


అన్న తమ్ముడు అన్యాయముగా రాజ్యమును అపహరించి, అన్నను అవమానపరచినను 
సహించి క్షమించిన పద్ధతి ప్రశంసనీయమైనది. నవలలోని ఉయు, పుబులి, హాకీనా, 
సరుబు సావోతా, డిసోరి మున్నగు పాత్రలన్నియు సజీవ సంపన్నము లైనవి. అవి 
మనముందు కదులుతూ, మనలను కదిలించును. మరొక ఆధునిక ఓడ్ర భాషా 
విఖ్యాత నవలా రచయిత శ్రీ కాళిందీ చరణ పాణిగ్రాహి రచించిన “మట్టిరో మనీషి” 
నవలను శ్రీ పురిపండాయే “మట్టి మనిషులు” పేరున సుసంపన్నమైన వాడుక భాషలో 
తెనిగించి ఆంధ్రుల కందించెను. ఇది మహాత్ముని సిద్ధాంతముల ప్రాతిపదిక పైన 
రచియింపబడి, పెక్కు భాషలలోనికి పరివర్తనము చెందినది. 


ప్రముఖ మళయాళ రచయిత శ్రీ తగళి శివశంకరపిళ్లై “రెండు సేర్లు” నవలను, 
శ్రీ గన్నవరపు సుబ్బరామయ్య తెలుంగు చేసెను. దీనిలో కేరళ రాష్ట్రములోని కుట్టునాడు 
ప్రాంతపు నదీలోయలయందలి నీటిగుంటలలో వరయలు, పులియలు అను కూలి 
ప్రజలు చెమటోడ్చి వ్యవసాయము చేయుచుందురు. వారు శ్రమ పడి పండించిన 
పంటను 'తాంబురాి నులు అనబడు భూస్వాములు అనుభవించుచు, వారిపైన 
పెత్తనము చేయుచుండిరి. ఆ ప్రాంతపు భూస్వాములకు, వ్యవసాయ కూలీలకు మధ్యగల 
సంబంధములను ఈ నవలా కారుడు సత్య దృష్టితో ఒక చరిత్రకారునివలె వివరించెను. 
పతనమైపోవుచున్న భూస్వాములు తమ హక్కులను కాపాడుకొనుటకై చేసిన వెర్రి 
ఆలోచనలును, వ్యవసాయ కూలీలు తమ హక్కులను సాధించుకొనుటకు చేసిన 
ప్రయత్నములును ఇందు విపులముగా వివరింపబడినవి. ప్రజా ప్రభుత్వములు శాంతి 
పరిరక్షణ నెపముతో, వెల్లువయె విజృంభించిన ప్రజా ఉద్యమములను అణచి 
వేయుటకు పన్నిన దుస్తంత్రములను, ఆయన ఇందులో ప్రతిభా సమన్వితముగా 
చిత్రించి, మిక్కిలి సానుభూతిని గనబరచి రచన చేసెను. ఇది ఆధునిక గ్రామీణ 
జీవితమును చిత్రించునట్టి రచన. 


శ్రీ తగళి రచనా సౌరభమును విశ్వవ్యాప్తము చేసిన ప్రముఖ నవల “ఛెమ్మేన్‌”. 
దీనిని “రొయ్యలు” అను పేరున శ్రీ గన్నవరమే అనువదించెను. ఈ అనువాదము 
అంత ్రశస్తముగా లేదు. పడమటితీరపు బెస్త ప్రజల జీవితమును వాస్తవ దృష్టితో 
పరామర్శించి రచయిత దీనిని వ్రాసెను. బెస్తవారికి సముద్రమే సర్వస్వము. వారు ఆ 
తల్లి ముద్దు బిడ్డలు. వారిని ఆమె సర్వవిధముల పోషించి కాపాడును. ఆ తీర 
ప్రాంతములందు నివసించు వారి స్త్రీల పాతివ్రత్యమే, అపారమైన కడలి పైన 


తెలుంగు నవలా వికాసము 813 


అహోరాత్రములు సంచరించు పురుషులకు 'రక్షు అని వారి ఆత్మ విశ్వాసము. కుల 
పెద్దల అడుగు జాదలలో ఆ జాతివారు నడుచుకొనుచు, సంప్రదాయబద్ధమైన 
జీవితమున గడుపుచుందురు. “చెంబస్‌ కుంజు” అను నాతడు కుల పెద్ద 
అండదండలతో తనకుగల అర్ధ, కామవాంఛలను నెరవేర్చుకొనుటకు పోయిన పోకడలు 
ఈ నవలలో చిత్రింపబడినవి. అతనిని ఆవేశించిన ధనవాంఛ అతని భార్య 
మరణమునకు, కుమార్తె వినాశనమునకు దారితీసినది. అయినను తన మార్గమును 
వదల లేదు. కండకోరన్‌ అను ధనవంతుడు మరణించగా, పూర్వము తాను కాంక్షించిన 
అతని అందాల రాసియైన భార్యను తీసికొనివచ్చి తన ప్రియురాలినిగా చేసికొని ఆ 
జాతిలో పారంపర్యముగా వచ్చుచున్న కట్టుబాట్లను ఎదిరించినను, ఆతడు ఆసించిన 
మానసికానందమును పొందజాలక పోయెను. కుమార్తె పట్ల తాను ప్రవర్తించిన తీరు 
సరియెనది కాదని గ్రహించినను, పరిస్థితులు చేయి జారిపోవుటతో అతడు 
దిగజారిపోయి పశ్చాత్తాపముతో కృంగిపోయెను. ఇక కుమార్తె కరుత్తమ్మ తన భర్త 
పళని పట్ల అను రాగమును దర్శించ లేక, తన ప్రియుడైన పరికుట్టిని విడిచి పెట్టలేక 
పొందిన మానసికక్షోభ, చివరకు తన ప్రియుడైన పరిక్కుట్టి కౌగిలిలో పొందిన విషాద 
మరణము పరితల హృదయములను కదలించివేయును. ఈ నవలలో చివర వరకు 
కరుత్తమ్మ నైతిక విశ్వాసముతో ప్రవర్తించినను, చెంబన్‌ కుంజు పరంపరాగతమైన 
ఆచార వ్యవహారములను ఎదిరించి విజయమును సాధించినను, ఆ ఇరువురు 
భగ్నజీవులే. చక్కని వాతావరణముతో రచయిత ఈ కథను మలచి విశ్వ సాహిత్యముతో 
భారతీయ రచయితలకు స్థానము కల్పించెను. 


అస్సామీ భాషలో శ్రీ రజనీకాంత బద్దులై వ్రాసిన “మిరీజియరీ” నవలను 
శ్రీ భాగవతుల మార్మందేయశర్మ “మీరీ బాల” పేరున తెనిగించెను. దీనిలో 
బ్రహ్మపుత్రకు ఉపనదియైన సువర్ణ శ్రీనదీ ప్రాంతములో నివసించు ఆదిమ జాతి 
వారిలో 'మిరీ' అనునది ఒక తెగ. ఆ ప్రజల మత విశ్వాసములను, గుణగణములను, 
వ్యక్తిగతమైన రాగ ద్వేషములను, సమర్థతతో రచయిత ఇందు ప్రతిపాదించెను. 
“పట్టుదల” అనునది వారికి ఒక పుణ్యవ్రతము. ఎట్టి విపత్కర పరిస్థితులలోను తమ 
పట్టుదలను విడువక దానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి స్వేచ్చగా మసలుకొందురు. 
రచయిత పానేయీ, జంకీ అను ఇరువురు యువతీ యువకుల విషాదాంతమై ముగిసిన 
(ప్రేమ గాథను పఠితల హృదయములు ద్రవించునట్లు ఇందు చిత్రించెను. 


314 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈ సువిశాల భారత భూమియందు ఒక ప్రాంతపు ఆచార వ్యవహారములతో 
మరియొక ప్రాంతమునకు సంబంధము అంతగా గోచరించక, కొన్ని సందర్భములలో 
అది వికృతమై ఏవగింపు కలిగించుచుండును. భిన్న నాగరికతలకు తావలమైన 
పలుప్రాంతములను గురించిన విషయములను తెలిసికొనుట అవసరము. 
శ్రీ రాజేంద్రసింగు బేది పంజాబు యువతికి సంబంధించిన ఒక కరుణరస 
ప్రధానమైన కథను “ఏక్‌ ఛాదర్‌ మైలిసి” పేరున ఉరుదూలో వ్రాసిన నవలకు 
“తెగిపోని బంధం” పేరుతో తర్జుమా చేసి శ్రీ కె. గోపాల కృష్ణారావు మనకందించెను. 
రాణి, త్రిలోచనుడు భార్యా భర్తలై కొంత కాలము గడపినను, చివరకు వారిమధ్య 
అభిప్రాయ భేదములు పొడసూపి, భర్త మరణముతో ఆమె తాను స్తన్యమిచ్చి “అమ్మా 
అని పిలిచి, పెంచి పెద్ద చేసిన మరది “మంగళు” నే సంఘము తృప్తి కొరకు 
పునర్వివాహ మాడినను, ఆ ఇరువురి హృదయములలో చెల రేగిన “పెను తుఫాను” 
ను చిత్రించునట్టి నవల ఇది. ఇట్టి విచిత్ర పరిస్థితులలోను నిండు హృదయముతో 
రాణి, మంగళునిపట్ల తల్లిగా మాతృవాత్సల్యమును, మరదిగా మమతను, భర్తగా 
గౌరవ మర్యాదలను ప్రదర్శించి, ప్రవర్తించిన తీరు ప్రశంసనీయమైనది, రాణి పాత్ర 
చిత్రణ శ్లాఘనీయము. 


ప్రఖ్యాత ఉరుదూ రచయిత శ్రీ హీరాలాల్‌ మోరియా “తుఫాన్‌ ధమ్‌ గయా” 
నవలను శ్రీ కొలిపాక మధుసూదన రావు “ఆగిన తుఫాను” పేరున అనువదించెను. 
ఇది మధురమూ, సరళమూనైన తెలుంగు భాషలో సాగినది . కాత్యాయిని అను 
యువతి తారానాథ్‌ అను ముసలి జమీందారును వివాహమాడి, శారీరక, మానసిక 
ఆనందములకు దూరమై, తన భర్త చేరదీసిన విఠల్‌ అను యువకుని తన అపురూప 
సౌందర్యముతో వశపరచుకొని విశ్చంఖలముగా అతనితో శారీరక సుఖములను 
అనుభవించి చివరకు మతి స్థిమితమును గోలుపోయినది. బీదరికపు చివరి అంచులను 
చవిచూచినను మార్గము తప్పక, శీలమును ప్రాణముకన్న మిన్నగా భావించి ప్రవర్తించిన 
వ్యక్తి అపర్ణ, నీతి నియమములు, పాపపుణ్యములకు సంబంధించిన విచికిత్సతో 
కాలమును వ్యర్థపరచి, చేతికందిన ఐహిక సౌకర్యములను వమ్ముచేసికొనక యథేచ్చగా 
ప్రవర్తించిన విచిత్రవ్యక్తి మణి. ఈ నవలలో రచయిత తాను సృష్టించిన పెక్కు 
సమస్యలకు కొంతవరకైనను తృప్తికరమైన పరిష్కార మార్గములను చూపి కథను 
చక్కగా మలిచెను. శ్రీ మోరియా మరియొక ఉర్దూ నవల “హల్‌ చల్‌” ను, 


తెలుంగు నవలా వికాసము 315 


“విరగని విగ్రహాలు” పేరుతో శ్రీ కొలిపాకయే తెనిగించెను. దీనిలో ఒక జిల్లా కలెక్టరు 
దుర్శదాంధతతో, దుర్వ్యసనములతో తన ఆలుబీడ్డలను పట్టించుకొనక, అధికారమును 
దుర్వినియోగపరచి చివరకు జైలు పాలై పోగా, శీలవతియైన అతని భార్య ఆ 
కుటుంబమును చక్కదిద్దుటకు పడిన శ్రమను, పెద్ద కూతురు కమల పరిస్థితుల 
తాకిడికి తట్టుకొన లేక పరితపించిపోయి, కొంత వక్రముగా ప్రవర్తించి, చివరకు 
ఆమె రచయిత రాజును వివాహమాడిన సంగతినీ శ్రీ మోరియా ప్రతిభాపూర్ణముగా 
వివరించెను. 


ప్రముఖ భారతీయ ఉరుదూ రచయిత శ్రీ కిషన్‌ చందర్‌ ఉరుదూ నవలను 
“గాడిద ఆత్మకథ” పేరున శ్రీ పిచ్చేశ్వర రావు ముచ్చటైన తేట తెలుంగు భాషలో 
అనువదించెను. అష్ట వక్రగ్రామమునకు చెందిన ఒక మామూలు గాడిద పత్రికా 
వఠసమను వ్యసనముగలదై ప్రవర్తించగా, యజమాని దానిని ఇంటినుండి తరిమి 
వేసేను; పుస్తకములకు, పండితులకు ఆదరము లేని ఆ గ్రామములో వుండుటకు 
ఇష్టము లేని ఆ గాడిద స్వతంత్ర భారత దేశమునకు రాజధానియైన ఢిల్లీకి చేరుకొని 
పెక్కుమంది పెద్దలతో పరిచయము చేసికొని, సాహిత్య అకాడమి నుండి పార్లమెంటు 
భవనము వరకు ఎగ బ్రాకి, సన్మానముల పైన సన్మానములు పొంది, అపురూప 
సౌందర్యవతియైన ఒక యువతి తనను వివాహ మాడదలచి నప్పుడు, తనకిష్టము 
లేకపోయినను అంగీకరించి, చివరకు ఆ మాటలాడ నేర్చిన గాడిదయే అజ్ఞాత వ్యక్తుల 
చేతిలో ఘోరాతి ఘోరమైన చావు దెబ్బలు తిని అతి ప్రమాదస్థితిలో చావు బతుకుల 
మధ్య మిగిలిపోయినది. “బెల్లంచుట్టూ ఈగలు ముసిరినట్లు” పెద్దవారితో 
పరిచయమున్నదను భ్రమతో స్వార్థపరులైన రాజకీయ వేత్తలు, తదితర పెద్దలు ఆ 
గాడిద చుట్టును తిరిగి, దాని ద్వారా తమ పనులను నెర వేర్చుకొనుటకు వారు 
చేసిన ప్రయత్నములను వ్యంగ్యస్ఫోరకముగను, ఆహ్లాద జనకముగను ఉండునట్లు 
రచయిత కడు నమర్థతతో రచియించెను. 


మంచి, చెడు రెంటిని చూచి, తాను నమ్మిన దానిని నిర్భయముగా చెప్పగల 
సమర్ధుడు శ్రీ కవిరాజమూర్తి. శ్రీ మూర్తి ఉరుదూ నవలను, “చివరిరాక్రి” అన్న 
పేరున కీ.శే. ఊటుకూరి రంగారావు తెనిగించెను. ఈ తెలుంగు సేత స్వతంత్ర 
రచనవలె చదువరులను గిలిగింతలు పెట్టు చుండును. దీనిలో ఉన్నత కుల 
సంజాతమైన పద్మ పరిస్థితుల ప్రభావముతో పతనమై, గత్యంతరము లేక శరీరమును 


316 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నడి వీధిలో పెట్టి అమ్ముకొని అయినవారితోను, కాని వారితోను “ఛీ” 
అనిపించుకుంటూ, నికృష్టమైన జీవితమును వెళ్ళబుచ్చుచున్నప్పుడు “నరేన్‌” అను 
హృదయమున్న యువకుడు తటస్థపడి ఆమెను గురించి పృచ్చించినప్పుడు, ఆమె 
హృదయ విదారకమైన తన గత జీవితపు స్మృతులను అతనికి పూసగుచ్చినట్లు 
వివరించినది. ఆమె ఈ విషాద గాధ విన్న అతని హృదయము ద్రవించిపోయినది. 
ఇతరులవలె ఆమె శరీరము పైన తానును మరొక కాటు వేయక “దయామయుడైన 
పరమేశ్వరుడు భక్త రేణువుని ఐక్యం చేసుకున్న విధంగా నరేన్‌ ఆవిడని తనలో 
నింపుకున్నాడు. ఆ విశాల హృదయం లోతుల్లో పద్మ కానరాకుండా మునిగిపోయింది. 
ఆవిడ పాపజీవితంలో ఇదే చివరి రాత్రిగా గడచిపోయింది. ఇక ఇప్పటినుంచీ మరో 
కొత్త జీవితం చివుళ్లు వేస్తుంది-” అని అంటాడు భవిష్యత్తు పైన మహోన్నతమైన 
ఆశగల శ్రీ మూర్తీ ఇట్టి అనాథల గాథలను సానుభూతి విని “చప్పగా నిట్టూర్పులు 
విడిచి పెట్టునట్లు” చేయక రచయిత కథకు ఒక పరిష్కార మార్గమును చూపిన 
పద్ధతి ప్రశంసనీయమైనది. 

అఖిల భారత ప్రసిద్ధ ఉర్దూ రచయిత శ్రీ మిర్జారుస్వా వ్రాసిన “ఉమ్రావ్‌ జాన్‌ 
ఆదా” నవలను తెలుంగు లోనికి ఆ పేరుననే శ్రీ దాశరథి రంగాచార్య అనువదించెను. 
బాల్యముననే తల్లి దండ్రులనుండి వేరు చేయబడిన ఉమన్‌ జాన్‌ ఆదా, లక్నోలో 
వేశ్యవృత్తిలో జీవించు “ఖానమ్‌” అన్న వృద్ధ స్తీ వద్ద పెరిగి, తన సంగీత, నృత్య, 
సాహిత్య విద్యలతో పెక్కుమంది పెద్దలను ఆకర్షించి, ధనము సంపాదించినను, 
శ్రీ రుస్వాతో పరిచయమైన పిమ్మట తన వృత్తి పట్ల యేహ్యభావ మేర్చడి, తన లలితకళా 
పాండిత్యముతో స్వేచ్చగా జీవించవలెనను అభిలాష కలుగగా శేష జీవితమును 
భగవధ్యాన్నముతో “అల్లా పిలుపు కొరకు” ఎదురు చూచుచు పవిత్రముగా గడపినది. 
ఇది లక్నోయందలి వేశ్యల జీవితమును, సంగీత సాహిత్యములపట్ల వారికి గల 
అభిమానమును, సంఘములో ఆనాడు వారి స్థానమును వివరించును. 


చెప్పుకొనతగిన కథ యేదియు లేకపోయినను ఆధునిక భావములను 
ఇతివృత్తము చేసి మంచి జిజ్ఞాసను, తాత్వికానుశీలనమును, భావుకతను పరఠితల 
హృదయములలో రేకెత్తించుచు చైతస్రవంతి రూపమున నడచిన ఉత్తమ నవల 
“అసురగణ”. తమిళములో క.నా. సుబ్రహణ్యం రచించిన దీనిని శ్రీయుతులు బి.వి 
సింగరాచార్య, పి. సభాపతి “అసుర గణం” పేరుతో తెనిగించిరి. ఇది 1965 సం. 


తెలుంగు నవలా వికాసము 317 


భారతి మాసపత్రికలో ప్రచురితమైనది. “రాము” అను విద్యార్థి వ్యక్తిత్వములోని ద్వంద 
విధానము, నడవడిలోని వైరుధ్యము, ఇందు వివరింపబడినవి. అతదు తన 
హృదయములో భిన్నమైన పెక్కు ఆలోచనలను అనుక్షణము చేయ గలిగినను, బైటబెట్ట 
లేని విచిత్ర వ్యక్తి, జీవితములో స్థిరమైన భావ మేదియు అతనికి లేదు. రచయిత 
నవలకు వ్రాసిన ముందుమాటలలో “మానవుని ఛాయలో దాగివున్న దేవ, అసుర, 
మనుష్యగణాల్ని కొంతవరకు చూపడమే నా నవల లక్ష వం” అన్నాడు. మరొకచోట 
ఆయన అసుర గణమనగా వివరించుచు “ఆదర్శాలు, ఆలోచనలు, సందేహాలు 
మెండుగా కలిగివుండటమే” నని అంటాడు. ఆ భావములను రాములో 
సమర్థనీయముగా చిత్రించెను. ఏది ఊహ? ఏది నిజం? అన్న రాము జిజ్ఞాసయే 
దీనిలో ప్రధానాంశమై వివరించబడినది. తెలుగులో వెలువడిన శ్రీ రాచకొండ 
“అల్పజీవి”, గోపీచంద్‌ “అసమర్థుని జీవితయాత్ర”, నవీన్‌ “అంపశయ్య” నవలలను 
పోలివున్న రచన ఇది. ఈ నవలలన్నిటి పైన పాశ్చాత్య తత్వవేత్తల మనో విశ్లేషణత, 
ఆధ్యాత్మిక చింతన ప్రస్ఫుటముగా గోచరించును. 


మహాపురుషుడైన శ్రీ కందుకూరి, స్రీజనోద్ధరణకై ఆంధ్రదేశమున నడపిన 
మహోద్యమ భావము ఆయన సమకాలికుడైన తమిళ మహాకవి శ్రీ సుబ్రహ్మణ్య 
భారతిని సైతము కదిలించి, శ్రీ పంతులును, ఆయన భార్య రాజ్య లక్ష్మమ్మను, 
స్వదేశమిత్రన్‌ పత్రికాధిపతి జి. సుబ్రహ్మణ్యయ్యరును ముఖ్య భూమికలుగా చేసి “చంద్రిక 
కథ” అన్న అసంపూర్తి నవలను వ్రాయునట్లు ప్రేరేపించినది. దీనివలన ఆనాడు 
దక్షిణ భారతమున శ్రీ వీరేశలింగం పంతులు నడపిన ఆ ఉద్యమము ఎంతటి 
శక్తిమంతమైనది విశదమగును. దీనిని సర్వశ్రీ గోపాల, కృష్ణ రాఘవన్‌ లు తెనిగించిరి. 
వేలాంగుడి గ్రామములో సంభవించిన భూకంపముతో మొదలైన ఈ నవలలో “గోమతి” 
అను స్తీ ప్రసవించి ఆడపిల్లను కని, ఆ పసికందును బాల వితంతువైన తన ఆడబిడ్డ 
విశాలాక్షి చేతిలో పెట్టి ఆమెను పునర్వివాహము చేసుకొన వలసినదని ప్రోత్సహించి 
కన్ను మూసినది. ఆ పసికందు పేరు చంద్రిక. అదే నవల పేరు ఆ పిమ్మట విశాలాక్షి 
పెక్కు ఇక్కట్లపాలై మద్రాసు చేరి శ్రీ సుబ్రహ్మణ్యయ్యరు చేయూతతో శ్రీ వీరేశలింగం 
పంతులు నాశ్రయించి వారి ప్రోత్సాహముతో ఆమె తనను మించిన బాల సన్యాసి 
శ్రీ నిత్యానంద స్వామిని బ్రహ్మసమాజ పద్ధతిలో వివాహమాడినది. ఆ నిత్యానందస్వామి 
విశ్వనాధశాస్త్రి అను లౌకిక నామముతో విశాలాక్షితో కొంత కాలము గడపి, మానసిక 


318 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


రుగ్మతతో కన్ను మూయునంతవరకు కథ నడచి, అది అసంపూర్తిగా మిగిలిపోయినది. 
దీనిలో కథా కథన పద్ధతికన్న శ్రీ పంతులు ఆనాడు నడపిన మహోద్యమముల 
ప్రభావము సమాజమును అది యెట్లు ఉత్తేజపరచినది విశదమగును. 


ప్రముఖ కన్నడ రచయిత్రి త్రివేణి నవలను “పాప పరిహారం” పేరుతో 
శ్రీ శార్వాణి అంధ్రీకరించెను. ఇది స్వతంత్ర రచనవలె సాగినది. రచయిత్రి నవలలో 
స్వీకరించిన ఇతివృత్తము పాతదైనను, నూతన మార్గము. ననుసరించి నడచి సహజ 
శోభావంతమై వర్ధిల్లినది. భారతి, ఆనంద్‌ అను నూతన దంపతులు, సుధీర్హమైన 
యెడబాటు వలన జీవిత మాధుర్యమును గోలుపోయి, వారు పొందిన మానసిక 
సంబంధమైన ఆందోళనను నీతి-అవినీతి, ధర్మము - అధర్మము మున్నగు సాంఘిక 
సూత్రముల మధ్య వారి హృదయములలో చెలరేగిన పెనుతుఫానులతో వేగి పోయి 
చివరకు పరిస్థితుల తాకిడికి తట్టుకొన లేక ఆ ఇరువురు సమానమైన తప్పునే చేసిరి. 
రచయిత్రి ఆ ఇరువురి పరిస్థితులను సానుభూతితో మనో విశ్లేషణాత్మక దృష్టితో 
పరిశీలించి కథను ప్రతి మలుపులో సారస్యము చెడకుండ ప్రతిభాపూర్ణముగా 
వివరించినది. భారతి, చందూతో నడపిన ప్రేమకలాపమును తల్లివలన తెలిసికొని 
ఆనంద్‌ ఉదేకముతో ఆమెను అవమానపరచినను, ఇంగ్లాడులో ఉన్నప్పుడు తానును 
పరిస్థితుల తాకిడికి తట్టుకొనలేక ఆట్టి తప్పునే చేసియున్న సంగతిని గుర్తుకు తెచ్చుకొని, 
తన కోపమును తగ్గించుకొని ఆమె పరిస్థితులను సానుభూతితో గ్రహించి క్షమించెను. 
ఈ రచయిత్రి పరిస్థితుల ప్రభావమునకు ఎదురొడ్డి నిలువలేక ఒకే విధమైన తప్పు 
చేసిన ఆనంద్‌, భారతి పాత్రల రెండింటిపట్ల సమానమైన సానుభూతిని గనబరచి 
ఇతర సామాన్య రచయితలవలె వారిని హత్యలకు, ఆత్మహత్యలకు పాలుపడునట్లు 
చేయక, కథను నవీన దృక్పథముతో సుఖాంతము చేసినది. 


వంగ మహారచయితలైన శ్రీ బంకించంద్ర, రవీంద్ర, శరచ్చంద్రులలో తుల్యుడైన 
శ్రీ డ్రేమ్‌చంద్‌ తెలుంగు వారికి సుపరిచితుడైన హిందీ రచయిత. ఆయన 
రచనలన్నియు తెలుంగులోనికి పరివర్తనము పొందినవి. విశ్వ విఖ్యాతి నార్జించిన 
ఆయన “గోదాన్‌”, “నిర్మల్‌” నవలల వలె బహుజనాదరణను పొందిన మరియొక 
ఉత్తమ నవల “రంగ భూమి”, శ్రీయుతులు సుంకర, ఆలూరి, కౌముది దీనిని 
అనువదించిరి. రచయిత ఉత్తర హిందూ దేశమునందలి ఒక గ్రామమును తీసికొని, 
దాని చుట్టు కథను మలిచి, గ్రామీణ జీవితమును చక్కగా చిత్రించెను. “సూరదా” 


తెలుంగు నవలా వికాసము 319 


నను గుడ్డి బిచ్చగాని కథ ఇందు వివరింపబడినది. '“అపకారికీ సైతము ఉపకారము 
చేయు” నట్టి మహా పురుషుడు అతడు. తాత, తండ్రులనుండి తనకు సంక్రమించిన 
భూమిని ఆ గ్రామ ప్రజలు తమది చేసికొని అనుభవించుచున్నప్పుడు మిక్కిలి 
ఆనందమును పొందుచుండెను. ఆ చోటులో జాన్‌ సేవక్‌ అను పెద్ద సీటు సిగరేటు 
ఫ్యాక్టరీని నిర్మించదలచి, సూరదాసుకు వలసినంత ధనమిత్తునని, దానిని తనకు 
విక్రయించమని కోరెను. ధనాశారహితుడైన దాసరి గ్రామస్తుల కుపయోగపడుచున్న 
ఆ భూమిని అమ్ముటకు నిరాకరించెను. దానితో ఆ సేటుకు పట్టుదల అధికమై, తన 
కోరిక నెరవేర్చు కొనుటకు, అతడు దాసు గుడిసెపైన చేసిన దాడిలో దాసు 
మరణించెను. ఆప్రదేశమున సేటు సిగ రేటు ఫ్యాక్టరీని నిర్మించెను. ప్రధాన కథతోపాటు 
(ప్రేమచంద్‌ రసాత్మక మైన మరికొన్ని ఉపకథలను సైతము కల్పించి నవలను సజీవ 
సంపన్న మొనరించెను. స్వాతంత్రోద్యమ కాలమున దేశ ప్రజల హృదయ 
కుహరములలో దాగియున్న విభిన్న భావములను, వారి అభిరుచులను, ఆలోచనలను 
దర్చణములో వలె ఈ నవలలో దర్శించవచ్చును. శ్రీ ప్రేమ్‌చంద్‌ తన రచనలలో 
భారతీయ సంస్క లీ వైభవముల మూలతత్వమును చక్కగా ఆవిష్మరించెను. 


సంస్కృత, హిందీ, వంగ భాషలలో నిష్టాతుడైన మహాకవి శ్రీ నిరాలా వ్రాసిన 
“అప్సర” ననలను శ్రీ కె. రమేష్‌ తెలుంగు చేసెను. శాకుంతల నాటకప్రదర్శన 
సందర్భమున రంగస్థలము పైన విద్యావంతుడైన ఒక యువకుడు వృత్తితో జీవించు 
ఒక వేశ్యకూతురు కలసి నటించి బహు జనాదరణను పొందిరి. ఆ పరిచయముతో 
ఆమెను గాఢముగా ఆతడు (ప్రేమించెను. సంఘమునకు వెరచి తన (ప్రేమను 
బహిర్గతముగా వ్యక్తము చేయజాలకపోయెను. ఆ యువతి మాత్రము అతనికొరకు 
యెన్ని త్యాగములైనను చేయుటకు వెనుదీయ లేదు. ఈ రహస్యము తెలసిన అతని 
మిత్రులు వారిద్దరిమధ్య పూలమాలలను మార్చించి భార్యా భర్తలగునట్లు చేసిరి. కథ 
చిన్న దైనను తన సునిశిత మేధా సంపత్తితో, లోకానుభవముతో శ్రీ నిరాలా ఒక 
శిల్పివలె నవలకు చిన్నెలు, వన్నెలు సమకూర్చి ఆపాత మధురముగా నుండునట్లు 
తీర్చిదిద్దిన పద్ధతి మెచ్చుకొనతగినది. 


ఆధునిక హిందీ నవలా రచయితలలో తలమానికమని చెప్పదగిన శ్రీ గుల్చన్‌ 
నందా “ర్లీల్‌కె ఉస్‌ పార్‌” నవలను శ్రీమతి ఆచంట ఆంజని “ఏటి అవతల” అన్న 
పేరుతో అనువదించినది. జమీందారి కుటుంబమునకు చెందిన సమీర్‌, అపురూప 


820 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సౌందర్యవతి, అంధురాలు ఐన “నీలూ అను కొండజాతి పిల్లసు ప్రేమించినప్పుడు 
ఆ స్తీ, అంతస్తులు, హెచ్చుతగ్గులు అడ్డగోడలై నిలువగా తల్లి బలవంతముపై అతడు 
“జుగ్నూ' అను వేరొక యువతిని వివాహమాడెను. సమీర్‌ బంధువులు పన్నిన కుట్రలకు, 
కుయుక్తులకు తట్టుకొనలేని నీలూ త్యాగబుద్ధితో రంగమునుండి తప్పుకొని 
విషాదభూయిష్టమైన అజ్ఞాత జీవితమును గడుపుచున్నప్పుడు, జుగ్నూ ప్రసవించి 
హటాన్మరణము నొందగా, సమీర్‌ తన పాత స్మ ఎ్రుతులతో లోగడ తాను నీలూ, కలసి 
ప్రేమతో తిరిగిన ప్రదేశములలో మానసిక వ్యధతో అన్వేషించుచున్నప్పుడు హటాత్తుగా 
ఆమె కనుపించుటతో, ఆ ప్రేమైక జీవులిరువురు మరల ఏకమగుటతో కథ 
సుఖాంతమైనది. 


మరారి తన మాతృభాషయైనను శ్రీ అనంత గోపాల్‌ షేన్‌డే హిందీలో పెక్కు 
నవలలు వ్రాసి అఖిల భారత ఖ్యాతి నార్జించెను. ఆయన “నిశాగీతి” నవలను శ్రీ శేషం 
శ్రీనివాసాచార్య తెలుంగు చేసెను. డాక్టర్‌ మధుసూదన్‌ తనవద్ద నర్సుగా పని చేయుచున్న 
వితంతువు, ప్రాఢ వయస్మయైన సుశీలను గాఢముగా ప్రేమించి వివాహమాడ 
సంకల్పించినప్పుడు, ఆమెకు ఇష్టమున్నను తనను వివాహమాడుట వలన అతని 
భవిష్యత్తు నాశనమైపోగలడని భావించి, దూరదృష్టితో, త్యాగబుద్ధితో అతనిని 
విడిచిపోయినది. విధి వక్రించి డాక్టర్‌ గుడ్డివాడై పోయెను. సుశీల ఒక అపరిచిత 
వ్యక్తి వలె ఆతనివద్ద మరల ప్రవేశించి, నిర్మలమైన మనసుతో అతనికి సేవలు 
చేయదొడగినది. కొంత కాలమునకు ఆ ఇరువురు ఆ ప్రదేశమును వదలి కొండ 
ప్రాంతములకు పోయి, ఆటవిక ప్రజలకు నిష్కామ ప్రవృత్తితో సేవలు చేయుచు 
తమ శేష జీవితములను గడిపిరి. రచనా సమర్థత గల శ్రీ షేన్‌ డే బహు నిగ్రహముతో 
కథను నడిపి, అశ్లీలతకు, అసభ్యతకు తావివ్వక ఉత్తమ నవలగా దీనిని రూపొందించిన 
పద్ధతి ప్రశంసనీయమైనది. స్థల, కాల, పాత్రల సమైక్యతను గుర్తించి, ఒక నిర్జీత 
పద్ధతి ననుసరించి రచనలు చేయగల దిట్ట ఆయన. 

శ్రీ అనంత గోపాల్‌ వలెనే తెలుగువాడైన శ్రీ అరిగెపూడి రమేష్‌ చౌదరి హిందీలో 
పెక్కు నవలలు వ్రాసి అఖిల భారత కీర్తితో పాటు, ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వ బహుమతిని 
గూడ పొందెను. ఆయన హిందీలో వ్రాసిన “దూర్‌ కే డోలొ నవలను శ్రీ పిచ్చేశ్వర 
రావు “ప్రతిధ్వని” అన్న పేరున తెనిగించెను. మద్రాసు నగరమునందలి ఉన్నత 
శ్రేణి ప్రజల జీవిత విధానములను, వారి విలాస, వినోదములను, అభిరుచులను, 


తెలుంగు నవలా వికాసము 321 


ఆలోచనలను, విచిత్ర (ప్రవర్తనలను, ఆడంబరములను కథానాయిక రమా చౌదరి 
ద్వారా అతి వాస్తవముగా ఉండునట్లు ఇందులో వివరించెను. రమ. భర్త “చౌదరి” 
నిష్మళంకమైన వ్యక్తి. రమ, చౌదరిని ఒక పావుగా చేసికొని తన స్వార్థముకొరకు 
నాగరికత, సభ్యత పేరుతో ఉపయోగించుకొనినప్పుడు అతడు ఎరయైై, కొంత కాలము 
ప్రవర్తించినను ఆ పిమ్మట తన బలహీనతలను గురించి, ఆవేశముతో, ఆవేదనతో 
తన జీవితమును పరిసమాప్తము చేయదలచి నప్పుడు రావు అను మిత్రుడు 
మెలకువతో ఆ గండమునుండి అతనిని రక్షించెను. రమ మార్గముతప్పి ప్రవర్తించినను, 
భర్తగా తన బాధ్యతలను గుర్తించిన చౌదరి ప్రతి నెల ఆమెకు మూడువందల 
రూపాయలను మనియార్దరు చేయుచున్నట్లు రచయిత కథను సమాప్తము చేసి 
చూపుటనుబట్టి అతని ఆర్హహృదయము, క్షమా గుణము మనకు తెలియగలదు. 


ప్రముఖ రచయిత శ్రీ పన్నాలాల్‌ పటేల్‌ గుజరాతీ నపలను శ్రీ వేమూరి 
ఆంజనేయశర్మ “కలిసిన జీవితాలు” పేరున చక్కని శైలిలో, రసవంతమైన భాషలో 
అనువదించెను. అవిద్య, అజ్ఞానము పేరుకొనియున్న గుజరాత్‌ ప్రాంతపు గ్రామస్తుల 
జీవితమును వాస్తవ దృక్పథముతో పరిశీలించి, అది కన్నులకు కట్టునట్లు చిత్రించెను. 
అచ్చటి సామాన్య ప్రజలలో కనుపించునట్టి నిష్కల్మషమైన ప్రవృత్తిని, అల్ప 
సంతోషమును స్పష్టముగా ముఖ కవళికలలో గోచరించునట్లు పాత్రలను సజీవ 
సంపన్నములుగా చేసి కథను మలిచెను. కాన్షి భాయి, జీవి ఒకరినొకరు గాఢముగా 
్రేమించుకొనినను కులములు వేరైనందున వారి వివాహము విఫలమైనది. కానీ 
తన ఇష్టపకారమే భగత్‌జీతో జీవికి వివాహము జరిపినను, ఆ ఇరువురి హృదయములు 
కలియుక భగత్‌ జీ విషము కలిపిన రొట్టెలను తిని మరణించెను. ఆ పిమ్మట జీవి 
దుర్భరమైన యాతనలను అనుభవించుచున్నప్పుడు కాన్టీ ఆకస్మాత్తుగా వచ్చి ఆమెను 
తనతో పట్టణమునకు తీసుకొని వెళ్లుటతో కథ విచిత్రముగా సుఖాంతమైనది. 


మరారీ సాహిత్యమునకు తలమానికమని ప్రసిద్ధిగనిన శ్రీ హరినారాయణ ఆప్టే 
ఆ వాజ్మయ చరిత్రయందు ఆచంద్రతారార్మము వర్ధిల్లగల పెక్కు నవలలను వ్రాసిన 
కారణ జన్ముడు. ఆయన నవలలు మహారాష్ట్ర ప్రజల వాస్తవ జీవితమును, వారి 
ఆచార వ్యవహారములను, పారంపర్యముగా నడచుచున్న వైవాహిక సంబంధమైన 
కట్టుబాట్లను, వాటి విచ్చిత్తికి ఆనాటి సంస్కర్తలు చేసిన కృషిని హేతువాద దృక్పథములో 


322 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వివరించెను. అవిద్య, అంధకారముతో హృదయ విదారకమైన పరిస్థితులమధ్య కుళ్ళి 
కుమిలిపోవు మహిళల స్థితిగతులను మానవతాదృష్టిగల ఆయన ఒక ప్రవక్తవలె 
వివరించెను. ఆయన నవలలలో శిఖరాగమైన “యమునా” ఆత్మకథను “అబలా 
జీవితము” పేరుతో బహు భాషా పండితుడైన శ్రీ పి.వి. నరసింహారావు మృదు 
మధురమైన సరళ వ్యావహారిక భాషలో తెనిగించెను. యమునా బాయి అను యువతి 
తన సర్వస్వమును గోలుపోయి విషాదభూయిష్టమైన పరిస్థితులమధ్య రంపపు కోతతో 
శోక సముద్రమై నడచిన తన ఆత్మకథను తోటి మహిళలకొరకు వివరించి చెప్పినది. 
ఈ నవలయందలి ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశము, ప్రతి సంఘటన మన కన్నుల 
ముందు తిరుగుచు “మా పరిస్థితులను సహృదయముతో, సానుభూతితో యోచించండి” 
అని మనతో చెప్పుకొనుచుండును, మనకు తెలియకయే, మన కన్నీరు కాల్వలై 
ప్రవహించును, యశోదా బాయివంటి ఆదర్శ మాతృమూర్తి, రఘునాధరావు వంటి 
భర్త, గణపతిరావు వంటి సోదరుడు, దుర్గి వంటి స్నేహితురాలు, ఉమాదేవి వంటి 
ఉత్తమ ఇల్లాలు, వాసుదేవరావు వంటి ముక్కోప్తి, బనివంటి శూర్చణఖ, శంకర్‌ వంటి 
లోభుల చిత్ర విచిత్రమైన మనస్తత్వముల సంపుటీకరణమే ఈ నవల. 


శ్రీ శరత్‌ వలె భారతీయుల ప్రగాడాభిమానములను చూరగొనిన మరో వంగ 
రచయిత శ్రీ తారాశంకర్‌ బందోపాధ్యాయ్‌. అయన “ఆరోగ్యనికేతనము” నవలను 
శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి తెనిగించెను. శ్రీ తారా బాబు దీనిలో కల్పనలకు 
తావివ్వక వ్యధాకులిత జీవితముల యందలి యదార్ధస్థితిని వాస్తవిక దృక్పథముతో 
పరిశీలించి వివరించెను. జీవితముపట్ల మమతగల ఆయన, పాత్రల స్థితిగతులను 
సానుభూతితో వివరించెను. ఈ నవల పాత క్రొత్తల మధ్యగల సంధికాలమున 
ఆయుర్వేద వైద్యమునకు, అలోపతి వైద్యమునకు మధ్య ఏర్పడిన సంఘర్షణను, 
ఆయుర్వేద వైద్య విధానములో నాడీ పరిశీలన ద్వారా రోగ నిర్ణయము చేయు పద్ధతిని 
రచయిత ఇందు చక్కగా వివరించెను. ఈ నవగ్రామమునకు చెందిన జీవన్‌ డాక్టర్‌ 
ఆ విద్యలో పరిపూర్ణుడు. రాబోవు మరణమును జ్యోతిష్మునివలె వివరించి చెప్పగల 
సిద్ధహస్తుడు. అతని భార్య గయ్యాళి. కాందీపురమున అల్లోపతి వైద్య విద్యార్థిగా 
నున్నప్పుడు 'మంజరి” అను పిల్లను ప్రేమించినను, ఆమెను భూపీ బోసు వివాహ 
మాడుటవలన, భగ్నపేమతో తన స్వగ్రామము చేరి, పారంపర్యముగా వచ్చుచున్న 
ఆయుర్వేద వైద్యమును చేపట్టి లబ్ద ప్రతిష్ణుడై యున్నప్పుడు భర్త మరణముతో తన 


తెలుంగు నవలా వికాసము 3283 


సర్వస్వమును గోలుపోయి అంధురాలై కట్టుకొనుటకు వస్త్రములు సైతము లేని స్థితిలో 
మంజరి అతని వద్దకు వచ్చి తాను యెప్పుడు మరణించగలనో వివరించవలసిన' 
దని కోరినది, పాత ప్రేమికుల ఈ పునస్సమాగమమును శ్రీ బందోపాధ్యాయ్‌ ప్రతిభా 
వంతముగా జరిపి, కథను ఉదాత్త రీతిలో ముగించెను. డాక్టర్‌ జీవన్‌ బాబు విశాల 
దృక్పథముతో చేసిన ప్రజాసేన మానవత్వముపట్ల అతడు గనబరచిన ప్రేమాదరములు 
పఠితలను ఉత్సుకతతో చివరంట చదివించగలవు. వేరొక ప్రముఖ వంగ రచయిత 
శ్రీ మాణిక్‌లాల్‌ బందోపాధ్యాయ్‌ రచించిన “పద్మావతీ నదీర్‌ మాఘీ” నవలను 
శ్రీ నీలకంఠం “పల్లెజీవులు” పేరుతో అనువదించెను. ఈ నవలలో చేపలు పట్టి 
జీవించు బెస్త వారి అలవాట్లను, అభిరుచులను అతి వాస్తవ దృక్పథములో రచయిత 
చిత్రించెను. హిందూ ముస్లిములు మతసంబంధమైన విభేదములను మరచి, 
సోదరులవలె, ఆత్మీయులవలె అన్యోన్యముగా గడుపు శాంత జీవనమును ఇందు 
వివరించెను. పెక్కు విదేశ భాషలలోనికి ఇది అనువదింపబడినది. ఆధునిక వంగ 
సాహిత్యమున అగ్రగణ్యుడైన శ్రీ వనఫూల్‌ నవలను “అంతర్ద్వేషాలు” అను పేరుతో 
శ్రీ నీలకంఠమే అనువదించెను. ఇరువురు జమీందారులు తనలో తమకుగల పగలను 
అంతర్ద్వేషములను మనస్సులో అణచి పెట్టుకొని మిత్రులవలె పైకి నటించుచు నిత్యము 
చదరంగమాడుచు 'లోనగ్నుల్‌ బహిస్సుధల్‌ అను నట్లు కాలక్షేపము చేసిరి. ఇట్టివారి 
విచిత్ర మనస్తత్వములను రచయిత సమర్థతతో చిత్రించెను. “వహ్ని కుమారి పాత్రను 
అత్యంత ప్రతిభావంతముగా మలిచెను. విభిన్న మానవ, మానసిక తత్వములను 
విశ్లేషించి చూపుటలో 'వనఫూల్‌ సమర్ధుడన్న సత్యమును ఈ నవలలో ఆయన 
రుజువుపరచుకొనెను. 


పెక్కు నవలలను ఇతర భాషలనుండి మనము అనువదించుకొని నటులనే, 
తెలుగులో వెలువడిన కొన్ని నవలలను ఉత్సాహవంతులు, కార్యదక్షులునైన రచయితలు 
కొందరు వానిని భాషాంతరీకరణములు చేసినను, అవి ఆయా భాషలలో 
ప్రజాహృదయములను అంతగా చూరగొనినట్లు కనుపించుట లేదు. అయినను 
ఈసందర్భమున కొన్నింటి నిచట ఉటంకించుట ఉచితమని భావించి ఈ క్రింద 
పొందుపరచితిని. మాలపల్లి, నారాయణ రావు, వేయిపడగలు, రుద్రమ దేవి 
హిందీలోనికి పరివర్తనము పొందినవి. “తొలిమలుపు” నవల బెంగాలీ భాషలోనికి 
అనువదింపబడినది, మరికొన్ని నవలలు మన ఇరుగు పొరుగు భాషలైన కన్నడము, 


324 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


అరవము, మళయాళము, ఒరియా భాషలలోనికి గూడ పరివర్తనము పొందినవి. 
ఈ పరివర్తనలు చేయువారిలో సర్వశ్రీ చల్లా రాధాకృష్ణశర్శ, పి. వి. నరసింహారావు, 
వేమూరి ఆంజనేయ శర్మ, బొమ్మన విశ్వనాధం, శార్వాణి, పిచ్చేశ్వరరావులు ప్రముఖులు. 


సర్వశ్రీ పురిపండా అప్పలస్వామి ఒడియా భాషనుండి అనువదించిన 
“అమావాస్య చంద్రుడు, వంగ భాషలో ఆరుగురు రచయితల గొలుసుకట్టు నవలకు 
“సత్య చేసిన నాగరిక అనువాదముతో పాటు, అదే భాషనుండి సూరంపూడి సీతారాం 
అనువదించిన “వనవాసి”, మద్దిపట్ల సూరి “జల్సాఘర్‌”: కన్నడమునుండి శార్వాణి 
తెనిగించిన “అభయ దానం”, “వసంతగానం”, హిందీనుండి పోలూరి శేషగిరిరావు 
అనువదించిన “పదిరూపాయలనోటు” నవలలను ఈ సందర్భమున పేర్మొనుచు, 
తదితర జాతీయ భాషలనుండి గూడ నేడు పుంఖాను పుంఖముగా వెలువడుతున్న 
వివిధ అనువాద రచనలను గూడ ప్రశంసించుచు ఈ భాగమును ముగింతును. 


భారతేతిహాస గర్భితములైన చారిత్రక నవలలు - 4 


నవలా రచనయందలి ఇతర ప్రక్రియలవలె భారతీయులకు ఆంగ్లభాషా 
సహచర్యముతోనే, చారిత్రక నవలా రచనా పద్ధతియు అలవడినదని చెప్పక తప్పదు. 
సర్‌ వాల్డర్‌ స్మాట్‌, ఛార్లెస్‌ డికెన్సు, అలెగ్జాండర్‌ డ్యూమాస్‌, విక్టర్‌ హ్యూ, గోలియో, 
టాల్‌ స్థాయివంటి పంచముఖ పాశ్చాత్య రచయితల చారిత్రక నవలలను మనవారు 
పఠించి ఆ ఉత్తేజముతో భారతీయ భాషలలోను ఈ దిగువ తెలిపిన వానిలో కొన్ని 
చారిత్రకాంశములను ఇతివృత్తములుగ స్వీకరించి ఆయా కాలములందలి చారిత్రక, 
రాజకీయ, మత, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, నాగరికతా వైభవములను 
వ్యక్తీకరించుచు ప్రగతిశీలురైన రచయితలు ఈ సంబంధమైన చారిత్రక నవలా రచన 
కుపక్రమించిరి. 


నంద, మౌర్య, గుప్త, రాజపుత్ర, బానిస, ఖల్లీ, మొగలు, మహారాష్ట్ర ఫెంచి, 
డచ్చి, ఆంగ్లేయులు ఈ భారతావనిని తమ నిరాఘాట పరాక్రమాటోపముతో పాలించిరి. 
ప్రథమాంధ్ర మహారాజులైన శాతవాహనులు దక్షిణాపథమును మాత్రమేగాక, 
ఉత్తరాపథమున పాటలీ పుత్రమువరకు గల భూభాగమునంతటిని ఆక్రమించి 
ఏకచ్చత్రాధి పత్యమును నెరపిరి. వీరేగాక ఇక్ష్వాకులు, ఆనందగోత్రులు, 
సాలంకాయనులు, కాదంబులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, 


తెలుంగు నవలా వికాసము 325 


పద్మనాయక, రెడ్డి ప్రభువులు, విజయనగర రాజులు, తంజావూరు, మధుర, 
రామనాధపురముల నేలిన నాయక రాజులు, కళింగులు, బహమనీ సులతానులు, 
ఆసఫ్‌జా వంశీయులు, కుతుబ్‌ షాహి ప్రభువులు ఈ మహాంధ్రభూమిని పాలించిరి. 


ఈ దేశమున వైదిక, జైన, బౌద్ధ, చార్వాక, మహమ్మదీయ, కైస్తవమత 
సంస్కృతులు మూడు పూవులు, ఆరు కాయలునై వర్ధిల్లినవి. వర్ధమాన మహావీర, 
బుద్ధ, సిద్ధ నాగార్జున, శంకర, రామానుజ, మధా చార్యాది మహా మత (ప్రవక్తలు; 
అశోక, చంద్రగుప్త, శ్రీముఖ శాతకర్ణి, రాజరాజనరేంద్ర, ప్రతాపరుద్ర, రాణా ప్రతాప, 
శివాజి, శ్రీకృష్ణ దేవరాయ, రఘునాధరాయలవంటి మహా ప్రభువులు; రాణి రుద్రమ 
దేవి, రూన్సీలక్ష్మీబాయి వంటి వీరనారీమణులు; రాణి సంయుక్త, విమలాదేవి, 
అహల్యాబాయివంటి పతివ్రతామతల్లులు; జిజీబాయి, ఐతాంబ వంటి వీరమాతలు; 
చానమ్మ, మాంచాలవంటి వీరపత్పులు; చాణక్య, యుగంధర, తిమ్మరుసు, ఖద్గతిక్కన 
వంటి మహా మంత్రులు; తానాజీ, గోనగన్నారెడ్డి, బ్రహ్మయ రుద్రుడు వంటి ప్రభుభక్తి 
పరాయణులు; నన్నయ, తిక్కన, ఎజ్జిన, శ్రీనాధ, దూర్దటివంటి మహా కవులు; రామకృష్ణ 
పరమ హంస, వివేకానంద, మహాత్మా గాంధి వంటి లోకోత్తర పురుషులు జన్మించి 
తమ మహోన్నత కార్యకలాపములతో దివ్య తేజఃపుంజములతో ఈ నేలను పునీత 
మొనరించి, జగత్మల్యాణ సంధాయకములైన ఘన కార్యములను పెక్కింటిని నెర 
వేర్చి, ఆచంద్ర తారార్మము తమ యశః కాంతులను దిగంతముల వరకు వెలయించిరి. 


కొందరు రచయితలు చారిత్రక నవలతో పాటు, పురాణములయందలి కొన్ని 
ఉజ్వల ఘట్టములను గ్రహించి అందలి రహస్యములు ఎల్లరకును విదితమగునట్లు 
పౌరాణిక నవలలను వెలువరించిరి. అవియు నేడు ప్రజల ఆదరాభిమానముల 
నందుకొనుచున్న సంగతి సర్వ విదితమే. 


ఇక “చారిత్రక నవలారచనలో చరిత్రకు సంబంధించిన విషయ మెంతవర 
కుండవలెను? కల్పన యెంత మేరకుండవలెను? అను విషయములో రచయితల 
మధ్య భిన్నాభిప్రాయములున్నవి. చారిత్రక నవలలు గనుక చరిత్రకు సంబంధించిన 
విషయములకు అధిక ప్రాధాన్యతనిచ్చి, కల్పన తక్కువ పరిధిలోను ఆడునట్లు 
శ్రద్ధవహించుట మంచిదని కొందరి తలంపు. అంతేగాక ఐతిహాసిక నవలలలో యే 
కాలమును (గహించి మనము విషయమును వివరించుచున్నామో ఆ కాలపు సగం 
సంబంధించిన వాతావరణము, వేష భాషలు, ఆచార వ్యవహారములు అధికముగా 


326 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వర్ణించిన బాగుగానుండునని మరి కొందరి తలంపు. చారిత్రక విషయములను 
తెలిసికొనుటకు చరితకు సంబంధించిన (గంథములు ప్రత్యేకముగా నున్నవి గదా! 
అట్టి స్థితిలో ఈ నవలలలో అధికముగా చారిత్రక పరిస్థితులను వర్ణించినచో పఠితలకు 
విసుగు జనించి, దానిని చదువుటయే మానివేయుదురని వేరాక కొందరి భావన. 
అదియునుగాక చారిత్రక పరిస్థితుల వర్ణన అధికమైనచో నవల కుండవలసిన జిగి 
బిగి తగ్గి, కేవలము అది కొన్ని చారిత్రక విషయముల సమాహారమై నిస్సారమై 
పోగలదని వారు వాదింతురు. కనుక చారిత్రక విషయములకన్న కల్పనలకు 
ప్రాధాన్యతనిచ్చి అవసరమని భావించినచోట్ల చారిత్రక విషయములను తగు పాళ్లలో 
చొప్పించి రచనలు చేసిన బాగుగా నుండునని వేరొక కొందరి ఊహ. ఏది ఎట్లెనను 
రచయితలు చరిత్రకీయవలసిన ప్రాముఖ్యతనిచ్చి, తదనుగుణమైన కథా 
సన్నివేశములను కల్పన చేసి పరితలకు చరిత్రపట్ల అభిరుచి కలుగునట్లు 
పోత్సహించుచు, వారి ఉత్సుకత చివర వరకు చెడకుండ నవలలను పరించునట్లు 
చేయుట రచయితల ధర్మము. ఆ విషయమును విస్మరించి రచయితలు ప్రవర్తించిన 
యెడల “వారు నేలవిడిచి సాము చేసినట్లగు” నేగాని అశించిన ఫలితములు 
సమకూరజాలవు- ఈదృష్టితో భారతీయ భాషలనుండి ఆంధ్రభాషలోనికి పరివర్తనము 
చేయబడిన కొన్ని నవలలను గురించి సంక్షిప్తముగా ముందు తెలిపి, స్వాతంత్ర్యము 
సిద్ధించిన పిమ్మట తెలుగులో వెలువడిన చారిత్రక నవలలను గురించి ఆ పిమ్మట 
ప్రస్తావింతును. 


వంగ భాషలో శ్రీ ధీరేంద్రనాథ్‌ పాల్‌ వ్రాసిన Mysteries of the Moughal 
Court నవలను శ్రీ మొసలికంటి సంజీవరావు “మొగలాయిదర్భారు” పేరున నాలుగు 
భాగములలో తెనిగించెను. ఈ నవలలయందు మొగలాయి ప్రభుత్వమునందలి 
నిరంకుశ విధానము, భోగలాలసత, స్వార్థపరత్వము కన్నులకు గట్టునట్లు గోచరించును. 
ముఖ్యముగా జహంగీరు, షహజహాన్‌, బెరంగ జేబు మున్నగు పాదుషాల పరిపాలనలో 
చెలరేగిన అంతఃకలహములు, తత్సలితముగా ఉత్పన్నమైన అనర్భములు 
చిత్రింపబడినవి. అంతియేగాక ఆకాలపు స్త్రీ పురుషుల, పిన్న పెద్దల, బలవంతుల 
బలహీనుల, సజ్జనుల దుర్దనుల, ప్రభువుల బానిసల, చిత్తవృత్తుల, వేష భాషలు 
వర్ణింపబడినవి. షహజహాను పాదుషా యొక్క కుమార్తెలయిన రోషనారా, జహానార 
పాత్ర పోషణ అత్యద్భుతముగా జరిగినది. ఈ నవలలలో రసపుత్రుల గుణదోషములను 
సైతము శ్రీ ధీరేంద్రపాల్‌ పక్షపాతరహితముగా వివరించెను. 


తెలుంగు నవలా వికాసము 327 


బహుభాషావేత్తలైన శ్రీ రాహుల్‌ సాంకృత్యాయన్‌ వ్రాసిన “జయయౌథేయ” 
అను నవలను శ్రీ ఆలూరి భుజంగరావు ఆంధ్రీకరించెను. ఇందు క్రీ.శ. 350-400 
ప్రాంతపు భారత రాజకీయ, సామాజిక స్థితిగతులు చిత్రితమైనవి. 'యౌథేయగణ” 
అను ఒక వీరజాతి యమునానదికి, హిమాలయ పర్వతములకు మధ్యనగల 
భూ భాగమున నివసించు చుండెడిది. ఆ జాతివారు కుషానులను భారత దేశమున 
చికాకుపరచి పారద్రోలిన ధీరులు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ జాతివారిని 
ధ్వంసముగావించినను, నేటికిని వారు భారత దేశములో అచటచ్చట గనుపించు 
చుందురు. ఈయన వ్రాసిన “దివోదాసు” అను మరొక నవలను శ్రీ భుజంగ రావే 
తెనిగించెను. దీనిలో క్రీ.పూ. 1220-1195 సంవత్సరములలో నివసించిన వేద 
కాలమునాటి ఆర్యుల మత, సాంఘిక, రాజకీయ జీవితము వర్ణింపబడినది. దివో 
దాసు ఈ నవలకు నాయకుడు. ఇతడు త్యన్తుగణనాయకుడైన వర్థ్యశ్వని కుమారుడు. 
దీనిలో ఆర్యగణముల వారి ఆచార వ్యవహారములతోపాటు, వారికి అనార్యులైన 
కిరాతులు, వణులతో జరిగిన యుద్ధములు వర్ణితములైనవి. ఇది మార్మిస్ట్‌ దృక్పథముతో 
నడచిన నవల. ఈయన వేరొక నవల “సింహ సేనాపతి”. ఇది క్రీపూ. 5 వ, 
శతాబ్దికి సంబంధించినది. ఆకాలపు చారిత్రక పరిస్థితులను వివరించుటకు 
శ్రీ రాహుల్‌జీ చేసిన కృషి అసాధారణమైనది. నేటి పరిస్థితులకు భిన్నమైన ఆనాటి 
పరిస్థితులను మిక్కిలి మెలకువతో అయన మనముందుంచెను. 


థ 

శ్రీ హెచ్‌.సి. ఛటోపాధ్యాయ్‌ వంగ భాషలో వ్రాసిన “ఉజ్జయిని పతనం” నవలను 
“శ్రీ విజయ ఆంధ్రీకరించెను. క్రీశ 6 వ శతాబ్దములో బుధగుప్తుడు ఉజ్జయినిని 
తన రాజధాని చేసికొని పాలించుచున్నప్పుడు స్వేత హూణులు పెక్కు పర్యాయముల 
దండయాత్రలు సలిపిరి బుధగుప్తుని సేనానాయకుడైన పుష్పభూపతి తన ధీశక్తితో, 
ప్రభుభక్తితో ఆ దండయాత్రలను త్రిప్పికొట్టుట చేత హూణరాజైన 'తోరమాణుడు” 
హతాశుడై, స్వయముగా రణరంగమున దూకి కుతంత్రములు పన్ని పుష్పభూపతిని 
హత్య చేయించెను. దానితో బుధగుప్తుడు ధైర్యమును గోలుపోయి రాజ్యమును పుర 
గుప్తునికి అప్పగించి యెటో వెడలిపోయెను. అంతటితోను వారు వదలక పురగుప్తని 
సైతము హత్య యొనరించి, ఉజ్జయినిని సర్వనాశన మొనరించిరి. ఆనాడు చైనావారు 
“టిబ్బెట్టు” ను స్వాధీనపరచుకొనుటకు పన్నిన పన్నాగములను రచయిత చక్కగా 
ఇందు వివరించెను. మన మిత్రులు సైతము శత్రువులై దేశ వినాశనమునకు తోడ్పడిన 


328 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


విధమును ఇందు రచయిత బాగుగా వివరించెను, ఉజ్జయినీ పతనమునందలి చారిత్రక 
సత్యము లెట్లున్నను, ఈనాటి మన దౌర్భాగ్యస్థితిగతులను ఇందు దర్శించగలము. 
ప్రతివారు చదువ తగిన మంచి చారిత్రక నవల ఇది. 


వంగ నవలా చకవర్తియైన శ్రీ బంకించంద్ర ఛటోపాధ్యాయ్‌ రచించిన 
“సీత్రారామ” నవలను శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు “సీతారామరాయలు” అన్న 
పేరున తెనిగించిరి, ఢిల్లీ చక్రవర్తియైన అక్బరు పాదుషా సన్నిధిలో ఈ “సీతారామ” 
అను సామాన్యుడు తన బాహముబలముతో, బుద్ది చాతుర్యముతో పెక్కు 
సాహసకార్యములనొనరించి మహారాజ బిరుదమునుగూడ పొంది, హైందవ 
సామాజ్యమును స్థాపించుటయేగాక, హిందూ ముస్లిములను సమానముగా చూచి, 
కర్మ సిద్ధాంతము ప్రతిబింబించునట్లు ధర్మ పరిపాలన చేసిన ఆ వీరునిగాథ ఇది. ఈ 
నవలలో ఆనాటి చారిత్రక వాతావరణము కన్నులకు గట్టును. భాష సజీవ సంపన్నమై 
యుండి పఠితలను ఉ(రూత లూగించుచుండును. ఆయన మరొక నవల 
“కపాలకుండల”. దీనిని గూడ శ్రీ వేంకట పార్వతీశ్వర కవులే ఆంధ్రీకరించిరి. దీనిలో 
మొగలు పాదుషాలైన అక్బరు; జహంగీరుల కాలమునాటి భోగ జీవితములు, రాజకీయ, 
మత పరిస్థితులు వర్ణింపబడినవి. ఆనాడు మహమ్మదీయులకు, పఠానులకు మధ్య 
ఘోర సంగ్రామములు జరుగుచుండెడివి. పనులు మార్గ మధ్యమున తమకు చిక్కిన 
హిందువుల, ధన మాన ప్రాణములను హరించుచు, బలవంతముగా వారిని 
మహమ్మదీయ మతములో కలుపుకొను చుండిరి. అటులనే ఈ దేశములో నూతనముగా 
ప్రవేశించిన క్రైస్తవుల తమ ప్రాబల్యముకొరకు హిందువులను అపహరించి, వారి 
మతములో చేర్చుకొనుచుండిరి. ఒక ఓడ (ప్రయాణములో తీర్ధయాత్రలు చేయుచు 
తనవారినుండి విడివడిన బ్రాహ్మణ యువకుడైన నవకుమారుడు, పరిస్థితుల 
ప్రభావముతో “లుతృన్నీసా” గా మారిన అతని ప్రథమ భార్యయైన పద్మావతి, క్రైస్తవ 
మతస్తుల దురాగతముల నుండి ఒక ఓడ ప్రయాణములో బయటపడి కాపాలికుని 
చేత పెంచబడుచున్న “కపాలకుండల” అను ఆ మువ్వురి మధ్య నడచిన విచిత్ర 
ప్రణయగాథయే ఈ నవల. దీనిలో కాపాలిక మతము పేరున ఆనాడు దేశమున 
జరిగిన ఘోర దురంతములు, దుస్తంతములు, బలులు, హోమములు వర్ణింపబడినవి. 
బంకింబాబు తన సునిశిత బుద్ధి వైభవముతో ఈ నవల మండలి పాత్రల యన్నింటికి 
ప్రాణప్రతిష్ట సలిపి, అవి సజీవ సంపన్నముగా మసలునట్లు తీర్చిదిద్దెను. 


తెలుంగు నవలా వికాసము 829 


విజయనగర సామ్రాజ్యము ఆంధ్ర చరిత్రలో అఖండ వైభవముగా 
వెలుగొందినది, ప్రతిభా సంపన్నులైన హరిహర, బుక్కరాయ సోదరులు విద్యారణ్య 
మహర్షి మహదాశీస్సులతో, అండదండలతో హైందవమత సముద్ధరణకు కంకణము 
కట్టుకొని ఈ మహారాజ్య సౌధమునకు గట్టి పునాదులను వేసిరి. సంగమ, సాళువ, 
తుళువ వంశీయులు రెండున్నరశతాబ్ద్బములు మహా వైభవముగా దీనిని పాలించిరి. 
వారి పాలనా కాలమున సంభవించిన జయాపజయములను చరిత్రకారులు తమకు 
తోచినట్లు చిత్రించిరి. కన్నడములో శ్రీ కొరటి శ్రీనివాసరావు 'విద్యానగర చరిత్ర 
నవలా గుచ్చము' అను పేరున ఆ విషయమునే ఇరువది నవలలలో వ్రాసెను, 
శ్రీ 'శ్రీనివాసపురము సోదరుల వానిని మధురమైన భాషలో ఆంధ్రీకరించిరి. 
“జగన్మోహిని” పదకొండవ నవల, ఈ “జగన్మోహిని” ప్రతాపరుద్ర గజపతి కూతురైన 
చిన్నమాదేవి. శ్రీకృష్ణ దేవరాయలు తన దిగ్విజయ యాత్రలలో గజపతిని ఓడించి 
పోట్నూరువద్ద దిగ్విజయ స్తంభమును నాటించి అతని పుత్రికయెన చిన్నమాదేవిని 
వివాహ మాడెను. తండ్రి ఆ దేశమున ఆమె రాయలను చంపుటకు కుట్ర పన్నినది. 
రాయలు అది గ్రహించి ఆమెను పరిత్యజించుటయే ఇందలి ఇతివృత్తము. ఆ తరువాత 
నవల “శాంతి వాది”. దీనిలో ఆవేశపరుడైన శ్రీకృష్ణరాయలు అనాలోచితముగ బీజాపుర 
సులతానులపట్ల ప్రదర్శించిన విచిత్ర రాజనీతి వలన ఈ రక్కస తంగడి యుద్ధము 
సంభవించి విజయ నగర సామ్రాజ్య వినాశనమునకు దారితీసిన పరిస్థితులను 
శ్రీ శ్రీనివాసరావు హేతుబద్ధముగా వివరించెను. రాయలు తనకు ప్రాణప్రదుడు, 
మహామంత్రియునైన తిమ్మరుసు హిత వాక్యములను సైతము పెడ చెవినిపెట్టి 
ప్రవర్తించెను. శాంతి సందేశమిచ్చుటకై వచ్చిన శాంతి దూతను అవమానపరచి, 
కడకు తన ప్రాణాపాయస్థితిలో అతని చేతనే రక్షింపబడిన విధము ఇందు 
వివరింపబడినది. ఈ నవలా మాలిక పదునేడవ పుష్పగుచ్చము “రఘునాధ 
విజయము”. అఖండ శేముషీ దురంధరుడు, రాజనీతి చతురుడు, కళాకోవిదుడు, 
విద్వద్రాజ కవియునై, మధుర, తంజాపుర ప్రాంతములను వైభవోపేతముగా 
యేలినవాడు రఘునాధరాయలు. ఆంధ్ర భోజుడైన శ్రీకృష్ణ దేవ రాయలతో సర్వవిధముల 
తులతూగగల సమర్ధుడు ఆయన. ఆ ప్రభువు కాలమున దాక్షిణాత్యాంధ్ర వాజ్మియము 
సర్వకళాశోభితమై, సర్వ సమృద్ధమై వెలుగొందిన విషయమే ఇందలి ఇతివృత్తము. 


330 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ కె.వి. అయ్యరు కన్నడ నవల “శాంతల” ను శ్రీ తిరుమల రామచంద్ర 
తెనిగించెను. కర్నాటక రాష్ట్రమునగల బేళూరు, హకెయవీడు నందలి ప్రాచీన 
దేవాలయముల శిల్ప సంపద యావద్భారత విఖ్యాతి గాంచినది. ఈ జీవాలకుములను 
హోయసల ప్రభువైన శ్రీ విష్ణువర్ధన మహారాజు నిర్మించెను. ఆ మహారాజు, ఆయన 
పట్టమహిషి శాంతలా దేవికి సంబంధించిన సాంసారిక సంబంధమైన జీవిత 
రహస్యములను తెలుపు రసఖండిక ఈ నవల. శ్రీ విష్ణువర్ధసుడు శాంతలను, ఆమె 
స్నేహితురాలైన లక్ష్మిని వివాహమాడినను, సింహాసనమును అధిరోహించగల 
కుమారుడు జన్మించకపోయెను. శాంతలకు ఇది చిక్కు సమస్యయై మనస్తాపమును 
కలిగించినది. రాజు, రాణి ఇరువురు తమకు అత్యంత సన్నిహితుడైన శ్రీ కుమార 
విష్ణువును యువరాజుగ చేయ నెంచిరి. అతడు వారికి తెలుపకయే “గరుడీ” అయ్యెను. 
“గరుడి” అనగా రాజు మరణించినప్పుడు ఆయనతో ఇతడును ప్రాణత్యాగము 
చేయుట. ఇది ఒక వీరవ్రతము. ఆత్మ త్యాగము - దీనితో శాంతల హృదయము 
గాయమైనది. కుమార విష్ణువును వెంట దీసికొని ఆమె తీర్థయాత్రకై శివ గంగ 
క్షేతమునకుపోయి, శిఖరారోహణము చేయుచు దైవవశమున కాలుజారి కిందపడి 
మరణించినది. ఆ దృశ్యమున తిలకించిన కుమారవిష్ణువు పైనుండి తానును దూకి 
మరణించెను. ఈ జన్మలో రాజ్వభారమును మోయగల జెరసుని కని ఇవ్వలేని శాంతల 
భక్తి భావముతో స్వశరీర త్యాగము చేసి, తన ఆత్మను లక్ష్మి శరీరములో నిలిపి, ఆమె 
ద్వారా సంతానవతియై, తన వంశమును నిలిపిన మహా సాధ్వి-మహా పతివ్రత. ఆ 
దివ్య చరిత్రమే ఈ నవల. ఆ సుందర దేవాలయములను మలిక్‌ కఫూర్‌, గంగు 
సాలాక్‌లు దోచుకొని ఆ అపురూప విగ్రహములను కళావిహీన మొనరించిరి. 


శ్రీ యశపాల్‌ హిందీలో రచించిన “దివ్యా” అను బౌద్ధయుగపు నవలను శ్రీ పోలు 
శేషగిరిరావు రమ్యమైన భాషలో తెనిగించెను. వైదిక, బౌద్ధమతములమధ్య చెలరేగిన 
సంఘర్షణలను ఇది వివరించును, వర్ణాశ్రమ ధర్మముల పేరున అగ్రవర్ణములవారు 
మద్ర రాజ్యములో, కులతంత్ర గణరాజ్యము పేరుతో ఇతర వరముల పైన 
నిరంకుశముగా అధికారము నెరపుచున్నప్పుడు ధైర్యముతో దాసకులమునకు చెందిన 
డ్రేస్థ మహా శ్రేష్టి పుత్రుడైన పృథుసేన్‌ ఆ వ్యవస్థను ప్రతిఘటించి విజయమును 
సాధించినను, ఆ రాజ్యములో వర్ణాశ్రమ ధర్మమునకు తథాగతుని అభిధర్మమునకు 


తెలుంగు నవలా వికాసము 331 


మధ్య తీవమైన సంఘర్షణ ప్రబలినది. ప్రవర్ధమానాచార్యుల పుత్రుడైన ఆచార్య రుద్రధీర్‌ 
మెలకువతో వంశపరంపరాగతమై వచ్చుచున్న కులాధిక్యతను, ధనముతో 
కూలద్రోయుచున్న దాసులపైన అంతర్యుద్ధమును లేవదీసి కూకటి ట్రేళ్ళతో వారిని 
పెకలించి వైదిక ధర్మమును పునఃప్రతిష్ట చేసి, యజ్ఞయాగాది మహా క్రతువులు, 
లలిత కళలు దేశమున ప్రవర్ధమానమగునట్లు ప్రోత్సహించెను. ప్రధాన పాత్రయైన 
“దివ్యా” అభిజాత్య వర్ణమునకు చెందిన వయోవృద్దులు, న్యాయ నిర్ణేతలు నైన దేవశర్మ 
ప్రపౌత్రి సాగల్‌ నగరమునందలి మల్లికాదేవి కళామందిరమున గుమిగూడిన 
రాజ్యాధినేతలు, ప్రజల సమక్షమున తన అసాధారణ కళా నైపుణ్యముతో ఆమె నాట్యము 
సలిపి, మంత్రముగ్ధులను గావించి “సరస్వతీ పుత్రికా అను అత్యున్నత గౌరవ 
బిరుదమును పొందగలిగిన భాగ్యశాలిని. పృథు సేన్‌ ఆమెను (ప్రేమించి, గర్భవతి 
యమైనప్పుడు మోసగించగా, ఆత్మాభిమానముతో ఆపట్టణమును వదలి విదేశములలో 
బానిసయై యమ యాతనల ననుభవించి, చివరకు ప్రాణాపాయస్థితిలో మధురాపురి 
జానపద నర్తకియైన రత్నప్రభచే రక్షింపబడి, తన నాట్య చతురతను ఆమె 
కళామందిరమున ప్రదర్శించి, తన కీర్తి లతలను దిగంత విశ్రాంత మొనరించుకొని, 
మాత్రుసమానురాలగు తన గురుదేవియైన మల్లికాదేవి ఆజ్ఞననుసరించి తిరిగి సాగల్‌ 
నగరమునకుపోయి, సరస్వతీ కళామందిరమునకు ఉత్తరాధికారిణి కాబోవుచున్నప్పుడు 
సభలోని కొందరు ఆమెను అభిజాత్యవంశయైన “దివ్యా? గా గుర్తించి వేశ్యలకు 
యోగ్యమైన ఆ పీఠము నలంకరించుటకు వీలులేదని అభ్యంతరము తెలిపి, తుదకు 
న్యాయనిర్ణేతయెన రుద్రధీర్‌ తీర్పునకు వదలిరి. సభా సమక్షమున ఆయన ఇచ్చిన 
తీర్చు ననుసరించి ఆమె తిరిగి ఆ నగరమును వదలిపోవునప్పుడు మోహావేశముతో 
అతడే ఆమెను కలసికొని వేశ్యలకు యోగ్యమైన ఆ పీఠమునుగాక, తనను వివాహమాడి 
కులమహాదేవి పీఠము నలంకరించి సర్వ సుఖముల ననుభవించవలసినదని 
ప్రార్థించెను. దివ్యా ఆయన కోరికను తిరస్మరించినప్పుడు, ఆఫ్రక్మనే సన్యాసి వేషములో 
నున్న ఆమె పూర్వ ప్రేమికుడైన పృధుసేన్‌ తథాగతుని పాదపద్మముల నాశ్రయించి 
తనతో కలసి జీవించి నిర్వాణ పథమును పొందమని కోరినను నిరాకరించి; తనవలెనే 
మానవతావాది, సామాన్యుడు మహాశిల్పియైన “మారిష్‌ అభ్యర్థనను మన్నించి, తన 
నారీ ధర్మమునకు మూలభూతమైన సృష్టికి అతడే యోగ్యుడని (గ్రహించి “ఆర్యా! 
ఆశ్రయ మివ్వండి” అని రుద్ధకంఠముతో అతని హస్తములలో తన హస్తములను 


332 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వుంచినది. ఈ నవలయంలి ప్రతి పాత్ర, సన్నివేశము, ప్రతి వాక్యము హృదయమును 
స్పందింప జేయును. ఈ నవల శుష్క వేదాంతపరమైన కులవ్యవస్థకు ప్రతీకయైన 
మోక్షమునుగాని, తథాగతుని పేరున చెప్పబడుచున్న నిర్వాణపథమునుగాని కాక, 
యదార్ధమైన దీనమానవ సేవను, పతితజనోద్ధరణను చేసి తోటి మానవులపట్ల 
మమతతో మెలగవలసినదని ప్రబోధించుచున్నది. సంగీత నాట్యకళా మర్మజ్ఞారాలైన 
“దివ్యా” కు, మహాశిల్పియెన 'మారిష్‌ నకు చివరన (పేమ సంబంధమును కల్పించి 
ముగింపులో కథకు రచయిత చక్కని సమన్వయమును కలిగించెను. 

బుద్ధభగవానుని దివ్య సందేశమును, మహిమను వివరించు ఆయుగపు 
మరియొక నవల “అంబాపాలి”. శ్రీరామ రతన్‌ భటనాగర్‌ ఈ నవలను శ్రీ కె.రమేష్‌ 
తెనిగించెను. 


శ్రీ గురుదత్‌ హిందీలో వ్రాసిన “పుష్యమిత్ర” నవలను శ్రీ కందర్ప రామచంద్ర 
ఆంధ్రీకరించెను. పుష్యమిత్ర పంగుడు. మౌర్యవంశజుడైన బృహద్రధుని వధించి మగధ 
రాజ్యమును వశపరచుకొని అశ్వమేధయాగము చేసిన విషయము ఇందలి ప్రధాన 
ఇతివృత్తము, వైదిక, పౌరాణిక వాజ్మయమును విమర్శనాదృష్టితో పఠించిన శ్రీ గురుదత్‌ 
భగవద్దీతత్వమును ఇందు వివరించుటయేగాక, నేటి భారతీయ పరిస్థితులను తెలిపి 
ప్రజల కర్తవ్యమును ఒక ప్రవక్తవలె బోధించుటవలన, దీనిలో చారిత్రక, పౌరాణిక 
నవలల కుండవలసిన విలక్షణత కొంత లుప్తమైనది. 


వైదిక సాహిత్యము నంతటిని పుక్కిటబట్టిన శ్రీ క. యం. మున్నీ బుగ్వేద 
కాలమునాటి ఆర్యుల ప్రారంభ జీవితమును వివరించునట్టి “విశ్వరథుడు” నవలను 
గుజరాతీభాషలో వ్రాసెను. దానిని శ్రీ వేమూరి ఆంజనేయశర్మ తెనిగించెను. ఆనాడు 
వరుణుడు సర్వపియుడైన దేవత. అగ్ని సూర్య, సోములు ఆపిమ్మట వారి ఆరాధ్య 
దేవతలైరి. ఈ ఆర్యులు అనార్యులైన దస్యులపైన పెక్కు యుద్ధములు చేసి క్రమముగా 
వారిని లొంగ దీసికొనిరి. ఆర్యులు గౌరవర్గులు. సుందరులు, పొడవైనవారు. ఆనాడు 
స్త్రీలు, పురుషులు, బుషులు కాగలిగిరి. బుషి పదవిగాని, రాజ్యపదవిగాని జన్మచేతగాక, 
కర్మచేత లభ్యమయ్యెడిది. స్త్రీలు విద్యావంతులై పురుషులతో సమాన గౌరవ 
ప్రతిపత్తులను కలిగియుండి వివిధరకములైన వృత్తులను చేయుచుండిరి. దస్యులు 
లేక దాసులు కృష్ణ వర్గులు. బలవంతులు. వారిది చప్పిడి ముక్కు ఈ దేశమున 


తెలుంగు నవలా వికాసము 333 


అనాది కాలమునుండి నివసించిన జాతి అది. ఆనాడు సామాన్యులు మద్యము, 
బుషులు మున్నగువారు సోమ రసము సేవించుచుండిరి. వర్ణాశ్రమ ధర్మములు ఇంకను 
ప్రారంభము కాలేదు. ప్రాణము, ఆత్మవంటి శబ్దములు వాడుకలో లేవు, గాయత్రీ 
మంత్రమునకు సంఘములో మంచి ప్రభావముండెడిది, ఆ మంత్ర ప్రభావముతోనే 
రంగు భేదము నశించి, సంస్కారము, సభ్యతనుబట్టి సంఘములో వారి స్థానము 
నిర్ణయింపబడెడిది. ఈ నవల వలన మనకు వేదకాలమునాటి నాగరికత, సంస్కృతి 
విశదమగును. 


స్వతంత్ర చారిత్రక నవలలు 


శ్రీ కందుకూరి యుగముననే స్వతంత్ర తెలుంగు చారిత్రక నవలా రచనమునకు, 
ప్రారంభోత్సవము జరిగినది, ఆనాడు సర్వశ్రీ ఖండవిల్లి రామచంద్రుడు, చిలకమర్తి 
లక్ష్మీనరసింహం, భోగరాజు నారాయణమూర్తి, కేతవరపు వేంకటశాస్త్రి, శ్రీపాద 
సుబ్రహ్మణ్యశాస్త్రి, వేంకట పార్వతీశ్వర కవులు ఒక వైపు అన్యభాషలనుండి పెక్కు 
నవలలను అనువాదము చేయుచునే, మరొక వైపు స్వతంత్ర రచనలను గూడ చేయుచు, 
వానికి జనాదరణ లభించునట్లు ప్రయత్నించిరి. తెలుంగు చారిత్రక నవలలకు ప్రత్యేక 
ప్రతిపత్తిని, విశిష్టతను సమకూర్చి నవ్యరీతులలో దానికి రూపకల్పన చేసి 
మనకందించిన ప్రతిభాశాలురు శ్రీ విశ్వనాథ, శ్రీ అడవి, శ్రీ నోరి, ఈ త్రిమూర్తులలో 
తెలుంగు చారిత్రక నవల శ్రీ విశ్వనాథ చేతిలో పరిపక్వత నందినట్లు స్వాతంత్ర్యము 
లభించకముందు వెలువడిన చారిత్రక నవలలను వివరించు సందర్భమున 
తెలిపియుంటిని. స్వాతంత్రానంతరము వెలువడిన చారిత్రక నవలా రచయితలలోను 
పైచేయి ఆయనదే. నవలా రచన ఆయనకొక హేలాలీల, శ్రీ విశ్వనాథ గతములో 
వలె కేవలము ఆంధ్రేతిహాసములతో తృప్పిజెందక కాళ్ళీర, నేపాల దేశములకు 
సంబంధించిన చారిత్రక విషయములను ఇతివృత్తములు చేసి నవలలను వ్రాసెను, 
“మిహిరకులుడు” నవల అట్టివానిలో ఒకటి, ఇందలి కథ శ్రీ కల్హణ పండితుని 
“రాజతరంగిణి” లోనిది. ఆ కథను నవల కనుకూలముగ పెంచి వ్రాసెను. ఈ 
మిహిరకులుడు హూణుడని పాశ్చాత్య చరిత్రకారులు భావించిరి. అతడు హూణుడు 
కాడని సుక్షత్రియుడని, కాళ్ళీర దేశపు రాజని శ్రీ విశ్వనాథ సప్రమాణముగా 
వివరించెను. ఈ మిహిరకులుడు క్రూరుడు. ఇతని ప్రవృత్తి యంతయు ఇందు 
వివరింపబడినది. ఆ రాజు కూరతకు రచయిత కల్పించిన కల్పనలన్నియు 


334 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సమంజసముగా నున్నవి. అతడు తాను “రాముడి” నని గూడ భావించెను. రాముడు 
లంకను జయించెను. ఇతడు లంకను జయించెను. ఇతని భార్య మహా పతివ్రత - 
కథాకథన దక్షుడైన శ్రీ విశ్వనాథ ఈ నవలను తనకు సత్యమని తోచిన రీతిలో 
మలిచెను. శ్రీ విశ్వనాథ నేపాలు దేశ చరిత్రకు సంబంధించి వ్రాసిన నవల “దిండు 
కింద పోక చెక్క”. ఇది కపట శాక్యసింహుని కథ. ఇతడు శాక్యమునియైన బుద్దుడు 
కాడు. కపట సన్యాసి. ఐదు వేల అరువది యేండ్లకు పూర్వము నేపాలు రాజ్యము 
నేలిన “జితే దాస్తి” మహారాజు కాలమున ఆంధ్రుడైన “శాకయ్య తన భార్యాపిల్లలను 
ఇక్కడ వదలి, కపట యోగి రూపమున అక్కడికిపోయి పన్నిన కుట్రలు, చేసిన మాన 
భంగములు, తలపెట్టిన దురాలోచనములు, దుష్ట వ్యూహములు, అతడు చివరకు 
పొందిన విషాద మరణము, ఈ నవలలో వర్ణింపబడినవి. అతడు శ్రీకృష్ణుని విరోధి, 
రచయిత మహాభారత యుద్ధకాలమునాటి రాజకీయ పరిస్థితులను, సాంఘిక 
మతాచారములను వివరించుటకు ప్రయత్నించెను. శైలీ ప్రసన్నత, వర్ణనానిపుణత 
రెండును సమృద్ధిగాగల ఆయన జితేదాస్తి, శాకయ్య, గోస్వామి, గీలా మున్నగు వారి 
పాత్ర చిత్రణములో ప్రదర్శించిన ప్రతిభ ప్రశంసనీయమైనది. పాశ్చాత్య చరిత్రకారులు 
మన పురాణేతిహాసములకు తప్పుడు కాలనిర్ణయము చేసి, వక్ర భాష్యముతో అప 
మార్గము పట్టించిరని తలచి ఆయన కాళ్ళీర, నేపాలదేశ చరిత్రలకు సంబంధించిన 
నవలలతోపాటు, పురాణ వైర గ్రంథమాల పక్షమున “ధూప రేఖ”, “నందోరాజ 
భవిష్యతి”, “అమృతవల్లి”, “పులిముగ్గు” నవలలను వ్రాసిరి. శ్రీ విశ్వనాథ తన 
మేధాసంపత్తితో తాను నమ్మిన రీతిలో వివరించిన తార్మిక బద్ధమైన ఈ చారిత్రక 
సత్యములను నేటి చరిత్రకారులు (శ్రద్ధగా పరిశీలించి యథార్థ విషయములను 
లోకమునకు వెల్లడి చేయవలసియున్నది. 


చారిత్రక నవలా రచనలో కొత్త బాణిని ప్రవేశపెట్టి పెక్కు నవలలు వ్రాసి భావి 
రచయితలకు కనిసమ్రాట్‌ శ్రీ నోరి నరసింహశాస్రిమార్గదర్శకుడైన విధమును వెనుక 
తెలివి వారి కొన్ని నవలలను పరిచయము చేసితిని. శ్రీ శాస్తి వ్రాసిన 
“కవిసార్వభౌముడు” అట్టివానిలో మరొకటి, దీనిలో పదిహేనవ శతాబ్దపు ఆంధసాహిత్య 
చరిత్రకు యుగకర్తయైన శ్రీనాథ కవి సార్వభౌముని జీవితము, ఆయన సలిపిన 
సాహిత్య జైత్రయాత్రలు వర్ణింపబడినవి. దక్షిణాపధము నందలి ప్రముఖ రాజ్యములైన 
కొండవీడు రెడ్డి ప్రభువుల విజయనగరము నేలిన తుళువ వంశీయుల, రాచకొండ 


తెలుంగు నవలా వికాసము 335 


యేలికలైన వెలమ (ప్రభువుల రాజ్యములతో ఆయనకున్న సన్నిహిత సంబంధము 
వివరింపబడినది. శ్రీనాథుడు తన పాండిత్య ప్రకర్షను ప్రదర్శించుటకై విద్యా 
నగరమునకుపోయి శ్రీకృష్ణ దేవరాయల కొలువులో విద్యాధికారియైన డిండిమ భట్టును 
ఓడించి, ఆయన కంచు ధక్కాను పగులగొట్టించి, ముత్యాల పందిరిలో కనకాభిషేకము 
చేయించుకొని మహా సభా సముఖమున కవిసార్వభౌమ బిరుదమును స్వీకరించి, 
అచ్చటినుండి రాచకొండకపోయి పెక్కు మంది పండితులను గెలచి దిగ్విజయముతో 
కొండవీడు చేరుకొనుటతో కథ సమాప్రమైనది. శ్రీ శాస్తికొన్ని సందర్భములలో 
అచ్చటచ్చట చరిత్రలో పారంపర్యముగా వాడుకలో నున్న కొన్ని విషయములను మార్చి, 
తమ నవలా రచనకు అనుకూలముగా చేసికొనిరి. దీని వలన పాఠకులకు కొన్ని 
సందేహము లేర్చడును. “ధూర్జటి” ఆయన వేరొక నవల. శ్రీకృష్ణదేవరాయ ప్రభువుల 
అష్టదిగ్గజ కవులలో ఈ ధూర్జటి ఒకడు. ఇతడు పరమ భక్తాగ్రేసరుడు. శ్రీ కాళహస్తి 
మాహాత్మ్యము, శ్రీ కాళహస్తీశ్వర శతకము వ్రాసిన దిట్ట. ధూర్జటి నవలలో ప్రధానమైన 
కథలు నాలుగు. (1) ధూర్జటి కథ (2) మోహినీ, మదనికల కథ 3) శిల్పి శిరలూత 
కథ (4) శ్రీకృష్ణ దేవరాయల కథ. ఈ కథా చతుష్టయమును రచయిత ఏక సూత్ర 
గధితము చేసి, అందలి బిగువు చెడకుండగ పఠితలకు కడవరకు ఉత్సుకత కలుగునట్లు 
వర్ణనలు చేసి, పాత్రల వేషభాషలు, మనోభావములు సహజశోభా వంతముగా 
నుండునట్లు రూపకల్పన చేసెను. “శివభక్తి. ఈ నవలకు మూలము. ప్రాణము. 
అయినను శ్రీ శాస్తి ఇతరుల హృదయములకు నొప్పి కలుగకుండునట్లు శివ కేశవులకు 
అభేదమును చూపుచు కథను మలచిన పద్ధతి సర్వ శ్లాఘనీయ మైనది. శ్రీ శంకర 
భగవత్పాదుల అద్వైత సిద్ధాంతములను ఆయన నవలలు ధ్వన్యంతరముగా 
వివరించుచున్నవి. 


“ఛంఘీజ్‌ ఖాన్‌” అను చారిత్రక నవలను శ్రీ తెన్నేటిసూరి వ్రాసి, ప్రప్రథమమున 
ఆంధ్రపత్రిక సారస్వతానుబంధములో ప్రకటించెను. ఆ పిమ్మట అది గ్రంథరూపమున 
వెలువడినది. క్రీ.శ. 12, 18 శతాబ్దముల మధ్యగల ఆసియా ఖండ చరిత్రకు మహత్తర 
గర్వకారకుడైన మహా పురుషుడు ఛంఘిజ్‌ ఖాన్‌. ఆ మహావీరునికి సంబంధించిన 
యథార్థ చరిత్రను తెర మరుగుకునెట్టి పాశ్చాత్య చరిత్రకారులు అతనిని మహా 
హంతకుడగను, అధికార దుర్మదాంధుడుగను, శాసన నియంతగను, నరరూప 
రాక్షసుడుగను తమ చరిత్ర గ్రంథములలో వివరించిరి. శ్రీ సూరి పెక్కు శ్రమలతో 


336 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


యథార్థ చరిత్రను ప్రాచ్య, పాశ్చాత్య చరిత్ర గ్రంథములను ఆవలోధన చేసి, మిక్కిలి 
దక్షతతో ఈ నవలను మధురమైన వ్యావహారిక భాషలో నిర్మించెను. దీనిలో ఛంఘిజ్‌ 
ఖాన్‌ మాననతా దృష్టితో చేసిన ఆలోచనలను, ఆయనకు గల పరిపాలనా దక్షతను, 
యుద్ధ తంత్రములను నెరపుటలో గనబరచిన శక్తి సామర్ధ్యములను, తన క్రింది 
అధికారులపట్ల కనబరచిన ప్రేమాదరములను చక్కగా వివరించెను. చైనా వాజ్మయము 
నంతటిని ఆపోశన బట్టి, మహావీరుడని ప్రఖ్యాతి వహించిన ఛంఘిజ్‌ ఖాన్‌ సోదరుడైన 
“చమూగాఖాన్‌” పాత్రను సైతము సమర్థవంతముగా మలిచి, అతడు తన సోదరుని 
ఘన విజయుముల కెట్లు తోడ్చడినది వివరించెను. చమూగా భార్యయైన “ఖుర్చాన్‌” 
పాత్రచిత్రణలోను, టెమూజిన్‌, సుబుటాయ్‌, ఖాఖాన్‌జి మున్నగువారి సాహసములను 
వివరించుటలోను రచయిత ప్రదర్శించిన ప్రజ్ఞ అసాధారణమైనది. 12, 13 శతాబ్దముల 
ఆసియాఖండపు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను ఇందు చక్కగా 
దర్శించవచ్చును. 


ప్రముఖ నాటక కర్త, సంస్కృతాంధ్రాంగ్ల భాషలలో చక్కని అభినివేశముగల 
శ్రీ కాళ్ళకూరి నారాయణ రావు వ్రాసిన “ప్రతాప రుద్రమదేవి” నవలలో కాకతీయుల 
నాటి చారిత్రక, భౌగోళిక, రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులు చక్కగా వ్యక్తము 
చేయబడినవి. ఈ నవలలో రచయిత కల్పిత పాత్రలకు గాక, ఆనాటి చారిత్రక 
వ్యక్తులకు, తత్సంబంధమైన సంఘటనలకు ప్రాధాన్యతను కల్పించి వారి వేష భాషలను, 
మానసిక చిత్తవృత్తులను చిత్రించుటకు ప్రయత్నించెను. రుద్రమ దేవియే ఈ నవలకు 
ప్రధాన నాయిక యైనను, ఆమె సింహాసనమును అధిరోహించుటకు వ్యతిరేకించిన 
వ్యక్తులను, ఆ వ్యక్తులు పన్నిన కుట్రలను, వానికిగల కారణములను చాకచక్యముతో 
వివరించెను. మహా దేవరాజు దుర్చుద్ధితో చేసిన దాడిని, దానిని ప్రతిఘటించుటకు 
సలిపిన ప్రయత్నములును నేర్పుగా వివరింపబడినవి, సామాన్య వీరుడొకడు 
ప్రభుభక్తితో చేసిన యుద్ధము, తత్సలిముగా అతడు మహా రాణి సమక్షమున పొందిన 
“విజయ విహార” పతకము నవలలో బాగుగా వివరింపబడి పఠితలకు మంచి 
ఉత్తేజమును కలిగించును. ఈ నవలలోని శైలీ విన్యాసము, తెలుంగు నుడికారపు 
ఠీవి, చతుర వర్ణనలు పఠితలను చివర వరకు ఉత్సుకతతో చదివించగలవు. 
అసంపూర్తిగా ఉన్న ఈ నవలను “శ్రీ వాత్సవ” పూర్తి చేసి మంచి పీఠికను వ్రాసెను. 


తెలుంగు నవలా వికాసము 337 


కళాప్రపూర్ణ శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు తన “కళారాధన” నవలలో 
12 వ శతాబ్దపు ఆంధ్ర, తమిళ, కన్నడ దేశములకు సంబంధించిన మత, రాజకీయ, 
కళాసంస్కృతులను వివరించెను. దక్షిణాపథ శిల్ప చరిత్రకు మకుటమని చెప్పదగిన 
జక్కణాచార్యుల దివ్యగాథయే ఈ నవల. ఆ మహాశిల్పి హోయసల ప్రభువై న వీరభళ్లాల 
దేవుని కోరిక ననుసరించి శ్రావణ బెళగొళ యందు 60 అడుగుల గోమరేశ్వరుని 
విగ్రహమును అత్యంత రమణీయముగా తీర్చిదిద్దెను. జక్కణకు, అతని కుమారునికి, 
చలువ చన్నిగ రాయమూర్తికే నిర్ణయించిన శిలాదోషమునకు సంబంధించి నడచిన 
వివాదము ఇందు పొందుపరచి తుదకు దానిని చమత్మారముగా పరిష్కరించి కథను 
రచయిత సుభాంత మొనరించెను. చారిత్రక నవలలకు ఇది మేలుబంతి. ఆయన 
మరొక మంచి నవల “మోహనాంగి”. ఆమె సాహితీ సమరాంగణ సార్వభౌముడైన 
శ్రీకృష్ణ దేవరాయల పట్టమహిషి తిరుమలదేవికి జన్మించినది. ఈమె ఆర్వీటి అళియ 
రాయల అర్ధాంగి, “మారీచీ పరిణయ” మను శృంగార ప్రబంధమును రచించిన 
కవయిత్రి - ఈమె చెలికత్తె బసివి. రాయలు తమ ఏకైక కుమారుని మరణముతో 
స్వర్గస్థుడైన పిమ్మట వారసులమధ్య రాజ్యకాంక్షతో చెలరేగిన కుమ్ములాటలు, 
అంతకలహములు ఇందు చక్కగా వివరింపబడినవి, తళ్ళికోట యుద్ధములో అళియ 
రామరాయలు వీరస్వర్ణము నలంకరించిన వార్త విని మహా పతివ్రతయైన మోహనాంగి 
తన ఇహయాత్రను చాలించినది. తన వారందరి మరణములను చూచి సహించలేని 
“బసివి” యోగమార్గమున పరమేశ్వరునిలో ఐక్యమైనది. 


ఆచార్యత్రయములోని వాడైన శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైత మత స్థాపనకై 
ప్రయత్నించినపుడు యెదుర్శొనిన చిక్కులను, పడిన శ్రమలను, శత్రువులు ఆయునను 
బంధించుటకై పన్నిన కుట్రలను, కుతంత్రములను ఆ ప్రమాదములనుండి 
బయటపడుటకు ఆ మహానీయుడు సలిపిన యత్నములను, వివరముగను, 
ఆకర్షణీయముగను “రామానుజుని ప్రతిజ్ఞ” అను నవలలో శ్రీ పి. రాజగోపాల నాయుడు 
యుక్తియుక్తముగా వివరించెను. శ్రీ రామానుజులు పతిత జనోద్ధరణకు, అస్పృశ్యులకు 
సంఘములో స్థానమును కల్పించుటకు చేసిన ప్రయత్నములు అనితర సాధ్య మైనవి. 
తిరుమంత్రమును అందరికిని బోధించి తన మతములో తరతమ భేదములు లేవని 
చాటి, తన పై క్రోధముతో రాళ్లు విసిరినవారికి సైతము చిరునవ్వులను అందించిన 
ప్రేమ స్వరూపుడు - తన మత ప్రాబల్యముకొరకు ఆయన రాజుల నాశ్రయింపక 


338 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ప్రజల ఇష్టానిష్టములకు ఆ సమస్యను వదలి పెట్టిన చతురుడు. శైవమతావలంబియైన 
కుళోత్తుంగ చోళ రాజు తన అధికార దర్పముతో శైవులు కానివారు తన రాజ్యమున 
ఉండుటకు వీలు లేదని శాసించినను లెక్కచేయక ఆయన పన్నుగడలను ధైర్యముతో 
యెదుర్మొని ప్రజా హృదములను తన వైపు మళ్ళించుకొనగలిగెను. దానితో రాజు 
తన తప్పిదమును (గ్రహించి మతసంబంధమైన ఆ ఆంక్షను తొలగించేనేగానీ, పిమ్మట 
సంభవించిన పరిణామములను చూడకయే ఆయన ఇహలోకయాత్ర ముగించెను. 
దీనితో శ్రీ రామానుజాచార్యులకు విజయము లభించి ఆయన చేసిన ప్రతిజ్ఞ నెరవేరినది. 
ఈ నవల యందలి పెక్కు పాత్రలలో రామానుజుడు, కులోత్తుంగుడు, తిల్య, 
త్రిపురాంతకుడు, సోమ దేవుడు, కురేశుడు మున్నగువారు పాఠకుల హృదయముల పైన 
చెరగని ముద్ర వేయగలరు. “తిల్య వేశ్యయినను తన జాతి ధర్మ ములను పాటించక, 
గోవిందరాజస్వామిపై భక్తిని ప్రదర్శించి నాట్య గాన విద్యలతో ఆ స్వామి 
అనుగ్రహమును సంపూర్ణముగా పొందుటకు ప్రయత్నించి సఫల మనోరధురాలైనది. 
ఈ చారిత్రక నవల ఆ పాత మధురముగా నున్నను, ఇందు మత ప్రాబల్యముకొరకు 
కేవలము శైవులే దురాచారములను చేసిరని చెప్పుట కొంత ఆతిశయోక్తిగా నున్నది. 
ఆనాడు శైవ, వైష్ణవు లిరువురును తమ తమ (ప్రాబల్యములకొరకు పాటుబడి 
ఒకరినొకరు హింసించుకొనిన సత్యమును విస్మరించుట అంత సమంజసము కాదేమో! 

చరిత్ర ప్రసిద్ధిసందిన 'జహంగీర్‌ - నూర్జహాన్‌” ల ప్రేమోదంతములను శ్రీ యన్‌. 
రామచంద్ర “నూర్జహాన్‌” అను నవలలో చిత్రించెను. పెరిషియానుండి భారత 
దేశమునకు వలస వచ్చిన గయాన్‌ బేగ్‌, మొగలాయి దర్బారులో ఉద్యోగము 
చేయుచుండెను. అతని కూతురు మెహరున్నిసా. ఆమె అపురూప లావణ్యవతి. జహంగీర్‌ 
ఆమెను ప్రేమించెను. ఇది గ్రహించిన అక్ళరు మెలకువతో షేర్‌ ఖాన్‌ అను వానితో 
ఆమెకు వివాహము జరిపించి, ఆ ఇరువురిని వేరొక దేశమునకు పంపించెను. 
జహంగీర్‌ వ్యామోహముతో ఆమె భర్తను చంపించి “నూర్జహాన్‌” అను పేరుతో 
వివాహమాడి తన పట్టమహిషిగా చేసికొనెను. నవల చివరన గల రెండు పేజీలలో 
తెలిపిన చారిత్రక సత్యములను ఇంకను చక్కగా విడమరచి చెప్పి, నవలను 
నిర్వహించినచో దానికి మరింత దీప్తి చేకూరి యుండెడిదేమో! 


శ్రీ తిక్సనసోమయాజి కవిత్రయములో ద్వితీయుడై, ఉభయ కవి మిత్రుడు, 
కవి బ్రహ్మ బిరుదములతో 'ఆంధ్రావళి మోది మందునట్లు, బుధులు సంతోషించు 


తెలుంగు నవలా వికాసము 339 


రీతిలో అమృతము జాలువారునట్లు నిర్వచనోత్తర రామాయణ, మహా భారతాది 
[గ్రంథములను జాను తెనుగులో వ్రాసి, శివ కేశవాభేదమును నిరూపించుచు హరి 
హర నాధ తత్వము” ను ప్రతిపాదించి, తన కాలమున చెలరేగిన మత కల్లోలములను, 
భాషా విషయక వాగ్వివాదములను రూపు మాపిన మహామహుడు. ఆయన మనుమసిద్ధి 
మహారాజునకు మహా మంత్రియై, శాంతిదూతయై వెలుగొందెను. బహు ముఖీనమైన 
ఆయన జీవిత చరిత్రను, రాజనీతి చతురతను, యుద్ధవ్యూహ నిర్మాణదక్షతను, 
బహుముఖ పాండితీ ప్రకర్షను వివిరించుచు “తిక్కన సోమయాజి” అను చారిత్రక 
నవలను శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు లిఖించెను. ఈ రచయిత తిక్కన 
సోమయాజి, ఖద్గతిక్కన, మనుమసిద్ధి మహా రాజు, చిన చానమ్మ పెద చానమ్మ 
మున్నగు వారి గుణశీలములను తీర్చి దిద్దుటలో గనబరచిన నేర్చు ప్రశంసనీయమైనది. 
ఈ నవలలో శ్రీ రామలింగేశ్వర రావు తిక్కన సోమయాజిని గురించి నేడు దేశమున 
ప్రచార మందున్న కొన్ని చారిత్రకాంశములకు భిన్నమైన విషయములను కల్పించి 
వ్రాసినను, అవి సమయోచితముగానుండి, ఆయా సందర్భములకు అతుకునట్లుగాను, 
హృదయానందకరముగాను ఉన్నవి. ఇందలి విషయములను పండితులు (శ్రద్ధతో 
పరిశోధించినచో తిక్కనను గురించిన వివాదాంశ మైన పెక్కు సమస్యలకు తగిన 
పరిష్మారమార్గము లభించునని తోచును. 


“మధురావిజయ” మను నామాంతరము గల “వీర కంపరాయలు” అను 
నవలను శ్రీ వేలమూరి ప్రసాదరావు రచించెను. 1371 వ. సం. విజయనగర ప్రభువైన 
కుమార వీరకంపరాయలు, సాళువ మంగరాజు, సాళువ గోపన్న మున్నగువారి 
సహాయముతో మధుర నాక్రమించిన, నజీరుద్దీను దామ్లన్‌ షాను యుద్ధమున ఓడించి 
మ్లేచ్చులను అచ్చటి నుండి పారద్రోలిన ఉదంతము ఇందలి ఇతివృత్తము. “మాణిక్యాంబ 
అను దేవదాసి సింగప్పెరాను” అను విప్రుడు, సులతానును పరాభూతుని గావించుటలో 
కంపరాయలను తమ సర్వశక్తులతో తోడ్చడిరి. వైష్ణవులకు శ్రీరంగమే “పెరియ 
రంగము”. తిరుపతి “సిరియ రంగము” ఇవి రెండును వారికి దివ్యక్షేత్రములు, 
శ్రీరంగ దేవుని నిత్యము సేవించుచు మాణిక్యాంబ హైందవధర్మ వ్యతిరేకియెన 
సులతాను పైన పగబట్టి అతనిని లోబరచుకొని చంపి, తానును మరణించినది. ఈ 
మహత్యార్యమున ఆమెకు “సింగప్పెరాను” తోడ్చడెను. రచయిత ఆమె అపూర్వ 
త్యాగములనేగాక, దక్షిణాపథమున హైందవ మత సంస్కృతీ పునరుజ్జీవనమునకు 


340 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తోద్చడిన విద్యారణ్యస్వామి, వేదాంత దేశికులను గురించి విపులముగా వివరించెను. 
వేయి పుటల నాక్రమించిన ఈ నవల వలన అపూర్వమైన పెక్కు చారిత్రక సత్యములు 
తెలియగలవు. 


ఆచార్య డాక్టర్‌ కె.వి.అర్‌. నరసింహం వ్రాసిన “కనకాభిషేకము” నవలలో 
శ్రీనాథ కవిసార్వభౌముడు దేవ రాయల సభలో డిండిమభట్టును వాదమున ఓడించి, 
కనకాఖి షేక సత్మారమును పొందిన విషయము, తదనంతర పరిస్థితులు 
వర్ణింపబడినవి. దీనికి తొలిపలుకు వ్రాయుచు ఆచార్య డా॥ శ్రీ దివాకర్ల వేంకటావధాని 
“ఆ కనకాభిషేకము నిజమునకొక్క శ్రీనాథునికి మాత్రమే జరిగినది కాదు. ఒక 
విధముగా నది ఆంధ్ర సరస్వతికి కూడ జరిగిన కనకాభిషేకమని చెప్పవచ్చును” 
అని అన్న మాటలు యథార్థము, సత్యము. 


అద్భుత కల్పనలతో, వివిధ రసాశ్రయమైన 
డిటెక్టివ్‌ నవలా సాహిత్యము - 5 


ద్వితీయ ప్రపంచ సంగ్రామము ముగిసిన పిమ్మట డిటెక్టివ్‌ నవలా సాహిత్యము 
తుఫానువలె విజృంభించి విశ్వము నంతటిని చుట్టుముట్టి కోట్లకొలది పఠితల 
హృదయములను ఆకట్టుకొనినది. భారత దేశమునందలి తదితర జాతీయ భాషలలో 
వలెనే “ఆంధ్ర భాషలోను స్వాతంత్ర్యము సిద్ధించిన అనంతరము ఈ శాఖా సాహిత్యము 
అభివృద్ధి చెందినంత నవలలోని తదితర శాఖలేవియు అభివృద్ధి చెందలేదు. నేడు 
ఆంధ్రదేశమునందలి యే మారుమూనందలి యే మారుమూల కుగ్రామమునకైనను 
పోయి, యే కిల్లీషాపులో చూచినను 'డిటెక్టివ్‌ నవలలు అద్దెకు ఇవ్వబడును” అనునట్టి 
బోర్డు కనుపించును. పది సంవత్సరముల వయస్సు మీరిన విద్యార్థినీ విద్యార్థులనుండి 
విశ్వవిద్యాలయములలో విద్య నభ్యసించువారి వరకు, పూరి గుడిసెలలో జీవించు 
మామూలు అక్షరాస్యులనుండి, పెద్ద పెద్ద ప్రాసాదములలో నివసించు విద్యాధికుల 
వరకు, సామాన్య బంట్రోతుల నుండి ప్రభుత్వ యంత్రాంగమును నడుపు మహా 
మేధావులవరకు, వయో భేదమును పాటింపక అందరును వీనిని అత్యంత 
కుతూహలముతో పఠించి తన్మయత్వము జెందుచున్నారని చెప్పినచో అది అత్యుక్తి 
యెంతమాత్రము కానేరదు. ఈ సాహిత్య సంబధమైన ఏజంట్లు రైల్వే పారిల్సు విప్పీ 
విప్పక మునుపే, కొందరు పఠితలు యెగబడి వాటిని కొని ఆ వెంటనే విప్పి 


తెలుంగు నవలా వికాసము 341 


చదువుకొనుచు యేవేవో మధురానుభూతులతో మార్గము వెంట నడచి వెళ్ళు వారిని 
ప్రతి బస్తీలోను చూడగలము. కొందరు రోజుకు పది పైసలనుండి, ఇరువది పైసల 
వరకు ఒకొక్క పుస్తకమునకు అద్దె చెల్లించి నిద్రాహారములను సైతము మరచి వీనిని 
పఠించుచుందురు. ఇంతటి విస్తృత ప్రచారముతో, ఇంతటి జనాకర్షణముతో నిత్య 
నూతనముగా వర్ధిల్లుచూ పరఠితల నాకర్షించుచున్న ఈ డిటెక్టివ్‌ సాహిత్యమును కొందరు 
పెద్దలు ద్వేష బుద్ధితో శవ సాహిత్య” మని, “అశ్లీల సాహిత్య” మని చెప్పుచు పెదవి 
విరచి ఈసడింపుతో వెక్కిరించు చుండుటయు గోచరమగును. దీనికి గల కారణమేమి? 
ఈ సాహిత్యమునందలి లోపమా? వారి దృష్టిలోపమా? అనునది విచారించవలయును. 
ఈ రకమైన సాహిత్యము మానభంగములతో, హత్యలతో, భూగృహములతో, 
భూతగృహములతో, కొండ గుహలతో, కుమ్ములాటలతో, గుద్దులాటలతో, 
మారణాయుధములతో, వికృత వేషములతో, విపరీత వర్ణనలతో నిండియుండి యథార్థ 
మానవ జీవితమునకు విరుద్ధముగను, జుగుప్ఫాకరముగను, అభూత కల్పనలతోను, 
సమ్మిశితమైయుండును గనుక దానిని పఠించినచో, అట్టి వారి మానసిక స్థితిగతులు 
పాడై పోయి, అధోగతి పాలగుదురని వారి భయము. ఎవరైనను చెడిపోవుటగాని, 
బాగుపడుట గాని వారి వారికి గల సంస్కార బలమునుబట్టి, అదృష్టబలమును బట్టి 
యుండునుగాని గ్రంథ పఠనము వలన జరుగదేమో! ముఖ్యముగా ఈ సాహిత్యమున 
అనాథల పట్ల, అమాయకులపట్ల, బలహీనులపట్ల; బలవంతులు, పలుకుబడిగలవారు, 
మతము పేరుతో (ప్రేమ పేరుతో, రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యల పేరుతో, 
జరుపు మోసములను, కుళ్ళును, కుట్రలను, ముసుగులో జరుపు కుమ్ములాటలను 
స్వార్థరహితులైన “డిటెక్టివులు” సత్వ బుద్ధితో, సమ్యక్‌ బుద్ధితో అహోరాత్రములు 
శోధన చేసి, నేరస్తులను పట్టుకొని నేర నిరూపణముగావించి, వారి అపరాధమునకు 
తగిన శిక్ష విధింపబడునట్లు చూచుట తమ విద్యుక్త ధర్మమని వారు భావించి పని 
చేయుచుందురు, గనుక ఇట్టి సాహిత్యమునుజూచి యెవరును జడుసుకొననక్మర 
లేదు. తదితర సాహిత్య పక్రియల వలెనే ఇదియు గుణదోషముల పోహళింపేనని 
గ్రహించిన చాలును. ఇందును వాస్తవిక జీవితమునకు సంబంధించిన మధురాతి 
మధురమైన సన్నివేశములెన్నియో గనుపించును. ఈ పుస్తకములపైన ఆకర్షణ నిమిత్తమై 
వేయు బొమ్మలను చూచిగాని, వాటికి పెట్టబడిన పేర్లను చూచిగానీ భయపడనక్కర 
లేదు. వానిని చదివి, అందలి మంచిని స్వీకరించి, దోషములను పరిహరించవచ్చును. 


342 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఈనాడు డిటెక్టివ్‌ సాహిత్యమును ప్రోత్సహించుటకై పెక్కు పత్రికలు వివిధ భాషలలోను 
వెలువడుచున్నవి. ఆ నవలలు వెండి తెర నాక్రమించి ప్రజాహృదయములను రంజింప 
జేయుచున్నవి. ఇట్టి స్థితిలో వాటిని అనాదరణతో ఈసడించు కొనుట మంచిది కాదేమో! 
ఆ విషయమును సహృదయులైన పాఠకులకే వదలివేయుట మంచిదని భావించి, 
ఇంతటితో ఆ చర్చను ముగింతును. ఇక నేడు ఈ సాహిత్వశాఖపైన విమర్శన 
చేయబూనుట ఆకసమున చుక్కలను లెక్కించుటకు యత్నించుట వంటిదే యగు 
నేమో! “వాచవి” కొరకు నాలుగైదు నవలలను ఇచ్చట పరామర్శించి ముగింతును. 


శ్రీ కొమ్మూరి సాంబశివరావు వ్రాసిన నెం. “666” ఒక మంచి డిటెక్టివ్‌ నవల, 
ఇది దేశభక్తిని, కర్తవ్యనిష్టను బోధించు రచన, “పరిస్తాన్‌” గూఢచారులు అకారణముగా 
పగబట్టి, కుట్రలుపన్ని ఈ దేశమున అంతఃకలహములను రేపి, అప్రతిష్ట పాలు 
చేయుటకు ఒక గూఢచారిముఠా పని చేయుచున్న సంగతిని ప్రభుత్వము [గ్రహించి 
స్పెషల్‌ గూఢచారిని ఆ దేశమునకు విషయ సేకరణకై నెం. “666” పంపినది. 
అతడు తన విద్యుక్త ధర్మమును నేర్పుతో నెరవేర్చుచు ప్రాణాపాయస్థితిలోను వెనుకంజ 
వేయక పెక్కు రహస్యములను సంపాదించి తిరిగివచ్చునపుడు “నలిని” అను యువతి 
అపురూపసౌందర్యమునకు మోసపోయి, ఆమెకు బందీగా చిక్కెను. “666” పంపిన 
నీలిరంగు కవరు తప్ప అతని జాడలు తెలియక ప్రభుత్వాధినేతలు కల్లోలపడు 
చున్నప్పుడు మద్రాసులో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి నృత్యప్రదర్శనలు చేయుచున్న 
కుమారి చిత్రలేఖను, ఆమె ప్రియుడు మేజర్‌ మీనన్‌ను, ఢిల్లీలో హోంశాఖ ముఖ్య 
కార్యదర్శి తిర్మలరావు భార్య సుశీలాదేవిని ఒక క్రమ పద్ధతిలో హత్య చేయుటకు గల 
కారణములు గ్రహించలేక హోంమంత్రి సిన్హా అపరాధ పరిశోధక శాఖ ఉన్నతాధికారి 
భండార్మర్‌ ఆదేశముల ననుసరించి డిటెక్టివ్‌ యుగంధర్‌, అతని సహాయకుడు రాజు, 
తమ చాకచక్యముతో, శక్తి సామర్థ్యములతో, యుక్తి ప్రయుక్తులతో శత్రువుల ఆచూకీని 
కనుగొని ఆ ముఠాకు నాయకురాలైన “నళిని” ని, ఆమె సహచరులను వశపరచుకొని 
ఉత్తమ దేశ భక్తుడైన “666” ను ఈ అపాయము నుండి తప్పించిన ఉదంతమే 
ఇందలి ఇతివృత్తము. “నళిని” పరిస్తాన్‌ గూఢచారి ముఠాకు నాయకురాలైనను, 
హృదయమున్న స్త్రీ ఆమె ఒక వైపు వృత్తిధర్మము ననుసరించి, తన ప్రభుత్వ 
ఆదేశములను నిర్వహించినను, వేరొక వైపు తన ధర్మములోని అవకతవకలను 
అక్రమములను సహించలేక అంతర్మథనముతో అలమటించిన వివేకవతి. ఆమె తన 


తెలుంగు నవలా వికాసము 343 


మనో వేదనను నెం “666” తో తెలుపుచు చెప్పిన ఈ మాటలు, యెంతటి విలువైనవో, 
లోతైనవో గమనించండి - “నా మాతృదేశముపట్ల నాన్న బాధ్యతకీ, నా ప్రేమకీ 
సంఘర్షణ యేర్పడింది. రెండింటిలో ఏదో ఒకటి త్యజించాలి, నీలా నేను ఒక సామాన్య 
గూఢచారిణిని అయినట్లెతే, నా దేశం తరఫున గూఢచారిత్వం సాగించేందుకు నాకన్న 
పెద్ద అధికారులు ఉండి వుంటే తప్పకుండా, గూఢచారిత్వం త్యజించి నీకు దాసురాల్ని 
అయ్యేదాన్ని-” (పేజి కిర్‌). “ప్రియుడా! విద్యుక్త ధర్మమా!” అన్న విచికిత్సతో ఆమె 
పొందిన ఆవేదన, అంతర్మధన ఉహాతీతమైనది. ఆ విచికిత్సతోనే ఆమె తన 
విద్యుక్తధర్మమును విస్మరించి మన గూఢచారులకు తోడ్చడినది. ఆమె చేసిన 
సహాయమునకు కృతజ్ఞతగా ప్రభుత్వము ఆమెపైన చర్య గైకొనక స్వేచ్చాస్వాతంత్ర్యముల 
నిచ్చినప్పుడు తన మాతృ దేశమునకు వెళ్ళక భారత దేశపు పౌరసత్వమును కోరిన 
విశాలహృదయ ఆమె. ఇది ఉన్నతస్థాయి డిటెక్టివ్‌ నవల. 

“హంతకుడు పిలుస్తున్నాడు”, “ప్రాణభయం పరుగెత్తిస్తోంది” అను ఈ రెండు 
ప్రథమ, ద్వితీయ భాగములుగా వెలువడిన ఒకే డిటెక్టివ్‌ నవల. రచయిత శ్రీ గిరిజ 
శ్రీ భగవాన్‌ ఈ నవలాద్వయమున 1972-78 సం. లలో చెలరేగిన ప్రత్యేక ఆంధ్ర 
రాషోద్యమమునుండి, ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధి ప్రకటించిన షట్నూత 
పథకమువరకు గల మధ్య భాగమును పృష్టభూమి చేసి దీనిని వ్రాసెను. జపాను దేశ 
గూఢచారులు తమ స్వప్రయోజనముల కొరకు ఆంధ్రోద్యమమును ఎట్లు వినియోగించు 
కొనినది ఇందు వివరించెను. విదేశ గూఢాచారి, హంతకుడునైన నెం. 117 ఈ 
మహోద్యమమును పెడమార్గము పట్టించుటకు ఈ దేశమునగల ధనవంతులను, 
రాజకీయనాయకులను, పలుకుబడిగల వ్యక్తులను బెదరింపులతో, హత్యలతో లొంగ 
దీసికొని వారిని తన కీలుబొమ్మలుగా మార్చికొని ఇష్టమువచ్చినట్లు ఆడించెను. 
గూఢచారి శాఖ ఉద్యోగులు, డిటెక్టివ్‌ నర్సన్‌ సహాయముతో ఆ దుర్మార్గుల ముఠా 
ఆటకట్టించుటకు పడిన శ్రమ, యొదుర్శొనిన చిక్కులు లెక్కించ నలవిగానివి. నెం. 
117 ఇచ్చట అల్లకల్లోలములను సృష్టించుటకై రహస్యముగా ఆయుధములను 
ఒకచోటినుండి, వేరొకచోటికి చేరవేయుచు అల్లరిమూకలకు తోడ్పడిన విధమును, 
ప్రాణము తృణప్రాయముగా నెంచి ఐ.జి.పి. కుమార్‌, డిటెక్టివ్‌ నర్సస్‌లు, ఆతని 
యెత్తులకు పై యెత్తులు వేసి లోబరచు కొనిన విధమును రచయిత తీర్పుతో చిత్రించెను. 


344 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నెం. 117 ప్రాణాపాయస్థితిలో పరుగెత్తి, చివరకు నర్సన్‌కు లొంగి పోయినప్పుడు 
ఆ ఇరువురి మధ్య నడచిన సంభాషణలు ఉన్నత ప్రమాణములతో కూడినవై 
బెచిత్యభరితమై పఠితలను తన్మయత్వపరచును. చూడండి- “చావు బ్రతుకులమధ్య 
కొట్టు మిట్టాడుతూ కూడ ఇంతటి ఆత్మ విశ్వాసాన్ని కలిగివున్న మీతో విరోధాన్ని 
పెట్టుకోవాల్సి వచ్చినందకు విచారిస్తున్నాను! అయినా మీ అంతటి మేధావికి ప్రత్యర్థినై 
నందులకు నాకు గర్వంగా వుంది.” అన్నాడు నెం. 117 నెమ్మదిగా నర్సన్‌కు గల 
నీతిని, నిజాయతీని మెచ్చుకొంటూ. “వృధా కాలయాపనెందుకు? కర్తవ్యం ముందు 
మన అంతః కరణలు లొంగిపోకూడదు. కమాన్‌ - ఎటాక్‌! నా గొంతు చుట్టూ నీ 
చేతులని బిగించు” అన్నాడు నర్సన్‌ గంభీరముగా. “సారీ! మిమ్మల్ని చంపలేను- 
చంపను” అంటూ డిటెక్టివ్‌ గొంతు చుట్టూ ఉన్న చేతుల్ని వెనక్కి తీసుకొని “మీ 
ఇష్టం! మీరు నన్నేం చేసినా అనుభవించటానికి సిద్ధమే” అని చెప్పి తలవంచుకున్నాడు 
నెం. 117. “ప్రత్యర్థి తనంతట తానుగా తలవంచుకున్నాడు. అలాంటి వాడిని 
బంధించటమా?” అంటూ నిన్వెరపోయాడు నర్సన్‌. (ద్వి 85 పే). సమాన స్థాయిగల 
ఆ ఇరువురు యోధులు తమ తమ ప్రాణములకన్న వృత్తి ధర్మకు, మానవధర్శకు 
ఇచ్చిన విలువలు యెంతటి ఉదాత్తమైనవో పై సంభాషణలు మనకు వ్యక్తపరచును. 
నెం. 117 నరహంతకు డైనను, ప్రత్యర్థి యొక్క శక్తి, సామర్ధ్యములను గ్రహించి 
మానవ ధర్మమును, వృత్తి ధర్మమును రక్షించిన దిట్ట, ఇక నర్సన్‌ - చేతికందిన 
శత్రువులోని బలహీనతలతోపాటు, మంచినిగూడ చూచి ఆ రెంటికి “బేరీజు” కట్టి 
అతనిని ప్రాణములతో విడిచి పెట్టి, అతని పక్షమున ఐ.జి.పి. కుమార్‌తో 
హోరాహోరీగా పోరాడి, వాదించి తాను చేసిన పని ధర్మసమ్మతమైనదని నిరూపించు 
కొని చివరకు అధికారుల (ప్రశంసల నందుకొనిన చతురుడు. 


“మిస్‌ ఇండియా” ఆను మిస్టరీ నవలను రచించిన శ్రీ విశ్వప్రసాద్‌ లోగడ 
పెక్కు డిటెక్టివ్‌ నవలలు వ్రాసి లబ్ధిప్రతిష్టితుడైన రచయిత. “మిస్‌ ఇండియా” పోటీలలో 
పాలుగొనగలందులకు కుతూహలపడుచు వచ్చిన తొమ్మిది మంది అపురూప 
సౌందర్యవతులను విదేశ ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు వారిని వేరు వేరుగా 
కలసికొని యోగనిద్రా వివశులను చేసి వశపరచుకొనజూచిరి. డిటెక్టివ్‌ “భగవాన్‌” 
తన బుద్ధి కుశలతతో “మిస్‌ ఇండియాగా” ఎన్నుకొనబడిన మిస్‌ మాలతో పాటు 


తెలుంగు నవలా వికాసము 345 


మిగిలిన వారందరిని ఆ దుష్ట వ్యూహమునుండి సురక్షితముగా కాపాడెను. ఈ నవలలో 
భాష సరళముగా నుండి, పఠితలు చివర వరకు చదువునట్లు రచయిత గొప్ప 
సస్పెన్సుతో కథను మలచిన తీరు ప్రశంసాపాత్రమైనది. 


ఈ విధమైన నవలా రచయితలలో ప్రముఖుడైన శ్రీ టెంపోరావు రచించిన 
“కిల్లర్‌ మేనియక్‌” ఒక మంచి నవల, మోహన్‌ అను యువకుడు “సుధ” అను 
యువతిని (ప్రేమించి వివాహమాడెను. ముక్తానందస్వామి అను సన్యాసి ఆ 
సంసారములో (ప్రవేశించి సుధను తన దానినిగా చేసికొనుటతో మోహన్‌ హృదయము 
వికలమైపోయినది. దానితో అతడు కిల్లర్‌ మేనియక్‌గా మారి కాషాయ వస్త్రములు 
ధరించి, దేవునిపేరుతో, మోక్షము పేరుతో దుస్తంత్రములు చేయుచు అమాయక 
స్త్రీలను వశపరచుకొని కామవిలాసములతో మోసగించువారిని తన పరశువుతో 
హత్యలు చేయుటయే గాక, తన మార్గమునకు అద్దువచ్చిన పెక్కుమందిని హతమార్చి 
మద్రాసు పట్టణమును అల్లకల్లోలమొనరించెను. డిటెక్టివ్‌ వాలి, అతని సహచరుడు 
గిరి, పోలీసు ఐ. బి.పి, ఈ హంతకుని అన్వేషణములో తమ సర్వశక్తులను వినియోగించి 
ఫలితమును పొందజాలక విసిగిపోయిరి. ఆ స్థితిలో శ్రీపుట్టపర్తి సాయిబాబావారు 
మద్రాసునకు వచ్చి, భక్తులకు దర్శనమిచ్చుచున్నప్పుడు ఆ హంతుకుడు పూర్వమువలెనే 
సన్యాసులపైన పగదీర్చుకొనుటకు ప్రయత్నించి, స్వామివారి దివ్యమహిమలకు 
ముగ్గుడైపోయి, తనకుతానై స్వామీజీకి లొంగిపోవుటతో కథ ముగిసిపోయింది. 
మోస ప్రవృత్తిగల క్షుద్రవ్యక్తులకు, దివ్యపురుషులకు మధ్యగల తారతమ్యమును రచయిత 
ఈ నవలలో ప్రతిభతో చూపి “సత్యమేవ జయతే” అను ఆర్షసిద్ధాంతమును 
మహోదాత్తరీతిలో వివరించెను. శ్రీసత్య సాయిబాబా వారి నోటినుండి వెలువడిన 
వేదాంతపరమైన ఈ దివ్య సందేశమును మీ ముందుంచి దీనిని ముగింతును- 
చూడుడు, “భగవంతుడు సర్వాంతర్యామి. ఇక్కడ ఉన్నాడు - అక్కడ లేదని చెప్పడం 
మూర్థత్వం-” “నగలకు అనేక రూపాలుండొచ్చుకాని అన్నీ బంగారంతో చేసినవే! 
శరీరం రంగులు వేరైనా లోన ప్రవహించే రక్తం ఒకటే! అహం మనుషులను 
వేరుచేస్తోంది అహం అద్భశ్యమైతే సృష్టిలోని ఐక్యత మనకు గోచరిస్తుంది-” “గ్తాసునిండా 
నీళ్ళున్నాయి. నీళ్ళ అడుగున పంచదార వుంది. నీళ్ళను తాగితే తీపిగాలేదు. 
పంచదారలా భగవంతుడు ప్రతిచోట దాగి వున్నాడు. ఆధ్యాత్మిక సాధన చేసి దైవం 
తీపిని మన జీవితంలో కలుపుకోవాలి. ఇది చేయలేక అనేకులు జీవితంలో తీయదనం 
లేదంటారు. సూర్యుడు ప్రకాశించడం లేదని గుడ్డివాడన్నట్లుంది.”- 


346 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శ్రీ జనప్రియ “డెవిల్స్‌ క్లబ్‌” ఒక మంచి మిష్టరీ డిటెక్టివ్‌ నవల. పాకిస్తాన్‌ 
గూఢాచారులైన జాన్సన్‌. రీటాలు తండ్రి బిడ్డలవలె నటించి “డెవిల్సుక్షబొను స్థాపించి, 
ఒక పట్టణములో రామారావు, సరిత, కృష్ణమూర్తి, సంగయ్య, లక్ష్మీకాంతమ్మ 
మున్నగువారిని హత్యలు చేసి, ఆ శవములను డమ్మీసైలెన్సర్‌తో కాల్చి దయ్యాలుగా 
మారినట్లు భ్రమ కల్పించి వారిని తమ చెప్పు చేతలలో నుంచుకొని, పరలోకముల 
పేరుతో మోసగించుచున్నప్పుడు ప్రఖ్యాత డిటెక్టివ్‌ పేమ్‌త్రీ, రిపోర్టర్‌ రాజు, ఇన స్పెక్టర్‌ 
ఈశ్వరరావు, శార్వాణి ఈ రహస్యములను కనిపెట్టి, తమ అపూర్వ పరిశోధనలతో 
దోషుల కుట్రలను బట్టబయలు చేసి వారి ఆటలను విచిత్రముగా కట్టించిన కథ ఈ 
నవల. 


పై డిటెక్టివ్‌ నవలలతోపాటు ఈ క్రింది రచయితల కొన్ని రచనలను గూడ 
ఇక్కడ పేర్కొని ఈ ప్రకరణమును ముగింతును- శ్రీ ఆరుద్ర “పలకల వెండిగ్లాసు”; 
శ్రీ కృష్ణ మోహన్‌ “పాపాలభైరవుడు”; శ్రీ ఎం.ఆర్‌. ఎన్‌. ప్రసాదరావు “కిస్‌మినాట్‌- 
మిస్‌మినాట్‌”; శ్రీమతి ప్రసన్నకుమారి “వాచ్‌డాగ్‌”; శ్రీసాయి “ఎగిరే మనిషి”; 
శ్రీవిశ్వమోహన్‌ “చీరముడి -కత్తిపిడి”; శ్రీభయంకర్‌ “దెయ్యాల దీవి”; శ్రీ చిత్ర 
“నరరూప రాక్షసి”; శ్రీ జై భగవాన్‌ “గరల్‌ హంటర్స్‌”; శ్రీ ప్రతాపరావు “అద్దెకో 
ఆడది”; శ్రీ బ్లూస్‌ఫైర్‌ “భగవాన్‌”; శ్రీ అంకిశ్రీ “అందుకే చంపాను శ్రీమతి కిరణ్‌ 
కుమారి “చిచ్చరపిడుగు” శ్రీ విజయబాపినీడు “సుడిగుండంలో బోడిగుండు”; 
శ్రీకొప్పిశెట్టి “సౌండ్‌ ఆఫ్‌ టెర్రర్‌”; శ్రీ కనకమేడల “మహామాయి; శ్రీశరత్‌బాబు 


“మృత్యుభయం పీడిస్తోంది” మున్నగునవి - 


అకారవాక్‌ చేష్టా విన్యాసములతో కడుపుబ్బ నవ్వించు 
తెలుంగు హాస్య నవలలు-6 


శ్రీ భరతముని తమ “నాట్యశాస్త్ర” మున యెనిమిది రసములను పేర్కొనగా, 
ఆ (గ్రంథ వ్యాఖాతయైన భట్టోదృటుడు పై నవరసములను పేర్మొనెను. క్రమముగా 
అవి పెరిగి, పెరిగి “అనంతావైరసాః” అను సిద్ధాంతమువరకు ప్రాకిపోయినవి. మన 
ఆలంకారికులు నవరసములకు ఆశ్రయమైన మానవ జీవితమునకు రసరాట్టైన 
శృంగారము పిమ్మట హాస్యమునకు ద్వితీయ స్థానమునిచ్చి గౌరవించిరి. శృంగార 
హాస్యరసములు రెండును, అవినాభావ సంబంధములు కలిగియుండి జీవితములను 
నిత్య వసంతారామముల నొనరించచున్నవను సంగతిని గురించి వేరుగా చెప్పవలసిన 


తెలుంగు నవలా వికాసము 347 


పనిలేదు గదా! గనుక హాస్యము యొక్క ప్రాముఖ్యతను గురించి అన్యముగా 
చెప్పవలసినదేమియు లేదు. హాస్యమునకు స్థాయీభావము హాసము- అనగా నవ్వు 
- ఆనందము. “విక్ళతాకార, వాగ్వేషు చేష్టాదేర్నర్త కార్భవేత్‌” అను (క్రివిధముల 
హాస్యముండు నని సాహిత్యదర్పణ [గ్రంథకర్తయైన శ్రీ విశ్వనాథుడు తెలిపెను. (1) 
వికృతమైన ఆకారము (2) వికృతమైన వాక్కు (8) వికృతమైన చేష్ట. వీని నాశ్రయించి 
హాస్యము ఉత్పన్నమగును. (1) ఆకార చేష్టలవలన కలుగు హాస్యము బాహిరమైనది. 
(2) వాక్కు అనగా మాటలు (శబ్దములు) వలన జనించు హాస్యము ఆంతరమైనది. 
అనగా మానవుల స్వరూప, స్వభావ, చేష్టల వలనను; వారి విచిత్ర వాగ్య్యాపారముల 
వలనను, హాస్యము పుట్టి, అది సర్వులకు ఆనందమును కలిగించు చున్నది. ఈ 
త్రిపథగామియైన హాస్యమును కవులు, రచయితలు, కళాకారులు, శిల్పులు, నటుల 
లోకమునుండి తాము పొందిన అనుభూతితో, అనుభవముతో, సముపార్థించిన 
విజ్ఞానముతో ఉత్తేజితులై, మరల దానిని తమ బుద్ధి వైభవముతో తీర్చిదిద్ది లోకము 
నకందించి, అది సర్వకాలీనమై, సర్వజనీనమై వర్థిల్లునట్లు చేయుచుందురు, సంస్కృత 
నాటకములలో విదూషకుడు తన ఆకార వేషభాషలతో కలిగించు నట్టి హాస్యము 
ఎంతటి విశిష్టమైనదో వేరుగా చెప్పనక్షర లేదు! మొన్న మొన్నటి వరక 
తోలుబొమ్మలాటలలో “కేతిగాడు” “బంగారక్క” యెంతటి రసభరితమైన హాస్యమును 
సామాజికుల కందించి కడుపుబ్బ నవ్వించిరో తెలియనివారుండరనుకొందును. 
హరికథలలో హాస్యమునకున్న ప్రాధాన్యత అసలు కథకు గూడ లేదనిన అది 
అతిశయోక్తి, యెంత మాత్రము కాజాలదు, ఎంత ఉత్తమ నాటకమైనను, లేక 
సినిమాయైనను, సర్వజనాదరణ పొందవలెనన్నచో అందులో హాస్యను పాలు 
అధికముగా నున్నప్పుడే సాధ్యమగుచున్నది. సర్మస్‌లో బఫూన్‌ వేషమునకు, అతని 
విచిత్ర చేష్టలకు ఉన్నంత ప్రాముఖ్యత తదితర ప్రముఖ సన్నివేశములకు లేదు గదా! 
అజంతా, అమరావతి, నాగార్జున కొండలలోని చిత్ర, విచిత్రమైన వింత బొమ్మల 
పొట్ట చెక్కలగునట్లు నవ్వించగలుగుచున్నవి. శ్రీనాథుడు, తెనాలి రామలింగడు, 
కూచిమంచి జగ్గకవి మున్నగు పండిత ప్రకాండులు తను ప్రబంధ రాజములలోను, 
చాటువులలోను నిబంధించిన హాస్యమును గురించి యెంత చెప్పినను తక్కువే యగును 
- వేయేల. భారత దేశమును యేకచ్చత్రముగా పాలించిన అక్బరు పాదుపా దర్చారులో 
బీర్చలు అను నాతడు అను నిత్యము తన హాస్య ప్రసంగములతో శ్రోతలను పొట్ట 


348 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వ్రయ్యలగునట్లు నవ్వించి రంజింప జేయుచుండెడివాడట! దీనినిబట్టి హాస్వరసము 
జీవిత ప్రగతికి చాల ముఖ్యమని, అది మానవునికిగల అశాంతిని, చిత్త దౌర్భల్యమును, 
చాంచల్యమును తొలగించి మానసికానందమును ప్రసాదించగల దివ్యాషధమని 
గ్రహించిన చాలును. ఈ దృష్టితో తెలుగులో హాస్యరసప్రధానములైన నవలలను 
గురించి ఇచ్చట కొంత వివరింతును. ప్రథమ నవలా రచయితగా తెలుగునాట 
కీర్తింపబడుచున్న శ్రీ వీరేశలింగం పంతులు వ్రాసిన “సత్యరాజా పూర్వదేశ యాత్రలు” 
అను నవలయే, హాస్యరస ప్రధానమైన ప్రథమ తెలుగు నవల అని పండితుల 
పరిశోధనలు విశదపరచుచున్నవి. ఈ నవల యందు సత్యరాజాచార్యుల దక్షిణ దేశ 
దూతలకు సంబంధించిన కథ వర్ణింపబడినది. అది రెండు భాగములు. మొదటిది 
ఆడ మళయాళము. రెండవది లంకాయాత్ర. మొదటి దానిలో ఆయన అవహేళనతో 
నిండిన హాస్యమును, రెండవ దానిలో సంఘటనాత్మకమైన హాస్యమును చొప్పించి 
తెలుగు వారికి అందించెను. ఆపిమ్మట ఆయన శిష్యుడైన శ్రీ చిలకమర్తి, “గణపతి”; 
“దుందుభి” అను రెండు హాస్య ప్రధానమైన సవలలను వ్రాసెను. “గణపతి” వలెనే 
“దుందుభి” ఒక అందవికారమైన దౌర్భాగ్యురాలు. ఆ ఇరువురి ఆకారములు, చేష్టలు, 
మాటలు హాస్యపూరితములై నవ్వు తెప్పించును. ఈ రెండు నవలలలోను ఆకార 
చేష్టాగతమైన హాస్యము అధికము, శ్రీ పానుగంటి వారి “సాక్షి” సంపుటములు నవలలు 
కాకపోయినను, అందలి పాత్రలు, విషయము, సంభాషణలు కడుపుబ్బ నవ్వించగలవు, 
సాక్షి జంఘాలశాస్తి, కాలాచార్యులు, బొర్రయ్య శెట్టి, వాణీ దాసు మున్నగువారి 
వేషములలో, నంభాషణలలో, చేష్టలలో వ్యంగ్య గర్భితమైన హాస్యము 
తొణికిసలాడుచుండును. వేషగత, వాక్యగత హాస్యములిందు సమృద్ధిగా లభించును. 

శ్రీ మొక్కపాటి హాస్యమును, అంగిరసము చేసి “బారిష్టరు పార్వతీశం” నవలను 
రచించెను. అది (ప్రారంభించినప్పటినుండి ముగియునంతవరకు కడుపుబ్బ 
నవ్వుచుందుము. తెలుంగులో నేటివరకు వెలువడిన హాస్యరస ప్రధానములైన నవలలకు 
అది పతాక. దానిలో అకార, వాక్‌, చేష్టాగతములైన త్రివిధ హాస్యములు మిళితములై 
యుండును. 


హాస్యబ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు నవలా రచన చేయక పోయినను, 
ఆయన రచనలన్నియు భావగర్భితమైన హాస్యమును కలిగించి, పరితలను తన్మయుల 
నొనరించునవి. 


తెలుంగు నవలా వికాసము 349 


శ్రీ మునిమాణిక్యం భార్యాభర్తల గార్హస్థ్వ జీవితమునకు సంబంధించిన చిత్ర 
విచిత్రమైన సన్నివేశములను తన నవలలకు (ప్రధాన ఇతివృత్తములు చేసి, 
శృంగారపరమైన వారి చతుర సంభాషణలతో నిండిన రసభరితమైన మధుర 
హాస్యమును తెలుగువారి కందించిన చరితార్థఉడు, ఆయన రూపకల్పనము చేసిన 
అపురూప లావణ్యవతియైన “కాంతం” తెలుంగు సాహిత్యమనెడి సమున్నత సౌధసీమలో 
నిత్య దరహాస చంద్రికలను విరజిమ్ము పుత్తడి బొమ్మ. 


శ్రీ అడవి బాపిరాజు “కోనంగి” నవలయందలి, ముఖ్య పాత్రయైన కోనంగి 
నడవడిలోను, మాటలలోను, చేష్టలలోను సున్నితమైన హాస్య చిత్రణము గోచరించును. 

శ్రీ విశ్వనాథవారి “విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” ఒక అధిక్షేప రూపక హాస్య 
నవల. దీనిలో మొదటినుండి తుదివరకు వ్యంగ్యభరితమైన హాస్యము చిప్పిలు 
చుండును. ప్రధానముగా ఇందు శబ్ద, వాక్యగతమైన హాస్యము ప్రతి సంభాషణలోను 
నిబద్ధింపబడియుండి, నేటి సామాజిక స్థితిగతులను, విద్యావిషయక పరిస్థితులను 
నర్మగర్భితముగా యెత్తిపొడుచుచుండును. విష్ణుశర్మ శ్రీ విశ్వనాధను “ప్రతి సభలోను 
చెప్పిన విషయమునే మరల మరల చెప్పినచో శ్రోతలకు విసుగు పుట్టదా?” అని 
ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానము యెంత గడుసుగను, అధిక్షేప 
యుక్తముగను ఉన్నదో గమనించుడు- “వాళ్లు ఎప్పుడూ వినరండీ. సభలో కూర్చున్న 
వాళ్ళందరూ వాళ్ళల్లో వాళ్లు నవ్వుకుంటూ వుంటారు. మాట్లాడుకుంటూ వుంటారు. 
వాళ్ళు విననే వినరు. వాళ్ళదారి వాళ్ళది. నా దారి నాది. వాళ్ళు ఒక్కటే వింటారు. 
వాళ్ళని వినిపించేందుకు మధ్యమధ్య మేమందరమూ కొంచెం శృంగార రస 
విషయకంగా, కొద్దిగా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు దానిని మాత్రం 
వింటారు. ఆ విన్నప్పుడు పెద్దగోల చెస్తారు. అందుచేత వాళ్ళు మా ఉపన్యాసాలు 
వింటారని లేదు. ఒకటే ఉపన్యాసం ఎన్నాళ్ళు చెపితే ఏం? ఆ మూడు విషయాలతో 
ముప్ఫై ఏళ్ళు గడిపాను. ఏమో! ఇంకొక పదేళ్ళు గడవకపోతుందా” అని (46 పేజి). 
విష్ణుశర్మ స్వర్ణలోకములో తనకూ, దేవేంద్రునికీ మధ్య నడచిన కథ నంతటిని వివరించి, 
విశ్వనాథతో పాలముంచినా నీట ముంచినా నువ్వే” నన్నాడు ప్రాధేయపూర్వకముగా. 
అప్పుడు ఆయన “మాకు పాలూ, నీళ్లు రెండు విడి విడిగా ఉండవు. కలిసే ఉంటాయి. 
ఇల్లు దూరమైన కొద్దీ నీళ్ళెక్కువ వస్తవి” అని (48 వ. పేజీ), శ్రీ విశ్వనాథ 
తిక్సనసోమయాజికి, విష్ణుశర్మకు ఫలాహారం బజారునుండి తెద్దామనుకోగానే నచ్చిన 


850 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆలోచన చూడండి. “సరుకంతా డాల్డా ఆయె. పాపం వాళ్ళకి కడుపునొప్పి 
వస్తుందేమో!” నని. ఆయన మరొక వ్యంగ్యప్రధానమైన హాస్య నవల “హాహా హూహూ”. 


హాస్యమును అంగిరసము చేసి నేడు రచనలు చేయుచున్న ప్రముఖ రచయిత 
శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ. ఆయన రచనలలోని ప్రతి మాటలోను హాస్యము 
ఊటలూరు చుండును. ఆయన “రాజకీయ బేతాళ పంచవింశతి” నవలలో శబ్ద, 
అర్థ, వాళ్ళగత హాస్యము ప్రతి పుటలోను గోచరించును. మన సమాజమున అనుక్షణము 
మారుచున్న రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక పరిస్థితులను తన రచన యందలి 
ప్రతి సన్నివేశములోను, ప్రతి సంఘటనలోను ప్రతిబింబించునట్లు కడు చతురతతో 
ఆయా విషయములను చర్చించి వానిలో హృదయంగమముగా నుండునట్లు 
పొందుపరచెను. అందలి హాస్యము పఠితల హృదయములో ఒకవిధమైన గిలిగింతలను 
కలిగించును. మచ్చుకు ఒకటి రెండు వాక్యములను ఉదహరింతును. చూడుడు- 
“అర్థంకానివాటిని “చూద్దాంి అని ఆపుచెయ్యడం పెద్ద పెద్ద మంత్రులందరికన్న చాల 
చప్పున పట్టుపడిందతనికి-” (9వ పేజి). “ఆయన వయసు మీద ఉన్నప్పుడు గర్డిస్తే, 
పొలాల్లో కూలీలు జడుసుకునేవారు. ఇప్పుడు వయసే మీదపడింది. అంచేత గర్జన 
తగ్గించి గురక పెట్టడం మాత్రం దైనందిన వ్యాసంగంగా పెట్టుకున్నాడు. నేటికి 
కదిలే మనిషి కాడని కదిలించి చూచిన వాళ్ళందరికి బాగా తెలుసు......” (18 వ 
పేజి). “నువ్వింకా ఎలక్షన్లో దిగలేదు కాబట్టి ఒట్లు, సత్యాలమీద గురుంటుంది...” 
(16వ పేజి). “లంచాలు రుసుముల స్థాయికి వచ్చి గౌరవ ప్రతిష్టలు 
గడించేసుకున్నాయి... .... .... సిఫార్సులు అధికార్ల ఉత్తర్వుల హోదా గడించేసుకొని 
పన్లీకున పైమీద కండువా వేసుకు తిరుగ సాగాయి. ధర్మాసుపత్రి రంగునీళ్ళు మందుల 
స్థాయిలో ఆయా స్థానాలను అలంకరించాయి. పరువుగలవారి పన్నుల బరువులు 
కూడా ఆ పనులే మిగతా బస్తాలూ, గంపలతోపాటు మోసే అవకాశం వచ్చింది” 
(18వ పేజీ). “అక్కాంట్ల మహా కవులకు సన్మానాలు చేయించాడు. నాలుగేళ్ళనాటి 
ఎలక్షనుకు చేసిన వాగ్గానాలు తీయించి, గత మూడేళ్ళవి పరిశీలించి ఒక్కొక్కటీ 
పనులు ఆరంభం చేశాడు. రాజవీధిలో చౌకుదగ్గర, బజారులో లేచిన ఎన్‌ క్రాచ్‌మెంట్‌ 
దుకాణాలను వారికి వసతులు చూపించాడు. పాలు, వాటిలో పొపొలూ బేరీజు 
వేయించాడు. ఇన్‌కంటాక్సు వాళ్ళకి మాట సాయం చేశాడు...” (23వ పేజి). 
“ఎలక్షనులో లక్ష చెప్తారు. కాని చెప్పినవన్నీ చెయ్యడం తెలివి తక్కువ తనమే. పని 
చెయ్యకుండా పదవిలో ఉండడమే సమర్షుడి లక్షణం...” (25వ పేజి). పై 


తెలుంగు నవలా వికాసము 351 


వాక్యములలోని ప్రతి మాటలోను వ్యంగ్యము గర్భితమై వుండి, వింత సోయగముతో 
అవి వీనులవిందొనర్చుచుండును. 


శ్రీమతి ముప్పాళ్ళ రంగనాయకమ్మ రచించిన “స్వీట్‌ హోమ్‌” అను నవల 
రెండు భాగములు, భార్యాభర్తలైన విమల, బుచ్చిబాబుల దాంపత్య జీవితమునకు 
సంబంధించిన మధుర హాస్యముతో నడచినది. సమర్థుడైన బుచ్చిబాబు, విమల 
గీసిన గీతను దాటకుండ, ఆమె ఆలోచనలను, అభిరుచులను గౌరవించుచు గడిపిన 
జీవితము, నేటి సమాజము నందలి ఒక సరికొత్త దృక్పథమును సూచించుచున్నది. 
రంగనాయకమ్మ ఈ నవలలో పురుషుడి చేతిలో స్తీ ఆట బొమ్మ కాదని “ఒక సజీవ 
చైతన్యమూర్తి” అని, దానిని గ్రహించక పురుషుడు, అహంకారముతో, సంప్రదాయము 
పేరుతో, దేవుడి పేరుతో, పాపపుణ్యముల పేరుతో, కుల మతముల పేరుతో ఆమెను 
బానిసగా చేసికొని తన ఇష్టము వచ్చినట్లు ఆడించుచున్నాడని, పాత రోజులు 
గతించినవి గనుక, ఇక నైనను “స్తీ పురుషులు” ఒకరిని, మరొకరు అర్ధము చేసికొని, 
యథార్థమైన దాంపత్య సుఖమును అనుభవించి, తమ నిండు జీవితములను 
ఆనందమయ మొనరించుకొనవలెనని, చక్కని యుక్తి యుక్తులతో ఈ నవలలో 
నిరూపించినది. దీనిలోని హాస్యము కొంత వెటకారముతో కూడినదై, పైకి 
వెక్కిరింతగను, మొరటుగను కనుపించినను, భావగర్భితమై ఆలోచనా పరంపరను 
ప్రేరేపించి, ఆస్వాదయోగ్య మొనరించుననుటలో యెట్టి సందేహమును లేదు. చూడుడు 
“ఏమిటేవ్‌, మొద్దబ్బాయిని అంత పరీక్షగా చూస్తున్నావ్‌” అని రజని, విమలతో ఆమెకు 
కాబోవు భర్తను గురించి అడిగిన ప్రశ్నను లోతుగా ఆలోచించినప్పుడే అందలి హాస్యము 
బోధపడును. పిల్లలు రైలు ఆట ఆడుకుంటూ వుంటే “టైనింకా రాలేదూ!” అంటూ 
లోపలికి వచ్చినది విమల. “గంటన్నర లేటు” అన్నారు వాండ్లు. “ఛ! మీరు నడిపే 
రైళ్లు కూడా లేటేనా! దిసీజ్‌ వెరీ బాడ్‌” అంది ఆమె. మరొక సందర్భమున విమల 
గేటు కుర్రవానితో అన్న ఈ మాటలను పరికించండి- “మినిష్టర్‌ కోసం దేవుడైనా 
వేళగానివేళ ప్రత్యేక దర్శనం ఇస్తాడే ! మీరు గేటైనా తీయరా !” అంటుంది. బుచ్చిబాబు 
విమలతో “పెళ్ళంటే నీకు సంతోషంవేసిందా?” అని అడిగినప్పుడు “నాకేం వెయ్య 
లేదు - ఈ మొద్దు మొహంతో ఎల్లా వేగుతానా అని బెంగ పెట్టుక చచ్చాను-” 
అంటుంది. విమల సినిమా తనకు నచ్చక బుచ్చిబాబును ఇంటికి వెళ్ళుదాము రమ్మని 
పిలిచినది. అప్పుడు అతను “నాకు చాలా బాగుంది నేర్రాను - నువ్వెళ్ళు” చిరాకుగా 


852 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


అన్నాడు. విమల కోపముతో “నీకు హృదయం లేదు” అన్నది. “రేపు డాక్టరు 
చూపిద్దాం” అన్నాడు అతను నింపాదిగా. మరొక సందర్భములో ఎక్కువగా 
కారమువున్న ఫలహారము తినలేక బుచ్చిబాబు బాధపడుతూవుంటే విమల 
మండిపడుతూ “కారంతో అంత అవస్థ పడ్డం యేమిటి?” అని కసిరింది. “పసిపిల్లలకే 
వేశావు కాదు. ఉప్మాలో పంచదార తింటే చెడిపోతారన్నావ్‌ కదా” అన్నాడు, అంతకు 
ముందు జరిగిన సంభాషణను గుర్తుకు తెస్తూ- “అది వాళ్ళమాట, ఇకమీరు బాగు 
పడే దేముంది?” అంటూనే నాలుగు చమిచాలు వేసినది. విశాలను గురించి ఆమె 
భర్త శ్యామలరావుతో విమల అన్న ఈ మాటలు మిక్కిలి చమత్మారయుక్తమైనవి - 
“అది నాకన్న బాగా చిన్నది. అయినా ఒక్కకంచంలో తిని, ఒక మంచాన పడుకున్నాం” 
“ఏం? మీ ఇంట్లో అందరికీ తలో కంచం లేదా? తలో మంచం......” “ఉన్నా 
మీలాంటి వాళ్ళకి దానం చేసి ఒక్కటే మిగుల్చుకున్నాం”, విమల వ్రాసిన పుస్తకములను 
విశాల చదువుటకు, ప్రకటించినప్పుడు విమల పట్టలేని తన ఆనందమును వ్యక్తము 
చేసిన ఈ మాటలలో యెంతటి హాస్యము ఇమిడివున్నదో గమనించండి. “నా తల్లీ 
యెంత మాటన్నావే? అవి చదివే నాధుడు లేక......... నానాధుడికి బోధపడక 
గుండెలమీద కుంపట్లలా వున్నాయి నాకు... తల్లీ! తల్లీ నీబుణం వుంచుకోను. చీరా 
రెవికలుగూడా పెడతాను. చదివి నీ అభిప్రాయం చెప్పవే” అంటుంది మిక్కిలి 
ఆతురతతో. ఒక సందర్భములో బుచ్చి, శ్యామలరావుతో “ఆవిడతో వాదం పెట్టుకుంటే 
మీ బుర్ర చెడుతుంది” అన్నాడు. వెంటనే ఆమె రుజువకి బుచ్చిబాబు తలకాయ 
యెట్టెదటే వుంది-” అంటుంది నవ్వి. 


“బారిష్టరు పార్వతీశం” తరువాత అంతటి హాస్యముతో తొణికిసలాడు మరొక 
విచిత్రమైన నవల శ్రీ ఆర్వీయ వ్రాసిన “అనామథేయుడి ఆత్మకథ”. దీనిలో కడుపు 
చక్కలగునట్లు నవ్వించగల మంచి హాస్యమున్నది. కోణంగి అగ్రహారవాసియైన 
కాండూరి రామనాథాయ, విసన్న లక్ష్మీపతి (ముద్దు పేరు తంబి) తన పూర్వ 
వైభవమును కోలుపోయి వారిమీద వీరిమీద కృతులు వ్రాసి ధనార్జన చేయుటకన్న 
ఆత్మపరముగా రచనలు చేసినచో ఆత్మశాంతి లభించి, లోకోపకారము జరుగగలదన్న 
తలంపుతో తన వంశచరిత్రను ముఖ్యముగా తన తండ్రి తాతలు గడించిన కీర్తిని 
వివరించి, ఆపిమ్మట సర్వస్వమును గోలుపోయిన తన ప్రస్తుత పరిస్థితులను 
విశదీకరించి, తన జీవిత నౌకను ఒక ఒడ్డునకు చేర్చగలందులకు సంఘములో 


తెలుంగు నవలా వికాసము 353 


తాను అడుగడుగున యొదుర్శొనిన చిక్కులను, పొట్టకొరకు వేసిన విచిత్ర వేషములను, 
కీర్తి కొరకు, మనుగడకొరకు పోయిన విచిత్ర పోకడలను రచయిత ఇందు దక్షతతో 
వివరించెను. తాత చుట్టలు, తండ్రి బీడీలు తాగి నిత్యాగ్నిహోతులై వరలగా, ఆ 
వంశమునకు చెందిన మన “అనామథేయుడు” సిగరెట్లు కాల్బ్చుచు యెట్టి ఆర్థిక క్లిష్ట 
పరిస్థితులలోను వంశానుక్రమముగా వచ్చుచున్న ఆచారమును విడిచిపెట్టక 
సంప్రయమును పరిరక్షించుటకు, తన ధర్మపత్నిని సైతము యెదిరించుటకు 
వెనుదీయని ఈ అనామథేయుని ఆత్మచరిత్ర అత్యంత శ్లాఘనీయమైనది. కనుక ఇందలి 
నిండైన హాస్యమును పరికించండి- అనామధేయుడు తను (గామ జనాభాని గురించి 
చెపుతూ ఆంధ్రదేశంలో ఒక శోభనా ద్రీ, ఒక కరటకుడూ, ఒక దమనకుడూ, మాత్రమే 
ఉన్నారు - మా వూళ్ళో మేం తప్ప అంతా అదే వరస! కాని సౌజన్యరావు ఒక్కడైనా 
కంచు కాగడా వేసి వెదికినా మచ్చుకైనా దొరకడంటే నమ్మండి” అంటాడు. తన 
తాతకు 'రామనాధాయ” అన్న బిరుదు ఎట్లా సార్థకమై నిలచినదో చెప్పటానికి - 
“వెధవ! పుచ్చి పప్పు నా మొహాన్ని పారేశాడు”, “ఎవరండీ”, “ఎవడో వల్లకాట్లో 
రామనాథాయ - పుల్లయ్య శెట్టి”. “ఏమండీ! మొన్న మా ఇంటికి వచ్చిన చుట్టం 
ఎవరండీ” “వాడా! వల్లకాట్లో రామనాధాయ - మా మేనత్త కొడుకే” అని. ఈ 
రామనాధాయ “శ్రీమద్రమారమణ గోవిందా” అని అరిస్తే అధమం ఆరుఫర్గాంగులైనా 
వినబడేదని చెపుతూ, “ఆ రోజులు మరి రావు. ఈరోజులు మరి పోవు” అంటాడు. 
తన తండ్రి విసన్నను దొంగలు “కూర్చోండి బాబూ” అని ఆహ్వానిస్తూవుంటే రానున్న 
ఆపదను గ్రహించక మర్యాద కొరకు అక్కదే చతికిలపడ్డాడని తెలుపుతూ “ప్రవరుడు 
నీ సిద్దుడిచ్చిన పాదలేపనం బంధించింది. మన విసన్నగారిని బీడీ ముక్కబంధించింది” 
అంటాడు. యెంతో చమత్మారముగా తన అన్నను గురించి చెపుతూ “నా మీద చాడీలు 
జాడీల్తో కుమ్మరించేవాడు” అంటాడు. తన పాఠశాల జీవితమును గురించి చెపుతూ 
“అక్కడ చదువు గట్టిపడటంకన్నా ఒళ్ళు గట్టిపడింది...” అంటాడు. తనను గురించి 
చెపుతూ “పిల్లకవి అనే బిరుదు నాకు వెనుక పిలకలాగ తగుల్కొంది” అంటాడు. ఈ 
నాటి విద్యాపరిస్థితులను వివరించుచు “ఇప్పుడు ప్రయివేటు మాష్టర్లు ఎక్కువై పోయేరు. 
చదువు కావలసిన పిల్లలు తక్కువై పోయేరు” అంటాడు. తన భార్యను గురించి 
తెపుతూ “ఆవిడకి గీర్వాణ భాష వొచ్చునని మహా గీర్వాణం” అంటాడు. అదే 
సందర్భములో మా ఆవిడ ఇల్లు దిద్దడంతో సరిపెట్టుకుంటే.... చాల సంతోషించేవాడిని. 


354 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కాని అప్పుడప్పుడు నన్ను దిద్దబోయేది. అప్పుడే వచ్చేది చిక్కు” అని. 'కళాకండూతి 
మండలి నిబంధనలను వివరిస్తూ “నెలకు 29 రోజులకంటె గైరుహాజరు కాకూడదు. 
అలా అయిన పక్షంలో వారి సభ్యత్వం రద్దు చేయబడ్డుంది” అంటాదు, ఇక 
నాటకములలో వేషములు వేయు సందర్భమున, నటకుల నటనా కౌశలమును 
వివరించు సందర్భమున, రచయిత అనామథేయుని విచిత్ర చేష్టలను యెంతయో 
సమర్థవంతముగా వివరించెను. (ప్రేక్షకుల మనోభావములను వివరించునప్పుడు 
రచయిత కనబరచిన మెలకువ అసాధారణమైనది. నాటకములంటే పడిచచ్చే తాత, 
పాండవోద్యోగ నాటకం చూడటానికి వచ్చి, మన అనామథేయుడి ద్వారా అసలు 
రహస్యం తెలుసుకొని “నీ మాటలో నా కడుపు నిండిపోయింది. మరి చూడలేనురా 
నాయనా” అని వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డప్పుడు అనామధేయుడు ఉండమని 
బ్రతిమాలగా “లేదురా! బాబూ!! మరోలా అనుకోకురా అబ్బీ - ఇంటి దగ్గర అర్జంటు 
వనుంది” అని, అక్కడినుండి ఉడాయించాడు. తాత తాను (నిన 
“విఘ్నేశ్వరాభ్యుదయము” అన్న గ్రంథమును అచ్చు వేయించుటకు అనామధేయుడి 
వద్దకు వచ్చినప్పుడు “ఇక్కడ ముద్రారాక్షసాలు భారీ యెత్తున ఉంటాయి మరెక్కడికన్న 
పంపు” అన్నాడు. “తప్పొప్పుల పట్టిక చివర్న జేరుస్తే సరి”. “తప్పొప్పల పట్టికలో 
వెయ్యడానికి కొన్ని అక్షరాలు వాళ్ళ (ప్రెస్‌లో లేవు. తప్పొప్పుల పట్టికలోని తప్పులు 
సూచించడానికి మరొక అనుబంధ తప్పొప్పుల పట్టిక కావాలి. ఆఖరికి అసలు 
(గంథంకంటే తప్పొప్పుల పట్టిక (గంథం ఎక్కువవుతుంది.” అంటాడు, ఈ నవల 
చిత్ర విచిత్రమైన సంభాషణలతో కడుపుబ్బ నవ్వించ గల మంచి రచన. 


శ్రీ వీరాజీ “ఇద్దరం ఒకటే” నవలలో యువతీ యువకుల మనస్తత్వ 
చిత్రణతోపాటు, సున్నితమైన హాస్యము మనకు గోచరించును. చూడండి... స్వతంత్రం 
వచ్చాక దేశంలో డిగ్రీ కాగితం ముక్కలు కోకొల్లలుగా తయారవుతున్నాయే గాని....... 
వాటి చలామణి కొంచెం” అని ముంజుల అన్న సీతారాం, చాల ఆలస్యంగా 
గుర్తించినట్లు రచయిత యెంతో భావగర్భితముగా చెప్పెను. చెల్లెలు నీళ్ళుతోడుతూవుంటే 
అన్న సీతారాం ప్రేమతో “నువ్వు క్లాసు సంపాదించాలోయ్‌! నీళ్ళుగట్ర తోడటం, 
పప్పు ఎట్‌ సెట్రా రుబ్బటం కాదు” అని సీతారాం తన భార్య జానకితో మంజుల 
పెళ్ళిని గురించి ప్రస్తావించి దాని ఇష్టం యేమిటో తెలుసుకోమన్నప్పుడు “అయ్యా 
ఎద్దునడిగి గంతలు కడతామా?” అంటుంది. “ఓహో! మా చెల్లెలు నీకు ఎద్దూ 


తెలుంగు నవలా వికాసము 855 


మొద్దూనా?” అంటాడు. “అబ్బే మీ అమ్మగారన్నారండీ ఆ మాటలం” అంటుంది 
ఆమె చాకచక్యముగా, ఒక సందర్భములో సువర్ణ, మంజుల, మధురిమ, మూర్తి 
మధ్య నడచిన ఈ సంభాషణ యెంతటి హాస్యయుక్తముగానున్నదో గమనించండి. 
“ఓహో! సాక్షాత్తు తోటమాలి మాష్టారే. కొమ్మెక్కి కూర్చొని కసురుపిందెలు కొరుకుతూ 
వున్నారే!” అంటుంది నవ్వుతూ మంజుల. “నేను తినటం లేదు. మనందరికోసం 
కోస్తున్నాను” అన్నాడు మూర్తి పులకించిపోయి- “కోతలా?” సువర్ణ “కాదు- కోతులు” 
అంటాడు మూర్తి. ఒక సందర్భములో జానకి ఆడబడుచు మంజులను చూచి “ఏమిటే! 
అర్థమగడా!! నా మొహంలోకి అంత ఇదిగా చూస్తున్నావ్‌? అక్కడ కోతులాడు 
తున్నాయే!” అంటుంది. “అక్కడ దేవత లాడుతున్నారు” అంటుంది ఆమె. నవలలో 
“'మన్నూ “అక్కమ్మ” అన్న పేర్లు విన్నప్పుడల్లా నవ్వు వస్తుంది. 

శ్రీ పాలగుమ్మి పద్మరాజు వ్రాసిన “బ్రతికిన కాలేజి” చక్కని హాస్య ప్రధానమైన 
మంచి నవల. దీనిలో శంకరయ్య ఇంటిని వర్ణిస్తూ రచయిత చెప్పిన ఈ మాటలు 
చూడండి- “దేశాభిమానం కలవాడెవడూ వెనుకటి కాలంలో మరుగుజ్ఞ్జాలుండేవారని 
చచ్చినా ఒప్పుకోడు. వాళ్ళంతా ఆజానుబాహువులు. అంచేత ఈ పొట్టి గుమ్మానికి 
మరొక కారణం వుండివుండాలి, బహుశా ఆ ఆది పురుషుడు దొంగల్ని దృష్టిలో 
పెట్టుకొని చేయించివుంటాడీ ద్వారబందం” అని. ఇంటి యజమానురాలు శాంతమ్మకు 
వారసత్వముగా లభ్యమైన పందిరి మంచమును గురించి చేసిన వర్ణన చదువుతే 
నవ్వకుండా వుండలేము. “ఆ మంచానికి నాలుగు కాళ్ళూ నేలమీద ఆనే అదృష్టం 
దాని యజమానురాలు ఎక్కినప్పుడే పడుతుంది. ఆవిడ బరువు లేక పోతే మూడు 
కాళ్ళే ఆనుతాయి. ఆదోషం మంచానిదని శంకరయ్య, నేలదని శాంతమ్మ చాలా 
కాలంగా తర్మించుకొంటున్నారు. ఆవిషయమై వారిద్దరి మధ్యా ఇంతవరకూ అంగీకారం 
కుదర లేదు. అయితే ఆ మంచం తన యజమానురాలిబరువును ధైర్యంగా మోస్తుంది. 
అప్పుడప్పుడు దాని ముసిలి కీళ్ళు మాత్రం పటపట శబ్దాలద్వారా తమ అసమ్మతిని 
తెలుపుతాయి”. మిష్టర్‌ చింతాకు మరొక పెద్ద మనిషికి జరిగిన ఈ సంభాషణను 
చూడండి. పెద్ద మనిషి- “చూశారూ! ఉన్న పేచీ ఏమిటంటే నా పెళ్లాం సత్యా. 
మిష్టర్‌ చింతా - “సత్వవరమేనా తమలపాకులకు మహాప్రసిద్ధా పెద్ద మనిషి- 
“కావచ్చు”. ఇంతకీ నేను చెప్పేదేమంటే మా బావమరదున్నాదే, వాడుట్టి లండాచోరి. 


మిష్టర్‌ చింతా : చోరీ ఆ? చోరాచోరి ఆ ? రాజ కపూర్‌ పిక్చర్‌ కదండీ! 


356 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పెద్దమనిషి : అదెవడి పిక్చరైతే నాకేం కావాలండీ ! నా మనసేమిటంటే నా 
బావమరది ఎంత చెపితే అంత నా పెళ్ళాం పీనుక్కు మా అమ్మనీ, తమ్ముడినీ వేరే 
కాపురం పెట్టించమని నూరిపోశాడు. ఇంత ఒంటెత్తు బతుకైతే..... 


మిష్టర్‌ చింతా: అవునవును. ఒంటెత్తు బతుకు కష్టం. పోనీ మీరు పెళ్ళి 
చేసుకోకూడదూ? 


పెద్దమనిషి, అయ్యో రాతా ! ఇందాకణ్లుంచీ నే చెప్పేదేమిటండీ? నాకో 
పెళ్లాంపీనుగుంది. ఓ బావమరది పీనుగ గూడ తగులడ్డాడు. 


మిష్టర్‌ చింతా : అయితే పీనుగు తగలడిందిగా. ఇంతకీ మీ సమస్య ఏమిటి ? 
ఇలాంటి విచిత్రమైన మనస్తత్వంగల వ్యక్తి. మిష్టర్‌ చింతా. 


మన తెలుంగు నవలా సాహిత్యములో మరెన్నియో హాస్యరస ప్రధానములైన 
నవలలున్నప్పటికిని ఈ ప్రకరణమును ఇంతటితో ముగింతును. 


బాల ప్రభలలోనే మిగిలిఉన్న బాలల 
తెలుంగు నవలా సాహిత్యము -7 


ప్రపంచమునందలి ఇతర భాషలలో వలె బాలబాలికల వయఃపరిణామము 
ననుసరించి, వారి వారి మానసిక స్థితిగతులను, ఆలోచనలను, అభిరుచులను, 
అలవాట్లను ప్రతిబింబించునట్టి ఉత్తమ బాల నవలాసాహిత్యము తెలుంగులో వెలువడక 
అది కేవలము బాలసభలలోనే మిగిలిపోవుచున్నది. ఈ బాల సాహిత్యాభివృద్ధికి మున 
ప్రభుత్వము, సాహిత్య సంస్థలు కొన్ని బహుమతులను (ప్రకటించి కొంత 
పోత్సాహపరచినను, ఉత్సాహవంతులైన రచయితలు తమకు తామై కొంత కృషి 
సలిపి కొన్ని అమూల్య రచనలు వెలువరించినను, అది యెదగవలసిన రీతిలో యెదగక, 
మందకొడిగానే మిగిలిపోవుచున్నది. ఈ సాహిత్యపు ప్రధానోద్దేశములను కొందరు 
రచయితలు గమనించక వ్యాపార దృష్టితో ఈ బాల నవలాసాహిత్యం పేరున ఏవో 
కొన్ని అభూత కల్పనలు చేసి, అసందర్భపు వ్రాతలు వ్రాసి, అసహజముగా నుండునట్లు 
చిత్రించగా, ప్రచురణకర్తలు పెద్ద పెద్ద అక్షరములలో ఆకర్షణగా నుండునట్లు బొమ్మలు 
వ్రాయించి పుస్తకములను (ప్రచురించి, విక్రయించుట జరుగుచున్నది. ఈనాడు 
జరుగవలసినది అది కాదు. ఈ శాఖా సాహిత్యము పేరుతో యేవో బూజుపట్టిన 


తెలుంగు నవలా వికాసము 357 


పాత భావములను ప్రచారము చేయుటయే గాక, యథార్థమైన విజ్ఞాన వినోదములతో 
నిండిన రచనలు చేసి బాలబాలికల భావిజీవితములను తీర్చిదిద్దగల చక్కని 
ఇతివృత్తములతో ఆధునిక విజ్ఞానముసకు అనుగుణముగా వారి పురోభివృద్ధికి 
తోడ్చడునట్లు, వారి సర్వశక్తులను అవి పెంపొందించునట్లు రచనలు జరిగినప్పుడే 
ఈ సాహిత్యపు యథార్థమైన విలువలు వ్యక్తము కాగలవు. 


మన బాల వాజ్మయము ఇంకను ప్రాథమికస్థితిలోనే వున్నది గనుక, నేడు 
ప్రపంచ బాల వాజ్మయమునందు ధృవతారలై వెలుగొందుచున్న కొన్ని నవలలను 
ఇచ్చట ముచ్చటించి, ఆ పిమ్మట మన తెలుగులో జరిగిన ఈ ప్రక్రియకు సంబంధించిన 
ప్రగతిని గురించి వివరింతును. 


శ్రీ మార్క్‌ ట్వేన్‌ వ్రాసిన “టామ్‌ సాయర్‌” నవలను శ్రీ నండూరి 
రామమోహనరావు వాచవులూరించు మధురమైన పిల్లల భాషలో తెనిగించి ఆంధ్రుల 
కందించెను. దీనిలో మార్క్‌ ట్వేన్‌, టామ్‌ సాయర్‌ బాల్య జీవితమునకు సంబంధించిన 
చిత్ర విచిత్రమైన చర్యల నన్నింటిని కన్నులకు కట్టునట్లు వర్ణించెను. బాల్యములో 
అతడు చేసిన అల్లరి చిల్లర పనులు, ఆడ్డదిడ్డమైన విచిత్రపు ఆలోచనలు, వింతయైన 
అభిరుచులు ఇందు చక్కగా వర్ణింపబడినవి. ఇది చదివిన వారందరూ, ఈ దేశమూ, 
ఆ దేశమూ, ఈ ప్రాంతమూ, ఆ ప్రాంతమూ అను భేదమును పాటించక గత తమ 
బాల్య జీవితమలను స్ఫురణకు తెచ్చుకొని ఆనందముతో, ఉత్సాహముతో గంతులు 
వేయుచు తన్మయులగుచుందురు. దీనికి రెండవ భాగముగా వెలువడిన “హకల్‌ 
బెరీఫిన్‌” నవలను గూడ శ్రీ రామమోహనరావే అంధ్రీకరించెను. ఈ నవలా 
ద్వయమునందలి కథా వస్తువునకు అంత సన్నిహిత సంబంధము లేదు. “ట్వేన్‌” 
మొదటి నవలలో కేవలము చిన్న పిల్లల మనస్తత్వమును చిత్రించుటకు ప్రయత్నించెను. 
రెండవ దానియందలి 'ఇతివృత్తము' మిక్కిలి విశాలమైన ప్రాతిపదిక పైన నడచినది. 
రచయిత ఈ నవలలో అమెరికాలో జరిగిన అంతర్యుద్ధమునకు పూర్వ పరిస్థితులను 
వివరించుటకు యత్నించెను. ఆనాటి అమెరికన్‌ సమాజ స్వరూప స్వభావములను 
ముఖ్యముగా నీగ్రోజాతిపట్ల వారి విశ్చంఖల ప్రవర్తనను, బానిస వ్యాపార స్థితిగతులను 
ఇందు చక్కగా వివరించెను. ఇది బాలబాలికల మనస్తత్వ చిత్రణకు నిర్దేశింపబడిన 
దైనను, ఇందలి ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశము దేశకాల వయో భేదములను 
పాటించునట్లు చేయక పఠితల హృదయములను కదలించి వేయగలవు - నీగ్రో 


858 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


జాతీయుల మనస్తత్వమును, ముఖ్యముగా స్వేచ్భాస్వాతంత్యములపట్ల వారికి గల 
అపారమైన ప్రేమాభిమానములను ఇందు రచయిత చక్కగా వర్ణించెను. మానవతావాది, 
విశాల హృదయ సంపన్నుడు కథానాయకుడునైన హకల్‌ బెరీఫిన్‌ తన స్వజాతి 
సిద్ధాంతములకు వ్యతిరేకముగా, తమ బానిసయైన “జిమ్‌” స్వేచ్చా స్వాతంత్ర్యముల 
కొరకు అడుగడుగునపడ్డ అంతర్మధనను, యెొదుర్శొనిన చిక్కు సమస్యలను రచయిత 
ప్రతిభా పూర్ణముగా వర్ణించెను. ఈ నవలయందలి ఈ క్రింది భావములను 
పరికించినచో, దీని బెన్నత్వము గోచరమగును - జమీందారు, డ్యాఫిన్‌ కలసి నలభై 
డాలర్లకొరకు “జిమ్‌” ను అమ్మివేసినప్పుడు హకల్‌ బెరీఫిన్‌ పడ్డ బాధను చూడండి - 
“మేము వాళ్ళకి చేసిన సహాయం, మర్యాద అన్నీ మరచిపోయి మాకే ద్రోహం చేశారు. 
తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారు. అమాయకుడు, పరమసాధువు అయిన జిమ్‌” 
ను నలభై మురికి డాలర్లకోసం ముక్కూ మొహం ఎరగనీ వాళ్ళని దేశం కాని దేశంలో 
ఎలా అమ్మివేయ బుద్ధి అయింది వాళ్ళకి? అతనికి జీవితాంతమూ బానిసతనమే 
తప్పకపోతే, ఈ దూరదేశంలో పెళ్ళాం బిడ్డలకు ఎడంగా, బానిసగా ఉండటంకంటే 
మా వూళ్ళోనే ఉండటం మంచిదనిపించింది. హకల్‌ బెరీఫిన్‌ జిమ్‌ స్వాతంత్ర్యము 
కొరకు ఒకవంక తీవ ప్రయత్నము చేయుచు మరొక వంక పడ్డ అంతర్మధనను 
గమనించండి- “జిమ్‌ను బానిసతనము నుంచి తప్పించటానికి నేను ప్రయత్నం 
చేసినట్లు అందరికీ తెలుస్తుంది. తెలిస్తే నాకెవరూ గౌరవమివ్వరు. పురుగును చూచినట్లు 
చూసారు, నీగ్రోను తప్పించటానికి ప్రయత్నించాడనే అనుమానం భరించడం కష్టం”, 
హక్‌కు జిమ్‌కు జరిగిన ఈ సంభాషణను చూడండి- “జిమ్‌ ! నువ్వు మళ్ళీ 
స్వతంత్రుడవయ్యావు. ఇక నీకు శాశ్వతంగా బానిసతనం తొలగిపోయిది”. “హక్‌ 
గారు! మీ బుణం, టామ్‌ సాయర్‌ గారి బుణం తీర్చుకోలేనండీ” అన్నాడు కృతజ్ఞతతో, 
జిమ్‌ తనకు చేసిన సహాయమునకు సంతోషించి, టామ్‌ నలభై డాలర్లు బహుమతి 
ఇచ్చినప్పుడు అతడు వెలిబుచ్చిన ఈ అభిప్రాయము యెంతటి ఉన్నతమైనదో, అతనికి 
తమ సంప్రదాయముపట్ల ఉన్న ప్రగాఢమైన నమ్మకము యెంతటి లోతైనదో 
గమనించండి. “హక్‌ గారూ! నేను చెప్పాను ఆరోజున జాక్సన్‌ లంకలో! మళ్ళీ 
ఎప్పుడో ధనవంతుణ్ణవుతానని చెప్పానా, లేదా? రొమ్ముమీద బాగా బొచ్చుంటే మనిషి 
ధనవంతుడవుతాడని చెప్పలా! మీరు అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు చూడండి. నలభై 
డాలర్లు చిటికెలో సంపాదించాను. ఇదిగో - నేనేం తెలివితక్కువ సన్యాసిననుకున్నారా? 


తెలుంగు నవలా వికాసము 859 


నేను జోస్యం చెప్పానంటే అది జరిగితీరాల్సిందే”. “అదిగో కెయిరో” అన్నప్పుడల్లా 
జిమ్‌ స్వాతంత్ర్యం పొందబోతున్నందులకు తాను పొందిన ఆనందమూ, అతని 
విముక్తిని ఒక వైపు కాంక్షించుచునే, మరొకవైపు తాను చేస్తున్న అక్రమ 
కార్యక్రమమునకు హక్‌ పొందిన అంతర్మధననూ, ఈ వాక్యములు పరికించినచో 
వ్యక్తమగును. 


“నా కర్తవ్యం నేను చేసితీరాలి. న్యాయ విరుద్ధంగా పారిపోతున్న నీగ్రోను పట్టి 
అప్పగించటం నా విధి” “నన్ను నమ్ముకున్నవాడు, అమాయకుడు, మంచివాడు అయిన 
జిమ్‌కు ద్రోహంచేసి పట్టించినట్లయితే నా మనస్సుకు శాంతి ఎక్కణ్ణించి వస్తుంది-?” 
అని. 

మార్క్‌ ట్వేన్‌ వేరొక రచన “రాజూ-పేద”. దీనిని గూడ శ్రీ నండూరియే 
తెనిగించెను. ఇందలి ఇతివృత్తము 1547 వ సంవత్సరమున ఆంగ్ల దేశము నేలిన 
ప్రభువులకు సంబంధించినది. ఆనాడు ఆంగ్ల ప్రజలు, ఆ రాజుల యేలుబడి క్రింద 
జీవించిన విధానమును, వారి ఆచార వ్యవహారములను, వారనుభవించిన 
కష్టసుఖములను, నికృష్టమైన ఆనాటి వారి జీవిత విధానమును రచయిత ఈ నవలలో 
ప్రతిభాసమున్నతముగా వర్ణించెను. ఒకే ముహూర్తములో బక్కింగ్‌ హాం పేలెస్‌లో 
జన్మించిన రాజకుమారుడు, ఒక మురికి కూపములో జన్మించిన పేద పిల్లవాడు ఒకే 
రూపము గలవారై సర్గాగా ఒకరి దుస్తులను మరొకరు మార్చుకొని రాజు పేదవాడై, 
పేదవాడు రాజై ఆ వాతావరణము ఇతనికి గిట్టక, ఈ వాతావరణము అతనికి గిట్టక 
ఆ ఇరువురు అమాయకపు బాలకులు పొందిన మానసిక వ్యధలను, చిత్ర విచిత్రములైన 
హింసలకు గురియె వారు పొందిన వేదనలను ఇందు రచయిత చక్కగా వర్ణించెను. 
ఇది పిల్లల మనోభావములను, వారి వింత అనుభవములను, అనుభూతులను. 
చిత్రించునట్టి చక్కని రచన. 


పై మూడు నవలలు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ధారావాహికముగా వెలువడి 
ఆ పిమ్మట ఆంధ్ర గ్రంథమాల పక్షమున పుస్తకరూపము దాల్చ్పినవి. 


“శ్రీమతి హెరియట్‌ బీచర్‌ స్టౌ” అను అమెరికన్‌ రచయిత్రి వ్రాసిన “అంకుల్‌ 
టామ్సు కాబిన్‌” అను నవలను “అంకుల్‌ టామ్‌ కథ” అను పేరున శ్రీ దిగవల్లి 
వెంకటశివరావు తెనిగించెను. భారత దేశమునందలి హరిజన సమస్యతో పెక్కు 


860 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పోలికలు గల అమెరికాయందలి నీగ్రోల సమస్యను గురించి, ముఖ్యముగా వారు ఆ 
దేశములో అనుభవించిన కడగండ్లను గురించి వారు తమ స్వాతంత్ర్యము కొరకు 
సలిపిన పోరాటమును గురించి, రచయిత్రి తెలిపిన అభిప్రాయములను అనువాదకుడు 
బాలురకు అర్ధమగు భాషలో వివరించెను. ఈ కథలో సచ్చీలము, సత్ప్రవర్తన, దైవభక్తి 
గల “అంకుల్‌ టామ్‌” అను నీగ్రో తన యజమానుని కబంధ హస్తములలో ఆనుక్షణము 
అనుభవించిన ఘోర బాధలను, యెట్టి క్లిష్టస్థితిలోను అతడు చలించక తన విద్యుక్త 
ధర్మమును నెరవేర్చిన విధమును రచయిత చక్కగా ఇందు వివరించెను. ఈ ఘట్టమును 
తిలకించిన ఆనాటి ఘోరకలి మనకర్థమగును. చూడుడు - ప్రత్తి చేను యజమానియైన 
లెగ్రీ ద్రోహబుద్ధితో, ఆధికార మదాంధతతో అమాయకురాలైన లూసీని కొరడాతో 
కొట్టవలసినదని టామూను ఆజ్ఞాపించెను. కర్తవ్యనిష్టాగరిష్ణుడైన అతడు అకారణముగా 
ఆమెను హింసించుట కంగీకరించ లేదు. తన ఆజ్ఞను పాటించని టామును చావ 
మోదవలసినదని తన నమ్మిన బంట్లెన శాంబో, కింబోల కప్పగించెను. వారితనిని 
నిర్ణయతో పసరమును బాదినట్లు బాది చీకటి కొట్టులో పడవైచి త్రాగుటకు నీరైనను 
ఈయక బాధించిరి. తీరని దాహముతో ఆ రాత్రి అంతయు బాధపడుచున్న అతని 
కడకు కాస్లీ వచ్చి గాయములకు ఉపచారము చేసి, దాహము తీర్చినప్పుడు అతడు 
ఆమెను హృదయ పూర్వకముగా అభినందించెను. “ఓయి టామూ! ఈ క్రూరుని 
సంగతి నీవెరుగవు. నిన్ను చిత్రవధ చేయించును. నీ పట్టుదల విడువుము” అని 
ఆమె బ్రతిమాలినది. “అమ్మా! నా ప్రాణము పోయినను అన్యాయమున కొడిగట్ట” 
నని ప్రత్యుత్తరమిచ్చెను. అంతట ఆమె లెగ్రీ పన్నుచున్న కుట్రలను వివరించినది. 
“అమ్మా! నన్ను వదలుము. చేతనైనచో నీవును ఎమ్మెలైనును కలసి పారిపోవుడు” 
అని టాము చెప్పెను. అది అసాధ్యమని వివరించి ఆమె వెడలిపోయినది. టాము 
మరణావస్థలో నున్నప్పుడు జార్జి షిల్చీ అక్కడికి వచ్చి “నీకు స్వేచ్చా స్వాతం[(త్యముల 
నిప్పించి తీసుకొని పోవుటకు వచ్చితి” నని చెప్పగా తన చిన్న యజమాని రాకకు 
అతడు సంతసించుచు “నాయనా! నేను బానిసతనము లేని దివ్యలోకమునకు 
పోవుచున్నాను. నాకింక నెట్టి కోరికలును లేవు. నా మరణ కారణములను మాత్రము 
నా ముదుసలి యిల్లాలికి చెప్పకుము. పాపము దానీ గుండెలు పగులును” అని 
చెప్పినప్పుడు యెంతటి కఠిన హృదయునికైనను గుండెలు అవిసిపోవును- “అంకుల్‌ 


తెలుంగు నవలా వికాసము 361 


టామ్‌ కథ” నవలయందలి ప్రతి వ్యక్తి, ప్రతి సన్నివేశము, ప్రతి సంఘటన సజీవ 
సంపన్నమై, అలనాటి నీగ్రో బానిసల దారుణ పరిస్థితులను హృదయ విదారకమైన 
వారి కన్నీటి గాథలను వివరించును. 

ప్రముఖ నవలా రచయిత విక్టర్‌ హ్యూగో 'లె మిసరబ్లే, నవలను “త్యాగమూర్తి” 
అను పేరున శ్రీ సన్నిధానం శ్రీధరశర్మ ఆంధ్రీకరించెను. పది భాగములుగల ఈ 
ఉద్దంధమును అనువాదకర్త పాఠశాల విద్యార్థుల ఉపయోగార్థము 126 పేజీలలో 
మూలమునందలి ఇంపు సొంపులను గుదిగుచ్చి ఇందు ఇమిడించెను, మానవ 
నిర్మితములైన కఠిన శాసనములకు, మానవాధర్మములకు మధ్య ఏర్పడుచుండు 
పోరాటములలో హృదయవిహీనములైన మానవ శాసనముల కన్న శాశ్వత విలువలుగల 
ఈశ్వర ప్రసాదితములైన శాసనములే సర్వదా అనుసరణీయములను నగ్నసత్యమును 
రచయిత ఇందు వివరించెను. ఒకమారు పరిస్థితుల ప్రభావమునకు తట్టుకొనజాలక 
పాప మొనరించినవాడు శాశ్వతముగా పాపి కాజలడనీ, సత్పురుషుడై అతడు ఉన్నత 
గతిని పొందగలడను సత్యమును రచయిత 'జావాల్‌ జా పాత్ర ద్వారా నిరూపించి 
మానవలోకమున కందించెను. జవాల్‌ జా తన అభివృద్ధికై తోద్చడి, ఆకలి మంటలతో 
బాధపడుతున్న తన అక్క కొరకు, ఆమె సంతానముకొరకర ఒక అంగడిలో రొట్టెలను 
తస్మరించుటతో 'దొంగియని న్యాయ స్థానమున నిర్ణయింపబడి జైలుపాలై అతడు 
పడిన పాట్లను, పొందిన ఆవేదనలను ఇందు చక్కగా వివరించెను. ఆతని పవిత్రమైన 
అంతరాత్మకు, క్రుత్రిమమై రసహీనమైన కట్టుబాట్లకుమధ్య అనుక్షణము చెలరేగిన 
సంఘర్షణను కన్నులకు కట్టునట్లుగా చక్కగా వివరించెను. అతనిని అహర్నిశలు 
రాబందులవలె వెన్నాడిన ఈ క్రుత్రిమ సమాజములో “మిరియేలు” వంటి ఉన్నత 
పురుషుని దర్శనముతో, అతనికి హృదయపరివర్తనము కలిగినది. అయినను 
దుష్టశక్తులు తమ కబంధహస్తములతో విన్నాడి హింసించుట మానలేదు. అతడు 
జీవిత రణరంగమున తన మనుగడకొరకు అనుగుణము పోరాడి తనవలె నిర్భాగ్యులైన 
పెక్కుమందికి తోడ్పడి, స్వసుఖములను విడిచి పరోపకార బుద్ధితో జీవించెను. మహా 
దౌర్భాగ్యస్థితిలో నిర్భాగ్యురాలైన బాలిక కోసెటొ అతని జీవితములో కాలు పెట్టినది 
- ఆమెను అతడు తల్లిగా, తండ్రిగా, సోదరుడుగా (ప్రేమించి, పెంచి, పెద్ద చేసి 
మార్వీసునకిచ్చి వివాహము చేసెను. వివాహానంతరము ఆ దంపతులనుండిగూడ 
దూరమై అజ్ఞాతముగా పెక్కు ఇడుమలతో గడిపి, అంత్యదశలో తనను చూచుటకువచ్చిన 


362 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సర్వీసు కోసెట్‌లకు అతడు ఇచ్చిన అంత్య సందేశము మిక్కిలి ఉదాత్తమైనది. ఈ 
నవలయందలి భాష బాల బాలికల హృదయములను ఆకట్టు కొనగలిగినట్టి 
రసవత్తరమైనది. మచ్చునకు ఈ క్రింది వాక్యములను చూడుడు - “ఇదియొక చిన్న 
యిల్లు, చుట్టును తోట కలదు. కాని యదియు స్వల్పమే”. మరియొక సందర్భమున 
మిరియేలును పరిచయము చేయుచు - “అతడు దీనబంధువు, ఆర్త శరణ్యుడు. అనాథ 
రక్షకుడు, జనులాతని దేవదూతగా భావించుచుండిరి-” అని. 


శ్రీయుతులు ఫుల్దన్‌ బెర్స్‌లర్‌, విల్‌ బెర్స్‌లర్సులు రచించిన (Father Flagan of 
boys Town) అను రచనను “బాలరాజ్యం” అను పేరున శ్రీ ఎన్‌.ఆర్‌. చందూర్‌ 
అనువదించెను. 'దేవుణ్ణి-మానవుణ్ణి సమానముగా ప్రేమించిన ఎడ్వర్లు జోసఫ్‌ ఫ్లానగన్‌ 
అను రోమన్‌ కాథలిక్‌ మతగురువు పోలీసులు, న్యాయస్థానములు నిర్ధాక్షిణ్యముగా 
విడిచి పెట్టిన దిక్కులేని దీనులైన పిల్లలు నివసించుటకు మంచి వసతిని కల్పించి, 
విద్యాబుద్దులు గరపి, సంఘములో వారు గౌరవప్రదమైన జీవితము గడపుటకు 
తోడ్చడెను. ఈ బాలాపరాధులు తమ తప్పులను గ్రహించి, సక్రమమైన మార్గము 
వెంట గౌరవప్రదముగా బ్రతుకుటకును, తమ భావి జీవితములను తీర్చిదిద్దు 
కొనుటకును వలసిన యేర్చాట్లను చేసెను. ఆ మహోదార హృదయుడు ఆ బాల 
నేరస్థులకు చేసిన మేలు అనన్యసామాన్యమైనది. ఇది ఒక జీవిత చరిత్రయైనను 
బాల బాలికల విచిత్ర మనస్తత్వమును, వారి వింత అభిరుచులను విశదపరచునట్టి 
రచన. ఫాదర్‌ ఫ్లాగన్‌ కుల, మత, వర్ల భాషా ప్రాంతీయ భావములను పాటించక, 
ఈ అనాథ బాలురకు దయార్ద బుద్ధితో, మానవతా దృక్పథముతో సలిపిన 
త్యాగములను, మూల [గ్రంథ రచయితలు వివరించిన దానిని అనువాదకుడు పదునైన 
భాషలో తెనిగించెను. 


ఫైెంచి నవలా రచయితలలో జూల్స్‌ వర్న్‌ ఒకడు. ఈయన భౌగోళిక, విజ్ఞాన 
శాస్తసంబంధమైన నిగూఢ విషయములను ఇతివృత్తములు చేసి బాలుల 
హృదయములను రంజింప జేయుచు నవలలను వ్రాసెను. ఈయన వ్రాసిన “ArంUnd 
the world in 80 days” అను ప్రఖ్యాత నవలను శ్రీ కె రమేశ్‌ “80 రోజులలో 
విశ్వవిహారం” అన్న పేరుతో ఆంధ్రీకరించెను. ఆకాశమున విరివిగా విమానములు 
పయనించుచున్న ఈ కాలమున ఈకథ కొంత అతిశయోక్తిగా కనుపించినను, ఇది 


తెలుంగు నవలా వికాసము 363 


వెలువడిన ఆకాలమున ఇందలి ఆద్భుత విషయములకు ప్రజలు మహదానందభరితులై 
రనుటలో యెట్టి అతిశయోక్తియును లేదు. నవలను పఠించుచు న్నప్పుడు పస్‌ పాతూ, 
ఫిలియన్‌ ఫాగ్‌, జేమ్సుఫారెస్టర్‌, గూఢాచారి మున్నగు వారందరును సజీవ చిత్రములవలె 
మనముందు మసలుచుందురు. ఈ రచయిత మరొక సవల “సాగరగర్భంలో 
సాహసయాత్ర” తెలుగులోనికి అనువదింపబడినది. 


“స్విస్‌ ఫామిలి రాబిన్సన్‌” అను ఆంగ్ల నవలను ఆధారము చేసికొని, అందలి 
కొన్ని ముఖ్య సంఘటనలను తీసికొని శ్రీ పోలిశెట్టి నాగేశ్వరరావు “అందాల దీవి” 
అను పేరున బాలబాలికలకు వినోదము కలిగించురీతిలో రచించెను. ఇది 
అనువాదము, అనుసరణమువలెగాక స్వతంత్ర రచనవలె సరళముగను, రమ్యముగను 
నున్నది. ఒక మత గురువు తన భార్య, నలుగురు కుమారులతోకలసి ఒక ఓడలో 
ప్రయాణము చేయుచు, సముద్ర మధ్యమున భయంకరమైన పెనుతుఫానుకు ఆ ఓడ 
బ్రద్ధలైపోయి, అందలి ప్రయాణీకులందరును చెల్లా చెదరై పోగా, ఆ కుటుంబమువారు 
పెక్కు కష్ట నష్టములతో చివరకు ఒక నిర్మానుష్యమైన “మృగాల దీవి” ని చేరుకొని, 
తమ స్వయంకృషితో, సహనశీలతతో దానిని “అందాల దీవి” గా మార్చిన అద్భుత 
సాహసయాత్ర దీనిలో వర్ణితమైనది. మతాచార్యుడైన తండ్రి, కుమారులకు కష్టదశలో 
అడుగడుగున బోధించిన నీతులు, జీవితపు విలువలను గురించి చెప్పిన మాటలు, 
హృదయములను కదలించును. ప్రతి బాలుడు, బాలిక చదువదగిన రచన ఇది. 
ఇందలి ప్రతి వాక్యము, ప్రతి సన్నివేశము సహజసుందరము నుండి నీతి పథమున 
నడిపించును. ఆ తండ్రి తనకుమారులకు భిన్న సమయములలో చెప్పిన ఈ 
వాక్యములను చూడుడు 


“చిన్నప్పటినుంచీ ధైర్యసాహసాలు నేర్చుకోవాలి. మిన్నువచ్చి మీదపడినా 
ఏమాత్రం జంకకూడదు. నిర్భయంగా వుండాలి. పిరికివాడు ఎందుకూ పనికి రాడు. 
వాడి జీవితమే వ్యర్థమైపోతుంది...” అని (పేజి. 15). “(ఫిట్టి నువ్వు అబద్ధ 
మాడుతున్నావు, హాస్యానికైనా అబద్ధమాడకూడదు. అదే అలవాాటైపోతుంది. ఏ దుర్గుణం 
అలవాటైనా మానడం మహాకష్టం...” అని (పేజి. 18), “పగవాళ్ళనికూడా 
ప్రేమించడం నేర్చుకోవాలి” అని (20 పేజి). “ఇక నుంచి ఈ దీవిలో ఏవస్తునా 
ఎవళ్ళదీకాదు, అందరిదీను.” (45 పేజీ. “కోపం, గర్వం, భయం, స్వార్థం, అసూయ, 


364 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


సోమరితనం, దురాశ, పిసినారితనం మొదలైన దుర్గుణాల్ని మనసులోనికి చొరనివ్వ 
గూడదు...”. “శాంతం, వినయం, ధైర్యం, త్యాగం, ప్రేమం, చురుకుదనం, దయ, 
దానం మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి-” (90 పేజి). “త్రాగుడు తాగటం 
మహా పాపం, ఇల్లూ వొళ్ళూ గుల్ల చేస్తుంది. మనిషిని పశువుగా మార్చి, అనేక 
పాపాలు చేయిస్తుంది. ఏ దురలవాటు ఉన్న వాడైనా బాగుపడతాడేమోగాని, తాగుబోతు 
మాత్రం బాగుపడడు” అని (110 పేజి. “భగవంతుణ్ణి నమ్మినవాళ్లకి ఆపదలు 
వచ్చినా వాటంతటవే తొలగిపోతాయి. ఇదేదో మన మంచికే వచ్చింది” అని (పేజి 
126). ఇట్టి మహనీయ వాక్యములు ఈ నవలయందు కోకొల్లలుగా నున్నవి. వారు 
ఆ దీవియందలి భిన్న ఏ దేశములకు పెట్టిన పేర్లు, ప్రకృతికి సంబంధించిన వర్ణనలు 
చిత్ర విచిత్రములుగా నున్నవి. నవల ఆపాద మధురము. తెలుంగు నుడికారపు 
సొంపుతో కడు రమ్యముగా ఈ రచన సాగినది. 


“రాబిన్‌ హుడ్‌” సలిపిన విశ్వవిఖ్యాతమైన సాహస కృత్యములను కొన్నింటిని 
మన బాల బాలికలకు ఆనందము కలుగునట్లు శ్రీ ఉదయశంకర్‌ చక్కని భాషలో 
ఏర్చి కూర్చి అందించెను. ఇంగ్లాండు దేశమును ప్లాంటా జెనెట్‌ ప్రభువులు తమ 
కఠిన శాసనములతో నిర్ణయగా పాలించు చున్నప్పుడు, సామాన్యపౌరుడైన ఈ రాబిన్‌ 
హుడ్‌ “షేర్‌ ఉద్‌” అడవిలో నివసించుచు, తనతో మరికొందరిని కలుపుకొని ఆ 
కఠినాధికారమును యెదిరించి, సామాన్యపౌరులకు గొప్ప మేలు చేసెను. పరోపకార 
బుద్ధితో అతడు ఆనాడు సలిపిన సాహస గాథలను నేటికిని ఆంగ్లేయులు స్మరించు 
చుందురు. ఒకానొక సందర్భమున రాబిన్‌ హుడ్‌ పలికిన ఈ మాటలను 
గమనించినచో మనకు అతని ఆశయము తేట తెల్ల మగును. చూడుడు, 
“అన్యాయమును నశింప జేయుట, న్యాయమును నిలబెట్టుట మా ఆశయము. పో 
రాటమనిన మాకెంతయు ప్రీతి-” అని. ప్రచ్చన్న వేషములో నున్న రిచర్లు ప్రభువుతో 
ఆతడు పలికిన ఈ మాటలను గమనించిన యెడల అతని హృదయము మన 
కవగతమగును. “నేను సన్మార్గులకు మిత్రుడను. దుర్మార్గులపాలిటి గండ్ర గొడ్డలిని. 
ధర్మమును, న్యాయమును రక్షించుటయే నా పని” అని. ఇట్టిదే మరొక అద్భుత కథ 
“అల్లాఉద్దీన్‌ అద్భుతదీపము”. దీనిని శ్రీ మొసలికంటి సంజీవరావు తెనిగించెను. 
దురాశాపరుదైన ఒక మాయవి తన మంత్రతంత్రములతో, కుతంత్రములతో 
“అల్లాఉద్దీన్‌ అను ఒక అమాయకపు బాలునికడకు వచ్చి, 'మీ పినతండ్రి” నని 


తెలుంగు నవలా వికాసము 365 


చెప్పి నమ్మించి, ఒక గుహలో నున్న ఆద్భుత దీపము సహాయముతో ధనము 
నార్జింపనెంచెను. భగవత్ళృప వలన ఆ బాలుడే ఆ అద్భుతదీపము సహాయముతో 
అతని దుస్తంత్రములను ఛేదించి విజయనును చేపట్టెను, బాలుర మనస్తత్వమును 
చిత్రించు చక్కని నవల ఇది. 


జాన్‌ రస్మిన్‌ వ్రాసిన ‘Gంlden Valley’ నవలను బంగారు లోయ” అను పేరున 
శ్రీ యస్‌. కె. వెంకటాచార్యులు అనువదించెను. సిరియా దేశమునగల ఒక 
సారవంతమైన బంగారు లోయకు ష్వార్టు, హాన్సు, గ్లక్‌ అను సోదర త్రయము 
అధికారులు. మొదటి ఇరువురు దురాశాపరులు. దుర్మార్గులు. చివరివాడు 
దయాగ్టహృదయుడు. పెద్దవారిరువురు ఆ చిన్న వానికి అహర్నిశలు ద్రోహము తల 
పెట్టి చిత్రహింసలు చేసినను, సోదర ప్రేమతో, దయార్ధ బుద్ధితో అతడు వారిపట్ల 
ప్రవర్తించెను. దురాశాపరులైన ఆ సోదరు లిరువురు తోటి మానవులకు యెట్టి 
సహాయము చేయక, సువర్ణ ప్రవాహ ప్రభువు శాపముతో శిలలుగా మారిపోయిరి, 
దయారబుద్ధిగల గ్లక్‌ ఆ ప్రభువు దీవనలతో బంగారు లోయకు అధిపతియై దీన 
జనులకు మిక్కిలి తోడ్చడెను. ఈ నవల వలన ప్రేమాధిక్యత స్పష్టమగుసు. 


ఆంగ్ల రచయిత జేమ్స్‌ దర్భల్‌ ఒక ప్రసిద్ధ కథను ఆధారము చేసికొని శ్రీశ్రీ 
వాత్సవ “రతనాల నవ్వు అను నవలను స్వతంత్ర రీతిలో రచియించెను. ఇందులో 
బాలుర మనస్తత్వమును చిత్రించుటకు రచయిత ప్రయత్నించి అందు సఫలీకృత 
మనోరధుడయ్యెను. నవలలోపల అక్కడక్కడ గీయబడిన బొమ్మలు కథా 
సందర్భములను చక్కగా వివరించు చున్నవి. ఇందలి సంభాషణలు భావగర్భితములై 
అత్యంత శోభావంతముగా నున్నవి. 


తమిళమున శ్రీ వల్లియప్ప బాలురకొరకు రచించిన ఒక చిన్న నవలను శ్రీ చల్లా 
రాధాకృష్ణశర్మ “చిట్టికి చిరు గంట” అన్న పేరుతో తెనిగించెను, ఈ అనువాదము 
సరళ సుందరముగానున్నది. ఈ పుస్తకములో శ్రీయుతులు బాపు, ఉమాపతి వేసిన 
బొమ్మలు ప్రత్యేక ఆకర్షణీయముగా నుండి భావము ఉట్టిపడునట్లు చేయుచున్నవి. 
కందన్‌ అను కుర్రవాడు “చిట్టి అను ఒక మేక పిల్లను పెంచెను. “మేక పిల్ల మేకపిల్ల 
అందమైన మేకపిల్ల” యనుచు అతడు నిత్వము దానితో ఆడుకొనుచుందెను, దానికి 
ఒక చిరుగంట కట్టి ఆడించవలెనను కోరిక అతనికి కలిగి, ఆ విషయమును తండ్రితో 
చెప్పెను. తండ్రి కుటుంబ పరిస్థితి వివరించి ఆ పని తన తలకు మించినదని 


866 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


తెలిపెను. ఆ బాలుడు విచారముతో ఆ మేక పిల్లను తోలుకొని దారిన పోవుచుండగా 
రాజభటు డొకడు కలసి, రాజుగారు చేయు యజ్ఞమునకై దానిని బలవంతముగా 
తీసికొనిపోయెను. కందన్‌ చాకచక్యముతో రెండు పర్యాయములు ఆ గండమునుండి 
దానిని రక్షించు కొనెను. చివర పర్యాయము రాజభటుడు అతనిపై దొంగ నేరమును 
మోపి శిక్ష విధించుచున్నప్పుడు రాజగురువైన ప్రేమానందస్వామి యథార్థ స్థితిని 
తెలిసికొని, వారి నిర్బంధమునుండి అతనిని విడిపించి, అతని మేకపిల్లను తిరిగి 
ఇప్పించి “చిరు గంటను” గూడ బహూకరించుటతో కథ సుఖాంతమై ముగిసినది. 


తెలుంగులో చిన్నపిల్లల నవలలు 


శ్రీ కథావినోదిని రచించిన “విహారయాత్ర” నవల చిన్న పిల్లల మనస్తత్వమును 
చిత్రించునట్టి మంచి రచన. పాఠశాల విద్యార్థులు కొందరు తమ ఉపాధ్యాయులతో 
కలసి విహార యాత్రకు వెళ్ళిరి. వారిలో నలుగురు తమ ఉపాధ్యాయుల కనుగప్పి 
ఒక కొండలోనికి వెళ్ళి, ఒక గుహలో ప్రవేశించి అందులోగల రాతి విగ్రహము 
ముందు కొంత సేపు గడసిరి. ఆ బొమ్మను చూచుటవలన పాతాళలోకమునకు 
సంబంధించిన యేవో కొన్ని కథలు వారికి గుర్తునకు వచ్చినవి. వారికి వింత అనుభూతి 
కలిగినది. ఈ నవల పిల్లలను బాగుగా ఆకర్షించుటతోపాటు, తమ గురువులమాట 
విననందు వలన సంభవించు ప్రమాదములను గూడ పరోక్షముగా ప్రబోధము 
చేయును. ఇందలి భాష పిల్లలకు పఠన యోగ్యము. 


శ్రీ నార్ల చిరంజీవి వ్రాసిన “పేనూ - పెసర చేనూ” నవల బాలరను బాగుగా 
ఆకర్షించును. ఒకే పేను పెసర చేను వేసినది. దానివలన అడవి జంతువులకు 
మంచి ఆనందము సమకూరినది. కాని ఆ దేశము నేలు రాజు దురహంకారముతో, 
దుష్టబుద్ధితో ఆ చేనును పాడు చేయించెను. అల్ప జంతువైన ఆ పేను అధైర్యపడక 
ఉపాయముతో రాజును ఓడించి శాంతిని కాపాడినది. కిరీటములను ధరించు 
రాజులకు ఈ భూమిమీద జీవించుటకు యెంతటి హక్కు ఉన్నదో పిపీలికాది 
జంతువులన్నింటికిని అంతటి హక్కే కలదను సత్యమును ఈ పేను ఈ కథద్వారా 
రుజువు చేసి చూపినది. 


బహుముఖ ప్రజ్ఞాశాలియెన శ్రీ కె. సభా బాల బాలికల కొరకు రచించిన “కవి 
- గాయకుడు” అను నవల అత్యుత్తమ మైనది. బాల్యమునుండి ఒక కవీ - గాయకుడూ 


తెలుంగు నవలా వికాసము 367 


ఇరువురు మిత్రులుగానుండి పెద్దవారై పేరు ప్రఖ్యాతులను గడించినను వారు విడిపోక 
అన్యోన్యముగా కలసి మెలసి జీవించిరి. ఆ ఇరువురు మిత్రుల ప్రమమయ 
జీవితములను, బాల బాలికల మనస్సులను రంజింప జేయువిధముగా సులభ శైలిలో, 
వాచవు లూరించు మధురమైన భాషలో ఈ నవల ద్వారా అందించిరి. ఇట్టి ప్రబోధాత్మక 
మైన చక్కని కథను మనకందించిన రచయిత కృషి మెచ్చుకొనదగినది. 


తెలుగునాట ఈ శాఖా సాహిత్యమునకు ప్రాణము పోసిన మహనీయుడు 
శ్రీ చింతా దీక్షితులు. ఆయన వ్రాసిన “లీలా సుందరి” అను నవల చిన్న పిల్లల 
మనస్తత్వమును చిత్రించునట్టి ప్రముఖ రచన, ఇందలి భాష, భావములు పసిపిల్లల 
హృదయములను చక్కగా ఆకట్టుకొని చివరంట చదివించగలవు. వన బాల (చీకటి 
జీబూతం) అను రాక్షసి తన కుమార్తెను కోలుపోయి, కనుపించిన ఆడపిల్లల నందరిని 
మాయోపాయములతో ఎత్తుకొనిపోయి తాను నివసించు గుహలో బంధించు చుండెడిది. 
అటులనే ఆ రాక్షసి లీలా సుందరి అను అందాల బాలికయైన రాకుమారిని, ఆమె 
తోట నుండి దొంగిలించుకొనిపోయి ఇతర బాలికలతోపాటు ఆమెను గూడ ఆ 
గుహలోనే బంధించినది. వివేకవతియైన ఆ రాజకుమారి ఆ రాక్షసినుండియే, కొన్ని 
విచిత్ర రహస్యములను తెలిసికొని, రాజమౌళి అను రాకుమారుని తోడ్పాటుతో ఆమె 
ఆటకట్టించి, తనతో పాటు మోసపోయిన తదితర బాల బాలికలకు గూడ విముక్తిని 
కలిగించి, వారికి తగిన వరులతో వివాహమాడుటకు తోద్చడి, తాను రాజమౌళిని 
వివావామాడుటతో కథ నుఖాంతవ్హా ముగినినది. ఇందలి వర్ణనలు 
సమయోచితముగానుండి, కథకు పుష్టిని చేకూర్చు చున్నవి. “లీలాసుందరి” వలెనే 
ఆయన వ్రాసిన మరొక మంచి పుస్తకము “సూరి, సీతి, వెంకి” అనునది. 


సున్నితమైన రాజకీయములను వ్యంగ్యస్ఫోరకముగ మలిచి, ననలలు, కథలు 
విశేషముగా వ్రాయుచున్న శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ అదే ధోరణిలో బాల బాలికల 
విచిత్రమైన మనస్తత్వమును చిత్రించుచు “బుడుగు” అను నవల రెండు భాగములుగా 
రచించెను. ఆయన చేతిలో ఈ నవలా విభాగము తీగలుసాగినది. రెండు భాగముల 
లోపలను, అట్టపైనను వేసిన బొమ్మలు అత్యంత ఆకర్షణీయముగా నుండి విషయమును 
సుబోధకము చేయుచున్నవి. ఈ నవలా భాగముల రెంటికీని కథానాయకుడు “బుడుగు”. 
అతని మరో పేరు 'పిడుగు,అతని వింత చేష్టలు, ముద్దు ముద్దు మాటలు కడు పుబ్బ 


368 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


నవ్వించగలవు. ఒక్కసారి చదివిన అది మీకే తెలియును - చూడండి, “ఎందుకు 
వాడిని బోడిగుండు అనాలి అసలు?” అంటూ తండ్రి బుడగును కోప్పడ్డాడు, “వాడికి 
నిజంగా గుండు ఉందిగా” అన్నాడు బుడుగు. “ఏడిశావు - బోడినిజం నువ్వూను-” 
అని తండ్రి గసిరాడు. 


మరొక సందర్భములో - బాబాయి ఉత్తరం వ్రాసి బుడుగుతో సీతకిచ్చి 
రమ్మన్నాడు. వాకిట్లో కూర్చోని వున్న ఆ అమ్మాయి నాన్నతో జరిగిన ఈ సంభాషణను 
తిలకించండి - “ఏవరికిరా! ఆ ఉత్తరం?” “ఎవరికో నీకెందుకురా?”. “భడవా ఇలా 
రా” అనేసి బుడుగును గబుక్కున పట్టేసుకొని ఉత్తరం చూసి “హేం పొగరు రాస్మెల్‌ 
-నాకూతురికి ఉత్తరం రాస్తాడా? చెప్తా ఉండు వాడిపని” అన్నాడు. “లేకపోతే నీకు 
రాస్తాడా?” అన్నాడు బుడుగు. బుడుగు కొన్ని సందర్భములలో పదములకు ఇచ్చిన 
విచిత్రమైన నిర్వచనమును చూడండి - “శిక్ష” అంటే చిన్న పిల్లల్ని బళ్ళో వెయ్యడం. 
“ధైర్యం” అంటే పోలీసుతో మాట్లాడటం, “నీతి” అంటే “కోత” అని. 


ఈ నవలలో అమ్మా, నాన్న బాబాయి, సీగాన (పెసూనాంబ, బొమ్మ, లావుపాటి 
పక్కింటి పిన్ని, సీత్ర అంతా చిత్ర విచిత్రముగా మనకళ్ళకగుపింతురు. 

శ్రీ నోరి నరసింహశాస్తిఆరు, పన్నెండు సంవత్సరముల మధ్యవయస్సుగల 
పిల్లల అభిరుచులకు అనుగుణ్యముగా నుండునట్లు “కర్పూర ద్వీపయాత్ర” అను 
నవలను రచించిరి. ఆయన దీనిలో మన పూర్వ సంస్కృతిని, భారతీయుల ఆధ్యాత్మిక 
బెన్నత్యమును జోడించి పిల్లల మనస్తత్వమునకు తగినట్లు వారి భాషలో కథను 
వివరించిరి. ఇందలి ఇతివృత్తము ఇది. కర్పూర ద్వీపమునకు ఒక నావ వచ్చినది. 
దానిని చూచి వ్యామోహముతో నాలుగు జంటల పిల్లలు పక్షి రూపములు దాల్చి 
అందులో యెక్కి ప్రయాణము చేసి ఈ లోకము చేరుకొని విశేషముగా పుణ్యకార్యములు, 
స్వల్పముగా పాప కార్యములు చేసిరి. తాము చేసిన స్వల్ప పాప ఫలితముల 
ననుభవించుటకు గాను వారు ముందు నరకలోకమునకు పోయి అక్కడ తమ 
పాపములను క్షాళనము చేసికొని, ఆపిమ్మట ఉత్తమ ద్విజన్మలెత్తి స్వర్గమునకు వెళ్ళీ, 
అక్కడ కొంత కాలము గడపిన పిమ్మట, ఈ లోకము వినాశనోన్ముఖముగా నుండుట 
గమనించి, వారి మనస్సులు కరిగి మరల ఈలోకములో అవతరించిరి. ముందు 
వారు గోరూపము దాల్చి, ఆపిమ్మట ఉత్తమోత్తమమైన మానవరూపము ధరించి, 
ఈ లోకమును మధుర మంజుల మొనరించి 'స్వర్గముకన్న మిన్న ఇదియే” నని 


తెలుంగు నవలా వికాసము 369 


లోకమునకు రుజువు చేసి, తమ కర్పూర ద్వీపమునకు యథాప్రకారము తిరిగి 
చేరుకొనిరి. 


ఆ ద్వీపమునందలి పిల్లలను గురించి ఆయన ఈ మాటలను చూడండి- 
“ఆ ద్వీపములో పిల్లలు చేపలల్లే పాలల్లో, నీళ్ళల్లో ఈదగలరు; పక్షులవలె ఆకాశంలో 
రివ్వున ఎగిరి పోగలరు; మనుషులవలె నేలమీద నడవనూగలరు” అని. 


శ్రీయుతులు కొలిపాక మధుసూదనరావు, పబ్బరాజు గోపాలరావులు, “మోగిన 
గంట” అను నవలను వ్రాసిరి. “సూర్యాపతి” అను అమాయకపు బాలుని జీవితము 
ఇందు చిత్రింపబడినది. ఒక స్నేహితుడు ఆటలో అతనిని అన్న మాటలు అతని 
హృదయమునకు గాయము చేయగా, సరోజ అక్క వద్దకు వెళ్ళెను. ఆమె మరొక 
విధముగా అతనిని గాయ పరచినది. మతి స్థిమితమును పోగొట్టుకొని ఆ బాలుడు 
సికింద్రాబాదు చేరుకొని అక్కడ పడ్డ బాధలు, చివరకు ఒక శరణాలయములో బుద్ధ 
దేవుని చిత్రపటను ముందు మోకరిల్లి నప్పుడు అతడు పొందిన చిత్తశాంతి ఇందు 
వర్ణింప బడినది. పసిపిల్లల సున్నితమైన హృదయము లెట్లుండునో ఈ నవల మనకు 
తెలుపును. “నీతి” దాయకమైన ఈ నవల పిల్లలందరు చదవ తగినది. 

శ్రీ శిష్టా లక్ష్మీకాంతశాస్రి బాలబాలికల విజ్ఞానాభివృద్ధికై “బ్రహ్మపుత్ర” అను 
రచనను చేసిరి, భారతావని యందలి పెక్కు నదులలో అది ఒకటి. దానికి 
సంబంధించిన గాథలు, భారత, భాగవతముల యందును, తదితర పురాణ 
ములయందును లెక్కకుమిక్కిలి యున్నవి. అవి బాలుర కందుబాటులో నుండవు 
గనుక, శ్రీ శాస్తి మిక్కిలి కృషి చేసి ఆయా విషయముల నన్నింటిని పెక్కు 
(గంథములనుండి సేకరించి సుబోధకముగా నుండునట్లు ఇందు పొందుపరచిరి. 

శ్రీ నోరి రామకృష్ణ “సూర్యయానం” అను విజ్ఞానాత్మకమైన నవలను మధురమైన 
భాషలో రచియించెను. విజ్ఞాన తృష్టగల ఒక ఉపాధ్యాయుడు తన మేధాసంపత్తితో 
విమానమువలె ఆకాశమున పయనించగల ఒక నూతన యంత్రమును కని పెట్టి, 
ఆవిషయమును తరగతిలో బాలురకు వివరించి, త్వరలో తాను ఆ(ఫికా ఖందమునకు 
వెళ్ళి అక్కడి భయంకరాటవులలో గల “ప్రకృతిని పరిశోధించగల” నని చెప్పెను. ఈ 
విషయమును వినిన రామం, గురువుతో తానును అక్కడికి వెళ్ళుదునని తల్లికి తెలిపెను. 
అంతకు ముందే పరిశోధనకొరకు వెళ్ళిన అతని తండ్రిని, అక్కను గురించి తెలిపి 


870 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆమె వెళ్ళవద్దని వారించినది. విజ్ఞాన తృష్ణతో 'రామం' తల్లికి తన భావి కార్యక్రమమును 
వివరించి గురువు వెంట ఆఫ్రికాకు “సూర్యయాన” ములో పయనించి, అక్కడగల 
నరమాంస భక్షకులతో పోరాడి, వారిని వశపరచుకొని ఏనాడో విడిపోయిన తన 
తండ్రిని, అక్కను కలసుకొని అక్కడి దట్టమైన అడవులను మానవ వాసయోగ్యముగా 
నొనరించి ద్విగ్విజయముతో తిరిగి భారత దేశమునకు వచ్చెను. పిల్లలందరు చదవదగిన 
ఉత్తమోత్తమమైన వైజ్ఞానిక నవల ఇది. 


బుద్ధ భగవానుని పిమ్మట అంతటి మహామహిమాన్నితుడైన ఆచార్య నాగార్జునుని 
పవిత్ర జీవిత చరిత్రను శ్రీ శార్వరి “నాగార్జున” అను పేరుతో బాలుల కొరకు 
నవలగా మలిచెను. ఆ ఆచార్యవర్యుడు శ్రీ పర్వతము (నాగార్జునకొండ) పైన నివసించి 
మహాయాన బౌద్ధ మతమున “మాధ్యమిక వాద” మను నూతన సిద్దాంతము ప్రవచించి, 
దానిని యావత్రపంచమునకు ప్రచారము చేసెను. ఇట్టి లోకోత్తర పురుషుని జీవిత 
చరిత్రను బాల బాలికలకు విజ్ఞాన వినోదములు కలుగునట్లు సులభ శైలిలో అందించిన 
శ్రీ శార్వరి కృషి ప్రశంసనీయ మైనది. 

మరియొక వైజ్ఞానిక నవలిక శ్రీమతి కంచి రమాదేవి వ్రాసిన “అనంతంలో 
అంతం” అనునది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి స్త్రీల చేత, పిల్లలకు వైజ్ఞానిక 
సాహిత్యము పట్ల అభిరుచి కలిగించుటకుగాను నిర్వహించిన పోటీలలో దీనికి 
బహుమతి లభించినది. మానవ కల్యాణమునకు దోహదకారి కాదగిన మహత్తర 
విజ్ఞానమును, అసూయా ద్వేషములతో, స్వార్థపరత్వముతో ఉపయోగించుకొనినయెడల 
అది సర్వనాశనమునకు యెట్లు దారితీయునో 'సునంది లోకవాసియైన 'హరియన్‌' 
అను శాస్త్రజ్ఞుడు తన స్వానుభవములను ఇందు వివరించెను. గత రెండు వందల 
కోట్ల సంవత్సరముల నుండి సునందలోకమునను, భూలోకమునను మానవ ప్రగతికి 
సంబంధించిన విషయములను అతడు వివరించి, మారణాస్త్రముల ఉత్పత్తికొరకు 
జరిగిన పోటీలలో తమ దేశము తునాతునియలై పోగా, తాను ఒక్కడు అ మహా 
శాస్త్రముల సహాయముతో, యోగశక్తులతో ఆ ప్రమాదము నుండి బయటపడి, 
భూలోకమునకు వలస వచ్చిన విధానమును, ఇక్కడ దీర్హ నిద్రతో గడిపిన కాలమును 
వివరించి, ఇక్కడ గూడ అణు శాస్త్ర సంబంధమైన పరీక్షలు జరుగుచున్నవి గనుక, 
తన ఉనికికి ఇది యోగ్యమైన స్థానము కాదుగనుక, మానవ స్పర్శ సోకని 
గురుగ్రహమునకు పోయి అక్కడ తన జాతివారిని మరల సృష్టించి వారి అభివృద్ధికి 


తెలుంగు నవలా వికాసము 371 


తోడ్చడగలనని తెలిపెను. రేడియో, టెలివిజన్‌, కాలయంత్రము మున్నగునవి తమ 
దేశ ప్రగతికి యెట్లు తోడ్చడినది చక్కగా వివరించెను. విజ్ఞాన శాస్త్రము పదునైన 
కత్తివంటిదని, దాని ఉపయోగ విధానము పైననే ప్రగతిగాని, వినాశనముగాని 
జరుగునని తెలిపెను. 


ఈ శాఖా సాహిత్యమున బృహత్మృషి చేయుచున్న వ్యక్తి శ్రీ అంతటి నరసింహం. 
ఆయన తెలుగు బాల బాలికల హృదయములకు ఆహ్లాదము కలుగునట్లు తెలుగుల 
జీవితములను, ఆచార వ్యవహారములను, నాగరికతా వైభవములను ఇతివృత్తములు 
చేసి అవి బాలురకు అర్థమగు స్వచ్చమైన భాషలో రచనలు చేసెను. ముఖ్యముగా 
రాయలసీమయందలి కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో గల గ్రామములను, 
కొండలను, గుట్టలను, అరణ్యములను వాని నాశ్రయించిన మనోహర ప్రకృతి 
సౌందర్యమును కన్నులకు రూపుకట్టునట్లు రచనలు చేసెను. మన పాత చరిత్రను, 
భూగోళమును, జంతువులను, వృక్షములను గురించిన విజ్ఞానముతో పాటు, మన 
సంఘ జీవన విధానమును గూడ తన నవలలో సందర్భోచితముగా ఆయన 
వివరించెను. ఒకనాడు మన సంఘములో సర్వత్రా వ్యాపించియుండి, ఈనాడు 
మటుమాయమై పోయిన మంత తంత్ర విద్యలను, క్షుద్ర విద్యలను, దయ్యములు, 
భూతములు మున్నగు వానికి సంబంధించిన విషయములను తన రచనలలో 
పొందుపరచెను. మన పల్లెపట్టులు ఒకనాడు స్వర్గతుల్యములై యుండి, నేడు 
పాశ్చాత్యనాగరికతా ప్రభావముతో, కృత్రిమ వాతావరణములో యెట్లు మారిపోయినవో 
రచయిత కన్నులకు కట్టించెను. కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దులోగల 
వెలిగొండలలోను, కడప జిల్లా కోడూరు, చిట్వేలి మధ్యన రోడ్డులో వున్న 
వెంకట్రాజుపల్లెలోను ఆయన చిత్రించిన ప్రకృతి రమణీయకత నంతటిని మనము 
ప్రత్యక్షముగా వీనిలో చూడగలము. ఆయన రచనలు కేవలము ఊహలతో నిండిన 
కట్టుకథలు గావు. చాలవరకు యథార్థ పరిస్థితులనే పిల్లలకు ఉత్సాహము కలుగునట్లు 
చిత్రించెను. ఆయన వ్రాసిన “కోటవీరన్న సాహసం”, “ఉదయగిరి పోలన్న ధైర్యం”, 
ఈ మంత్రాల రామన్న మొండితనం చదివినయెడల పైన వివరించిన విషయములు 
సత్యమని రుజువగును. 


ఆంధ్ర సాహిత్యోద్యానమున విభిన్న పోకడలు పోయిన కవి సమ్రాట్‌ శ్రీ విశ్వనాథ 
పిల్లలకొరకు “కడిమి చెట్టు”, “వీరవల్లడు”, “పరీక్ష” మున్నగు నవలలను ట్రాసెను. 


372 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


అవి ఉన్నత పాఠశాల విద్యార్థుల ఉపవాచకముల నిమిత్తము ఉద్దేశింపబడి వ్రాసిన 
వైనను, వానిలో బాల బాలికల మనస్తత్వమును, మధ్యతరగతి ప్రజల కష్టనిష్టురములను 
ఆయన చిత్రించెను. “పరీక్ష” నవలలో గ్రామీణ ప్రాంతములోగల రామయ్య అను 
ఒక రైతు కుటుంబ పరిస్థితిని వర్ణించెను. అధునాతన నాగరికత, ఆంగ్ల విద్య, 
గ్రామీణ సౌభాగ్యమును యెట్లు క్రిందు మీదు చేసినది, రామయ్య కుటుంబముపై 
అది పోయిన పోకడలు ఇందు కన్నులకు కట్టునట్లు వివరించెను. గోపాలము, సూర్యము 
ఇరువురు ఆయన కొడుకులు. తండ్రి గుణములను పుణికి పుచ్చుకొనిన గోపాలము 
చితికిపోయిన తమ సంసారము నుద్ధరించుటకు, తండ్రి గౌరవ ప్రతిష్టలను కాపాడుటకు 
చివరంట ప్రయత్నించి పరిస్థితుల ప్రభావమునకు తట్టుకొనలేక ఆత్మహత్య చేసికొనెను. 
రెండవ వాడైన సూర్యము అధునాతన పోకడలకు దాసుడై సాయలా పాయలాగా 
జీవితమును వెళ్ళబుచ్చెను. ఇక రామయ్య మూడవ కుమార్తెయైన శ్యామల, అన్న 
గోపాలమువలె కుటుంబ బాధ్యతలను స్వీకరించి దాని గౌరవమును కాపాడుటకు 
ప్రయత్నించినది. దీనిలో విశ్వనాథ స్వర్ణతుల్యములని విఖ్యాతమైన గ్రామీణ 
ప్రాంతములలో ఆర్థిక దృక్పథముతో పచ్చి పాలనుండి వెన్నతీయుట, పచ్చి పాలలో 
నీళ్ళు కలిపి అమ్ముటవరకు ఆధునిక నాగరికతా (ప్రభావముతో వచ్చిన విభిన్న 
పరిణామములను ఇందు ఉల్లేఖించెను. ఈ సాహిత్య విభాగమున సాము గారడీలు 
సలిపి, మంచి ఫలసాయమును తీసిన వారెందరో యున్నను, ఇంతటితో దీనిని 
ముగింతును. 


తెలుంగు నవలా వికాసము 373 


చతుర్ధ భాగము 
తెలుంగు నవలా వికాసములో పత్రికలు -వ్యక్తుల -కృషి 


దేశమునకు స్వాతంత్ర్యము సిద్ధించిన పిమ్మట ప్రజలలో పఠనాభిలాష 
అభివృద్ధియెనది. గనుక వివిధ భాషలలో పత్రికల (ప్రచురణ కోకొల్లలుగా 
పెరిగిపోయినది. తెలుంగు నాటగూడ పెక్కు దిన, వార, పక్ష మాసపత్రికలు బయలు 
దేరినవి. ఆయా పత్రికలలో ప్రజల అభిరుచులకు, ఆలోచనలకు అనుగుణ్యముగా 
వివిధ శీర్షికల క్రింద విషయములను వింగడించి ప్రచురించదొడగిరి. ద్వితీయ ప్రపంచ 
సంగ్రామము ముగిసిన పిదప సర్వ ప్రపంచ ప్రజలను అధికముగా ఆకర్షించి దినదిన 
ప్రవర్థమానము చెందుతున్న సాహిత్య ప్రక్రియ నవల. ఈ విభాగపు పఠనాభివృద్ధిని 
గ్రహించి ప్రికాధిపతులు రచయితల చేత స్వతంత్ర నవలలు వ్రాయించి 
ప్రచురించుటయేగాక, తదితర భాషలనుండి గూడ అనువాదనులు చేయించి తమ 
తమ పత్రికలలో ధారావాహికముగా ప్రచురించదొడగిరి. క్రమముగా పఠితల సంఖ్య 
విపరీతముగా పెరిగినకొలది పత్రికల ప్రచురణ సంఖ్య సహితము పెరుగజొచ్చినది. 
పత్రికాధిపతులు వ్యాపారదృష్టితోను, ప్రజాభిరుచులను పూరించు తలంపుతోను, 
వాసిలోను, రాశిలోను మేలిరకపు రచనలందించు తలపుతోను, రచయితలకు 
ఇతోధికముగా తోడ్చడుటకై, పోటీలను నిర్వహించి ఉత్తమ రచనలకు వేల సంఖ్యలో 
బహుమతుల నిచ్చుటయే గాక, ప్రచురణార్హమైన మరి కొన్ని రచనలను గూడ, 
బహుమతుల నందుకొనిన వాటితోపాటు తమ తమ పత్రికలలో ప్రచురింప మొదలిడిరి. 
ఈ పోటీలలో పురుషులతోపాటు స్రీలు గూడ సమజిజ్జీతో రచనలు చేయుటయేగాక, 
క్రమముగా వారిదే పై చేయి యనునంతవరకు వెళ్ళినది. కనుక ఇక పత్రికల, 
మరియు వ్యక్తుల కృషిని వివరింతును. 


ఆంధ్ర పత్రిక - ఆంధ్ర సచిత్ర వారపత్రిక - భారతి. శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు 
పంతులు చూపిన ఒరవడిలో పై పత్రికల యజమాన్యమును స్వీకరించిన శ్రీ శివలెంక 


374 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


శంభుప్రసాద్‌, ఆయన కుమారుడు శ్రీ రాధాకృష్ణ ఈ సాహిత్య విభాగమునకు 
చేయుచున్న మహత్తర కృషిని వివరింతును. ప్రతి ఆదివారమునాడు వెలువడు ఆంధ్ర 
పత్రిక “సారస్వతానుబంధంలో” ప్రముఖ రచయితలచేత నవలలు వ్రాయించి 
ప్రకటించిరి. శ్రీయుతులు విశ్వనాధ, నోరి, పిలకా గణపతిశాస్త్రి వంటి పండిత ప్రకాడుల 
నవలలలో చాల వరకు ఆ అనుబంధములలో వెలువడినవే. స్వాతంత్ర్యము లభించిన 
పిమ్మట ప్రప్రథమమున ఆంధ్ర సచిత్ర వారపత్రిక, నవలా రచనలో పోటీలను 
ప్రవేశపెట్టి, రచయితలకు గొప్ప ప్రోత్సాహము నిచ్చి ప్రథమ, ద్వితీయ, తృతీయ 
బహుమతుల నిచ్చుటయేగాక, ప్రచురణకు యోగ్యమైన మరికొన్నిటిని తమ 
వారపత్రికలో ధారావాహికముగా ప్రచురించి పారితోషికముల నిచ్చిరి. శ్రీ పోతుకూచి 
సాంబశివరావు “ఉదయ కిరణాలు”, శ్రీ కందుకూరి లింగరాజు “సమర్పణ”, 
శ్రీ తాడిగిరి పోతరాజు “మట్టి బొమ్మలు”, శ్రీమతి చెరుకూరి రమాదేవి “బాంధవ్య 
బంధితులు” వంటి ప్రముఖ నవలలు ఆ పోటీలలో బహుమతుల నందుకొనినవే. 
శ్రీమతి కోమలా దేవి వ్రాసిన “బంగారు పంజరం” నవల ప్రత్యేక బహుమతితో 
వెలువడినది. శ్రీ నోరివారి “నారాయణభట్టు”, “రుద్రమ దేవి”, “కవిసార్వభౌముడు”, 
మున్నగునవి ఈ పత్రికాముఖమున వెలుగు చూచినవే, 'కౌంట్‌ ఆఫ్‌ మాంట్‌ క్రిస్టో 
“రెండు మహానగరాలి వంటి ప్రపంచ ప్రఖ్యాత నవలలు అనువదింపబడి, దీనిలో 
వెలువడినవి. “భారతి” ప్రత్యేకముగా సాహిత్యము కొరకు పుట్టిన మాస పత్రిక గనుక, 
ఇందులో శ్రీ సింగరాజు లింగమూర్తి “ఆకర్షణలో అపస్వరాలు”, హితశ్రీ 
“అంతర్వాహిని”, శ్రీ ఆర్‌.యన్‌. సుదర్శనం “అసుర సంధ్య” వంటి నవల లెన్నియో 
వెలువడి మన నవలా సాహిత్యమునకు సరిక్రొత్త క్రాంతినిచ్చినవి. 


ఆంధ్ర ప్రభ - ప్రభ సచిత్ర వారపత్రిక. నవలా సాహిత్య ప్రక్రియ తెలుంగునాటిలో 
మారు మూల ప్రాంతములకు ప్రాకునట్లు విశేష కృషి సలిపినది ఈ పత్రికా 
ద్వయమేనని చెప్పినచో అత్యుక్తి యెంత మాత్రమును లేడు. ఆంధ్రప్రభకు నాటి 
నుండి నేటివరకు సంపాదకులుగా వ్యవహరించిన శ్రీయుతులు న్యాయపతి 
నారాయణమూర్తి, నార్ల వెంకటేశ్వరరావు, నీలంరాజు వెంకట శేషయ్య, పండితారాధ్యుల 
నాగేశ్వర రావు మున్నగువారు ముందు చూపుతో ఈ సాహిత్య విభాగమునకు విశేష 
ప్రోత్సాహము నిచ్చి, పెక్కు నవలలను ఆదివారం ఆంధ్ర ప్రభ 'కళాసాహిత్య విజ్ఞాన 
వేదికల” లో ప్రకటించిరి. ఆంధప్రభ సచిత్ర వారపత్రిక నవలా రచనకు వేల సంఖ్యలో 


తెలుంగు నవలా వికాసము 375 


బహుమతులను ప్రకటించి, పోటీలను ప్రారంభించినప్పటినుండి తెలుగునాట గొప్ప 
సంచలనము బయలు దేరినది. పలు ప్రాంతములనుండి రచయితలు, రచయిత్రులు 
అధిక సంఖ్యలో నవలలు వ్రాసి, ఆ పోటీలలో పాలుగొనదొడగిరి. ప్రతి సంవత్సరము 
మూడు, నాలుగు వందల నవలల పోటీకి రాదొడగి, వానిలో ఉత్తమ రచనలకు 
బహుమతులూ లభ్యము కాజొచ్చినవి. ఈ పోటీలలో ముఖ్యముగా స్త్రీలు గణనీయమైన 
సంఖ్యలో పాల్గొని పెక్కు బహుమతులను తమ కైవసము చేసికొనుట ప్రత్యేక విశేషము. 
ఈ పోటీలలో వెలువడిన కొన్ని ఉత్తమ నవలలు శ్రీధర “రాగవిపంచి”; శ్రీ రామవరపు 
వేణుగోపాలరావు “పడగమీది మణి”; శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి “శ్రుతి తప్పిన 
వీణలు”; శ్రీమతి చిట్టా సూర్య కుమారి “మట్టి బొమ్మలు”; శ్రీమతి కొలిపాక రమామణి 
“గడ్డిపోచలు”; శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి “లలితాదేవి”; శ్రీ వసుబాబు 
“ఆద్యంతాలు-అంతర్యాలు”: శ్రీ తులసీకృష్ణ “నత్త గుల్లలు”; “బుతుపవనాలు”; 
కుమారి ఎస్‌. నీలమ దేవి “యామినీ కుంతలాలు”; శ్రీమతి యమునారాణి ఇందూర్‌ 
“నా ఇల్లు - నా సంసారం”; ఏ. రామకృష్ణారావు “జీవన సమరం; శ్రీ పాలకోడేటి 
సత్యనారాయణరావు “మనస్సాక్షి శ్రీ అక్కల సరస్వతీబాబురావు “పచ్చల కలశంలో 
మేలి ముత్యాలు”; శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు “పరుగులిడే చక్రాలు - ప్రవహించే 
జీవిత వాహిని”; శ్రీమతి సి. విజయలక్ష్మి “మరుభూమిలో మల్లెతీగెలు” మున్నగునవి. 


ఆంధ్రజ్యోతి-ఆంధ్రజ్యోతి వారపత్రిక. తెలుగు నాట ప్రప్రథమము నుండియు 
నూతన సాహిత్య ప్రక్రియల ప్రవేశమునకు స్వాగతము చెప్పి, వాని అభివృద్ధికి 
పాటుపడుచున్న ముఖ్యులలో ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు 
ఒకడు. పత్రికలయందలి భిన్నశీర్షికలకు పేర్లు పెట్టుటతోపాటు ప్రతి విషయములోను 
నూతనత్వమును కాక్షించుచున్న వ్యక్తి ఆయన. ఆదివారమునాడు వెలువడు 
“ఆంధ్రజ్యోతి” అనుబంధ సంచికలలో శ్రీ పురాణం కుమార రాఘవశాస్త్రి 
“పచ్చతోరణం”, శ్రీ వీరమల్లు రామకృష్ణ “పెద్దకోడలు”, డాక్టర్‌ జి. వి. కృష్ణారావు 
“రాగ రేఖలు” నవలలను చదివిన ఆ విషయము తెలియును. శ్రీ నార్ల యాజమాన్యమున 
ప్రచురితమగు ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రికలో వెలువడిన శ్రీ యస్‌.ఆర్‌. నంది 
“నెమిశారణ్యం” చదివినచో ఆ విషయము (ధ్రువముగా వ్యక్తమగును. మన దేశమును 
పట్టి పీడించుచున్న ముఖ్య సమస్యలలో హరిజన సమస్య ఒకటి. ఆ సమస్య పైన 
“మాలపల్లి” తరువాత అంతటి ఉత్తమ నవల వెలువడుటకు శ్రీ నార్ల విశాల దృక్పథమే 


376 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కారణము. దీనికి పీఠిక వ్రాయుచు శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మ తెలిపిన ఈ క్రింది 
మాటలు చదివినచో అది మనకు తెలియగలదు- “అగ్రవర్ణస్తులు తమకంటే తక్కువ 
జాతివారిలోని ఉత్తమ సంస్కారాన్ని చూచి ఓర్వరు. ఈ నవలలోని రామదాసు 
ఉత్తమోత్తముడు, ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక ఇటువంటి ఉత్తమ నవలను తెలుంగు 
పాఠకలోకానికి పరిచయంచేసి పాఠకుల ఆసక్తిని వారి అభిలాష స్థాయిని యెంతో 
యినుమడింప జేసింది” అంటాడు ఆయన. ఈ కోవకు చెందిన మరొక ఉత్తమోత్తమ 
నవల శ్రీ వడ్డెర చండీదాస్‌ వ్రాసిన “హిమజ్వాల”. ఇది గూడ ఆ వారపత్రికలో 
ధారావాహికముగా వెలువడి అశేష ప్రజాదరణను పొందినట్టిదే. ఈ నవలకుగూడ 
శ్రీ పురాణం ముందు మాట వ్రాయుచు అన్న ఈ మాటలు అత్యుక్తి యెంత మాత్రను 
కావు. *.. ...సాహిత్యాకాశంలో వురుముల్ని వురిపించి మెరుపుల్ని మెరిపించి మబ్బుల 
చాటునుంచి ఇంద్ర దేవుని మదపు టేనుగులా ఘీంకారము చేస్తూ వచ్చిన రచయిత 
శ్రీ వడ్డెర చండీదాస్‌” అంటాడు ఆయన. 


విశాలాంధ్ర :- శ్రీయుతులు కాట్రగడ్డ రాజగోపాల రావు, వేములపల్లి శ్రీకృష్ణ, 
సి. రాఘవాచారి మున్నగు ప్రగతిశీలకులు ఈ పత్రికకు సంపాదకులుగా నుండుట 
చేత వామపక్ష రాజకీయ, సాహిత్య, కళారంగములకు తెలుగునాట ఇది కేంద్రమై 
నెగడుచున్నది. ప్రపంచ భాషలనుండియు, భారతీయ భాషలనుండియు వెలువడిన 
పెక్కు నవలల అనువాదములతోపాటు, తెలుంగు నాటియందలి యువతరపు రచయితల 
సరికొత్త భావములనుగూడ ఈ పత్రిక ఆదివారమునాటి సారస్వతానుబంధములలో 
ప్రకటించి ప్రజలలో భావ సంచలనమును రేకెత్తించినది. ఈ పత్రిక 1961 సం.లో 
నడపిన నవలల పోటీలలో శ్రీ మహీధర “కత్తుల వంతెన”, శ్రీ గంగినేని “పాము- 
నిచ్చెన” వంటి ఉత్తమ నవలలకు బహుమతులు లభించి, అవి అశేష (ప్రజాదరణను 
పొందినవి. 


మీజాన్‌ పత్రిక :- పోలీసుచర్యకు పూర్వము హైదరాబాదు నుండి వెలువడిన 
ఈ పత్రికకు ప్రముఖ నవలా రచయిత శ్రీ అడవి బాపిరాజు సంపాదకులుగా నుండి, 
తాను వ్రాసిన “హిమ బిందువు”, “గోనగన్నారెడ్డి”, “తుఫాను” మున్నగు నవలలను 
ఇందు ప్రచురించెను. 


గోలకొండ :- గోలకొండ పత్రికా సంపాదకులుగా వ్యవహరించిన శ్రీ సురవరం 
ప్రతాపరెడ్డి, శ్రీ నూకల నరోత్తమ రెడ్డి ఈ పత్రికలో తెలుంగు నవలలను కొన్నింటిని 


తెలుంగు నవలా వికాసము 377 


వ్యాసానుబంధములలో ప్రకటించి, తెలుగు నవలల విస్తరణకు తోడ్చడిరి. ఆంగ్ల 
పాలకులు కుటిల రాజనీతితో వంగ రాష్ట్రమున 1942 వ సం.న భయంకరమైన 
కరువును సృష్టించిరి. ఎనిమిది లక్షలమంది ఆ కరువునకు గురియై తను ప్రాణములను 
గోలుపోయిరి. ప్రముఖ వంగ రచయిత శ్రీ భభినీ భట్టాచార్య ఆ బీభత్స పరిస్థితులను 
కన్నులకు గట్టునట్లు వర్ణించెను. ఆ నవలను శ్రీ యం. తాతాచార్య “ఆకలి” అన్న 
పేరుతో తెనిగించి, ఆ పత్రికలో ప్రకటించిరి. ఇది ఆ పత్రిముఖమున వెలువడిన 
ఉత్తమ నవల. 


ఆంధ్ర భూమి:- ప్రముఖ ఆంగ్ల పత్రికా రచయిత, శ్రీ ఖాసా సుబ్బారావు 
యాజమాన్యమున వెలువడిన “తెలుంగు స్వతంత్ర” వార పత్రికకు సంపాదకుడుగా 
పనిచేసి ఆ పత్రికలో పెక్కు నవలలు ప్రకటించి, ప్రస్తుతము “ఆంధ్ర భూమి” దిన 
పత్రికకు సంపాదకుడుగానున్న శ్రీ గోరాశాస్తిఈ పత్రిక ఆదివారమునాటి సంచికలలో 
కొన్ని ప్రముఖ రచయితల నవలలను ప్రకటించుటయేగాక, తాను స్వయముగా 
“సెలవుల్లో” ఆను ఉత్తమ శ్రేణి నవలను గూడ వ్రాసి తెలుంగు పఠితల హృదయము 
లను చూరగొని, ఈ సాహిత్య విభాగ విస్తరణకు గొప్ప చేయూతనొసగెను. 


కృష్ణా పత్రిక :- 1902 వ సం. స్థాపింపబడిన ఈ జాతీయ వార పత్రికకు 
సర్వశ్రీ ముట్లూరి కృష్ణారావు, కమలాకర వెంకటావు, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ 
వంటి ప్రసిద్ధులు సంపాదకులై ఈ నవలా సాహిత్య ప్రగతికి స్వాతంత్ర్యము సిద్ధించక 
పూర్వము, సిద్ధించిన అనంతరము యొనలేని కృషి సలిపిరి. ఈ సందర్భమున ఆ 
పత్రికలో వెలు వడిన శ్రీ విశ్వనాధవారి “ఆటు నదులు”, “బాణావతి”, శ్రీ కొండముది 
శ్రీరామచంద్రమూర్తి “దేవోపహతులు”; జగద్విఖ్యాత ఆంగ్ల నవలా రచయిత శ్రీ సర్‌ 
వాల్టర్‌ స్మాట్‌ “ఐవాన్‌ హో” నవలకు ఆంధ్రానువాదము పేర్కొనదగిన రచనలు, ఈ 
పత్రిక వజ్రోత్సవముల సందర్భమున 1964 వ సం.లో జరిగిన నవలల పోటీలలో 
కుమారి పద్మావతి “మహోదయం; శ్రీ జి. ఆంజనేయులు “విజయపతాకి శ్రీ కోడూరి 
రామమూర్తి “రాగమాలిక” నవలలకు క్రమముగా ప్రథమ, ద్వితీయ, తృతీయ 
బహుమతులు లభించినవి. 


ప్రగతి సచిత్ర వార పత్రిక :- అభ్యుదయ భావములుగల శ్రీ ముక్మాముల 
నాగభూషణం దీని సంపాదకుడు. ఈ వారపత్రికలో కుమారి బద్దెపూడి సుధారాణి 


378 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


“ఉపోదయం”, శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తి “పిచ్చోడి పెళ్ళి”, శ్రీ రాజీవ్‌ “విక్రమ 
విజయం” వంటి ప్రగతిశీలక నవలలతో పాటు, ప్రసిద్ధ రష్యన్‌ రచయిత శ్రీ బోరిస్‌ 
లావరెన్యోవ్‌ “ఫార్టీ ఫస్ట్‌” నవలను శ్రీ పురిపండా అప్పలస్వామి “నీలి కళ్ళు” అను 
పేరు నను, భారతీయ ప్రముఖ రచయిత శ్రీ కిషన్‌ చందర్‌ నవలను శ్రీ మోహన్‌ 
రాజేష్‌ “డేమజ్వాల” అను పేరునను అనువదించి ఇందు ప్రకటించిరి. 


తెలుంగు స్వతంత్ర, ప్రజామత, జాగృ్భతీ మున్నగు వారపత్రికలు ప్రగతిశీలక 
దృక్పథముతో తమ పత్రికలలో పెక్కు నవలలు ధారావాహికముగా ప్రచురించి తెలుగు 
నవలా వికాస విస్తరణకు మిక్కిలి తోద్చడినవి గనుక వాటి పేర్లను సైతము ఇచ్చట 
స్మరించితిని. 


తరుణ మాస పత్రిక :- నేటి యువతరపు భావములకు శ్రీ బాసాని సుదర్శన్‌ 
రెడ్డి సంపాదకత్వములో వెలువడు “తరుణ” (ప్రతిబింబము, ఈ మాసపత్రికలో 
సీరియల్‌గా వెలువడుచున్న శ్రీమతి యద్ధనపూడి సులోచనారాణి “బందీ”, చిట్టా 
రెడ్డి సూర్యకుమారి “కన్నె పిల్లలు”, శ్రీమతి పరిమళా సోమేశ్వర్‌ “వలయం” నవలలు 
పఠించిన పై విషయము వ్యక్తమగును. 


జయశ్రీ మాస పత్రిక :- 'సుధానిధి” సంపాదకత్వమున వెలువడు ఈ 
మాసపత్రికలో 'వసుంధరి వ్రాసిన “అలుముకున్న అంధకారం”, శ్రీ సోమంచి రామం 
“పెద్దక్క, రంగనాయకమ్మ “అంధకారంలో” పేర్ళొన దగిన మంచి నవలలు. 


యువ మాస పత్రిక :- నవలల ప్రచురణకే అధిక ప్రాధాన్యతనిచ్చి 
నడుపబడుచున్న మాసపత్రిక 'యువి. దీని సంచాలకుదైన శ్రీ చక్రపాణి తెలుంగునాట 
యువతరపు నవ పోకడలకు, ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చి అభ్యుదయ భావ 
సంవన్నములై వెలవడుచున్న పెక్కు నవలలను ఇందు (ప్రకటించి ఈ 
సాహిత్యవికాసమునకు తోడ్చడుట మిక్కిలి ముదావహము, ఈ పత్రిక పాత సంచికలను 
తిరుగవేసిన యెడల ముఖ్యముగా రచయిత్రుల రచనలకు వారిచ్చుచున్న చేయూతను 
అంచనాకట్టి చెప్పుట చాల కష్టము. ద్మిత్రముగా అ పత్రికలలో ధారావాహికముగా 
ప్రచురితములైన కొన్ని నవలల నిచ్చట పేర్కొందును- శ్రీమతులు ఆలేటి నాగమణి 
“ఛాయ”, కోడూరి కౌసల్యాదేవి “బృందావనం”, యద్ధనపూడి సులోచనారాణి “షేమ్‌”, 
పొల్మంపల్లి శారదాదేవి “మనసు ఒకరికే, మనిషి ఒకరికే”, “రేకులు విరిశిన మొగ్గ”, 


తెలుంగు నవలా వికాసము 379 


9, 


సి. ఆనందా రామం “విద్య”, “వీరజి, మాదిరెడ్డి సులోచన “అందని పిలుపు”, 
“అగ్నిపరీక్ష”; కావిలిపాటి విజయలక్ష్మి “పోరాటం”, కోమలా దేవి “గెలుపెవరిది?”, 
ఇల్లిందుల సరస్వతీదేవి “మంచివాడు”; కె. రామలక్ష్మి “అన్న పూర్ణ”, గోవిందరాజు 
సీతాదేవి “సిరి”, మరియు శ్రీ యుతులు ధనికొండహనుమంతరావు “తీర్చు”, “లోక 
చరిత్ర) కొడవటిగంటి కుటుంబరావు “నీకేం కావాలి”; షీలా శివ రావు “భ్రమర”: 
సవగిరి నంద “రాణి చిన్నా దేవి” మున్నగునవి. 


విశ్వ రచన :- (ప్రసిద్ధ నవలా రచయిత శ్రీ పోతు కూచి సంపాదకత్వములో 
వెలువడు ఈ మాస పత్రికలో శ్రీమతి పరిమళా సోమేశ్వర్‌ “చైతన్య స్రవంతి”; శ్రీ పోతు 
కూచి “చలమయ్య షష్టిపూర్తి” వంటి రసవత్తరమైన రచన లెన్నియో ప్రచురింపబడినవి. 


జ్యోతి :- కీ.శే. వి. వి. రాఘవయ్య మేనేజింగ్‌ ఎడిటర్‌ గానున్న కాలమున 
శ్రీ యుతులు నండూరి రామమోహనరావు, ముళ్లపూడి వెంకటరమణ, 
రావికొండలరావు, వి.ఎ.కె. రంగారావు సంపాదకవర్గముగా వ్యవహరించిన ఈ 
మాసపత్రికలో శ్రీ బి.ఎ. రంగారావు “మార్గదర్శి”, రంగనాయకమ్మ “చదువుకున్న 
కమలా, యద్ధనపూడి సులోచనారాణి “ఆశల శిఖరాలు” వంటి పేరెన్నికగన్న నవలలు 
వెలువడినవి. 


ఆంధ్రప్రదేశ్‌ :- ప్రభుత్వ సమాచార, పౌరసంబంధ శాఖలచే నిర్వహింప 
బడుచున్న ఈ మాస పత్రికలో శ్రీ విశ్వనాధ “మిహిరకులుడు”, శ్రీ పాలగుమ్మి “బ్రతికిన 
కాలేజి”, కుమారి వాసిరెడ్డి సీతాదేవి “అడవి మల్లె” వంటి నవలలు వెలువడి 
ప్రజాదరణను పొందినవి. 


సృజన :- శ్రీ వరవరరావు సంపాదకత్వమున నడుప బడుచున్న ఈ త్రైమాసిక 
పత్రికలో శ్రీ నవీన్‌, మనో వైజ్ఞానిక నవల “అంపశయ్య” వెలువడి, తెలుంగు నవలా 
ప్రపంచములో ఒక సంచలనమును కలిగించినది. 


పసి పిల్లల ఆలోచనలకు, అభిరుచులకు అనుగుణముగా కొన్ని సచిత్ర 
మాసపత్రికలు నడుపబడి, వానిలో బాల సాహిత్య సంబంధమైన కొన్ని అద్భుత 
రచనలతో పాటు మన సాహిత్య సంప్రదాయములు ప్రతిబింబించునట్టి కొన్ని నవలలు 
ప్రచురింపబడుచున్నవి. వానిలో కొన్ని పత్రికల నిచ్చట ముచ్చటింతును. 


880 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


చందమామ :- శ్రీయుతులు నాగిరెడ్డి - చక్రపాణి సంయుక్త సంపాదకత్వమున 
వెలువడు ఈ సచిత్ర మాస పత్రికలో “విచిత్ర కవలలు”, “యక్ష పర్వతము”, “రాతి 
రథము”, “శిథిలాలయము”, “రాక్షాసి లోయ”, “మహాభారతం”, “కృష్ణావతారం”, 
“మిత్రభేదం”, “శివ పురాణం” వంటి అద్భుత రచనలు వెలువడి, బాలబాలికల 
హృదయములను ప్రఫుల్ల మొనరించినవి. 


బొమ్మరిల్లు :- హృదయములను రంజింప జేయు నట్టి బొమ్మలతో శ్రీ విజయ 
బాపినీడు సంపాదకత్వమున వెలువడు మాసపత్రిక ఇది. “మృత్యులోయ”, “మహా 
భాగవతం” వంటి రచనలు ఇందు వెలువడినవి. 


బాలమిత్ర :- శ్రీ బి.వి. రాధాకృష్ణ సంపాదకత్వమున వెలువడు ఈ 
మాసపత్రికలో “ఉక్కు పిడి”, “మాయావి”, “విష వలయం” వంటి విచిత్రాద్భుత 
సన్ని వేశములతో నిండిన నవలలు వెలువడి బాలులను రంజింప జేసినవి. 


బాలానందం :- శ్రీ యం. సాయికుమార్‌ సంపాదకత్వమున ప్రచురితమగుచున్న 
ఈ సచిత్ర మాసపత్రికలో “బంగారు నగరం”, “బెన్‌ హార్‌”, “వృశ్చిక లోయ” వంటి 
నవలలు వెలువడి బాలుల హృదయములను చూరగొనినవి. 

చలనచిత్ర సంబంధమైన తాజా వార్తలకు, కథలకు, విమర్శలకు, 
ప్రశ్నోత్తరములకు, రంగు రంగుల బొమ్మలకు రంగ భూమియై నడచుచున్న రూపవాణి, 
చలనచిత్ర, విజయ చిత్ర, సినిమారంగము మున్నగు మాసపత్రికల సంపాదకులు 
పాఠకుల అభిరుచులను పూరించు తలంపుతో వివిధ దృక్పథములుగల రచయితలచేత 
నవలలు వ్రాయించి తమ తమ పత్రికలలో వానిని ధారావాహికముగా ప్రచురించుటను 
బట్టి, నేటి పరితలకు ఈ సాహిత్యము పైనగల అభిరుచి వ్యక్తమగును, ఈ సందర్భమున 
రూపవాణిలో వెలువడిన శ్రీ ఆలపాటి “దేవుడిలీల - మనుషులగోల”, శ్రీ దగ్గుపాటి 
“పంతులుగారి అమ్మాయి”, చలనచిత్రలో ప్రచురితమైన కుమారి వాసిరెడ్డి సీతాదేవి 
“రాబందులూ-రామచిలుకలు” పేర్కొనదగిన కొన్ని నవలలు. 

అభిసారిక, రేరాణి, మదన, రసికప్రియ మున్నగు మాసపత్రికాధి నేతలు తమ 
పత్రికలద్వారా స్తీ, పురుషుల లైంగిక సంబంధమైన విజ్ఞానము నందించుటతోపాటు, 
తత్సంబంధమైన నవలలను గూడ తమ పత్రికలలో ప్రచురించి తెలుగునాట ఈ 
సంబంధమైన నవలలకు మంచి ప్రోత్సాహమునిచ్చిరి. ఈ నవలలు పైకి కొంత 


తెలుంగు నవలా వికాసము 381 


అశ్లీలముగా కనుపించినను స్తీ, పురుషుల హృదయములను నిరంతరము వేధించుచున్న 
మానసిక రుగ్మతలను, శారీరక బలహీనతలను, అవి యేర్చడుటకుగల కారణములను, 
నివారణోపాయములను సూచించి చక్కని విజ్ఞానము నందించుచున్నవి. 


“డిటెక్టివ్‌” సాహిత్యమునకు సంబంధించిన కొన్ని మాసపత్రికలు తెలుగునాట 
ప్రచురితమై, తత్సంబంధమైన పెక్కు నవలలను ప్రచురించుచున్నవి. 


పై పత్రిక సంపాదకులతో పాటు, ఆయా పత్రికలలో సహాయ సంపాదకులుగా 
వ్యహరించుచున్న పెక్కు మంది, ప్రపంచ వాజ్మయమున ఈశాఖా సాహిత్యమునకు 
గల ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను గుర్తించి తెలుగునాట దీని వికాసమునకు, 
విస్తరణకు మిక్కిలి తోడ్పడి. స్వాతంత్ర్యము సిద్ధించిన పిమ్మట ఈ శాఖాభివృద్ధికి 
ప్రత్యక్షముగను, పరోక్షముగను దోహదము చేయుచున్న వారెందరో గలరు. 


తెలుంగు నవలా వికాసమునకు ఇనాలోకప్రాప్తి నందించిన 
ప్రచురణ సంస్థలు - సాహిత్య సంస్థలు - విశ్వ విద్యాలయములు-2 

తెలుంగు నవలా వికాసమునకు వివిధ పత్రికలు, వ్యక్తులు సలిపిన కృషిని 
వెనుకటి భాగమున ప్రస్తావించితిని. ఇక్కడ ఆయా సాహిత్య సంస్థలు ఈ విభాగ 
ప్రచురణకు ఇచ్చుచున్న చేయూతను వివరింతును. వ్యక్తుల ప్రోత్సాహముతో పత్రికలు 
వెలువరించిన నవలలనేగాక పెక్కుమంది ఇతర రచయితల నవలలను గూడ 
గ్రంథరూపమున ప్రజల కందించి అవి బహుజనాదరణను సంతరించుకొనునట్లు 
చేయునది ప్రచురణ కర్తలు, గ్రంథ విక్రేతలే గనుక వారు నిర్వహించుచున్న ఈ 
గురుతర బాధ్యతను ఇచ్చుట ప్రతిపాదింతును. ప్రజలకు, రచయితలకు మధ్యన 
వారే వారధులై, సారధులై వ్యవహరింతురు. 


యం. శేషాచలం అండ్‌ కో :- తెలుంగు నాట ఊరూర, నాడ వాడల నవలా 
సాహిత్య సమారాధనము చేయుచున్న ఈ (ప్రముఖ ప్రచురణ సంస్థను 1923 సం.న 
శ్రీ మద్దూరి శేషాచలం మచిలీపట్టణములో “విద్యావిషయక పాఠ్య గ్రంథముల 
నిమిత్తము నెలకొలిపెను. ఆ పిమ్మట 1957 వ సం. సికింద్రాబాద్‌లో “ఆంధ్ర ప్రదేశ్‌ 
బుక్‌ డిస్టిబ్యూటర్లు’ అను సంస్థను యేర్పాటు చేసి దానికి అనుబంధముగా “ఇంటింటా 
స్వంత గ్రంథాలయం” అను సరిక్రొత్త ప్రణాళిక ద్వారా తెలుంగునాట ప్రజలలో 


382 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


గొప్ప సంచలనము కలిగించి, కొన్ని వందల స్వంత (గ్రంథాలయములను 
యేర్చరచుకొనుటకు తోడ్చడెను. ఈ సంస్థ వ్యవస్థాపకుడైన శ్రీ శేషాచలం దూరదృష్టితో 
ప్రజాభిరుచులను గుర్తించి, నవలా సాహిత్య అవిరళ ప్రచారము నిమిత్తము భారీయెత్తున 
1967 వ. సంవత్సరము ఆక్టోబరులో “ఎమెస్కో పాకెట్‌” పుస్తక ప్రచురణను 
ప్రారంభించెను. నెలకు నాలుగు నవలల చొప్పున ప్రతి నెల ప్రముఖ రచయితలచేత 
నవలలు వ్రాయించి అందమైన ముఖచిత్రాలంకరణలతో ప్రచురింప మొదలిడెను. 
మొదటి నాలుగు నవలల ఆవిష్మరణ సందర్భమున ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు 
(బ్రహ్మానంద రెడ్డి అన్న ఈ మాటలు చూడండి. “విద్యావంతుల సంఖ్య పెరిగి, ప్రజలలో 
పుస్తక పఠనాభిలాష హెచ్చుతూవున్న ఈదశలో ప్రజలకు ఉత్తమ రచనలు అంద 
జేయవలెనని, లేకపోతే ప్రజలు అవాంఛనీయమైన పుస్తకములను ఆశ్రయించటం 
కద్దూ అని, వాటి ప్రభావం మంచిగా ఉండదు” అని. “తెలుంగు నవలా సాహిత్య 
ప్రచురణలో మీ స్మీము పూర్తిగా సరికొత్త బాట వేసింది” అన్నాడు ప్రముఖ రచయిత 
శ్రీ కొడవటిగంటి. “తక్కువ వెల. మంచి గెటప్‌ గనుక ఇవి ప్రజలలో బాగా వ్యాప్తి 
చెందగల” వని నా విశ్వాసం అన్నాడు ప్రముఖ జర్నలిస్టు శ్రీ డి. ఆంజనేయులు, పై 
పెద్దల శుభాకాంక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ 1974 జూన్‌ చివర వరకు 106300 
ప్రచురణలుగా 40 నవలలను, Emesco Pocket Books గా నవలలను ప్రచురించినది. 
వీనిలో రచయితలు, రచయిత్రులు వ్రాసిన నవలలు చెరిసగముగా ఉండుట 
గమనించదగిన ప్రగతి, సాంఘిక, చారిత్రక, అనువాద నవలలతోపాటు, బాల 
వాజ్మయమునకు సంబంధించిన నవలలను గూడ ఈసంస్థ ప్రచురించుట మరొక 
ప్రత్యేక విశేషము, ఈ సంస్థ రచయితలకు 10% రాయలటీ నిచ్చి ప్రోత్సహించు 
చున్నది. దీని పక్షమున వెలువడు నవలల యోగ్యతను పరీక్షించి ప్రచురించుటకు 
గాను, ఇంతవరకు శ్రీ యుతులు డి. రామలింగం, ఆచంట జానకిరాం, బి.వి. 
సింగరాచార్య, బాలాంత్రపు నళినీ కాంతరావు వంటి ప్రముఖ రచయితలు, 
అనుభవజ్ఞులు సంపాదకులుగా వ్యవహరించిరి. వీరి సలహా, సంప్రదింపుల 
ననుసరించి, ఆ సంస్థ కార్యదర్శి, ఉన్నత విద్యాసంపన్నుడును నైన శ్రీ యం.యస్‌. 
రావు ప్రచురణ కార్యక్రమమును చేపట్టును. శ్రీయుతులు విశ్వనాథ “దూత మేఘము”, 
వి. యస్‌. అవధాని “ప్రాణాంతక ప్రణయం); పి.వి. రాజమన్నార్‌ “శ్రుతి తప్పిన 
రాగం”: రావి కొండలరావు “(సి) నీతి చంద్రిక”; వీనితోపాటు సినీ ప్రిష్ట్రగా వెలువడిన 


తెలుంగు నవలా వికాసము 383 


ముళ్ళపూడి వెంకటరమణ “బుద్ధి మంతుడు”; యద్ధనపూడి సులోచనారాణి “జై 
జవాన్‌”; ముళ్ళపూడి, ఆరుద్రల “సంపూర్ణ రామాయణం” శ్రీమతులు అద్దేపల్లి 
వివేకానంద దేవి “కళ్యాణ ఘడియ” ఎ. లక్ష్మీరమణ “బ్రతుకు జోడు”; వాసిరెడ్డి 
సీతాదేవి “వైతరణి”; మున్నగునవి ఈ సంస్థ పక్షమున వెలువడిన కొన్ని మంచి 
నవలలు. శ్రీ శేషాచలం, వారి కుమారుడు శ్రీ యం.యన్‌. రావు ఈ సంస్థ పక్షమున 
“పుస్తక ప్రపంచం” అను ఒక మాసపత్రికనుగూడ నడుపుచు తెలుగు నవలా సాహిత్య 
వికాసమునకు యెనలేని కృషి సలుపుచుండుట ప్రశంసింపదగిన విషయము. 


ఆంధ్ర గ్రంథమాల : శ్రీ నాగేశ్వరరావు పంతులు 1926 వ సం. నెలకొలిపిన 
ఈ సంస్థలో స్వాతంత్ర్యము సిద్ధించిన పిమ్మట గూడ ఆ సంస్థ యజమానులు 
ఆంధ్రపత్రిక, సచిత్ర వారపతిక, భారతి మున్నగు పత్రికలలో ధారా వాహికముగా 
వెలువరించిన పెక్కు నవలలను పుస్తక రూపమున వెలువరించిరి. శ్రీ విశ్వనాధ 
“స్వర్గానికి నిచ్చెనలు”, “తెజిచిరాజు”; శ్రీ నోరి నారాయణభట్టు”, “రుద్రమ దేవి”; 
శ్రీ శారద “మంచీ -చెడూ” వంటి స్వతంత్ర నవలలతోపాటు “రెండు మహా నగరాలు”, 
“మౌంట్‌ ఆఫ్‌ మాంట్‌, క్రిష్టో”, “టామ్‌సాయర్‌”, “అల్లీ బిల్లీ లోకంలో అమ్మాయి 
కథ” వంటి అనువాద నవలలను సైతము ప్రచురించిరి. 


వావిళ్ళ రామస్వామిశాస్త్రి అండ్‌ సన్ను: ప్రాచీన గంథ ముద్రణకు పూనుకొనిన 
ఈ సంస్థ సమకాలిక ప్రజాభి రుచులను గుర్తించి, బంకింబాబు “ఆనంద మఠము”, 
“కపాల కుండలో; శ్రీ భోగరాజు “ఆంధ్రరాష్ట్రము”; శ్రీ పొనుగంటి “సాక్షి 
సంపుటములతోపాటు పెక్కు ఇతర నవలలను ముద్రించి తెలుంగు పాఠకుల 
కందించినది. 


దక్షిణ భాషా పుస్తక సంస్థః- దక్షిణాది భాషలలో ముఖ్యమైన తెలుంగు, తమిళము, 
కన్నడము, మలయాళము, మొదలగు భాషలను ఒక దానితో మరొక దానిని 
సన్నిహితము చేసి, ఆయా భాషలలో వెలువడిన ఉత్తమ (గంథములను ఒక భాషనుండి 
మరొక భాషలోనికి సమర్ధులైన వారి చేత భాషాంతరీకరణము చేయించి, చౌక ధరలలో 
వానిని ప్రజలకందించు ఉద్దేశ్యముతో మద్రాసులో ఈ సంస్థ నెలకొల్పబడినది. దీని 
పక్షమున వివిధ భాషలలో ఐదు ఆరువందల గ్రంథములు (ప్రచురింపబడినవి. ఇతర 
సోదర భాషలలో వెలువడిన ఉత్తమ నవలలను, బాల వాజ్మయమునకు సంబంధించిన 
పుస్తకములను ఇది ప్రచురించి, పాఠకులలో జాగ్ళతిని కలిగించినది. 


384 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


వేంకట్రామా అండ్‌ కో., :- “విద్యా విషయక పాఠ్యగంథములి' ప్రచురణతోపాటు 
ఈ సంస్థ తన వివిధ బ్రాంచీల ద్వారా తెలుగులో వెలువడిన పెక్కు నవలలను 
విక్రయించుటయేగాక, విద్యార్థుల ఉపవాచకముల నిమిత్తము పెక్కు నవలలను 
సమర్ధుల చేత వ్రాయించి ప్రచురించినది. బాల బాలికల హృదయములు వికసింప 
జేయుటకు చిరుపొత్తములను విశేషముగా ప్రకటించి బాలవాజ్మయ వికాసమునకు 
మిక్కిలి కృషి చేసినది. తెలుగు నాట ఈ సంస్థకు ఉన్నన్ని బ్రాంచీలు మరియే ఇతర 
విద్యా సంస్థలకును లేవు. 

త్రివేణి పన్లికేషన్సు:- మచిలీ బందరులో నెల కొల్పబడిన ఈ సంస్థ శ్రీ భావరాజు 
నరసింహారావు నేతృత్వమున “విద్యావిషక పాఠ్య గ్రంథముల ప్రచురణ తో పాటు 
శ్రీ అడవి, శ్రీ విశ్వనాధ, శ్రీ నోరి మున్నగు ప్రముఖ నవలా కర్తల నవలల నెన్నింటినో 
ప్రచురించి, అందమైన గెటప్‌తో ప్రజల కందించుచున్నది. 


స్వాతంత్ర్యము వచ్చిన అనంతరము విజయవాడ నవలా ప్రచురణ కూడలియైనది 
గనుక ఈ సాహిత్య విభాగమునకు అక్కడ జరుగుచున్న కృషిని పొందుపరతును. 


దేశీ ప్రచురణలు:- ప్రముఖ వంగ నవలా రచయిత శ్రీ శరత్‌ నవలల నెన్నింటినో 
ఒక్క సంవత్సరముల నుండి ఇతరులు అనువాదములు చేసి ప్రకటించినను, దేశి 
ప్రచురణల వ్యవస్థాపకులైన శ్రీ బొందలపాటి శివరామకృష్ణ, శ్రీమతి శకుంతలా దేవి 
“శ్రీకాంత్‌ నుండి, బడ దీది” వరకు గల పెక్కునవలలను స్వయముగా అనువాదములు 
చేసి, ఇతరుల చేత చేయించి, ఈసంస్థ పక్షమున సంపుటములుగా వెలువరించి 
తెలుగునాట ఈ సాహిత్యమునకు అధిక ప్రచారము కలిగించి, శరత్‌ “తెలుగు వాడే” 
ననునంతటి భ్రమను ప్రజలలో రేకెత్తించి ఒక దశాబ్దము పాటు తెలుంగు నవలా 
సాహిత్యజగత్తులో “శరత్‌ యుగ” మును సృష్టించిరి. శరత్‌ నవలలతో పాటు భారతీయ 
భాషలలో వెలువడిన విశిష్టమైన పెకు, నవలలను వీరు అనువదించి ప్రకటించిరి. 


విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌:- శ్రీయుతులు దాశరథి రంగాచార్య “మాయ 
జలతారు”; నిడమర్తి సత్య నారాయణమూర్తి, “సుశీల”; అంగర వెంకటకృష్ణారావు 
“విరామం” మున్నగు ప్రగతిశీలక తెలుంగు రచయితల స్వతంత్ర నవలలేగాక, 
శ్రీయుతులు రాహుల్‌ సాంకృత్యాయన్‌ “లోక సంచారి”; (ప్రేమ్‌ చంద్‌ “గబన్‌”; 
కిషన్‌ చంద్‌ “ఐదుగురు లోఫర్లు”; సుబ్రహ్మణ్యభారతి, “చంద్రిక కథ” మున్నగు 


తెలుంగు నవలా వికాసము 885 


భారతీయ రచయితల నవలలతో పాటు ప్రపంచ సాహిత్వమున ఉన్నత స్థానము 
నలంకరించిన శ్రీ యుతులు ఎ.జె. క్రానిస్‌ “ఎదురు దెబ్బ లెన్ని తగిలినా”; చకోవస్కీ 
“ప్రేమజ్యోతి% యం, స్టీల్‌ మాన్‌ “వచ్చాయి మంచిరోజులు” వంటి ప్రథమ శ్రేణి 
నవలల నెన్నింటినో ప్రముఖుల చేత భాషాంతరీకరణను చేయించి తెలుగు వారికి 
విశ్వసాహిత్యముతో చక్కని సన్నిహితత్వమును ఈ సంస్థ కలిగించినది, వీనితో పాటు 
బాల బాలికలకు వినోద విజ్ఞానముల నందించు నట్టి ఉన్నత (శ్రేణి పుస్తకముల 
నెన్నింటినో మన రచయితల చేత వ్రాయించి ప్రకటించుటయేగాక, ఇతర 
భాషలనుండియు అనువదింప జేసి ప్రచురించినది. 


ఆదర్శ గ్రంథ మండలి:- రచయిత, ప్రచురణ కర్తయెన శ్రీ గద్దె లింగయ్య 
“కథా వాహిని” అను పేరున తెలుంగు జీవితములను ప్రతిబింబించు నట్టి కథా 
సంపుటములను పెక్కింటిని ప్రచురించుటయేగాక, శ్రీ ఆర్‌.యస్‌. సుదర్శనం “అసుర 
సంధ్య”; శ్రీ సి. శివరామ ప్రసాద్‌ “తరగని తరంగాలు”, శ్రీ చందూ సోముబాబు 
“మనసు - మమత” వంటి స్వతంత్ర నవలలతోపాటు, పెక్కు అనువాదములను 
ప్రచురించి ప్రముఖ ప్రచురణ సంస్థగా రూపు దిద్దుకొనినది. 


నవజ్యోతి పబ్లికేషన్సు:- అనేక పత్రికలలో ధారావాహికముగా వెలువడి, అశేష 
ప్రజాదరణను పొందిన రచయిత్రుల నవలల నెన్నింటినో ఈ సంస్థ ప్రచురించినది. 
శ్రీమతులు చిట్టారెడ్డి సూర్యకుమారి పరిభ్రమణం”; పోల్మంపల్లి శాంతా దేవి 
“పేమబంధం”; పరిమళా సోమేశ్వర్‌ “సుగంధి”; యలమంచిలి రూన్నీ లక్ష్మి “రాగ 
మయి”; కె. వసుంధరా దేవి “గాలి వానో; శిఖా వెంకట రమణా రాజు “నీటి 
ముత్యాలు”; ఆ సంస్థ వెలువరించిన కొన్ని ఆణి ముత్యాలు. 

నవభారత్‌ పబ్లికేషన్సు:- శ్రీ వడ్జెర చండీదాస్‌ “హిమజ్వాల”; శ్రీధర “రాగ 
విపంచి”; శ్రీ కొడవటిగంటి “తార”, శ్రీమతి కె. రామ లక్ష్మి, “ఆడది”; శ్రీమతి 
బీనాదేవి “పుణ్యభూమి కళ్ళు తెరూ!”; శ్రీమతి మాదిరెడ్డి సులోచన “తరం మారింది”; 
శ్రీణతి యద్ధనపూడి సులోచనా రాణి “జీవన తరంగాలు” వంటి చావగల నవలల 
నెన్నింటినో ప్రచురించి, ఈ సంస్థ తెలుగువారి కందించినది. 


స్టూడెంటు బుక్‌ సెంటర్‌:- మంచి గెటప్‌తో నవలలను ప్రచురించు సంస్థ 
యిది. దీని పక్షమున శ్రీ యన్‌. ఆర్‌. నంది “నైమిశారణ్యం”; శ్రీ రాచకొండ 


386 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


విశ్వనాధశాస్త్రి “రాజు మహిషి-ప్రేమ మహిషి”; శ్రీ చలం “స్తీ శ్రీయుతులు పురాణం, 

గొల్లపూడి, కొమ్మూరి వ్రాసిన గొలుసుకట్టు నవల “ఇడియట్‌” శ్రీమతి ద్వివేదుల 

విశాలాక్షి “కొవ్వొత్తి”; శ్రీమతి వాసిరెడ్డి సీతా దేవి “తిరస్కృతి” వెలవడిన మంచి 
లు 6 

నవలలు. 


నవోదయ పబ్లికేషన్సు:- ఈ సంస్థ నిర్వాహకుడైన శ్రీ రామమోహనరావు, 
దీని వక్షమున (ప్రచురితమగు నవలలను యెంచుకొనుటలోను, వానిని 
ముద్రించుటలోను కడు (శ్రద్ధ వహించును. శ్రీ ముళ్లపూడి ఇద్దరమ్మాయిలూ- 
ముగ్గురబ్బాయిలూ”, “బుణానందలహరి, “బుడుగు 1”, “బుడుగు 2”; శ్రీ అవసరాల 
రామకృష్ణారావు “సరిపెంగలూ- సన్నజాజులూ”; శ్రీ బి.వి. రమణ “సంధ్య”; 
శ్రీ గోపీచంద్‌ “చీకటి గదులు”, “పండిత పరమేశ్వర శాస్తివీలునామా” మొదలైన 
కొన్ని గుర్తుంచుకొనదగిన మంచి నవలలు. 


శ్రీ పబ్లికేషన్సు:- ఉత్సాహశీలియెన శ్రీ దైతాగోపాలం ఈ సంస్థను స్థాపించి, 
ఒడియా భాషలో బారిష్టర్‌ గోవింద దాస్‌ వ్రాసిన సంచలనాత్మక నవలను “అమావాస్య 
చంద్రుడు” అను పేరునను, బోరిస్‌ లావరీన్యోవ్‌ ప్రసిద్ధ రష్యన్‌ నవల “ఫార్టీఫస్ట్‌” 
ను, “నీలికళ్ళు” అను పేరునను శ్రీ పురిపండా అప్పలస్వామి అనువదింప జేసి 
ప్రచురించెను. అటులనే “స్విస్‌ ఫామిలీ రాబిన్సన్‌” అను ఆంగ్ల నవల యందలి 
కొన్ని సంఘటనలను ఆధారము చేసికొని శ్రీ పోలి శెట్టి నాగేశ్వర రావు “అందాలదీవి” 
అను పేరున పిల్లల కొరకు సరిక్రొత్త రీతిలో అనువదింపజేసి ప్రచురించెను. 


నటరాజ పబ్లికేషన్సు:- మంచి ఆలోచనను రేకెత్తించి, హృదయమును స్పందింప 
చేయగల ఉత్తమ నవలలను తెలుంగు పఠితల కందించు తలంపుతో శ్రీ కొండపల్లి 
నర్బయ్య దీనిని స్థాపించెను. అందమైన ముఖచిత్రములతో, చక్కని గెటప్‌తో తప్పులు 
లేకుండునట్లు శ్రద్ధ వహించి, నాలుగు కాలములపాటు ప్రజల మధ్యన నిలువగల 
కొన్ని నవలలను దీని పక్షమున ప్రచురించెను. శ్రీమతి మునిపల్లి సరోజినీ జీవి 
“మనసు-మనువు”, శ్రీమతి రూన్సీరాణి “పసిడి పంజరం”, “సంధ్య విరిసిన సంపంగి”, 
శ్రీ ఎ.బి.వి. నరసింహారావు “మల్లెల మనసులు”, శ్రీ ప్రశాంత “అనుభూతి నీకు 
మరణం లేదు”; శ్రీ దంతలూరి గోపాలకృష్ణంరాజు “జీవిత వలయాలు” అట్టి వానిలో 
కొన్ని, “జీవితవలయాలు” “ప్రజామత” వారపత్రికలో సీరియల్‌గా ప్రచురితమైన నవల. 
“మారే లోకంతోపాటుగా మారలేక, మానవత్వాన్ని వదలు కోలేక, నీతిగా, నిజాయితీగా, 


తెలుంగు నవలా వికాసము 387 


ఆదర్శవంతంగా బ్రతకాలని ఎన్నో ఎన్నెన్నో కలలుగన్న ఒక అమాయకుడి ఆత్మ 
కథి ఈ నవల. హృదయమును పిండి వేయగల నవల ఇది. 


వి.యస్‌.ఎన్‌. అండ్‌ సన్సు ప్రచురణలు: శ్రీ విశ్వనాథ “వేయి పడగలు” 
నవల నుండి “పరీక్ష” వరకు. గల నవలలన్నియు ఈ సంస్థ పక్షమున ప్రచురితమైనవి. 


ప్రగతి ప్రచురణాలయం: - ప్రస్తుతము విశాలాంధ్ర 'సాహిత్యానుబంధి 
సంపాదకులైన శ్రీ నిడమర్తి ఉమా రాజేశ్వర రావు తమ సోదరులైన శ్రీ అశ్వనీ 
కుమార దత్తతో కలసి పశ్చిను గోదావరి జిల్లా “నిడమర్రు” గ్రామములో ఈ 
ప్రచురణాలయమును స్థాపించెను. శ్రీ ఉమా రాజేశ్వర రావు ప్రపంచ భాషలనుండి 
పెక్కు నవలలను అనువదించి ఈ సంస్థ ద్వారా (ప్రచురించి మన నవలా 
సాహిత్యమునకు మంచి పుష్టిని చేకూర్చెను. శ్రీ క్లాన్యూ క్రాంజ్‌ Barricader 1 Berlin 
అను నవలను “అన్నా” అను పేరునను, శ్రీ లియోటాల్‌ స్థాయి Family Happiness 
నవలను “సంసార సుఖం” అను పేరునను, శ్రీ ఇ. కజకేవిచ్‌ 316 Note Book 
నవలను “నీలం నోట్‌ బుక్‌” అను పేరునను, శ్రీ ముల్మ రాజ్‌ ఆనంద్‌ TYం 16276 
and a Bud నవలను “రెండు ఆకులు ఒక మొగ్గ” అను పేరును తెనిగించెను. 


విశ్వసాహిత్యమాల: రాజమహేంద్రవరము నందలి ఈ సంస్థకు శ్రీ మహీధర 
జగన్మోహనరావు సంపాదకుడు. విశ్వసాహిత్య సంబంధమైన ఇతర వివిధ రచనలతో 
పాటు శ్రీ మహీధర రామమోహనరావు “రధ చక్రాలు”, “ఒనమాలు”, శ్రీ బలివాడ 
కాంతారావు “బూచి”, శ్రీ భట్టిప్రోలు కృష్ణమూర్తి “గారి” వంటి స్వతంత్ర నవలలు, 
శ్రీ ఎల్మర్‌ గ్రేన్‌ నవలను “దక్షిణ పవనం” అను పేరున శ్రీ మహీధర జగన్మోహనరావు, 
శ్రీ అడయం నవలను “నాడు - నేడు” అను పేరున శ్రీ రామమోహనరావులు 
అనువదించిరి. 

సరస్వతీ గ్రంథమాల:- శ్రీ అద్దేపల్లి లక్షణస్వామి ఈ సంస్థను నెలకొలిపి మన 
నవలా సాహిత్యమునకు మిక్కిలి తోడ్చడినట్లు లోగడ తెలిపియుంటిని, నేటికిని ఇది 
దినదిన ప్రవర్ధమానముగా వర్ణిల్లుచు పెక్కు స్వతంత్ర నవలలను, అనువాద నవలలను, 
అపరాధ పరిశోధక నవలలను వెలువరించుచు ఈ సాహిత్య వికాసమునకు తోడ్చడు 
చున్నది. 


388 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్స్‌: దీని పక్షమున ప్రచురితమైన నవలలు 
“సత్యనారాయణ బుక్‌ డిపో ద్వారా విక్రయించబడుచున్నవి. శ్రీ ముని మాణిక్యం 
నరసింహారావు “దీక్షితులు”, “రుక్కుతల్లి” నవలలతోపాటు “అల్లాహో అక్బర్‌”, “ధర్మ 
సామాజ్యము” వంటి పెక్కు నవలలు ఈ సంస్థ ప్రచురించినది. 

సప్తగిరి పబ్లికేషన్సు: - నవలా రచయిత శ్రీ మేఘశ్యాం దీనిని ఖమ్మంలో 
నెలకొలిపి తన స్వంత నవలలైన “చిత్రశాల”, “ప్రియాన్వేషి”, “సజీవ శిల్పాలు”; 
“లహరి” మున్నగు వానితోపాటు 1972 వ సం. ఆంధ్రప్రభ నడిపిన నవలల పోటీలో 
ప్రథమ బహుమతి నందుకొనిన శ్రీమతి ఎ. రాధారాణి “అన్వేషి” నవలను గూడ 
ప్రకటించి తెలుంగు నవలా సాహిత్యమునకు బలమును చేకూర్చాను. 

ఆంధ్ర సారస్వత పరిషత్తు: ఇది హైద్రాబాదులో నున్న ప్రముఖ సాహిత్య సంస్థ. 
ఆంధ్ర సాహిత్య సంబంధమైన ప్రామాణిక గ్రంథములను ప్రచురించుటతోపాటు బాల 
వాజ్మయమునకు చెందిన విజ్ఞానాత్మకమైన రచనలను అనుభవజ్ఞుల చేత వ్రాయించి 
ప్రచురించినది. రచయితలు స్వయముగా ముద్రించుకొనిన నవలలను ఈ సంస్థ 
విక్రయించి, వారికి ఆర్థికముగా తోడ్చడుచున్నది. 


దేశోద్ధారక గ్రంథమాల: - దేశ భక్తుడు, నవలా రచయితయైన కీ.శే. వట్టికోట 
ఆళ్వారు స్వామి దీనిని స్థాపించి, వివిధ సాహిత్య (గంథములతోపాటు నవలలను 
సహితము ముద్రించెను. ఆయన “ప్రజల మనిషి”, “గంగు” నవలలు ఈ గ్రంథమాల 
పక్షమున ప్రకటింపబడినవే. 


ఆంధ్ర విశ్వసాహితి:- రచయిత, శ్రీ పోతుకూచి ఈ సంస్థ పక్షమున శ్రీమతి 
శిఖా వేంకటరమణరాజ “ప్రగతి మధ్య మనిషి”, శ్రీ సాంబశివరావు “ఏడు రోజుల 
మజిలీ”, “అన్వేషణ”, మున్నగు నవలలను ప్రచురించెను. 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి: ఆంధ్ర ప్రదేశ్‌లోని భిన్న ప్రాంతముల భాషా 
సాహిత్యముల ప్రోత్సాహము నిమిత్తము 1957 వ సం. ఆగష్టు 7 వ తేదీన ప్రభుత్వము 
ఈ సంస్థను నెలకొలిపినది. ఆనాటి రాష్ట్రపతి డాక్టర్‌ శ్రీ రాజేంద్రప్రసాద్‌ దీనికి 
ప్రారంభోత్సవము జరిపెను. ఈ సంస్థ స్థాపింపబడిన నాటినుండి నేటివరకు 
శ్రీ బెజవాడ గోపాల రెడ్డి, శ్రీ దేవులపల్లి రామానుజరావులు దీనికి అధ్యక్షత 
కార్యదర్శులుగా నుండి, ప్రతి సంవత్సరము వాజ్మయము నందలి విభిన్న శాఖలలో 


తెలుంగు నవలా వికాసము 389 


ప్రచురితమైన ఉత్తమ రచనలకు బహుమతుల నిచ్చుచు 1964-65 సం, నుండి 
నవలా రచనకును ఈ బహుమతులను విస్తరింప జేసి, ఒక్కొక్క నవలకు కు 1116 
రూపాయల నిచ్చుటకు మొదలిడిరి. ఆ పథకము కింద శ్రీయుతులు నోరి 
నరసింహశాస్రినారాయణభట్టు పిలకా గణపతి శాగస్తి“విశాల నేత్రాలు”; 
కొడవటిగంటి కుటుంబరావు “తార”; శ్రీ రామమోహనరావు “కొల్లాయి గట్టితేనేమి”; 
శీలా వీర్రాజు “మైనా”; దాశరథి రంగాచార్య “చిల్లర దేవుళ్ళు” శ్రీమతులు ముప్పాళ్ళ 
రంగ నాయకమ్మ “బలిపీఠం”; వాసిరెడ్డి సీతాదేవి “సమత” ననలలకు బహుమతులు 
లభించినవి. బాలసాహిత్య సంబంధమైన రచయిత్రుల నవలలకు 558 రూ. 
బహుమతుల నిచ్చుటకు నిశ్చయించిన వేరొక పథకము క్రింద శ్రీమతులు కె. 
రామలక్ష్మి “యువ రాజు కోడూరి లీలావతి “ఆశా కిరణాలు” కంచి రమాదేవి 
“అనంతంలో అంతం” మున్నగు నవలలకు లభించినవి. 


కేంద్ర సాహిత్య అకాడమి:- 1954 వ సం. మార్చి 12 వ, తేదీన భారత 
దేశమునందలి ప్రధాన భాషలలో సారస్వతమును అభివృద్ధి పరచి, ఒక దానితో 
మరొక దానిని సమన్వయము చేయగలందులకు డాక్టర్‌ శ్రీ రాధాకృష్ణన్‌, పండిత 
శ్రీ జవహర్షాలు వంటి పెద్దల పోత్సాహముతో ఆనాటి కేంద్ర విద్యామంత్రి శ్రీ మవులానా 
ఆజాద్‌ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ సంస్థ స్థాపింపబడినది. విభిన్న భారతీయ భాషలలో 
వెలువడిన ఉత్తమ రచనలను ఒక భాష నుండి మరొక భాషలోనికి అనువదించి, 
ఒక (ప్రాంత ప్రజల ఆచార వ్యవహారములను, ఆలోచనలను, అభిరుచులను, 
సంప్రదాయములను, నాగరికతలను మరొక ప్రాంతపు ప్రజలు ఆకళింపు చేసికొనుటకు 
ఇది తోడ్పడు చున్నది. దానికి తోడు ప్రతి సంవత్సరము భారతీయ భాషలలో వెలువడిన 
ఉత్తమ రచనలకు ఐదు వేల రూపాయల నగదు బహుమతిని ప్రకటించి రచయితలను 
ప్రోత్సహించుచున్నది. శ్రీ గోపీచంద్‌ “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” నవలకు 
ఆ బహుమతి లభించినది. భారతీయ భాషలలో వెలువడిన కొన్ని నవలలను 
సమర్గులచేత తెలుగు లోనికి అనువదింపజేసినది. అట్టి వానిలో కొన్ని మంచి నవలలు 
శ్రీయుతులు గోపీనాధ మహంతి “అమృత సంతానము” తారాశశాంక బందోపాధ్యాయ 
“ఆరోగ్యనికేతనము”; తగళి శివశంకరపిళ్ళి “రెండు శేర్లు”, “రొయ్యలు”; హరినారాయణ 
ఆప్టే “అబలా జీవితం”; కాలేల్మర్‌ “జీవన లీల”; మహమ్మద్‌ బషీర్‌ “మా తాతయ్యకొక 
ఏనుగుండేడి”; రజనీకాంత్‌ “మీరీ బాల”; దేశపాండే “విరిగిన విగ్రహాలు) కె.వి. 


890 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఆయ్యర్‌ “శాంతల”. శ్రీ విశ్వనాధ “వేయిపడగలు”, “సహస్ర ఫణ్‌” పేరున హి౦దీలోనికి 
పరివర్తనము చేయబడినది. 


నేషనల్‌ బుక్‌ ట్రస్టు ప్రచురణలు: - వివిధ భాషలను ఏక సూత్ర గ్రథితము 
చేసి, ఒక భాషయందలి మాధుర్యమును, ఇంపు సొంపులను వేరొక భాషవారి కందించు 
తలంపుతో స్థాపించబడిన మరొక సంస్థ ఇది. భిన్న భాషలలో వెలువడిన కొన్ని 
ఉత్తమ నవలలను ఇది తెలుగు వారికందించినది. “స్మృతి రేఖలు”, “బన్‌ గర్‌ 
వాడి”, “చిక్కవీర రాజేంద్ర”, “తెల్లని రక్తం” మున్నగునవి. 


ఆంధ్ర విశ్వవిద్యాలయ కృషి: నవలా సాహిత్య ప్రక్రియలో మంచి 
ఫలసాయమును తీయుటకు 1934 వ సం. ఈ కళాపరిషత్తు పోటీలను నిర్వహించినది. 
ఆ సందర్భమున శ్రీయుతులు విశ్వనాధ “వేయిపడగలు”; బాపిరాజు “నారాయణ 
రావు” నవలలకు బహుమతులు లభించి, అవి ప్రజల మన్ననలకు పాత్రమైనవి. 
ఆపిమ్మట ఈ పరిషత్తు తెలుంగు చారిత్రకాంశముల పైన ఇంటర్మీడియట్‌ విద్యార్థుల 
ఉపవాచకములకొరకు వ్రాసిన ఉత్తమ నవలలకు 1000 రూపాయల బహుమతులను 
ప్రకటించగా 1952 వ సం.లో కుమారి మల్లాది వసుంధర “తంజావూరు పతనము” 
నవలకు లభించినది. ఇది తంజావూరు నేలిన ఆంధ్రనాయక రాజులలో ఆగ్రేసరుడైన 
శ్రీ రఘునాధరాయల ఆస్థాన జీవితమును, సారస్వతము పట్ల ఆయనకుగల 
అభినివేశమును చిత్రించును. ఇట్టి బహుమతి నందుకొనిన ఆమె మరొక నవల 
“సప్తపర్ణి”. ఇది కాకతీయ సామ్రాజ్య వైభవమును వర్ణించును. శ్రీ పాటిబండ మాధవశర్మ 
“రాజశిల్సి” ఈ కళాపరిషత్తు వారి బహుమతి నందిన మరొక నవల. ఇది కొండవీటి 
రెడ్డి రాజుల కాలమునకు సంబంధించినది. కుమారగిరి రెడ్డి, లకుమాదేవి కథ ఇందు 
నిబద్ధింపబడినది. ఈ సంస్థ బహుమతుల నందిన మరి రెండు నవలలు “భువన 
విజయము”, “గ్భహ రాజు మేడ” అనునవి, రచయిత శ్రీ ధూళిపాళ శ్రీ రామమూర్తి. 
ఇవి శ్రీకృష్ణ దేవరాయ ప్రభువుల కాలమునాటి విజయనగర సామ్రాజ్య వైభవములను 
చిత్రించును. ఆంధ్ర విశ్వవిద్యాలయమువలెనే శ్రీ వేంకటేశ్వర, ఉస్మానియా 
విశ్వవిద్యాలయములును ఈ సాహిత్యమున మరికొన్ని పోటీలు నిర్వహించినచో ఉత్తమ 
నవలలు మరికొన్ని వెలువడి, తెలుంగు నవలకు మరికొంత పుష్టి సమకూరును. 


పైన వివరించిన సంస్థలేగాక, మరెన్నియో ప్రచురణ సంస్థలు, జిల్లా రచయితల 
సంఘములు ఈ సాహిత్య వికాసమునకు దండిగా తోడ్చడుచున్నవి. 


తెలుంగు నవలా వికాసము 391 


వసుధైక కుటుంబ నిర్మాణమార్గదర్శి నవల-3 


శ్రీయుతులు కొక్కొండ వెంకటరత్నం, నరహరి గోపాలకృష్ణమ్మ శెట్టి, కందుకూరి 
వీరేశలింగం మున్నగు విద్వన్మణులు ప్రగతిశీలక దృక్పథముతో పంధామ్మిదవ శతాబ్దపు 
తృతీయ పాదమున పాశ్చాత్య భాషా సహచర్య, సంపర్మములతో “తెలుంగు నవలి 
అను “చిన్న అంటును ఆంధ్ర సాహిత్య నందనోద్యానమున నాటిరి. “ఇంతింతై, 
వటుడింతయై మటియు దానింతై నభవీధి పై.....” అని మహా కవి శ్రీ పోతన బలి 
చక్రవర్తి యొద్ద దానప్రతి గ్రహీతయైన వామనమూర్తి విశ్వరూపుడై విజృంభించిన 
అవతార క్రమమును వర్ణించి చెప్పినట్లు, ఆనాటి ఆ చిన్న అంటు పలువురు తెలుగు 
రచయితల నిరంతర పరిశ్రమతో దిన దిన ప్రవర్ధమానమునంది, చెట్టై, మానై 
శాఖోపశాఖలతో నలు ముఖముల విస్తరిల్లి మూడు పూవులు ఆరు కాయలై వర్దిల్లుచు 
మహాంధ్ర జనులను మహదానందభరితులను జేయుచు ప్రథమ శతజయంత్యుత్సవము 
లను దిగ్విజయముగా పరిసమాప్తము చేసికొని, ద్వితీయ శతజయంతి ప్రథమ పాదమున 
కాలు పెట్టీ, నిరాఘాటముగా పయనించుచున్నది. 


ప్రపంచము నందలి ఇతర భాగములలోను, భారతదేశములోను, ఆంధ్ర 
దేశములోను ఈ మధ్యకాలమున అనేక మహోద్యమములు నడచి కనివిని యెరుగ 
నంతటి మార్పులు సంభవించినవి. ఈ శతాబ్దపు ప్రథమ, ద్వితీయ పాదములలో 
రాజ్య కాంక్షతో, రాజకీయ ప్రాబల్యంతో రెండు ప్రపంచ మహా సంగ్రామములు 
జరిగినవి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వ్యవస్థలలో మార్పుల కొరకు, 
సుస్థిరమైన పరిణామము కొరకు ప్రపంచము నలు మూలల అంతర్యుద్ధములు, శీతల 
యుద్ధములు, ప్రచ్చన్న యుద్ధములు, విప్లవములు చెల రేగినవి. పారతంత్ర్యమున 
మ్రైగ్గుచున్న పెక్కు దేశముల (ప్రజలు తమ నిరంకుశ ప్రభుత్వముల కబంధహస్తముల 
నుండి బయటపడి, స్వేచ్చా వాయువులను పీల్చగలందులకు హింస, అహింసా 
మార్గములతో పోరాటములు సలిపి, భూరి విజయములను సాధించిరి. దానితో 
రాజరికపు వ్యవస్థ అంతరించిపోయి, ప్రజాస్వామ్య ప్రభుత్వములు ప్రపంచ వ్యాప్తముగా 
ఏర్పడినవి. (ప్రజల మనుగడలో, నడవడికలో, ఆలోచనలలో, అభిరుచులలో 
హస్తిమశకాంతము తారతమ్యములు ఏర్పడి, నూతన భావ శకోదయ మైనది. ప్రపంచ 
పట స్వరూపమే తారుమారైనది. ఈ శుభోదయమునకు విశ్వవ్యాప్తముగా రచయితలు, 
రచయిత్రులు సలిపిన కృషి అనల్పమైనది. ఈ మార్చులను ప్రతిబింబించునట్లు 


392 పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


ఇంతవరకు నవలా సాహిత్వ ప్రక్రియలో పుంఖాను పుంఖములుగా విభిన్న భాషలలో 
రచనలు చేసి, ప్రజలలో వారు జాగృతిని కలిగించిన విధమును స్థాలీపులాక 
న్యాయముగా పరామర్శించితిని. 


మన తెలుంగు నవలా రచనకు ఇతివృత్త సేకరణలో, కథాకథన పద్ధతిలో, 
వర్ణనాక్రమములో, సంభాషణా సంవిధానములో, పాత్ర పోషణరీతిలో, కథను 
ప్రారంభించుటలో, ముగించుటలో రచయితలు ప్రదర్శించిన వైవిధ్యమును 
వివరించితిని. సంఘటనలను సృష్టించుటలో, సన్నివేశములను కల్పించుటలో, కథను 
మలచుటలో వారు తొక్కిన సరి క్రొత్త మార్గములను మీముందుంచితిని. (గ్రాంధిక 
భాషతో ప్రారంభమైన ఈ ప్రక్రియ కొందరికి మాత్రమే పరిమితమై యుండగా, అది 
నేడు వ్యావహారిక భాష వైపు మరలి సర్వజనామోదముగా మారిన పద్ధతిని వివరించితిని. 
ఉన్నతవర్గ (ప్రజల భోగ పరాంకుణత్వమును, వారి సమస్యలను వర్ణించు రచయితలు, 
ఈనాడు నడిమి తరగతి, చివర తరగతి ప్రజల దైనందిన జీవిత సమస్యలను, కార్మిక 
కర్షకుల కష్టనిష్ణురములను వివిధ ధృక్మోణముల నుండి చిత్రించుటకు పూనుకొనిన 
విధమును వివరించితిని, సాధారణ పరిస్థితులనుండి, అసాధారణ పరిస్థితుల వరకు; 
సామాన్య ఆలోచనలనుండి, అసామాన్యమైన ఆలోచనలవరకు; (Psycho-analysis) 
మనోవిశ్లేషణ నుండి (Stream of consciousness Technique) శుద్ధ చైతన్వస్రవంతి 
వరకు; న్యూనతా భావము (Inferiority Complex) నుండి, ఆధిక్యతా భావము 
(superiority Complex) వరకును వచ్చిన మార్పులను సందర్భోచితముగా తెలిపితిని. 

ప్రాచ్య పాశ్చాత్య తత్వవేత్తలు సూత్మదృష్టితో వివరించిన మానసిక విశ్లేషణా 
విధానముతో, వైయక్తికమైన ఆంతర బహిర జీవితములను, వివిధ ప్రవృత్తులను 
ఇతివృత్త ములు చెసి రచనలు సలిపిన విధమును మీ ముందుంచితిని. 


ఈనాడు మనిషికి మనిషికి, సంఘమునకల సంఘమునకు, దేశమునకు 
దేశమునకు, ఖండమునకు ఖండమునకు మధ్యన ఏర్పడి వున్న అడ్డు తెరలు 
పటాపంచలై పోయి, వసుధైక కుటుంబ నిర్మాణమునకు రాచ బాటలు నిర్మింపబడినవి. 
నవల వివిధ రసాశ్రయమై నెగడు చున్నది. ప్రపంచమున యే మారుమూలన యేమి 
జరిగినది, జరుగుచున్నది గ్రహించుటకు ఇది ఒక్కటే నేడు యేకైక సాధనమై 
వర్థిల్లుచున్నది, కనుకనే ఈనాడు పెక్కు ఉత్తమ నవలలకు నోబెల్‌ బహుమతి 


తెలుంగు నవలా వికాసము 393 


లభించినది. ఈ దృక్పథముతో తెలుంగు నవల సర్వనోభా సమన్వితముగా, 
సర్వకళామయముగా వికసించి, మధుర సువాసనల గుబాలింపుతో ప్రజలను 
తన్మయుల నొనరించిన తీరును తులనాత్మకముగా పరామర్శించి, గాసట బీసటగా 
పడియున్న పెక్కు దివ్య కుసుమములను ఒక మాలగా గుది గుచ్చి ఆంధ్రభారతి 
గళమున కర్పూర మంగళ నీరాజనములతో సమర్పించి, సహృదయులైన 
పరితలముందుంచితిని. 


- శుభం - 


394 


పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 


పరిశోధిత నవలా సూచి 


నవలపేరు 
అంకుల్‌టామ్‌ కథ 
అంతర్వాహిని 
అంతర్ద్వేషాలు 
అంతరాత్మ 
అంతుపట్టని మనిషి 
అందని పిలుపు 
అందాలదీవి 
అందుకే చంపాను 
అంధకారంలో 
అంపశయ్య 
అంబాపాలి 
అక్బర్‌ 

అగ్రహారం 
అగ్నిపరీక్ష 
అచలం-చంచలం 
అడవిమల్లె 

అడవి శాంతిశ్రీ 
అతడు - ఆమె 
అది ప్రశ్న - ఇది జవాబు 
అద్దెకో ఆడది 
అదృష్ట రేఖ 
అధికార పిపాస 


పేజి నెం. 
357 
374 
3283 
113 
267 
379 
386 
346 
378 
379 
332 
71 
105 
379 
295 
379 
149 
202 
258 
346 
296 
310 





నవలపేరు పేజి నెం. 
అనంతంలో అంతం 370 
అనాథ బాలుడు 179 
అనాకెరినీనా 179,305 
అనామిక 176 
అనావీలిర్‌ 276 
అన్నా 387 
అనుభూతీ నీకు మరణం లేదు 286 
అనురాగం 310 
అనామధేయుడి ఆత్మకథ 352 
అన్వేషి 304 
అన్వేషణ 222,388 
అన్నపూర్ణ 2921, 268, 379 
అపరాధిని 179 
అపరాజిత 303 
అప[శుతులు 301 
అపస్వరాలు 211 
అప్సర 319 
అబలా జీవితం 70, 389 
అభాగిని 108 
అభయదానం 324 
అభావంలో అబల 244. 
అమ్మ 113, 310 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
అమావాస్య చంద్రుడు 324 
అమీనా 144 
అమృవవల్లి 334 
అమృతసంతానం 311 
అరక్షణీయ 108 
అర్జాంగి 288 
అరుణ 144 
అరుణోదయం 172 
అలకాపురి 271 
అల్పజీవి 210 
అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపము 264 
అల్లాహో అక్చరు 105 
అల్లీబిల్లీ లోకంలో అమ్మాయికథ 383 
అలుముకున్న అంధకారం 378 
అల్లూరి సీతారామరాజు 274 
అసమర్జుని జీవితయాత్ర 161 
అసుర గణం 316 
అసుర సంధ్య 2832 
అస్తమయం 307 
అహం -అనర్ధం 236 
అహం- అసూయ 310 
అహల్యాబాయి 77 
ఆంధ్రరాష్ట్రము 105, 106 





నవలపేరు 

ఆకలి 

ఆకర్షణలో అపస్వరాలు 
ఆఖరి మజిలి 

ఆగిన తుఫాను 

ఆడది 

ఆత్మబలి 155, 
ఆదర్శం 

ఆదర్శాలు - అనుబంధాలు 
ఆద్యంతాలు - ఆంతర్యాలు 
ఆనంద మఠము 
ఆనందనిలయం 


46, 


ఆమె చెప్పింది 
ఆరాధన 

ఆరోగ్య నికేతనము 
ఆరువందల అరువది ఆరు(666) 
ఆరెకరముల ఎనిమిది గుంటలు 
ఆవేదన 


286, 


ఆశాకిరణాలు 
ఆశల శిఖరాలు 
ఆసిధార 

ఆస్తి 

ఆటు నదులు 
ఇందు లేఖ 
ఇంటి దొంగ 


396 
నవలపేరు పేజి నెం. 
ఇచ్చినీకుమారి 105 
ఇడియట్‌ 303 
ఇద్దరం ఒకటే 354 
ఇద్దరు అమ్మాయిలు- 

ముగ్గురు అబ్బాయిలు 229 
ఇదెక్కడి న్యాయం 291 
ఇదేనా న్యాయం 282 
ఇల్లుపట్టిన వెధవ వాడపడుచు 155 
ఇవాన్‌ ఇలియచ్‌ మృతి 805 
ఇహపరాలు 263 
ఈడొచ్చిన కోరికలు 235 
ఈస్ట్‌ అండ్‌ వెస్టు 29 
ఉక్కు పిడి 380 
ఉజ్జయిని పతనం 327 
ఉదయకిరణాలు 221 
ఉదయగిరిపోలన్న ధైర్యం 371 
ఉ(మాన్‌ జాన్‌ ఆదా 69 
ఉరితీసిన ఉంగరం 274 
ఉలక్క 72 
ఉషోదయం 878 
ఉషుకాలము 70 
ఊర్వశి 207 
బుణానందలహరి 229 
బుణానుబంధం 226 





పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 
నవలపేరు పేజి నెం. 
బుతుపవనాలు 375 
ఎండమావులు 176 
ఎంబాసిడార్‌ 29 
ఎగిరే మనిషి 346 
ఎడారి పువ్వులు 278 
ఎదురుదెబ్బలెన్ని తగిలినా 885 
ఎనుబది రోజుల్లో విశ్వ విహారం 362 
ఏక వీర 113, 127 
ఏకోదరులు 156 
ఏటి అవతల 319 
ఏటి వొడ్డున నీటిపూలు 289 
ఏ టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌ 46 
ఏడురోజుల మజిలీ 388 
ఏది సత్యం - ఏదసత్యం 287 
ఐదుగురు లోఫర్లు 384 
ఐవాన్‌ హో 46 
ఒకే పాటకు రెండు రాగాలు 228 
ఒకే రక్తం - ఒకే స్పర్శ 251 
ఓబయ్య 118 
ఓనమాలు 387 
కడిమి చెట్టు 128, 370 
కత్తుల వంతెన 219, 376 
కనకాభిషేకము 340 
కన్యాశుల్మం 91 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
కన్నీరు 310 
కన్నెపిల్లలు 378 
కపాలకుండల 328 
కమళాంబాళ్‌ చరిత్రము 72 
కరణ ఫెలో 70 
కరుణ 267 
కర్పూర ద్వీపయాత్ర 368 
కర్పూర మంజరి 77 
కలసిన జీవితాలు 321 
కల్యాణ మందిర్‌ 283 
కవి సార్వభౌముడు 159 
కవీ-గాయకుడు 366 
కష్టకమల 91 
కళంకం 310 
కళారాధన 337 
కళ్యాణ ఘడియ 383 
కాంతం 157 
కాంతిపూలు 243 
కాగితపు పల్లకి 228 
కాగితం పులి 274 
కాదంబరి 16 
కామ నేత్రం 241 
కామేశ్వరి 274 
కారణభూతుడు 266 





నవలపేరు పేజి 


కాలకన్య 

కాల ప్రవాహం 
కాలాతీత వ్యక్తులు 
కాశీనాథ్‌ 

కాళ్ళీర పట్టమహిషి 
కిల్లర్‌ మేనియక్‌ 
కిస్‌మి నాట్‌ - మిస్‌ మి నాట్‌ 
కీలు బొమ్మలు 
కుంకుమ భరణి 
కుంతల 

కూలిన గోడలు 


కృష్ణ కాంతుని మరణ శాసనము 


కృష్ణావతారము 

కృష్ణ వేణి 

కేరళ సింహ 

కేసరీ విలాసము 
కోనంగి 

కోనేరు- సెలయేరు 
కోటవీరన్న సాహసం 
కొత్త ఇల్లు 
కొడిగట్టిన దీపాలు 
కొల్లాయిగట్టితేనేమి 
కొవ్వొత్తి 

కౌంట్‌ ఆఫ్‌ - మాంట్‌ క్రిస్టో 


398 


నవలపేరు 
కౌసల్య 

క్రొత్త అల్లుడు 
కొత్త కోడలు 
గంగు 
గడ్డురోజులు 
గడ్డిపోచలు 


గడియపడని తలుపులు 


గణపతి 

గద్వాల చీర 
గబన్‌ 

గరల్‌ హంటర్సు 
గాజు బొమ్మ 
గాడిద ఆత్మ కథ 
గాడిద బ్రతుకులు 
గాలి వాన 

గుడి అర్హు 

గూడు చేరిన పక్షులు 
గృహరాజు మేడ 
గృహిణి 

గెంజ్‌ గాథ 
గెలుపెవరిది? 
గోదాన్‌ 

గోన గన్నారెడ్డి 
గోమతి 


పేజి నెం. 


148, 


265 
174 
174 
215 
173 
375 
164 
348 
251 
384 
346 
301 
315 
272 
385 

28 
248 
390 
2783 
309 
379 
179 
376 
286 





పుల్లాభొట్ల 
నవలపేరు 
గోరా 
గౌతమి 
గౌరి 


గ్రహణం విడిచింది 
ఘంటారావం 
చంద్రగుప్తుడు 
చంద్రమతీ చరిత్ర 
చంద్రిక కథ 
చంద్రునికో నూలుపోగు 
చంపకం - చెదపురుగులు 
చక్రభ్రమణము 
చదువు 

చదువుకున్న కమల 
చతుర చంద్రహాస 
చతురిక 

చలమయ్య షష్టి పూర్తి 
చారుమతి 

చిక్కవీర రాజేంద్ర 
చిగురించిన విలువ 
చిత్రకారుడి భార్య 
చిత్రమైన జీవితం 
చిత్రశాల 

చిచ్చర పిడుగు 

చిట్టికి చిరుగంట 


వెంకటేశ్వర్లు 


పేజి నెం. 


282, 


108 
304 
387 
2783 
305 
105 

98 
885 
267 
277 
304 
171 
379 
101 
178 
379 
259 
390 
2834 
274 
274 
241 
346 
315 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
చిన్నక్క 222 
చిన్న వదిన 285 
చిల్లర దేవుళ్ళు 271 
చివరకు మిగిలేది 207 
చివరి రాత్రి 315 
చీకటి గదులు 386 
చీకటి దారి 285 
చీరముడి-కత్తి పిడి 346 
చెమ్మీన్‌ 72 
చెలియలి కట్ట 129 
చైతన్యస్రవంతి 379 
ఛంఘీజ్‌ ఖాన్‌ 335 
ఛాయ 378 
జగన్నోహిని 329 
జడకుచ్చులు 91 
జయ యౌధేయ 327 
జలప్రళయం 245 
జాజిమల్లి 155 
జారుడు మెట్లు 226 
జీవన గంగ 228 
జీవన ఫలం 271 
జీవన సమరం 375 
జీవనసూత్రం 274 
జీవన తరంగాలు 385 





నవలపేరు 

జీవన మాధురి 
జీవన లీల 

జీవన లీలలు 
జీవన రాగం 
జీవన్మృత రహస్యము 
జీవన్మృతులు 
జీవితాదర్శం 
జీవితాదర్శము 
జీవిత వలయాలు 
జేబు దొంగలు 
జై జవాన్‌ 
జ్యోతిర్బిందువు 
టామ్‌ సాయర్‌ 
టాలిన్‌ మన్‌ 
టేలిస్‌ మన్‌ 


టూ లీవుజ్‌ అండ్‌ ఏ బడ్‌ 


డాన్‌ క్విక్‌ సెట్‌ 
డెవిల్స్‌ క్లబ్‌ 


తండ్రులు - కొడుకులు 


తంజావూరు పతనం 
తప్పటడుగులు 
తరగని తరంగాలు 
తరం మారింది 


400 


నవలపేరు 
తానాజీ 

తార 

తిక్కన సోమయాజి 
తిరస్కృతి 
తిరుమాళిగ 

తిలక మంజరి 
తీర్పు 

తుఫాను 
తృణకంకణము 
తెల్లని రక్తం 

తెరచి రాజు 

తెగిన తీగెలు 
తెగిపోని బంధం 
తెలుగుదళవాయి 
తేజసింగు 

తొలి మజిలి 
తొలిమలుపు 
త్యాగమూర్తి 

త్యాగ హృదయులు 
త్రాగుబోతు 
త్రివిక్రమవిలాసము 
త్రిమస్మెటీయర్స్‌ 
దగాపడిన తమ్ముడు 


పేజి నెం. 


100, 


154, 


దమయంతీ-స్వయంవరము 


178 
175 
134 
386 
157 
178 
379 
376 

91 
390 
130 
304 
314 
178 
109 
246 
328 
361 
242 
239 

77 

46 
219 
196 





పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 
నవలపేరు పేజి నెం. 
దయ్యాల లంక 178 
దరి జేరిన ప్రాణులు 276 
దక్షిణ 306, 387 
దిండుకింద పోక చెక్క 334 
దిగంతాలకు ఆవతల 973 
ది మేన్‌ 28 
ది లైట్‌ అఫ్‌-ఎ-డిస్టెంట్‌ స్టార్‌ 306 
దివ్యా 3380 
దివో దాసు 327 
దీపశిఖ 265 
దీర్ణ యాత్ర 310 
దీక్షితులు 388 
దుందుభి 348 
దుఃఖితులు 256 
దుర్గేశనందిని 107, 108, 46 
దూత మేఘము 382 
దూర తీరాలు 273 
దెయ్యాలదీవి 346 
దేవి చౌదురాణి 68 
దేవుడిలీల-మనుషుల గోల 380 
దేశం ఏమైంది? 310 
దైవం-న్యాయం 211 
దైవఘటన 237 


దైవమిచ్చిన భార్య 136 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
దైవోపహతులు 377 
ధనమూల మిదం జగత్‌ 268 
ధన్యజీవి 274, 178 
ధన్యజీవులు 304 
ధర్మ-సత్యం 211 
ధర్మచక్రము 128 
ధర్మపాల 179 
ధర్మరాజ 71 
ధర్మలోగిలి 274 
ధర్మవతీ విలాసము 77 
ధర్మసామ్రాజ్యము 388 
ధాయిస్‌ 309 
ధీర సమీరే 304 
ధూప రేఖ 334 
ధూర్జటి 385 
ధృవతార 257 
ధేరిసా 28 
సందోరాజ భవిష్యతి 334 
నత్తగుల్లలు 375 
నన్ను పిలిచింది 240 
నరరూప రాక్షసి 346 
నరుడు 155 
నరులు - నదులు 309 


నర్తకి 292 





నవలపేరు 
నల్లకళ్ళ అమ్మాయి 


నవనాగరికతకు - దూరంగా 


నవాబు నందిని 
నళిని 


నా ఇల్లు-నా సంసారం 


నాకబలి 
నాగరిక 
నాగార్జున 
నాటర్‌ డాం 
నాడు - నేడు 
నారాయణభట్టు 
నారాయణభట్టు 


నారాయణ రావు 


నిన్న స్వప్నం - నేడు సత్యం 


నిరీక్షణ 

నివాళి 

నిశ్శబ్ద సంగీతం 
నిశా గీతి 

నీకేం కావాలి 
నీటి ముత్యాలు 
నీడలు - జాడలు 
నీతి చంద్రిక 
నీరజ 


402 


నవలపేరు 
నీలం నోట్‌ బుక్‌ 
నీలికళ్ళు 

నూరు శరత్తులు 
నూర్జహాన్‌ 
నెలవంక 

నేనే 
నైమిశారణ్యం 
నౌకాభంగము 


పంతులుగారి అమ్మా యి 


పేజి నెం. 


378, 


387 
396 
226 
338 
274 
107 
285 
108 
380 


పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా 


పగిలిన ప్రతిమ 
పచ్చతోరణం 


పచ్చలకలశంలో మేలిముత్యాలు 


పడగమీది మణి 
పత్నీ హిత సూచిని 


పదిరూపాయల నోటు 


పథవిహీన 
పథేరి పాంచాలి 
పన్నీటి జల్లులు 
పరిభ్రమణం 
పరివర్తన 

పరీక్ష 


387, 


పరుగులిడే చక్రాలు ప్రవహించే 


జీవితవాహిని 


386 
274 
375 
375 
375 

75 
324 
279 
179 
235 
285 
161 
370 


375 





€& 
3g 
3€ 


నవలపేరు 


పలకల వెండి గ్లాసు 


పల్లె జీవులు 

పల్లె వాసి 
పాంచాలి 
పాతరోజులు 
పాతాళ భైరవి 
పాప నవ్వింది 
పాప పరిహారం 
పాపాల భైరవుడు 
పాపికొండలు 
పాము-నిచ్చెన 


పాలనురుగుల్లో - పంచదార 


పీక్‌ ఫక్‌ పేపర్సు 


పిచ్చోడి పెళ్ళీ 
పిడికెడు ఆకాశం 


వెంకటేశ్వర్లు 


పేజి నెం. 
346 

3283 

251 

179 

255 

105 

300 

318 

346 
204, 237 
269, 376 
293 

28 

378 

249 

163 

222 

298 
195, 230 
217 

334 

135 

332 

260 


తెలుంగు నవలా వికాసము 


eh లీ 


b 


పేను - పెసర చేను 
పొట్టి మొగుడు 
పొడుగు పెళ్ళాం 
పొరుగింటి పిల్ల 
పోరాటం 

ప్రకృతి పిలుపు 
ప్రగతి మధ్య మనిషి 
(ప్రజల మనిషి 
ప్రతాపరుద్రమ దేవి 


పేజి నెం. 
296 
105 
171 
179 
378 
274 
179 
366 
177 
177 
178 
379 
403 
291 
213 
386 


ప్రతాప మొదలియారారు చరిత్ర 72 


ప్రతిధ్వని 320 
ప్రతిమాదేవి 179, 211 
ప్రభాతము 107 
ప్రమదావనం 107, 108, 277 
ప్రాకుడురాళ్ళు 

ప్రాణభయం పరుగెత్తిస్తోంది 343 
ప్రాణాంతక ప్రణయం 259, 382 





ఫాదర్సు అండ్‌ సన్స్‌ 
ఫార్టీఫస్ట్‌ 

ఫేమిలీ హేపీ నెస్‌ 

బంగారు పంజరం 

బంగారు నగరం 

బంగారు లోయ 

బంధమూ - అనుబంధమూ 
బందీ 

బడ దీది 

బద్దన్న సేనాని 


211, 


403 


404 


నవలపేరు 
బన్‌ గర్‌ వాడి 


బహుకుటుంబి 
బాంధవ్య బంధితులు 
బాణావతి 

బారిష్టరు పార్వతీశం 
బారిష్టరు పార్వతీశం 
బాల రాజ్యం 
బాల్యకాల సఖి 
వికారి 

బీదల పాట్లు 
బుడుగు 14 11 
బుద్ధిమంతుడు 


బేరీ కేడర్‌ ఇం బెర్లెన్‌ 
బ్రతికిన కాలేజి 
బ్రతుకు జోడు 
బ్రతుకు బాట 
బ్రతుకు బొంగరం 
బ్రాహ్మపుత్ర 
బ్రాహ్మణీకము 

బ్లాక్‌ ట్యూలిఫ్‌ 


పేజి నెం. 
390 
281 
304 
304 
377 
352 
114 
362 
72 
178 
310 
386 
3883 
387 
378 
380 
387 
355 
383 
243 
260 
369 
136 
28 





నవలపేరు 


భగవన్‌ పరశురాముడు 


భగవాన్‌ 
భయస్తుడు 

భక్షి 

భువన విజయము 
భూతగ్భహము 
భూత రాయర్‌ 
భ్రమర 

మంచి కోరే మనసు 
మంచివాడు 

మంచీ - చెడూ 


మంత్రాల రామన్న మొండితనం 


మట్టిమనిషి 

మట్టి మనిషులు 
మట్టి బొమ్మలు 
మట్టిరో మనిషి 
మణిమంజరి 
మత్స్యగంధి 

మదర్‌ 

మధూక కుసుమాలు 
మనం మిగిలేం 


మనసు ఒకరికే -మనిషి ఒకరికే 


మనసు - మనువు 
మనసు-మమత 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు 

మనస్సాక్షి 

మనస్విని 

మనిషి 

మనిషి-మిధ్య 
మనుషులు-మమతలు 
మన్మధ రాజ్యం 

మరది 

మరీచిక 

మరు భూమిలో-మల్లెతీగెలు 
మరో మలుపు 

మల్లారెడ్డి 

మల్లిక 

మల్లెల మనసులు 
మల్లెలు - ఎర్రగులావీలు 
మహానగరంలో స్తీ 

మహా భాగవతం 
మహాభారతం 
మహామాయి 

మహా శ్వేత 
మహోదయం 

మళ్ళీ రైలు తప్పిపోయింది 
మళ్ళీ వసంతం 

మా ఘంటం 
మాతా-భూమాతా 


పేజి నెం. 
375 
178 
254 
246 
304 
308 
274 
206 
375 
304 
160 
178 
386 
247 
278 
380 
380 
346 
74 
304 
249 
231 
237 
307 





నవలపేరు 


405 


పేజి నెం. 


మా తాతయ్యకొక ఏనుగుండేది 389 


మాతృజ్యోతి 
మాతృమందిరం 
మాధవా(శమము 
మా బాబు 

మావి డిక్‌ 

మాయ జలతారు 
మాయావి 
మాయావిని 

మారే మనుషులు 
మార్గ దర్శి 
మార్తాండవర్మ 
మాలతీ రాఘవము 
మాలపల్లి 
మిత్రభేదము 
మిధునానురాగము 
మినువాక 

మిస్‌ ఇండియా 
మిహిరకులుడు 
మీనా 

మీనాంబిక 

మీరీ బాల 
ముగ్గురు మిత్రులు 
ముత్యాల పందిరి 


267 

108, 113 
178 

128 

29 

284 

109, 380 
109 

228 
310, 378 
71 

77 

110, 46 
380 

114 

178 

344 

333 

287 

158 

313, 389 
310 

248 


406 


నవలపేరు 

ముత్యాల సరము 
ముసలమ్మ మరణము 
మూగ భార్య 

మూసిన తలుపులు 
మృత్యుంజయులు 
మృత్యుభయం పీడిసోంది 
మృత్యులోయ 
మెరపుల మరకలు 
మేయర్‌ ఆఫ్‌ కాస్టర్‌ బ్రిడ్జి 
మేఘాల మేలిముసుగు 
మేడాంబో వారి 
మైదానం 

మైనా 

మొగలాయి దర్భారు 
మొగలి పొదలు 
మోగిన గంట 
మోచనగడ్‌ 

మోహన 

మోహన వంశి 
మోహనాంగి 
(మోయుతుమ్మెద 
యమపాశం 
యక్షపర్వతము 


పేజి నెం. 
91 
90 
230 
274 
260 
346 
380 
165 
29 
277 
28 
139 
242 
114 
290 
369 
70 
178 
278 
37 
196 
167 
380 





€& 
3g 


నవలపేరు 
యామినీకుంతలాలు 
యుగసంధి 
యుగళాంగులీయకం 
యుద్ధము-శాంతి 
యువ రాజు 
రంగపతి 

రంగ భూమి 
రంగమహల్‌ 
రంగరాజ చరిత్ర 
రంగుల మెడ 
రఘునాథజీ 
రఘునాథ విజయము 
రణచండిక 

రతనాల నవ్వు 
రత్నకంబళీ 

రత్న బాయి 
రథచక్రాలు 
రక్షాబంధము 
రాకాశి లోయ 
రాగమయి 
రాగమాలిక 

రాగ రేఖలు 
రాగవిపంచి 

రాగి - యోగి 


భొట్ల వెంకటేశ్వర్లు 


3 


పేజి నెం. 
375 
225 
108 
48 
389 
264 
318 
179 
74 
2834 
109 
329 
178 
365 
294 
178 
387 
155 
380 
385 
377 
202 
3883 
267 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
రాగోదయం 301 
రాజకీయ భేతాళ పంచవింశతి 350 
రాజ తరంగిణి 333 
రాజరత్నము 99 
రాజశిల్సి 390 
రాజ శేఖర చరిత్ర 74 
రాజసింహ 178 
రాజు మహిషి - (పేమ మహిషి 210 
రాజూ - పేద 359 
రాణి చిన్నా దేవి 379 
రాణి సంయుక్త 104 
రాతి రథము 380 
రాబందులు - రామచిలుకలు 380 
రాబిన్‌ హుడ్‌ 364 
రాబ్రాయ 46 
రామచంద్ర విజయము 77 
రామ రాజ బహద్దూర్‌ 71 
రామానుజుని ప్రతిజ్ఞ 337 
రామరాజ్యానికి రహదారి 263 
రాయచూరు యుద్ధము 105 
రిటరన్‌ ఆఫ్‌ ది నేటివ్‌ 29 
రుక్కుతల్లి 157 
రుద్రమ దేవి 3883 


రుద్రమ దేవి 159 





నవలపేరు 


పేజి 


రెండు ఆకులు - ఒక మొగ్గ 


రెండు మహానగరాలు 
రెండు మహానగరాలు 
రెండు సేర్లు 

రేకులు విరిసిన మొగ్గ 
రేడియో సిలోన్‌ 
రొయ్యలు 

లలిత 

లలితా దేవి 

లహరి 

లస్ట్‌ ఫర్‌ లైఫ్‌ 

లక్ష రూపాయలు 
లక్ష్మీ విజయము 
లాడ్జింగులో ఒక రాత్రి 
లావణ్య 

లీలాకుమారి 

లీలా సుందరి 

లే మిజర్‌బుల్సు 

లోక చరిత్ర 

లోక సంచారి 
వక్రించిన సరళ రేఖలు 
వచ్చాయి మంచిరోజులు 
వర్లగింజలు 


వనవాసి 


312, 


312, 


407 


నెం. 
387 
3883 
305 
389 
378 
274 
389 
302 
375 
388 

48 
107 

71 
251 
277 
178 
367 
361 

39 
384 
206 
385 
155 
324 


408 


నవలపేరు 
వలయం 
వసంతగానం 


వసంత రాజీయం 


వసుమతీ వసంతము 


వాచ్‌ డాగ్‌ 
వాడే - వీడు 
వారధి 
వారసత్వం 
వారసులు 


వార్‌ ఆండ్‌ పీస్‌ 


వాల్లా నుండి గంగాతీరం వరకు 


వాసన లేని పూలు 
వింత ప్రణయము 


వికసించని కుసుమాలు 
వికార్‌ ఆఫ్‌ ది వేక్‌ ఫీల్లు 


విక్రమ విజయం 
విచిత్ర కవలలు 
విజయ 


విజయనగర సామ్రాజ్యము 


విజయపతాక 
విద్య 


పేజి నెం. 


378 
324 
303 
107 
346 
107 
285 
175 
236 

46 
179 
304 
225 
2783 
100 
378 
380 
179 
105 
371 
399 


విద్యానగర చరిత్ర - నవలా గుచ్చము 


విధివంచితులు 


329 


236, 299 





పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 
నవలపేరు పేజి నెం. 
విధివిధానం 300 
విధి విన్యాసాలు 8301 
వినోదిని 179 
విమలా దేవి 105 
విముక్తి 240 
విరగని విగ్రహాలు 315 
విరామం 284 
విరిగిన కలలు 273 
విరిగిన విగ్రహాలు 389 
వివాహం 188 
వివేక విజయము 77 
విశ్వనాథం 277 
విశ్వరధుడు 332 
విశాల నేత్రాలు 389 
విషవలయం 380 
విహారయాత్ర 316 
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు 134 
వీరకంపరాయలు 339 
వీర గాంధర్వము 178 
వీరవల్లడు 134 
వుడ్‌ లాండర్సు 29 
వృశ్చికలోయ 380 
వెన్నెల కాటేసింది 250 
వెన్నెల నీడ 274 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
వెలుగు రేఖలు 241 
వెలుగులో వెలది 2783 
వెలుగూ వెన్నెలా గోదారీ 248 
వెల్లువలో పూచిక పుల్లలు 226 
వెయ్యి శిరస్సులు ఖండించిన 

అపూర్వ చింతామణి 177 
వెంకటేశ్వర మహాత్యము 177 
వేనిటీ పేపరు 29 
వేయబోవని తలుపులు 293 
వేయిపడగలు 131 
వైకుంఠంలో కల్లోలం 256 
వైతరణి 383 
వ్యక్తిత్వం లేని మనిషి 224 
శశిరేఖ 114 
శాంతల 330 
శాంతవాది తై 
శాఫో 305 
శారద 178 
శారద రాత్రులు 296 
శిఖరాలు... సెలయేళ్లు 273 
శిథిల సౌధం 295 
శిథిలాలయము 167 
శివపురాణం 380 
శుచిముఖి 178 





నవలపేరు 
శ్రుతితప్పిన రాగం 
శుతితప్పిన వీణలు 
శ్రీకాంత్‌ 


శ్రీదేవి 


సంధ్య విరిసిన సంపంగి 


= 


సం 
సంపూర్ణ రామాయణం 
సంసార చక్రం 
సంసార సుఖం 


సజీవ శిల్పాలు 


పెంగలు సన్న జాజులూ 


సత్య రాజా పూర్వదేశ యాత్రలు 


సత్యవతీ చరిత్ర 


70, 


409 


నెం. 
274 
375 
384 
268 
303 

42 
378 
265 
272 

77 
292 
386 
258 
3883 
283 
387 
388 


100 
98 
75 
28 

303 

390 

389 


410 

నవలపేరు పేజి నెం. 
సమరము-శాంతి 305 
సమర్పణ 2830 
సమాంతర రేఖలు 274 
సముద్రపు దిబ్బ 196 
సరస్వతీ చంద్ర 70 
సరళీస్వరాలు 298 
సహస్రఫణ్‌ 390 
సాగర గర్భంలో సాహస యాత్ర 3638 
సామాన్యుని కామన 263 
సాక్షి 348, 383 
సింహ సేనాపతి 327 
(సి) నీతి చంద్రిక 382 
సిపాయి కూతురు 177 
సిరి 379 
సీతారామ 328 
సీత్రారామ రాయలు 328 
సుగంధి 292 
సుగుణ 221 
సుడిగాలి 304 
సుడిగుండంలో బోడిగుండు 346 
సుధా శరశ్చంద్రము 99 
సువర్ణ 239 
సుశీల 384 
సూరి-సీతి- వెంకి 367 





పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు 
నవలపేరు పేజి నెం. 
సూర్యయానం 370 
సెక్రెటరీ 286 
సెలవుల్లో 274, 371 
సైరంధ్రి 178 
సౌండ్‌ ఆఫ్‌ టెర్రర్‌ 346 
సౌందర్య తిలక 49 
సౌందర్యమూ - సౌశీల్యము 256 
స్వయంవరణం 219 
స్వయం సిద్ధ 279 
స్వర్ణలత 178 
స్వర్గానికి నిచ్చెనలు 129 
స్వాతంత్ర్యం 177 
స్విస్‌ ఫామిలీ - రాబిన్సన్‌ 363 
స్వీట్‌ హోమ్‌ 351 
స్తీ 386 
స్నేహము 247 
స్నేహలత 257 
స్మశానవాటిక 155 
స్కృతి రేఖలు 390 
హంచ్‌ బేక్‌ అఫ్‌ - నాటర్‌ డాం 28 
హంతకుడు పిలుస్తున్నాడు 343 
హకల్‌ బెరీఫిన్‌ 357 
హత్యా రహస్యము 109 
హరిణి 297 


తెలుంగు నవలా వికాసము 


నవలపేరు పేజి నెం. 
హారతి 224 
హాహా-హూహూ 134 
హిమజ్వాల 385 
హిమబిందు 146, 376 





(బి) ఉపయుక్త ఉద్యమములు, సంస్తలు, పత్రికల సూచి 


పేరు పేజి నెం. 
అభినవ ఆంధ్రకవి పండిత సభ 120 
అభిసారిక 303, 380 
అభ్యుదయం 203 
అభ్యుదయ రచయితల సంఘం 120 
ఆదర్శ గ్రంథమండలి 385 


ఆర్యసమాజము 94 


ఆంధ్ర గ్రంథమాల 383 
ఆంధ్ర జనసంఘము 120 
ఆంధ్రజ్యోతి 375 
ఆంధ్ర పత్రిక 373 
ఆంధ్ర పరిశోధక మండలి 93 
ఆంధ్రప్రచారిణీ గంథమాల 106 
ఆంధప్రదేశ్‌ మాసపత్రిక 379 
ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమి 388 
ఆంధప్రభ 374 
ఆంధ్రమహాసభ 92 
ఆంధ్ర విశ్వసాహితి 381, 388 





411 
నవలపేరు పేజి నెం. 
హేమలత 77 
హేలావతి 113 
హౌస్‌ సర్జన్‌ 22౩ 
హృదయం చిగిర్చింది 284 

థి 
పేరు పేజి నెం. 
ఆంధ్ర విశ్వవిద్యాలయం 390 


ఆంధ్ర సారస్వత పరిషత్తు 388,120 
ఆంధ్ర సాహిత్య- పరిషత్పత్రిక 92 
ఆంధ్ర దేశీయేతిహాసక పరిశోధక మండలి 


93 
ఆంధ్రోద్యమము 184 
ఉప్పు సత్యాగహము 116 
కవితాసమితి 119 
కమ్యూనిష్టు ఉద్యమము 119 
కాకతీయ 188 
క్విట్‌ ఇండియా 118 
కేంద్రసాహిత్య అకాడమి 389 


కొండపల్లి వీర వెంకయ్య అండ్‌ సన్స్‌ 


388 
కృష్ణా పత్రిక 877 
ఖిలాఫత్‌ ఉద్యమము 88 
ఖేడా 87 


412 


పేరు 

గదర్‌ ఉద్యమము 1 
గోలకొండ 

చలనచిత్ర 
చందమామ 

చాంప్రాన్‌ 

చింతామణి 

జనధర్మ 
జయశ్రీ-మాస పత్రిక 
జయంతి 

జలియన్‌ వాలా బాగ్‌ 
జాగ్భతి 
జాతీయోద్యమము 
జ్యోతి 

టెర్రరిస్టు ఉద్యమము 111 
తరుణ మాస పట్రిక 
తెలంగాణా ఉద్యమము 


పేజి నెం. 


376 
380 
380 
87 
76, 77 
188 
378 
188 
88, 172 
188 
89, 113 
379 
61 
378 
185 


తెలంగాణా రచయితల సంఘం 121 


తెలుగు దేశము 

తెలుగు భాషాసమితి 
త్రివేణి పబ్లికేషన్సు 
దక్షిణ భాషాపుస్తక సంస్థ 
దిగంబర కవితోద్యమము 
దివ్యజ్ఞాన సమాజము 
దేశీ ప్రచురణలు 


115, 217 
222 

384 

383 

187 

93 

384 





పుల్లాభొ 


పేరు 
దేశోద్ధారక గ్రంథమాల 


ద్వితీయ ప్రపంచ సంగ్రామము 


ధర్మభూమి 

నక్సలైట్‌ ఉద్యమము 
నటరాజ పబ్లికేషన్సు 
నవజ్యోతి పబ్లికేషన్సు 
నవ భారత్‌ పబ్లికేషన్సు 
నవోదయ పబ్లికేషన్సు 
నవ్యసాహిత్య పరిషత్తు 


నేషనల్‌ బుక్‌ ట్రస్టు ప్రచురణలు 


ప్రగతి 


ప్రగతి ప్రచురణాలయము 


ప్రజామత 
ప్రతిభ 


ప్రపంచ ప్రథమ సంగ్రామము 
పైగంబర కవితోద్యమము 


బాలమిత్ర 

బార్జోలి 

బాలానందం 
బొమ్మరిల్లు 

భారతి 

భారతీయ జ్ఞానపీఠం 
(బ్రహ్మసమాజము 
మదన 


వెంకటేశ్వర్లు 


పేజి నెం. 


388 
117 
188 
183 
386 
885 
885 
386 
120 
390 
377 
387 
378 
120 

87 
187 
380 

87 
380 
380 
119 
182 

91 
380 


తెలుంగు నవలా వికాసము 


పేరు పేజి నెం. 
మీజాన్‌ 121, 376 
యం. శేషాచలం అండ్‌ కో., 381 
యువ 378 
యువ (ప్రచురణలు 114 
యూనిలిట్‌ 187 
రసికప్రియ 880 
రాధాస్వామి నమాజం 93౩ 
రూపవాణి 380 
రేరాణి 380 
లక్ష్మణ రాయపరిశోధక మండలి 98 
వందే మాతరం 86 
వావిళ్ళ రామస్వామి శాస్త్రి 

అండ్‌ సన్సు 383 
విజ్ఞానచంద్రిక గ్రంథమాల 104 
విజయ చిత్ర 380 
విప్లవ రచయితలసంఘం 187 
వివేక వర్ధని 77 
విశాలాంధ్ర పత్రిక 376 
విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 384 
వి.యస్‌.ఎన్‌. అండ్‌ సన్సు 

ప్రచురణలు 387 
విశ్వరచన 379 
విశ్వ సాహిత్యమాల 387 
వేంకట్రామా అండ్‌ కో 384 
వేగుచుక్క (గంథమాల 107 





413 
పేరు పేజి నెం. 
వ్యష్టి సత్యాగ్రహము 117 
వ్యావహారిక భాషోద్యమము 91 
శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర 
భాషానిలయము 90 
శ్రీ పబ్లికేషన్సు 386 
శ్రీ రాజరాజనరేంద్ర గ్రంథాలయము 91 
సంపూర్ణ స్వరాజ్యము 86 
సప్తగిరి పబ్లికేషన్సు 388 
సరస్వతీ గ్రంథమాల 107, 387 


సహాయ నిరాకరణోద్యమము 92,116 
సాంఘిక సంస్మరణోద్యమము 89 


సారధి 130 
సాహితి 388 
సాహితీ సదస్సు 187 
సాహితీ సమితి 108 
సినిమా రంగం 380 
సుజాత 188 
స్టూడెంట్సు బుక్‌ సెంటర్‌ 385 
సోషలిష్టు ఉద్యమము 119 
(స్రవంతి 188 
సృజన 379 
స్వతంత్ర వారపత్రిక 202 
స్వరాజ్య పార్టీ 88 
సైమన్‌ కమీషన్‌ 88 


హోంరూలు ఉద్యమము 87 


